


ఆంద్రపాంచరాత్రప్రయోగము. - 3 


భగవత్‌ 


కర్యాణమహోత్సవము 


దేవస్య కల్యాణారాధనం సర్వ క్షేమకరమ్‌ - 
“సర్వశార్తికరం సర్వ దుఖోత్సాదన ముత్తమమ్‌ 
రాజ్ఞో రాష్ట్రస్య సుఖద మాయరారోగ్య వర్ధనమ్‌ 
ప్రజానాం లానుదేవస్య కల్యాణారాధనం ఘభాత్‌ 
ఇమం దేవాదయ స్సర్వే విష్ణోరుత్సవ ముత్తమమ్‌ 
కృత్వా శాశ్వతికం స్థానం ప్రాపు రత్యన్త దుర్లభమ్‌! 


సంపాదన, పరిశోధన, పరిష్కరణ : 


డా! రేజేటి వేంకట వేణుగోపాలాచార్చులు, 


ఎమ్‌.ఏ., ఎమ్‌. ఇడి. పిహెచ్‌డి ; రిటైర్డ్‌ ప్రోఫిసర్‌ 





్య్యాలగ 
ప్రచురణ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


9540 యయ 0ఉష0ంచ5రటటు! (021101 
ప 021 


త20//22 ల = 

0౧ టండ 7811262 *₹ల482022120%2074111 
లర. 10195301 

9-153, &రేజుంజ02884 

0102000 2రి. 

జడమయుం6ం/- 533 103 


తేట షలలం/66ే 


౧) 61181065 ౨001102601 5656: 10. 


₹హం8ర[షం[ 2008 


000165 : 1,000 


౨౫ల/సాగండో శ్రీం 

511 2020201202, 1.4.5 
600076 ౦8061 

212 హంంజ లజళుటుటకుుం 
జే 


277726 47 
పౌహయణ8 00026 లక జుఖయు 21659 
ాంజ 








ఎప్పటినుంచి ఆధ్యాత్మిక గ్రంధాలను వెలువరిస్తూ తనవంతు కృషిని ని 
శాయశర్తులా నిర్వర్తిస్తోంది 
ధార్మిక ప్రచారంలో భాగంగా ఇప్పుడు దెలువడుతున్న “భగవత్‌ 


కల్యాణముహోత్సవము” అనే ఈ గ్రంధంలో ధగవంతుని రల్యాణోత్స వానికి 
సంబంధించిన అనేర విషయాలు చోటు చేసురున్నాయి. అంతేగారుండా ప్రధాన 
విషయాలతో పొటు అనుబంధంలో చేర్చిన పంచసూరక్రహోమం, అగ్నికొర్య 
విధి, మధుపర్క ప్రకరణం వంటి అంశాలు ఎన్నో మనలో ఆసక్తిని 
కలుగచేస్తాయి. 


డొ॥ రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులు పరిష్కరించిన ఈ గ్రంథం 
ఆగమపండితులకు, ఆర్షవిజ్ఞాన సంపన్నులకు పాంచరొత్రాగమ విధానాల 
విషయ విళ్లేషణలో ఒక విజ్ఞాన సర్వస్వం వంటిది. 


శ్రీవారి పూజావిధానాల నెన్నింటినో కరతలామలకం చేస్తున్న ఈ 
గ్రంథం దేవస్థాన ప్రచురణగా స్వీకరించబడడం హర్షణీయం. ఈ గ్రంథాన్ని 
కూడా పాఠకలోకం యథాపూర్వం ఆదరిస్తుందని, ఆదరించాలని ఆకాంక్ష. 


లై. తబ ఖా ఛా 
(భూమన కరుణాకర రెడ్డి) 
తిరుపతి అధ్యక్షులు, 


08.01.2008 తి. తి.దేవస్థానములు, తిరుపతి. 


తోరణం ! 
“భగవత్‌ కల్యాణమహోత్సవము” అనే అపురూప ధార్మిక 
గ్రంథాన్ని సంపొదించి, పరిశోధించి, పరిష్కరించి పఠితలకు అందజేసిన 
డా! రేజేటి వేంకట వేణుగోపాలాచార్యుల వారి కృషి ప్రశంసనీయం. 


స్వామివారికి జరిగే ఉత్సవాలన్నింటిలోను కల్యాణోత్సవం అత్యంత 
శస్తమైనది. ఈ కల్యాణోత్సవాన్ని పూర్వకాలంలో దేవతలు కూడా నిర్వర్తించి 
మ్‌ శుఖాలు పొంది శాశ్వతకీర్తిని పొందారని మన ఆగమాలలో చెప్పడం 


ఈ కల్యాణోత్సవానికి సంబంధించి డా॥ రేజేటి వేంకట వేణుగోపాలా 
రు చేసిన పరిశోధన వారిని భగవంతుని కృపకు మరింతగా పాత్రుణ్ణి 


ఈ గ్రంథంలో వివరించబడిన విష్వక్సేనపూజ, ధ్వజపటప్ర ప్రతిష్త, 


భేరీతాడనం, పాణిగ్రహ ఐం వంటి అనేక పాంచరాత్రాగమ విషయాలు 
సంప్రదాయాభిలాషపులకు హృదయాహ్హాదకరాలు. 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రచురిస్తున్న ఈ గ్రంథం ఆగమ 
పండితులకు, జ్ఞాన పిపాసువులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. 


తిరుమల తిరుపతి దేవస్థానం వారు ధర్మప్రచారసాధనంగా 
ఇప్పటికెన్నో ఉత్తమగ్రంథాలు ప్రచురించారు. ఆద్యంతం అధ్యాత్మిక సౌరభాలు 
వెదజల్లుతున్న ఈ గ్రంథం కూడా రసజ్ఞులైన ఆంధ్రపాఠకులకు అమోదం 


చేకూర్చగలదని మావిశ్వాసం. 
కవక్మ్ల్ల్లూ 


కె.వి. రమణాచారి 
అత్య 
తిరుపతి కార్యనిర్వహణాధికారి, 
7.901 2008 తిరి. దేవస్థానములు , తెరువతి. 





వ గ (॥ ప్రా 
రన్‌ వ 
శ గ్‌ జోగ్‌ 
ర కామరాజుపెట - ర్త 
స్త వప త్త 
న్డ్‌ ౨ వణుగోఫాలస్వామివారికి - క! 
న్స్‌ టా జ 
ర్త నే ఇత ర్త 
హ్‌ స కల ర్త 
ళు వ లు 
ల ర్త 
ళా ర్త 
ళ్‌ స్ట 
ళ్తా న 
ర్త ల 
న ర్త 
న ల 
ళు ల 
ర్త ళా 
ళ్‌ ర్త 
చం వీ 

ప తొలి గుకువ్సు కూ తండ్రి గాదు - ల్స్‌ 

ర్త సు 

య శహ్‌ రిజేటీ్‌ దంగాచార్యులు గాణి- 

ి 

ల్‌ 

ళ్త 

నో 

న 

ళా 

ళ్‌ 


మం 


వ (26-7-1910) (11-10-1987) 

ల్‌ ఖ్లీః సాధారణాబ్ధ సంయుక్తే ఆషాధే కృష్ణపక్షగే శ్లో; అర్భావతార హరిమంగళ దివ్యబింబాన్‌ 
శూ చతుర్ధాం చోత్తరాభాద్రేరవొ కర్కటగే బుధే సంస్థాప్య చాష్టసప్తతి ప్రభవాభిధేట్దే 
పాంచరాత్రార్థ తత్త్వజ్జం భగవద్ధక్త తత్సరం ఆశ్వయుజ శుద్ధ నవమీ గురువాసరేచ 
రేజేట్యన్వయ సంజాతం రంగాచార్య మహం భజే॥ భూమిం విహాయ భగవత్సద మావివేశ॥ ల్యూ 


ళా 

జ్జ 

సత్త. భక్తిత్సు ఫధిదయంగ్కా ధడుర్చితం. 
ర 

కలత యంలటపటటయయపతలాాలే 





జా 
కకక వాకు కు కుకు వు పుకు దక దుష మకు దక వముదాషుట 


కష్తాుళ్టూ 






ఆధార [గ్రంథములు 





తాళపత్రలిఘతములు 






*. శ్రీకూర్మప్రతి ప్రాచీనం వివాహ ప్రయోగము, వి.పూజి, పుణ్యాహములు వ్రాయలేదు శ్రీకూ 
2. రేజేటి బలరామయ్య _ వి.పూజ, భగవత్పుణ్యాహవాచనం వృష1821 4.0. రేజేబల 
3౩. భద్రం శ్రీరామాచార్యులు ప్రతిష్టా ప్రయోగం 18004.0..ప్రాంతం భద్రం.శ్రీ 
4. ఆంపోలు అప్పలాచార్యులు వివాహ ప్రయోగం అం.అప్ప 
ర 
6. 







రేజేటి చినసింగరాచార్యులు భారద్వాజ సంహి.ప్రతిష్ట్రా 184540. రేజేచి.సిం. 
. రేజేటి శ్రీరంగనాయకులు కల్యాణం 18604.0. రేజే శ్రీరం 
7. భద్రంకృష్ణమాచార్యులు వి.పూజ, పుణ్యాహం 1862 4.0. భద్రం.కృ 
8. దొడ్డిపట్ల ఉప్మాకయ్య _ అగ్నిక్రార్యవిధివ్యాఖ్య 1866 .0. దొ; ఉ 
9. దొడ్డిపట్ల ఉప్మాకయ్య _ చోర, లక్షీసంవాదములు దొఃఉ 
10. చామర్తి వారి ప్రతి భరద్వాజ సంహిత, కల్యాణం 1869 4.0. ప్రాంతం చామర్తి 
11. రేజీటిఅప్పలనృసింహాచార్యులు పాణిగ్రహణం 18814.0. రేజేఅ.న. 


12. పొందూరు సూర్యనారాయణాచార్యులు కల్యాణం 18954.0 పొం.సూ 
13. అంపోలు వేంకట నరసింహాచార్యులు కల్యాణం 1౪/54&.0 అ.వేం.న. 











వ్రాతప్రతులు (కాగితం) 
14. దొడ్డిపట్ల ప్రకాశం ఆగమగ్రంధం 10-4- 1926 కుముందు దొఃప్ర 






16. రేజేటి రంగనాథస్వామి (రంగాచార్యులు, కామరాజుపేట) కల్యాణం 1926 _ రే॥రం 






16. రేజేటి గోపాలాచార్యులు (వేళంగి) కల్యాణం 1950  రే.గో 






17. చామర్తి వేంకట రామభట్టాచార్యులు (బాలసీమ)  కల్యాణం1946  చా.వేరా.భు 






18. అంపోలు సీతారామాచార్యులు (అమల్డార్‌, బొజ్జల) కల్యాణం1950 ప్రాంతం అం.సీ. 
19. అంపోలు కూర్చాచార్యులు (బ్రహ్మపురం) కల్యాణం1955 ప్రాంతం  అం.కూ. 
20. పొందూరు లక్ష్మణాచార్యులు (కాకినాడ) కల్యాణం 1980ప్ర్థంతం  పొం॥;ల 
21. చామర్తి జగ్గప్పలాచార్యులు (బాలసీమ) కల్యాణం 1950 ప్రాంతం చా॥జగ్గప్ప 
22. భద్రం వేం. రమణాచార్యులు (బొబ్బిలి) కల్యాణం 1980ప్రాంతం _ భద్రం. 
23. అంపోలు వీర రాఘవాచార్యులు (బొబ్జిలి 







అం.వీ.రా 





కల్యాణం 1990 ప్రాంతం 





566 స జజుముజగుయి2! కగయఖఖ్యురు2 ఏ10స్సంయు&! 5గగు(6 2బుబుపుజజయు202! 
జజ కలై 
5134409 ౮౨ క్రైతంగ ఇ 2904న గత ౦ంషమంత ౨984] 


(ంకైర 
గెల్యకలాలి మం : 294, 541822 5066 ఏగజు౭జు. 50010౬, 0010240. 


తీరగ[2రాం[౪/6 0466 : 51008జ10 522501 628416 0౬, &.౨ ?|.(08645) 72929, 72353 
కౌంచల6ం 1.0. 55 5% 5% చరరజు6! కసయుబఖబు షబుబ్యు లంటుజు యాయ 
సజు28108 గు5(06 : 1.౧. 55 5% 5% గౌగరజు01 01108 5000 జాజజు2 టుజుు ఎంటుజు 520! 


ఓం అస్మ ద్ధురుభ్యోనమః _ * శ్రీమతే నారాయణాయనమః 


ప్రీయ శ్రీమన్‌ వేంకట వేణుగోపాలాచార్యస్వామిన్‌ 

అనేకమంగకాశాననములు . మీరు సంకలనం చేసిన కల్యాణ ప్రయోగాన్ని 
చూచాం. స్వామికి జరిగే ఆరాధనా అన్నింటిలో కల్యాణారాధనం ప్రశస్తమైనది. 
సర్వశాన్తికరము, సర్వదుఃఖ ప్రశమనము, సర్వోత్తమము, రాష్ట్రపాలకులకు ప్రజలకు 
క్షేమం కరము, ఆయురారోగ్య వివర్ధకముగా కల్మాణారాధనాన్ని ఆగమాలు ఉద్దోషిస్తున్షవి. 

“వొసుదేవన కల్యాణారాధనం మహత్‌ " అన్న పాద్మవచనం దాన్ని స్పష్టపరుస్తున్నది. 

ఈ కల్యాణారాధనాన్ని దేవాదులుకూడా నిర్వర్తించి, శాశ్వతికము, దుర్లభము 
అయినస్థానాన్ని పొందారనికూడా ఆగమం ఉద్దోషిన్తున్లది. 

ఇంతవరకు మహోత్సవవిధిలో చివరిభాగంగా కల్క్యాణప్రక్రియ చేర్చబడి 
ప్రకాశింపబడుతూ లభిస్తున్నది. అయితే, కల్యాణ ప్రయోగంపై విమర్శనాత్మక (0॥1- 
02) ప్రకాశనాన్ని తీసుకొనిరావడానికి మీరుచేసిన ప్రయత్షం సర్వథా ప్రశంసనీయం. 

మన ఆంధ్రదేశంలో శ్రీపాంచరాత్రాగమాన్ని సాకల్బంగా అథికరించి ప్రతిష్టా 
కల్మాణాది ప్రయోగాలను సమర్థతతో నిర్వర్తిస్తున్న పెద్దలు కొందరున్నారు. వారివద్ద 
ఆగమవిద్యను ఆయా ఆగమ పాఠశాలల్లో అధ్యయనం చేసి, ప్రతిష్టోళ్సవ కల్యాణాలు 
అధ్యయనం చేసి, ప్రస్తుతం ఆప్రక్రియలను ప్రయోగపురన్సరంగా ఆయా సందర్భాలలో 
నిర్వహిస్తున్న యువకులు కూడా క్రమక్రమంగా తయారుకావడం మాకెంతో ఆనందాన్ని 
కలిగిస్తుంది. 

ఇక విశేషించి ఉత్తరాంధ్రంలో కొన్ని శ్రీవైష్ణవ వంశాలు ఈప్రయోగాలను 
ఆనువంశికంగా తాళపత్ర గ్రంధాలలో నిక్షిప్తంచేసి రక్షించుకొంటూ వస్తున్నారు. అలాంటి 
శ్రీవైష్ణవ వంశాలలో రేజేటి వంశం ఒకటని గమనించి, ఆవంశానికి చెందిన మీరు 
వివిధ ప్రతులను ఎడిట్‌ చేసి సమగ్రంగా బకప్రతిని ప్రత్యేకంగా కల్యాణప్రయోగంతో 
తయారుచేయడం సర్వథా ప్రశంసనీయం. 

శ్రీపాంచరాత్రాగమానికి చెందిన వివిధ ప్రయోగాలను వివిధ ప్రతులను 
పరిశీలించి క్రిటికల్‌ ఎడిషన్స్‌ తయారుచేసే ప్రక్రియ ప్రస్తుతం ఇంకావిస్త్రతంగా 
సాగవలసిన అగత్కం ఎంతైనా ఉంది. శ్రీపాంచరాత్రం పరమ వైదికమని ఈనాడు 
పనిగట్టుకుని ప్రచారం చేయవలసిన అవసరం లేకుండానే, మన ప్రాబీనాచార్ములైన 


భగవద్శామునులు ఆగమ ప్రామాణ్యాన్ని సుస్థం చేశారు. భగవద్రామానుజులు ఆలయాల్లో 
శ్రీపాంచరాత్రారాధనావిధానం సక్రమంగా కొనసాగేలా చేశారు. 
ప్రస్తుతం శ్రీపాంచరాత్రాగమానికి చెందిన ప్రాటీన వ్రాతప్రతులను, తాళపత్ర 
గ్రంథాలను రక్షించు కోవడంతో బాటు, యథావకాశంగా పరిష్కరించుకొని ముద్రించే 
ప్రయత్షంకూడా సాగాలని మేం భావిస్తున్నాము. ఈదిశలో మీప్రయత్షం సర్వథా 
అభినన్టనీయం. ఈక్యషి అవిచ్చిన్నంగా సాగుతుందని ఆశిస్తూ, సాగాలని అనేక 
మంగళాశాసనాలు చేస్తున్నాం. 
జై శ్రీమన్నారాయణ. 
గ 


వన ఆ 


4 లా ల లా ల్‌ ల లా లా. 
| కర్షణాది ప్రతిష్టాన్త విశారద, ద్విశతాధిక ప్రతిషాపనాచార్య 

శ్రీమాన్‌ చామర్తి జగ్గప్పలాచార్యులు, ఎం. ఏ 
విశాఖపట్నంజిల్లా అర్చక సంఘ కార్యవర్షసభ్యులు , అర్బకవాణి మాసపత్రిక గౌరవసంపాదకులు 


శ్రీకాకుళం జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆగమ సలహాదారు 
బాలసీమ, ఉర్లాం (పోష్టు, ఫోన్‌: (08942) 241803 


శ్రీమాన్‌ రేజేటి వేంకట వేణుగోపాలాచార్యులవారు నంపాదన, వరిశోధన; 
పరిష్కరణ జేసిన “*భగవత్కల్భాణ మహోశ్ళవము” అను గ్రస్థ మాత్యకను ఆమూలాగ్రముగా, 
పరిశీలించే భాగ్యము నాకు కలిగినందులకు అత్మన్త ఆనందదాయకముగా నున్షది. 
శ్రీపాంచరాత్రాగమములో ఇతః పూర్వము ఆచార్శపురుషులెవ్వరూ సాహసించని ముద్రణ 
కార్యానికి శ్రీకారంచుట్టిన ఘనత శ్రీ ఆర్‌.వి.వి. గోపొలాచార్చుల వారికే దక్కినది. 
ఆగమ జిజ్ఞాసువులకు, క్రియాసక్తులకు ఈ గ్రంథము బహుళ ప్రయోజనకారియై! 
వరపరీక్షా ఉత్తీర్ణతానిమిత్త పాళ్ళాంశముగా రూపుదాల్చాలని, వీరి సంపాదనలో మరి; 
గ్రద్ధముల ముద్రణ జరగాలని శ్రీలక్ష్మీ హయవదనుని ప్రార్ధిస్తూోయుంటాను. గ 
భగవాద్భాగవత విధేయుడు 
చామర్తి జగ్ధవ్చులాచార్య దానః 


మ తాతతచతట కసత ము మ టం! 














శ్రీమతే రామానుజాయ నమః 
పాంచరాత్రాగమ విశారద, సాహిత్య విద్యాప్రవీణ, భాషాప్రవీణ 
ఆయుర్వేద విశారద, భిషగ్రత్న వేదాన్తభూషణ 


ఉ॥వే॥ప్ర॥ శ్రీమాన్‌ మహేంద్రాడ వేంకట జగన్నాధస్వామి 
కళింగపట్నం గ్రామం 
గార మండలం, శ్రీకాకుళంజిల్లా, పిన్‌ ; 582 &ఉ06 


శ్రీగురుభ్యోనమః హరిః ఓమ్‌ తేది 25-9-2004 


ఉవే। శ్రీమాన్‌ రేజేటి వేంకట వేణు గోపాలాచార్భులుగారు సంకలన మొనర్చిన 
“ భగవత్‌ కల్భాణమహోత్సవము ” అను ప్రతిని స్టాలీ పులాకన్యాయముగ చూడగలిగితిని. 
వీరు సుప్రసిద్ధ పాంచరాత్రాగమ కుటుంబమునకు చెందినవారు. పాంచరా త్రాగమమును 
శద్ధగ నభ్యసించినవారు. ఆంగ్లమున అచార్య పట్టమును పొంది కళాశాలలో పనిచేసి 
విశ్రాంతి నొందిన తదుపరి చక్కని పరిశోధనతో * చందనోత్సవము ” అను అమూల్య 
గ్రంథమును వెలువరించిరి. 
ఈకల్యాణమహోత్ళవము అను గ్రంథము ధ్వజారోహణ ప్రభృతి పుష్టయాగ పర్మన్తము 
సరళముగ వివరింపబడినది. ఇయ్య్మది అగమపండితులకు, _జిజ్ఞాసువులకును కూడ 
మిక్కిలి ఉపాదేయమైనది. త్వరలో ముద్రితమై యెల్లరకు ముదమందించగలదని 
నమ్ముచున్నాను. సహృదయ విధేయుడు, 
మ.వేం. జగ, న్నాధస్వామి 






౨౧ 6 *ష్టేజ212202724204110, 


500101 20010” స(లు0ల 
౨౧)402 ము! ఉం క్పళల౭016. 500033 

డా! శ్రీమాన్‌ గోపాలాచార్భులవారి కృషి అద్భుతం, అనితరసాధ్యం. పెద్దపెద్ద సంస్థలు 
చేయాల్సిన వనిని ఆ మహానుభావులు చేస్తున్నారు. మహా గంఖీర విషయాలను 
ఆవిష్కరిస్తోన్న సాహిత్య తపన్సు, భగీరథయత్షం. ఇది భగవద్భ్ధాగవతానుగ్రహం వలన 
ప్రాప్తమౌతుంటి. వారి జీవితంసాఫల్యమైనది. వారి తిరువడి తలవంచి ప్రణమిల్లు తున్నాను. 
వైఖానసాగమంప్రాచీనమైనదని, పాంచరాత్రాగమం ఆచార్భులు ఈ మధ్య వ్రాసినదని ఒక 
పెద్ద అధికారి నాతో అన్నారు. చాలా బాధ పడ్డాను. ఇటువంటి దుప్త్రచారాలకు 
గోపాలాచార్యులవారు బక వ్యాసంవ్రాసి ప్రచురిస్తే బాగుంటుంది. 

భవదీయ, 
విజయరాఘవాచార్య 








సన క న రా 


ననన వ్యు 







అవతారిక 


శ్లో శ్రీరామా కుచకుంభ కుంకుమ పరీరంభో గుణానాంనిధిః 
పూర్వాచార్య గుణావతార నికరః శ్రీపాంచరాత్రార్చితః 
విష్వక్సేన విభీషణః ప్రభృతిభిః భక్తై స్సదా సేవితః 
పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషః కుర్యా త్సృదా మంగళమ్‌॥ 
భగవత్పూజావిధానం రెండు రకములు - 1. స్వార్థ యజనము, 2. పరార్థ 
యజనము. స్వార్థ యజనం సాధారణంగా గృహార్చ ఐతే, రాజా రాష్ట్ర ప్రజాభివృధ్యర్థం 
జరుపబడు పరార్థ యజనం దేవాలయార్చనగా కన్పిస్తున్నది. స్వార్థయజనానికి అందరూ 
అర్జులైనా, పరార్థయజనానికి కొన్ని అర్హతలున్నవి. 


లక్ష్మీ తంత్రం పరార్థ యజనార్దతను ఈక్రింది విధంగా నిర్దేశిస్తున్నది. --- 
“ కాత్యాయనముని ప్రోక్త సూత్ర కర్మ క్రియాభ్రితాః 
కాశ్యపో గౌతమశ్చాథ భృగు రశ్వలాయనోంగిరా 
ఇత్యాదయో మునిశ్రేష్టాః పరార్థ యజనే హరే 
సాధికారా భవే దన్యే యజనే నాధికారిణః 1........ 
కాశ్యపొది ముని్రేష్ట గోత్రజైర్హి పరార్చనా 
కార్యా భాగవతై రన్వైః కృతాయది పరార్చనా 
మోహేన రాజరాష్ట్రాణాం బలా ద్లోషో భవిష్యతి (ఫుట.165 
సత్యలోకమునుండి భగవదర్భామూర్త్యవతార కాలమున ఆయామునులు 
కూడ వచ్చుటచేత వారినే ప్రశంసించుట జరిగినదని చెప్పబడుచున్నది. అట్టి వారు, 
కేవలము పంచసంస్కారములచే మోక్షార్థదీక్షితులు మాత్రమే గాక, పారంపర్య ప్రాప్తమగు 
ఆరాధనాపద్ధతి నెరిగినవారు, ఆలయోక్త మన్రాది దర్శితచక్రాబ్ద దీక్షాయుతులు, 
సమర్భులునై యుండగలరని తాత్పర్యము. ప్రస్తుత ఆంధ్రపాంచరాత్ర భగవత్మల్యాణ 
ప్రయోగగ్రన్ధస ౧పాదనమును పురస్మరించుకొని ఈ _ విషయములకు ప్రాధాన్యత 
ఏర్పడుచున్నది. 
పన్నెండవ శతాబ్దమున, కాశ్యప సగోత్రజులై , భగవద్రామానుజుల నుండి 
పాంచరాత్రాగమము నందుకొని, పరార్థయజనాధికారులగు చామర్తి భద్రం మొదలగు 
కుటుంబములవారు నేటికీ శ్రీకూర్మ క్షేత్రమున (ఇతర ప్రదేశములయందుకూడ) 


తి 

ఆర్బనాదులను నిర్వహించుచున్నారు. _ అక్కడి ఆర్బక స్వాములకు దేవదీక్షపేరుతో 
నేటికీ చక్రాబ్బమండలదీక్ష నిర్వహించ బడుచున్నది. ఆవిధంగా ఆనాటినుండి పరార్థ 
యజనాధికారులగు చామర్తి, భద్రం, పొందూరు మొదలగు కుటుంబములలో, వారి 
బంధువుల కుటుంబములలో పాంచారాత్రాగమ ప్రయోగ గ్రంధముల' పఠనపాఠనములే 
గాక ప్రయోగ నిర్వహణ కౌశలంకూడ వంశపారంపర్యంగా సంక్రమిస్తూ వస్తున్నది. 
ఆయా పాంచరాత్ర ప్రయోగ గ్రంధాలు ఆయా కుటుంబాల స్వంత ఆస్తులవలె పరిరక్షింప 
బడుతూ వస్తున్నవి. 


పైదానికి సాక్ష్యం పలుకుతూ మాపూర్వులు శ్రీమాన్‌ దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారు 
1896 ప్రాంతాన వ్రాసిన “పంచాయతన ప్రతిష్ట మొదలైనవి” అను తాళపత్రగ్రంధంలో 
27 ఆకులో వ్రాసుకొన్న వీక్రింది శ్లోకములు -- 


“ శ్రీక్తూర్మ విషయిక్ష చర్చా -- 

శ్లో! కదాచి ర్యతిరాజశ్చ శ్రీమద్రామానుజో మునిః 
సచ్చిష్యై ర్వైష్టవైశ్చేతి ప్రార్ధితో ముని పుంగవః 
దేవస్థానాని దివ్యాని కర్షకామ స్పముద్యతః ॥ 
శ్రీరంగా న్నిర్యయా శిష్యై రనేకైశ్చ త్రిదండిభిః 
మార్గేజోత్తరయాగచ్ళన్‌ తత్రతత్రస్థలేషుచ | 
స్థితాన్‌ దేవాన్‌ నమస్కృత్వా యయా శ్రీ పురుషోత్తమే॥ 
తతో నిర్ణత స్ఫోయం శ్రీకూర్మ క్షేత్రమాగమత్‌ | 
కూర్మనాథం మహాదేవం నత్వా స్తుత్వా జనార్దనం 
శ్రీపాంచరాత్రవిధి మాలోచ్య భాష్యకృత్‌ । 
శ్రీకూర్మనాథ దేవస్య సాధకానాం విశేషతః 
పంచఖిశ్చైవ సంస్కారై స్తాపాద్యైశ్చ యథావిధి | 
సంస్కృత్య తానువాచేదం స్వశాఖాద్వైతిభిస్సహ 
సంబంధవంతో భవ కూర్మనాధస్య శాసనాత్‌ 
ఏవమాజ్ఞాష్య యతిరాట్‌ పాంచరాత్రాగమం దదౌ 
తదాగమోక్త మార్గేణ దేవదేవస్య సన్నిధౌ 
నిత్యోత్సవాది కర్మాణి సర్వానిచ యథాక్రమం 
భవద్భిరేవ కర్తవ్యం సకలం మమశాసనాత్‌ । 
ఏవ మార్షాణి దివ్యాని చతుర్వపి జనార్దనం 


తి 


పూజయిధ్వం యథాశాస్త్రం సంస్కారైః పంచభిర్యుతాః ॥ 
వవమాజ్ఞాష్య సళ్చిష్యై శ్రీమద్రామానుజోమునిః | 
మంగళాశాసనంకృత్వా కేసరాఖ్య గిరిం యయౌ ॥ 

- ఇతి శ్రీభాష్యకార కృత శ్రీకూర్మ దివ్యదేశాగమన కథనమ్‌ ॥” 


ఆవిధంగా దివ్య దేశమైన శ్రీకూర్మంతో బాటు మాపూర్వాచార్యులకు 
పాంచరాత్రాగమం సంప్రాప్తించినది. ఆనాటినుండి వారు పాంచరాశత్రాగమాన్ని 
అనుసరించి భగవదర్చనం చేస్తూ వస్తున్నారు. పైసాక్ష్యానికి తోడుగా చామర్లవారు 
అర్చకస్వాములుగా దాదాపు ఆనాటినుండి శ్రీకూర్మంలో ఉన్నట్టు శిలాశాసనాలు 
కన్పిస్తున్నవి. 

శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథుని దేవాలయంలోని బేడాలో శ్రీరామక్రతు 
స్తంభానికి ఎదురుగా ఉన్న స్తంభంమీది శిలాశాసనం ఇలాఉంది - 


* శ్రీశాలివాహన శకసంవత్సరంబులు వెయ్యేదుల నూటమువ్పదేడులు 
వెళ్ళగను ప్రమోదూత వాయన వైశాఖ శు॥ తృతీయార్భ శుభదినమున మృగళీర్షా 
నక్షత మేషలగ్నమందు శ్రీకూర్శనాయక శ్రీపదములు సతతంబును పూజ జరిగించ్చు 
మనుచు చామర్ల సీతారామ మహీసురునకు ముత్చగోత్ర భవుడు మండల తంమంన్న 
నుందరపుర వృత్తిన్‌ సూర్య సోము లెంతకాలముందు రంత వర్యంతము నాత్మ 
పుణ్య కీర్తు లలర నొసగె.  (శాలి.శక 1180 = 1180+78 = క్రీ.శ1208 , ఇది 
విభవ సంవత్సరం. ఇదివెళ్లిన ప్రమోదూత ఆనగా క్రీ.శ. 1210) ఇటువంటి శాసనాలు 
ఇంకా కన్పిస్తున్నవి. 


ఆనాటినుండి శ్రీకూర్మంలో పైజెప్పిన చామర్లవారేగాక, వారిబంధువులగు భద్రం, 
గోపినంబాళం మొదలగు కుటుంబాలవారు నివసిస్తూ శ్రీకూర్మనాథు నర్చిస్తున్నారు. 
ఆంతేగాక 1850 ప్రాంతంలో సింహాచలమున సదరు కుటుంబాలవారు శ్రీసింహాచలేశుని 
అర్బకులుగా ఉన్నట్లు తాళపత్రలిఖిత సాక్ష్యాలున్నాయి. భద్రం అను ఇంటిపేరు 
భద్రాచలంనుండి వచ్చినవారు కావడంవలన వచ్చిందని చెప్పబడుతోంది 


దీనికి తార్మాణంగా భద్రాచల కల్యాణ ప్రయోగానికీ ఈమా (గ్రంధానికీ 
చాలపోలికలు కన్పిస్తున్నాయి. _ ఈవిధంగా శ్రీకూర్మ క్షేత్రమాదిగా 11 శతాబ్చీ 
ఉత్తరార్థంనుండి, ఉత్తరాంధ్రంలో, మావారి ఇంటివిద్యగా వస్తూఉన్న ఈ పాంచరాత్ర 
(ప్రయోగం రానురాను మిగిలిన నేటి ఆంధ్ర తెలంగాణా రాయల సీమ జిల్లాలన్నిటియందు 
ప్రవర్తిస్తున్నదని తెలుస్తున్నది. భద్రాచల సింహాచల దేవాలయాల ప్రయోగంతో దీనికి 
దగ్గరిపోలికలున్నాయి. 


ళా 


ఇట్టి ఈగ్రంధసంపద ఈమా ఆంధ్రప్రాంతానికి శ్రీరంగంనుండి, కంచినుండి 
వచ్చినట్లుగా తాళపత్ర ల్లిఖిత సాక్ష్యములు కన్పిస్తున్నాయి. దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారు 
1863 ఫిబ్రవరిలో వ్రాసుకొన్న ఉత్సవసార సంగ్రహం అను తాళపత్ర గ్రంధంలో * 
దుందుభి మాఘ శు॥ సప్తమీ సోమవారం రోజున దొడ్డిపట్ల ఉప్మాకయ్య తన స్వంతం 
నిమిత్తం వేదమూర్తులయిన ఆరవెల్లి శీతారామయ్యగారున్నూ వుష్మాకయ్య జన ఇద్దరూ 
శ్రీబొబ్బిలిలో పొందూరివారి ప్రతినిచూచి ఉత్సవసార సంగ్రహం వ్రాసిరి. ఈగ్రంథం 
ఉత్సవసార సంగ్రహం అనేది ఈదేశంలోకి శ్రీరంగంనుండి (ద్వితీయార్ధం కంచినుండి 
అని వేరొకచోట) ఇదివరకు ఇంతమటుకు(1888వరకు) వచ్చినది. ” - అని 
వ్రాసుకొన్నారు. చూ. తాళపత్ర ప్రతికృతి... . ఇటువంటి ప్రాచీనగంధసంవద 
మాకు ఉన్నదని చెప్పడానికి, నేటి ఈఆంధ్ర పాంచరాత్ర ప్రయోగానికి ఆధార గ్రంథాలు, 
ప్రాచినములైన తాళపత్ర లిఖితములు అన్నీకాకపోయినా చాలినన్ని లభిస్తున్నాయి. 

లభించిన గ్రంథాలలో, కాలనిర్ణయం చేయగలిగిన వానిలో, అతిప్రాచీనమైనవి 
రేజేటి వారివి. 1821 జు, ఈ వృష మార్గశిర బ.3 జయవారం రేజేటి బలరామయ్యగారు 
ఆత్మార్థం వ్రాసుకొన్న విష్ప్సేనపూజాదులు నాకు లభించిన అతిప్రాబీనగ్రంధం. (చూడుడు 
ఈపీఠిక చివర తాళపత్రములు నెం.1) ఇది కోట ఉరట్ల దొడ్డిపట్లవారింట లభించింది. 
మిగిలిన తాళపత్రగ్రంధాలన్నీ చాలవరకూ 1850 ప్రాంతాలవి. ఈకాలంలోని 
మాపూర్వులు, ఆనాటికే శ్రీరంగాది దక్షిణదేశ క్షేత్రాలనుండి తమపూర్వులు సంపాదించిన 
పాంచరాత్ర ప్రయోగాన్ని పటిష్ట పరచుకొన్నట్లు కన్పిస్తున్నది. 


నాకు, లభించిన తాళవత్ర (గ్రంధాలలో అతిముఖ్యమైనవి దొడ్జివట్ల 
ఉప్మాకయ్యగారు వ్రాసుకొన్నవి. వీరివ్రాతలవలననే అంధ్ర పాంచరాత్ర స్థితిగతులు 
వెలుగులోనికి వచ్చాయి. ఆయనముందుచూపు, విషయావగాహన, వ్యాఖ్యాదక్షత, 
పాండితీప్రకర్ష అనితర సాధ్యం. వీరు ఒకగ్రంథానికి పుత్రిక వ్రాసుకొన్నా ఒక ప్రయోగానికి 
వ్యాఖ్య వ్రాసినా, ఒక లేఖ వ్రాసినా, ఒక ప్రతిష్ట చేసినా, ఒకరిక్‌గ్రస్థం పంపించినా - 
ప్రతివిషయాన్నీ ఆనాడు తాళపత్రాలమీద నిక్లేపించారు. దానికి సంబంధించిన అన్ని 
వివరాలనూ, ముందుముందు నాలాంటివారికి ఉపయోగపదతాయనో ఏమో, 
అతిజాగ్రత్తగా, సుబోధకంగా, భద్రపరిచారు. (చూడుడు పీఠికచివర తాళపత్రములు 
నెం.2) ఇంతటి అమూల్య సంపదను ఇంతవరకూ కాపాడి, ఇలా లోకానికి 
అందించడానికి సహాయపడిన, ఆకుటుంబాలవారికి, ముఖ్యంగా మామేనత్తగారి కుమార్తె 
తి॥స॥ దొడ్డిపట్ల సావిత్రమ్మగారికి, వారి కుమారుడు రవి అనబడే సూర్య వెంకట 


ణి 
'ప్రకాశాచార్యులకు ఆంధ్ర పాంచరాత్రాగమ కుటుంబాలు ఎంతైనా బుణపడి ఉంటాయి. 


అదేవిధంగా బొబ్బిలిలో అటు సోదరకుటుంబమైన భద్రంవారినుండి సేకరించిన 
(గ్రంధాలను, ఇటు తన పూర్వీకులైన చామర్తివారి గ్రంథాలను జాగ్రత్త పరుస్తూ జీవితాంతం 
ఆగమ పరిశోధన పరిశీలనములను నిర్వహించినవారు మామేనమామ చామర్తి 
నరసింహాచార్యుగారు. వారి సుపుత్రుడు చి॥ చామర్తి సీతారామాచార్యులు ఈనాడు 
వారింటనున్న ఆతాళవత్ర సంవడ నంతటినీ నిండుమనన్సుతో నాకందించి 
ఈపరిశోధనావకాశాన్ని కలిగించినందుకు కృతజ్ఞుడను. (చూడుడు వీఠికచివర 
తాళపత్రములు నెం.9) 


పాడైపోతున్న పొందూరివారి గ్రంథసంపదను సేకరించి ఉంచడమేగాక, 
తనతాతగారు అంపోలు అప్పలాచార్యులుగారి. నాటి గ్రంధసంపదను కూడ జాగ్రత్తపరచి 
పరిశోధన నిమిత్తం నాకందించిన పెద్దలు, శ్రేయోభిలాషులు, సుప్రసిద్ధ బొబ్బిలి 
వేణుగోపాలస్వామి దేవాలయ అమల్దార్‌,  ఆగమపండితులు, శ్రీమాన్‌ అంపోలు 
సీతారామాచార్యులు (అబ్బి) గారికి వినమ్రుడనై నమోవాకము లర్పిస్తున్నాను. 


ఆంధ్రపాంచరాత్ర ప్రయోగఖ్యాతికి గ్రంథనిర్మాణ దక్షతకూ అనంతర 
కాలంవారలైనా రేజేటివారు సుప్రసుద్ధులు. వీరి కృషినిచాటిచెప్పే తాళపత్రలిఖిత 
సాక్ష్యాధారములు దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారి ముందుచూపువలన లఖిస్తున్నవి. వీరినిమించి 
కృషిచేసినవారు మరెవరైనా ఉన్నా రనడానికి తగిన లిఖిత సాక్ష్యాధారములు నాకు 
లభించలేదు. అట్టి రేజేటివారి పాంచారాత్రాగమ కృషికి ఆద్యులు రేజెటి 
పెదసింగరాచార్యులుగారు, వారి తమ్ముడు దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారు. వీరిర్వురి కృషి 
క్రమమగా విశాఖ జిల్లా ఉప్మాక, కోటఉరట్ల గ్రామాలలో జరిగింది. రేజేటి 
పెదసింగరాచార్యులుగారి కుమారుడు రంగాచార్యులు అనబడే శ్రీరంగనాయకులుగారి 
కాలంనుండి రేజేటివారి మకాం కశింకోటకుమారింది. _ ఆపైన వారికుటుంబాలు 
వివిధస్థలాలలో అభివృద్ధి నందినవి. అలా ఆపాతకాలంనాటి గ్రంధసంపద చాలవరకూ 
కశింకోటలో భద్రపరచబడింది. అనతరకాలంలో కశింకోటలో నివశించిన రేజేటివారు 
[గ్రంథ సంగ్రహణ దక్షులూ, జాగ్రత్తపరులూ కావడంవల్ల ఈనాటికీ సుమారు 50 
వరకూ తాళపత్రగ్రంధములు వారింట భద్రంగా బీరువాలలో ఉన్నాయి. (చూడుడు 
అనుబంధం - 2 వేదీవిహారం) అటువంటి (గ్రస్థసంపదను నాకు చూపించి, వేదీవిహారాన్ని 
_ నాద్వారా పరిష్మరింపజేసి అచ్చువేయించినందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పార్ధివసంవత్సర 
ఉగాది పురస్మారగ్రహీత అయిన రేజేటి శ్రీరామాచార్యులుగారికి శుభాకాంక్షలు, 
ధన్యవాదములు. 


౬ 


'పైమూడు స్థలములు నా (గ్రస్థసంపాదనమునకు పరిశోధనమునకూ ముఖ్య 
స్థానాలైతే, మాసోదరులు కొప్పాక రేజేటి అప్పలాచార్యులు, రోలుగుంట రేజేటి 
ధర్మాచార్యులు, కామరాజుపేట రేజేటి శ్రీధరాచార్యులు, మామిడాడ రేజేటి వేంకట 
నరసింహాచార్యులు(బిన్న, రేజేటి వేంకట నరసింహాచార్యులు (పెదబాబు) కాకినాడ 
రేజేటి నరసింహమూర్తి, వేళంగి రేజేటి రామాచార్యులు, బొబ్బిలి అంపోలు వెంకట 
రాఘవాచార్యులు, భద్రం వేంకట రమణాచార్యులు మొదలగువారు తమవద్ననున్న 
ముద్రితాముద్రత [గ్రంధాలను అందించి నా ఈ కృషికి దోహదంచేశారు. నిజాని 


కీవిషయాలన్నీ నావేదీవిహార పీఠికలో చెప్పవలసినవీ చెప్పినవే అయినా అవి చాలవరకూ 


కొన్ని ఆంక్షలవల్ల కత్తిరించబడ్డాయి గనుక ఇక్కడ మరల విన్నవించాను. 


ఈగ్రంథ పరిశోధనంలో ఇదంతా ఒక యెత్తెతే, మరొక అర్థ భాగం (నిజానికిది 
అర్థ సంబంధమగుభాగమే ) నాకు మాతులసమానులు, సహృదయులు శ్రీమాన్‌ 
పొందూరు లక్ష్మణాచార్యులుగారి వల్ల లభించింది. వీరు తమవద్దనున్న గ్రంధాలను 
నాకు అందించడమే గాక, అడయార్‌ లైబ్రరీనుండి వారి అల్లుడు చి॥ మురపాక 
రామశర్మద్వారా అవసరమైన గ్రంధాలను తెప్పించారు: చినజీయరు' స్వామివారితో' 
గోష్టీ భాగ్యాన్ని కలిగించి, వారితో ఆగమవిషయ చర్చకూ, తద్వారా మాయీ కుటుంబాలకు 
గల ఆగమశాస్త్ర ప్రవేశాన్ని వారిముం దుంచడానికి, వెలుగులోకి తేవడానికి దోహదం 
చేశారు. నాతోసమానంగా అనేకంటే, పెద్దలు సమర్భలుగనుక, అధిక భారాన్ని 
వహించారు. వారి సుపుత్రుడు, మాయింటి అల్లుడు చి॥గోవిందాచార్యులు సాహచర్యంలో 
నేను కుంభకోణం, శ్రీరంగం మొదలగు క్షేత్రాలను దర్శించి అక్కడి కల్యాణ గ్రంధాలను 
పరిశీలించాను. శ్రీమాన్‌ గోవిందాచార్యులు నాతో సమానంగా కంవ్యూటర్‌ 
ఏర్పరచుకొన్నాడు, డి.టి.పి చేశాడు, చేయించాడు - నాతోసమానంగా శ్రద్ధచూపించాడు. 


ఇక బాలిశాం, చామర్తి జగ్గప్పలాచార్యులు వారి కొమాళ్ళు సహృదయంతో 
ఈకృషికి సాయపడ్డారు.వారి వద్ద ఉన్న సంహితా సంపద నాకు వెన్ను దన్ను - వారి 
ఆగమ శాస్త్ర ప్రవేశం నాకు కొండంత అండ. పలుమార్లు వారూనేనూ వారింటివద్ద 
రాత్రంబవళ్ళు చర్చించాము. శ్రీమాన్‌ చామర్తి జగ్గప్పలాచార్యులుగారి సంహితావలోకన 
అవగాహనములు ఈ మా గ్రంధ రచనలో పలుమార్లు ఉపయోగించిన వనుట అతిశయోక్తి 
కాదు. 


సుప్రసిద్ధ అగమ పండితులు, మాకుటుంబాలలో అమెరికా వంటి విదేశానికి 
ప్రప్రథమ ప్రతిష్థాపకులుగా వెళ్ళి నిర్విస్నుంగా కార్యక్రమాన్ని నిర్వహించినవారు, పాతతరం 
పాండిత్యానికి ప్రతినిధులు అయిన బరంపురం వాస్తవ్యులు శ్రీమాన్‌ అంపోలు 


2 


కూర్మాచార్యులుగారు వారి కుమాళ్ళు అనంతాచార్యులు మొదలగువారు ఈ (గగ్రంధనిర్మాణ 
విషయంలో, ముఖ్యంగా అగ్నిముఖ విషయంలో విన్నతంగా చర్చించి 
సహకారాన్నందించారు. పలు విషయాలను శ్రీకూర్మాచార్యులవారి ముఖతః నేను 
తెలుసుకొన్నాను. అలభ్యములైన కొన్ని పుణ్యాహ శ్లోకములు మొదలగునవి వారినుండి 
లభించినవి. 


ఉరుకులు పరుగులతో ముందుకు సాగుతున్న ఈకాలంలో భగద్రామానుజదత్త 
పాంచరాత్రప్రయోం ఇంకా మడికట్టుకొని స్థిమితంగా సంప్రదాయ బద్ధంగా 
నిర్వహంపబడుతోంది అని చెప్పడానికై ఉన్న స్థలం బొబ్బిలి శ్రీవేణుగోపాలస్వామి 
దేవాలయం. సుప్రసిద్ధ ప్రయోగ దక్షులై, పాతతరాలవారి ప్రతినిధిగా నా అదృ్భష్టంకొద్దీ 
అక్కడ ఉన్న శ్రీమాన్‌ అంపోలుసీతారామాచార్యులుగారు ( హవల్దార్‌) అక్కడి సంద్రాయాన్నీ, 
నిగూఢములైన చాల అంశాలనూ నాకు వివరించి చెప్పారు. పుస్తకీయములుగా నాకు 
తెలిసిన చాల అంశములకు వారు ప్రాయోగికములైన సవరణలు, దిద్దుబాట్లు, పూరణలు 
ఏర్పరచారు. వారి అనుభవ ప్రవేశములు నేటి తరంవారందరికీ ఈపుస్తకంద్వారా చేరడం 
ముదావహం, 


“పురాణమిత్యేవ నసాధుసర్వం ....” అన్నది దృష్టిలోనుంచుకొని గమనిస్తే 
నేటితరం సన న మేలు గోచరిస్తున్నది. అలా నాదృష్టికి వచ్చినవారు కాకినాడ 
పొందూరు గోవిందాచార్య ద్వయం, విశాఖ వాస్తవ్యులు అంపోలు లక్ష్మీనరసింహాచార్యులు 
(సింహాలు), భోగాపురం వేంకట రమణాచార్యులు అనువారు. వీరినిగురించి నేను 
రెండుమాటలు చెప్పవలసి ఉంది. నేను చేపట్టిన ఈ గ్రంథనిర్మాణ కార్యక్రమాన్ని 
తలనొప్పిగా భావించి తప్పించుకొని తిరుగుతున్న యువతరంలాకాక, వేంకటనగరం 
గోవిందు నాకూడా తిరుగుతూ నాచాదస్తం చాలవరకూ అంటించుకొన్నాడు. 
జగాన్నాధపురం గోవిందు ఆతిక్లిష్టములైన అగ్నిముఖ కారికలకు ప్రక్రియను 
సూచించగలిగాడు. ఈగ్రంధంలో ఉన్న వైకుంఠపార్షద హోమమునగల, సంస్కృత 
పండితులచే పరిష్మరింపజేయబడిన 108 గాయత్రులను 95 శాతంవరకూ నిర్దుష్టంగా 
అంపోలు లక్ష్మీనరసింహాచార్యులు భోగాపురం రమణలు పుస్తకా పేక్షలేకుండా బుషీకేశ్‌లో 
జరిగిన వైకుంఠనారాయణ యాగంలో చెప్పగలగడం నేను స్వయంగా గమనించాను. 
“ ఆంధ్రులు వేదమంత్రాలలో దిట్టలు, యాజ్జీకానికి వారే సమర్థులు, మావద్ద కేవలం 
తంత్రమే మిగిలింది * అంటూ చెప్పే నేటి శ్రీరంగాది దక్షిణదేశస్ట అర్బకస్వాముల 
మాటలు ఇటువంటివారివలననే అర్ధవంతములయ్యే అవకాశం ఉడ్‌ వయసులో 


౮ 
చిన్నవారైన వారు అహంకరించకుండా మరింత కృషిచేసి ఆంధ్రుల పేరు నిలుపుతారని 
ఆకాంక్షిస్తున్నాను. 


ఈవిషయంలో పైజెప్పినవన్నీ అనుకూల ప్రోత్సాహకాలైతే, కొన్ని ప్రతికూల 
ప్రోత్సాహకాలుకూడా ఉన్నాయి. ఆనుకూల్యాలు హృదయాహ్లాద కరములై ముందుకు 
నడిపిస్తే, ప్రాతికూల్యాలు హృదయ శల్యాలై పట్టువదలని, వదలనీని పట్టుదలనిస్తాయి. 


అటువంటి వాటిలో “వి.టి.శేషాచార్యులుగారి * దేవాలయాలుతత్త్వవేత్తలు” 
అనుపుస్తకంలోని నంబివిమర్శలు మొదటివి. ఈ (గ్రంధంలో శ్రీకాకుళం ప్రాంత 
పాంచరాత్రులను చిన్నచేసే ప్రయత్నంగా ఇచ్చిన సంకలనాలు, వివరణలు పొంచరాత్రులపై 
వైఖానసులకు గల వ్యతిరేకాభిప్రాయాన్ని స్పష్టంగా ప్రతిబింబింపజేస్తున్నది. 


“ మీకుటుంబాలలో స్మార్తానుసరణము ఎక్కువ ” అనేవారూ, “బిల్వం” 
అంటేనే స్మార్తం అనుకొనే విజ్ఞత కలిగిన అర్వాచీన అర్చనా పరుల మాటలు, అపహాస్యాలు 
రెండవ అంశం. 


నా పరిశ్రమకు, పరిశోధనకు పైనుదహరించిన క్రియాకలాపాలు నాకుగల 
పట్టుదల పరిశ్రమలనే ఇంధన ప్రజ్వలనానికి అవసరమగు అగ్నినేర్చచి దోహద పడ్డాయి. 
అందుకు వారికీ కృతజ్ఞుడను. పైజెప్పిన ఆగమకుటుంబాలలోని ఒకవ్యక్తి ఒక 
ప్రయోగాన్ని నిర్వహిస్తున్నాడంటే, అతనికి ఆ అంశం క్షుణ్నంగా తెలుసనీ, అతడా 
సంప్రదాయంలో పుట్టి పెరిగినవాడు గనుక ఆకార్యక్రమ నిర్వహణమునకు అతడే 
తగినవాదనీ, ఆప్రాంతీయ సమాజం నమ్ముతూ వచ్చింది - అంతేగాక * అర్చ్భకః సః 
హరిః సాక్షాత్‌ చరరూపీ నసంశయః *” అనే భావనకూడా సమాజానికి ఉంది - 
నిన్నటివరకూ. ఇట్టి సామాజక స్థితి, సంప్రదాయం గతకాలపు జ్ఞాపకాలుగా అయ్యే 
పరిస్థితి నేడు కన్పిస్తున్నది. ఈనాడు ఇటువంటి సంప్రదాయ కుటుంబాలలోని యువత 
లౌకికోద్యోగాలవైపు ఆకర్షింపబడడంతో ఆయా కుటుంబాల సంప్రదాయనిష్ట తగ్గి 
క్రమంగా ఆగమ పరిజ్ఞానం సన్నగిల్లుతోంది. కులవిద్యల సంప్రదాయం పూర్తిగా 
పోలేదుగాని, సమాజంలో వేరొకవైపు *' ఏవనైనా ఎవరైనా చేయగలరు, అలా 
ఎందుకుచేయగూడదు' అన్న ఆలోచన ప్రబలుతున్నది. సంప్రదాయ విద్యా విధానంపోయి, 
పాశ్చాత్య సంప్రదాయానుసారియగు వ్యవస్థీకృత విద్యా విధానం రావడంతో ఈ ఆగమ 
విద్యలుకూడా నెమ్మదిగా వ్యవస్థీకృత రూపందాలుస్తున్నవి. నేటికీ చాల ఆలయాలలో 
అర్చన వంశపారంపర్యంగానేఉంటూ ఆయా ఆగమ విద్యలు సంప్రదాయబద్ధంగానే 
నేర్వబడుతున్నా, కొన్ని క్రొత్త కుటుంబాలు జీవిక కోసం ఇందులో వ్రేశించడంతో, 


౬ 


ప్రయోగ(గ్రంథాలకు పాఠాంతరాలూ, ప్రయోగాంతరాలూ ఏర్పడడం, వారివారి 
ప్రాపకాలకోసం, ఆధిక్యతలకోసం ఒకరినొకరు ్రశ్నించుకొనడం, మాదే సరియైనదని 
ప్రచారంచేసుకొనడం జరుగుతున్నది. అంతేగాక దేవాలయ నిర్వహణ పరిపాలనలు 
సంప్రదాయవాదులగు వంశపారంపర్య ధర్మకర్తలనుండి, స్వార్ధపరులగు పెత్తందార్లకు 
మారడంతో, నేటి ప్రజా ప్రభుత్వం కల్పించుకొని ఆలయ నిర్వహణ పరిపాలన చేపట్టవలసి 
వచ్చింది - దేవాదాయశాఖ ఏర్పడింది. సంప్రదాయ బద్ధంగా ఇగమవిద్య నేర్చుకొన్న 
అర్భకుడుకూడ అర్భక పరీక్షలలో ఉత్తీర్ణుడు కావలసి వస్తోంది. పరీక్షలవల్ల సిలబస్‌ 
దానివల్ల పుస్తకాలు కావలసి వస్తున్నాయి. ఆస్తిలా దాచుకోకుండా ముందు అందించినవాని 
(గ్రంథం ప్రమాణమైకూర్చొంటోంది. పూర్వాచార్య ప్రోక్తములైన సంప్రదాయ గ్రంథములు 
తెరమరుగై నవ్య ప్రయోగాలు బోరవిరుచుకొని సంప్రదాయాన్ని ప్రశ్నిస్తున్నాయి. 
సంప్రదాయంమీద నమ్మకంతగ్గి, అదిసరియైనదేనా, దానికి బుజువులు చూపుమని 
అడిగే పరిస్థితులు నేడు కన్పిస్తున్నాయి. అలా బుజువులు చూపుమనేవారు సాధారణంగా 
పాంచరాత్ర సిద్ధాంత భాగంలో కృషిచేసి విషయాన్ని తరచిచూచే ఆ ప్రయత్నంలో లభించిన 
సంహితలు మొదలగువాటిని పరిశీలించినవారు కావడమూ, ఇటువంటి పరిశ్రమలేక 
పెద్దలనుండి అనూచానంగా ప్రయోగాన్ని నేర్చుకొని నిర్వహిస్తున్నవారగు అర్చక స్వాములు, 
యాజ్జికులు పైవారిని సమాధాన పరచలేక పోవడం తటస్థిస్తోంది. ఫలితంగా సలక్షణమైన 
ప్రాచీనప్రయోగం అనుమానింపబడి, పనికిరానిదిగా ముద్రవేయబడే అవకాశం 
ఏర్పడుతోంది. 


దీనికి తార్మాణంగా ఇటీవల లేవనెత్తబడిన కొన్ని సైద్ధాంతికాంశాలను 
చర్చించడం ఇక్కడ అనివార్యమౌతోంది. ఆగమప్రయోగం మంత్రసిద్ధాన్తానుసారి 
కావలసియున్నదనీ, పాద్మం మంత్రసిద్ధాన్తానుసారి గాన దానిననుసరించి ప్రయోగ 
ముండవలెని, కొందరు చేసే 3౩ కలశల పుణ్యాహవాచనము, ఘంటాపూజ, ఆగమార్థంతు 
శ్లోకపఠనములు తప్పు అన్నవిధంగా * పాంచరాత్ర పరిశోధనమండలి - నిపుణ స 
వారి విమర్శ. (చూడుడు భగవదారాధనావిధి, పీఠిక, పుట, 17 వగైరా) అనగా విష్ణు 
పాద్మ కపింజలముల సంపుటి తప్పా? పాద్మం తప్ప మిగిలిన సంహితలు మంత్ర 
సిద్ధాంతానుసారులు కావా? అసలు ఈ సిద్ధాంత భేదం ఏమిటి? మూడు కలశలతో 
చేసే సె భగవాత్పుణ్యాహవాచనం తప్పా? ఈవిషయాలు ప్రాచీనులకు తెలియదా? ఈనాడు 
ఈపరిశోధనమండలివారే కనిపెట్టారా? ఇందు సాంకర్య దోషమున్నదా? - అను 
ప్రశ్నలకు నిర్మాఖమాటంగా సమాధానములు వెదుక వలసివచ్చినది. వారివిమర్శకు 
ధన్యవాదములు - ఫలితంగా ఈసిద్దాన్త భేదాదులమీద సుమారు 80 పుటల గ్రంధం 


09౦ 


తయారైనది. ( దాని పూర్తిపాఠాన్ని నిత్యార్చన గ్రంధంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ) 
ఆ చర్చ కంతటకీ ఇది వేదిక కాదుగాన, అవసరం మేరకు ఇక్కడ నాలుగు 
మాటలుమాత్రం విన్నవిస్తాను. 


ఆగమ, మంత్ర, తంత్ర, తంత్రాంతరములని పొంచరాత్రమున సిద్ధాన్తభేదములు 
నాలుగు. (పాద్మమున మాత్రము మంత్ర, ఆగమ, తంత్ర, తంత్రాన్తరములను క్రమమున 
నివ్వబడినది.) 


అందు మొదటిదగు ఆగమనీద్ధాన్తము ప్రకారము జరుగు ఆరాధనమున 
నుండు భగవన్మూర్తి వాసుదేవ నంకర్షణ ప్రద్యువ్న అనిరుద్ధ రూవమై ఏకవీఠమున 
నుండును. ఈమూర్తులు సీతాసిత అంబరధారులు, అలంకార రపొతులు, శయనానన 
వర్ణితులు, దేవీపరివార హీనులు, యోగాననులు, సమప్రాధాన్య షాద్దుణ్య భాజనులు. 
వీరికి ఉత్సవాదులను చేయపనిలేదు. అట్టి దేవులను వూజించువారు కూద కర్భ సన్యాసులు 
కావలనీయున్నది. వీరికి మూర్యంతరార్చనము నిషేధము. వీరికి వేదములేదు, 
సావిత్రీమంత్రములేదు. స్వాధ్యాయజవకర్శలులేవు. చతుర్వర్థములు నమానము. వీరు 
గోత్ర ప్రవర వర్ణితులు. జాతులయందు ఉతృర్ష అపకర్షలు లేవు. ఫలమందు నిన్పుహులు. 
కేవల ద్వాదశాక్షర చింతనులు. సూతకాశౌచ వర్ణితులు. వీరికి కర్షణాది కర్ణ్మలయం 
దధికారములేదు. ఇందు దేవవూజన మంతయూ మోక్షెక ఫలప్రదము. మౌద్దలాదులగు 
నీ యేకాయనులకు ప్రాణ నిర్వాణమైన వీదప వారి శరీరమును తాకరాదు, దపొంచరాదు- 
పుత్ర పొత్రాదిరపాతమనురీతిని కాష్టమువలె బయట వదలి వేయవలెను. ఇది తృతయుగ 
ధర్మ్శమై ఆయుగాంతమున అంతరించినది. ( అలా కానిచో ఆసలుస్వామితోబాటు ఆర్చక 
స్వాములు వారితో ఇతరులు కర్మ సన్యాసులు కావలసి వచ్చియుండెడిది. ) 


రెండదవదగు మంటని ధ్దాన్తము భోగమోక్ష వలవ్రదము.  ఏకమూర్తి 
ప్రొధాన్యముకలది. ఇందు (్రియాది దేవేరులనుకూడ పరివారవత్‌ అర్చించవలసి యున్నది: 
ఉత్సవములు అలంకారములు అధికము. వైదికమార్గము నవలంబించుటచే వేదమం 
త్రానుసంధానము తవ్పునినరి. మంత్రములకు బువిచ్చందములుందును. నేడు లభించే 
పార్షిచరాత్రాగమ సంహితలన్నియూ మంత్ర సిద్ధాన్తానుసారులేయని పెద్దలు చెప్పుచున్నాడు. 


వరవ్యూవాది భేదమును వదలి మూర్తారాధనముచేయట కేవల తా(న్తికము. 
ఇది త్రయీమార్ణ గామికాదు. మంత్రములు బుషి చంద విపొనములు. ధ్యజారోహణ 
మాసాద్యుతృవములిందు లేవు. 


09౧ 


చక్రాబ్ధమండల, కుంభ ప్రతిమా పావకులయందు యజనము - శ్రివక్ర 
చతుర్వక్ర అధికాననులలో నొక దేవుని, యోగవీఠస్థుడగువానిన్సి వరివార యుతుని 
సేవించుట తన్త్హాంతరము. బీజశ్తక్తి అంగ నంయతములగు మంత్రములు, వింద 
మంత్రములు, కళా మంత్రములతో బ్రావ్మాణాదులగు నాలుగు వర్ధములవారు నమర్చించ 
వచ్చును. వీరికి నిషేకాద్యఖిల క్రియలు తన్హాన్తరోక్త మార్గమున చేయవలెను. 


ఇక నీద్ధాన్తసాంకర్వము - వూర్వులనునరించిన ఒక నీద్ధాంతమును వదలి 
వేరొకదాని ననుష్టించుట వలన నరుడు కిల్చిషు దగుననియు, గాన జన్మ(ప్రభృతి ఒకే 
సీద్ధాంతము నననుష్టించవలె ననియు, వేరు రాద్ధాంతము చేయవలదనియూ, అలా 
చేసిన చేయువాడు చేయించేవాడు (కర్తా కారయితా) ఇరువురూ తమతమ 
వంశంతోబాటు నళిస్తారని చెవ్పుబీడింది. -- (పొద్మ చర్యా 21 25-79) 


విష్ణు సంహిత బ్రహ్మోత్స వాధ్యాయమున * మంత్రసిద్ధాన్త మ్లార్ణమున 
నవరత్నములని 9 సంహితలు 'ప్రసిద్ధములని, అవి పాద్మ, విష్ణు, కఫింజల, బ్రహ్మ, 
మార్కండేయ, శ్రీధర, పరమ్మ_ భారద్వాజ, నారాయణ తంత్రములని చెప్పబడినది. 
(“ మంత్ర నిద్దాన్త మార్లేషు నవరత్నం ్రసిద్ధకం ॥ ఏతదుక్త ప్రకారేణ వక్ష్యామి కమలానన ॥ 
పొద్దు తంత్రంతు ప్రథమం ద్వితీయం విష్ణు తంత్రకం । కాపింజలం తృతీయంస్యాత్‌ చతుర్థం 
బ్రవ్మా సంపొతా / మార్శందడేయం వంచమంతు షష్టం శ్రీధర సంహితా ॥ సప్తమం పరమం 
తంత్రం భారద్వాజం తథాష్టమం | శ్రేష్టం నారాయణం తంత్రం నవరత్నముదీరితం/ ” అను 
ఈశ్లోకం విమ్ణు తండత్రంలోనిదని పారమ నంపొత ప్రస్తావనలో (వుట 89) శ్రీశేట్లూర 
రాజగోపాలాచార్య వ్రాసియున్నారు) 


పైవానిని గమనించిన ఎవరు ఏసిద్ధాంతము ననుసరించుచున్నారో విజ్ఞులు 
నిర్ణయంచగలరు. 


ఇక 8 కలశలతో వుణ్యాహ మొనరించుట భారద్వాజ నంపొతోక్త 
'ప్రయొగాన్తర్గతము. (వివరములకు చూ... అనుబమధము 3) ఘంటాపూజ ఆగమార్ధంతు 
వంటివి సంహితలు చెప్పినవే. భగవత్మల్యాణాదులయందు, కాలక్రమమున కొన్ని లౌకిక 
ప్రక్రియలు భక్తజనాహ్లాదమునకై చోటుచేసుకొన్నవి. అట్టి లౌకిక ప్రక్రియలతో కూడిన 
ప్రయోగములు * భగవత్సాన్నిధ్యాదాయకములై, మన్రారాధన నిరపేక్షములై, భక్త జన 
సమవాయ మాత్రమున పరమాహ్షాపాదక నిత్యోత్సవ పక్షోత్సవాది విశేష విధులవలన 
సంపన్నములగు చున్న” వని శ్రీమాన్‌ ఎంబార్‌ కృష్ణమాచార్యులు వంటి పెద్దలు చెప్పిన 
దెంతయూ గమనార్దము. “అన్యచ్చ మంగళం నర్వం కుర్యాత్‌ ల్తౌ కిక. వర్మనా” 
అంటూ పాద్మం (క్రియా- 30.80) అటువంటి వానిని జరిగించుట కధికార 


మిచ్చుచున్నది. ఆగ్నికార్య విధియంతయూ గృహ్యసూత్రానుగుణముగా జరిగించుట కంటె 
గత్యంతరము లేదుకదా! గాన వీనిని స్మార్త కర్మలని, మానుష యాజ్జీకములని శంకించుట 
తగదు. 

అంతమాత్రమున గతమంతా మంచిదని గాని, తద్భిన్నమైన దెవ్వరుచెప్పినా 
వినిపించుకొన న్టదనికాని చెప్పడం ఈవ్రాతల ఉద్దేశంకాదు. శతాబ్దాల తరబడి ప్రచారంలో 
ఉన్న ఈఆగమ ప్రయోగ పాఠాలలో స్థాలిత్యాలుండవచ్చు, కొన్ని చోట్ల గ్రంథం 
స్థానభ్రంశంపొంది ఉండవచ్చు. _ జరిగినవానిలో కొన్ని మార్చులు ఏవిధంగానూ 
సమర్ధించడానికి అవకాశంలేనివి కన్సించనూ వచ్చు. అటువంటి వానిని సంస్మరించడము, 
స్ప పరభేదం చూపకుందా మంచిని గ్రహించడం ఈ గంథ పరిష్కర్త ఉద్దేశమని వినమ్రంగా 
విన్నవిచేస్తున్నాను. అలాగే పాతదానిని సమూలంగా మార్చి క్రొత్త ప్రతిని వ్రాయడమూ 
ఈపరిష్కర్త ఉద్దేశంకాదు. సలక్షణమైన ప్రాచీనపాఠం తయారు కావాలన్నదే ఈకృషికి 
పరమార్ధం. ఈవిధమగా వంశపారంపర్యంగా కుటుంబాలలో ఉన్న ప్రయోగ గ్రంథాలు 
ఈనాడువెలుగు చూడకపోతే, తాము సలక్షణమైనవి సాధికారికమైనవి అని నిరూపించు 
కొనకపోతే, అవసరార్థం నిన్న మొన్న తలెత్తిన గ్రంథాలు ' ముందువచ్చిన చెవులకన్న 
వెనువచ్చిన కొమ్ములువాడి * అన్నసామెతను నిజంచేసే ప్రమాదం ఉంది. ఈవిధంగా 
ప్రమాదం హెచ్చరించడంవలనా, అవసరం వత్తిడి చెయ్యడంవలనా నేడు సంప్రదాయ 
ప్రయోగ [గ్రంథాల పరిష్కరణ ముద్రణ తప్పనిసరై, ఇంతవరకూ మాకుటుంబాలలో 
ఎవరూ చేయని ఈపనిని చేయవలసి వచ్చింది. 


మాతృకాది గ్రంథ సంపాదనము : -ఈ [గ్రంథ సంపాదనమునకు అద్యులు 
మాపూర్వాచార్యులు. వారు 11 వ శతాబ్ది ఉత్తరార్థమున భగవద్రామానుజులనుండి 
శ్రీకూర్మక్షేత్రమున వైష్ణవస్వీకార మొనర్చిననాటినుండి ఈప్రయత్నము మొదలైన 
దనవచ్చును. ఇది మాపూర్వీకులదైన మాసంపాదన మనుటకంటె శ్రీమద్రామానుజులు 
మాకు, తద్వారా ఆంధ్రులకు ఇచ్చిన వరదాన మనుట సమంజసము. 


మొదట మాతండ్రిగారు శ్రీమాన్‌ రేజేటి రంగాచార్యులుగారు (కామరాజుపేట) 
1926 సం॥రంలో వ్రాసుకొన్న కళ్యాణం ప్రతి, కాగితపు బైండు పుస్తకాన్ని, ప్రస్తుతం 
కామరాజుపేటలో ఉన్న మాతమ్ముడు శ్రీధరాచార్యులునుండి తెచ్చి వ్రాసుకొన్నాను. 
చామార్తివారు ఆద్యులుకదా అని ఆనాడు రాజమండ్రిలో ఉన్న చామర్తి 
జగన్నాధాచార్యులుగారి కల్యాణ ప్రతికోసం ప్రయత్నించాను. నేనుచేసేపని ఇష్టంలేదో 
ఏమో వారు ' మామిడాడలో నాగ్రంధం ఉండిపోయింది' " ఆని తప్పించుకొన్నారు. 


(03 


ఆ తర్వాత కోటఉరట్ల దొడ్డిపట్ల వారి సౌజన్యంతో రేజేటి శింగరాచార్య, 
దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారి ప్రాచీన తాళపత్ర ప్రతులు, బొబ్బిలి చామర్తి సీతారామా 
చార్యులు, ఆంపోలు సీతారామాచార్యులు గార్ల సహాకారంతో శ్రీకూర్మాది పూర్వ 
పాఠాలు తాళపత్రప్రతులు సంపాదించగలిగాను. 


.మాతాతగారు రేజేటి పెదవేంకట నరసింహాచార్యులు గారి తండ్రి 
శ్రీరంగనాయకులు అనబడే రంగాచార్యులుగారు వ్రాసుకొన్న కల్యాణం, తాళపత్ర 
గ్రంథాన్ని మా పెదతండ్రిగారు సీతారామాచార్యుల (చిట్టిబాబు) గారి కుమారుడు, 
తమ్ముడు ధర్మాచార్యులనుండి (రోలుగుంట) తీసుకొనివచ్చాను. 


బొబ్బిలి వాస్తవ్యులు, ప్రస్తుతం అమెరికా న్యూజెర్సీలో ఉన్న వేంకటేశ్వర 
దేవాలాయార్చకులు, మాచెల్లెలి భర్త అగు శ్రీమాన్‌ భద్రం వేంకట రమణాచార్యులు, 
బొబ్బిలి అంపోలు వేంకట రాఘవాచార్యులు గార్ల నుండి ఇటీవలి కాగితపు ప్రతుల 
కాపీలనూ సేకరించాను. 


మాపినతండ్రిగారు రేజేటి గోపాలాచార్యులుగారు (వేళంగి) నా ఈ గ్రంధనిర్మాణ 
ప్రయత్నం సేకరణ దశలో ఉన్నపుడు, నాప్రయత్నాన్ని విని ఎంతో ఆనందించి 
ఆశీర్వదించారు. మాపూర్వులు, పాంచరాత్ర రేజేటి వంశానికి మూలపురుషులు అగు 
బలరామయ్యగారి చేతివ్రాతతో ఉన్న తాళపత్ర గ్రంధాన్నిచూచి ఆయన ఎంతో 
సంతోషించారు. అయన అరోగ్యంసరిగా లేకపోవడం, ఈగ్రంధనిర్మాణం సరిగా 
మొదలుకాకుండానే అయన పరమపదించడం, నాకేకాదు ఆగమకుటుమబాలకే తీరని 
లోటు. ఆగమ ప్రయోగాన్ని క్షుణ్ణంగా నేర్చుకొన్నవారు, పాతతరం సంస్ఫతపండితులు, 
ఆగమ ప్రయోగ దక్షులలో అగ్రగణ్యులు అగు శ్రీగోపాలాచార్యులుగారి ముఖతః ఏ 
విషయమూ తెలుసుకొనే అవకాశం లేనందువల్ల నేను ఈ గ్రంథనిర్మాణ విషయమలో 
పదిమంది వద్దకు వెళ్ళవలసి వచ్చిందిగాని, అయనే ఉంటే నేను మరొకరి వద్దకు 
వెళ్ళనవసరం ఏర్పడేదికాదు. వారికుమారుడు నరసింహమూర్తినుండి ముద్రిత పాద్మ 
విష్ణుతిలక సంహితలను తెచ్చుకొనగలిగాను కాని పైతృకమగు ఆగమ ప్రయోగ విజ్ఞానాన్ని 
సంపాదించ లేకపోయాను. మా మేనల్లుళ్ళు కాకినాడ గీతామందిరం పొందూరు 
సత్యనారాయణాచార్యులు, పొందూరు కృష్ణమాచార్యులనుండి కపింజలం విష్టిసంహిత 
మొదలగు గ్రంధాలను తెచ్చి ఫోటో కాపీలు చేయించు కొన్నాను. మిగిలిన సంహితలు 
కొన్నికొనడం కొన్నింటిని తిరుపతి శ్రీమాన్‌ కె.వి. రామకృష్ణమాచార్యుల వారి సహకారంతో 
ఫోటోకాపీలు చేయించి తెచ్చుకోవడం జరిగింది. 


౧౪ 

నాప్రయత్నం ఇలా సాగుతూ ఉండగా నేను చేస్తున్న కృషినిచూచి, సహ్ఫృదయంతో 
తనవంతు సాయం అన్నవిధంగా శ్రీమాన్‌ పొందూరు లక్ష్మణాచార్యులుగారు 
వారివద్ధనున్న కల్యాణగ్రంథాన్ని డి.టి.పి చేయించి ఆ కాగితాలను నాకిచ్చి నీపని 
కానియ్యమని ప్రోత్సహించారు. ఆనాటినుండి ఈపరిశోధనా కార్యక్రమంలో నాకు ఒక 
తోడు ఒక అండ లభించింది. వారికుమారుడు, మాతమ్ముడుగారి అల్లుడు ఆయిన 
గోవిందాచార్యులుకూడ నాతోపాటు సంహితా సంపాదన విషయ సేకరణములయందు 
చురుకుగా పాల్గొన్నాడు. ఇద్దరం కలిసి తిరుపతినుండి తమిళంతెలిసిన శ్రీ ఎల్‌. వెంకటేశన్‌ 
గారిని తీసుకొని కుంభకోణం, శ్రీరంగం వెళ్ళి అక్కడ కల్యాణ ప్రయోగాన్నిగూర్చిన 
వివరాలు సేకరించాము. నామటుకు నేను భద్రాచలం, నెల్లూరు మొదలగు ప్రాంతాలకు 
వెళ్ళి విషయ సేకరణ చేశాను. 


ఇక ఈ కల్యాణగ్రంథానికి సంబంధించిన వివిధాంశాల పరిష్క్మరణమును 
ఈ(్రింద వివరంగా ఇస్తున్నాను. - 


ఈ భగవత్మల్యాణ మహోత్సవమను ప్రయోగ [గ్రంథం మాపూర్వులకు 
దక్షిణదేశంనుండి సంప్రాప్తించింది. ఈనాటి దక్షిణదేశ ప్రతికీ మా ఈ గ్రంథానికీ పోలికలూ 
ఉన్నాయి, భేదాలూ కన్పిస్తున్నాయి. ఇవి శతాబ్దాల కాలగతిలో ఏర్పడినమార్చుల్సు - 
ప్రాంతీయ ఆచార వ్యవహారాలకూ అభిరుచుల ప్రభావానికి లోనై జరిగిన మార్పులు గా 
వీనిని పరిగణింప వచ్చును. 


మాపూర్వులు తమ ఉపయోగార్థం వ్రాసుకొన్న వాటిలో లభ్యమైన, క్రీ॥శ 
1800-1915 మధ్యకాలంనాటి 12 తాళపత్ర ప్రతులను, 1926 నుండి 1990 
మధ్య వ్రాసుకొన్న 9 కాగితపు ప్రతులను వానికి సంబంధించిన ఇతర [గ్రంధములను 
పరిశీలించి పాఠపరిష్క్మరణము చేసియున్నాను. (చూడుడు అధార గ్రంథముల పట్టిక) 
ఏ ఒక్క గ్రంధమునూ ప్రధానమాతృకగా పరిగణించక సంహితానుగుణ్యత నిర్భష్టతలకు 
ప్రాధాన్య మిచ్చి యున్నాను. ఆయా పాఠముల యందలి అంశములయొక్క ప్రామాణికత్వ 
విషయమున ఉపయుక్తములగు పొంచరాత్రాగమ సంహితాంశములను అధస్పూచికల 
యందు అనుబంధములయందూ పొందుపరచినాను. అగ్నికార్య విధివంటి ఆంశముల 
సంహితానుగుణ్యతయే కాక శ్రౌత స్మార్తానుసరణమును గూడ, సుప్రసిద్ధ శ్రౌత పండితులు 
బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామశర్మగారి సహకారముతో, ఇచ్చియున్నాను. (విష్ణు పొద్య 
కవీంజల పురుషోత్తమ నారాయణ భరద్వాజు విమ్ణతిలకాది సంపొతలను క్రియాక్రైెరవ 
చంద్రికను పరిశీలించిన మీదట ఆగమవ్రయోగమున ఆయా విషయములయందు (శాత 


స్వార్తానునరణమును సంపొత లంగీకరించినవనియూ, అవశ్ళమని భావించినవనియూ, 
(న. 
న్యార్తమన్న వరిత్వాజ్యార్హమని భావించలేదనియూ _ తేలినది.) ఈమా [గగ్రంధములపై 


పరోక్ష విమర్శలకు సమాధానమును కూడ ఇచ్చియున్నాను. సద్విమర్శలను 
ంచి ఒకటి రెండు చోట్ల అయావిషయములను సంస్కరించియున్నాను. _ వివిధ 
సాత్రల యందలి విషయముల నవాగాహన మొనర్చుకొనుటకై, సరిపోల్చుటకై నేను 
వ్రాసుకొన్న ఆయా సంహితాంశముల సారాంశములను, సంస్టృత శ్లోకాలు చదవడానికి 
ఇబ్బంది పడే జిజ్ఞాసువులకు పనికివస్తుందని, ఈవిధంగానైనా సంహితాంశములను 
తెలుసుకొని అర్చక స్వాములు తమకు ఎదురుపడు విమర్శలకు తగిన సమాధానం 
చెప్పి పూర్వాచార్యుల గౌరవాన్ని నిలువ గలుగుతారని ఆశిస్తూ గ్రంథవిస్తరభీతిని మరచి 
వానిని అనుబంధములలో ఇచ్చియున్నాను. 


ఈవిధముగా తయారుచేసిన (గ్రంథమును సంపాదక మండలియందు 
పేర్కొన్నవారిలోగల పెద్దలకు వ్యక్తిగతముగా వినిపించి, వారినుండి అయా అంశముల 
వు ఆయా దేవాలయములయందు జరుగుచున్న 
క్రియాకలాపములను తెలిసికొని, సాధక బాధకములను చర్చించి సరిచేయుటచే 
పూర్వాచార్యానుగుణ్యత సంప్రదాయత్వములు సాధింపబడుటయేగాక , ఈనాడు 
దేవాలయములయందు వివిధకార్యక్రమములను నిర్వహించుచున్న అర్చకస్వాముల 
కుపయోగకరముగా ఈగ్రంథము తయారైనదని భావించుచున్నాను. 


స్‌ 


మా భ్‌నీ 
గ 


రై 
లు 
ళు "లు 


ర 
0 
ళ్‌ స 


శె 


బరంపురం వాస్తవ్యులు, పెద్దలు, గురువులై విద్యార్థులకు ఆగమ పాఠములను 
చెప్పుచున్న శ్రీమాన్‌ చామర్తి చినవేంకటాచార్యులవారు తప్ప మిగిలిన వారందరూ నా 
ఈ ప్రయత్నాన్ని సహృదయమతో ప్రోత్సహించారు. 


కల్యాణోత్సవ విధికై పాద్మ, క్రియాకైరవచంద్రిక, పురుషోత్తమ, కపింజల, 
నారాయణ , విష్ణు సంహితల యందలి ఉత్సవ విధులను యథాశక్తి పరిశీలించితిని. 
ప్రయోగ నిర్వహణ దక్షులగు పెద్దలనడిగి తెలిసికొంటిని. వె పాద్యము (చర్యా 11 అధ్యా.) 
మహోత్సవమును పేరున వివరింపగా, దానినే వ త్తమ సంహిత (24 అధ్యా.) 
బ్రహ్మోత్సవమనియు, కపింజలము ఉత్సవమను పేరున (23 అధ్యా. ) వివరించినవి. 
క్రియా కైరవ చంద్రిక పూర్తిగా పాద్మము ననుసరించినది. మహోత్సవ బ్రహ్మోత్సవములు 
ఆయా పదములు సూచిస్తున్న విధమున 9 దినముల పర్యంతంజరిగే పెద్దఉత్సవమును 
వర్ణించినవి. తొమ్మిది దినములయందు 9 విధములగు వాహనములతో (గ్రామోత్సవమే 
గొక, 9 విశేషోత్సవములుగూడ వర్ణింపబడినవి./ ఈ [గ్రంధము నందలి ఉత్సవాంగీకారం 
8 వ కారికలో గల (పుట 18) ' అష్టాదశదినే తీర్ధ నక్షర్ర కరిష్యే ' ఆన్న కారికను 


మనిసే స య న య య మా 
గమనిస్త _ చాలసహింతలకంట ఈ ప్రచూయి, ప్రాచనము కావచు నను ఖావన 
ఎగుతునుది న. న. 
కలుగుతున్నది; అటువంటి విషెషోత్స వములయందు మొదటిడినమున జరుగు ఉత్తవము 


కల్యాణోత్సవమని పురుషోత్తమసంపి హ్‌త పేల్నానన... పాద్యము దీనిని పాంచాహ్వికముగా 


వివరిస్తూ పాణిగ్రహణ విధియన్నది (క్రియా 30 అక్నా 1 ఏకాహ్నిక త్రయాహ్వికములకు 


య వ యా యా 
తప్ప మిగిలిన అన్ని ఉత్సవములకూ ధ్నజకర్శ విధించబడినది. ఆయాసంహితలు 


ధృజారోహ హణవిధిని వేరే" రు అ అధ్యాయములయందు చె చెప్పినవి. (ఆయా అంశములు 9వ 
అనుబంధమున నివ్వబడినవి. ) 


ఈ ప్రయోగ గ్రంధము ' శ్రీవిష్ణు పాద్మ కపింజలోక్త ' మని చనా 
ఈ [గగ్రంధమునం దధికభాగము పురుషోత్త్రమసంహిత ననుసరించుచున్నది,. ఎడనెడ 
భారద్వాజాది సంహితల ప్రభావముకూడ గలదు. పురుషోత్తమ సంహితను పాద్యము 
తన 108 సంహితలలో పేర్కొన్నది ( అనంతాఖ్యం మహీప్రశ్వం శ్రీప్రశ్చం పురుషోత్తమం 
..' అని పాద్మజ్ఞాన 1.101 ) గాన దీనిని పూర్తిగా అర్వాచీనమని తీసివేయ వీలుపడదు. 
అందుచే పురుషోత్తమ సంహిత యందలి కల్యాణోత్సవ విధియందలి ముభ్యాంశములను 
గూడ అనుబంధము 2 న ఇచ్చియున్నాను. 


ఈనాటి కాలమానపరిస్థితులను దృష్టిలోనుంచుకొని చాల దేవాలయముల 
యందు పాంచాహ్నికముగా భగవత్మల్యాణము జరుపబడుచున్నది. నాకు తెలిసినమేరకు 
భద్రాచలదేవాలయమున, బొబ్బిలి వేణుగోపాలస్వామి దేవాలయమున నేటికినీ 
నవాహ్నికముగా కల్యాణ మహోత్సవము నిర్వహింపబడుచున్నది. ఈ ప్రాన్తమున, 
ఉన్నమేరకు, వాహనములతో ఒకదినమున గ్రామోత్సచమును నిర్వహించుచున్నారు. 
మిగిలిన విశేషోత్సవములలో వనవిహార, సదస్య. మృగయోత్సవముల వంటివి 
జరుపబడుతూ మొత్తం పాంచాహ్నికంగా భగవత్మల్యాణం జరుపబడుతున్నది. అందుచే 
చాలపారములలో వాహనోత్సవములకు కారికలు లేవు. బొబ్బిలిలో అంపోలు 
సీతారామాచార్యులుగారి వద్ద రధోత్సవకారిక లభించగా దానిని పొందుపరచితిని. అన్నీ 
కాకపోయినా) మహోత్సవమున జరుపవలసిన కార్య క్రమములు చాలవరకూ ఉన్నవి 
గనుక, కల్యాణ ప్రాముఖ్యతతో దీనిని కల్యాణ మహోత్సవము అనుట సంప్రదాయముగా 
వచ్చుచున్నది. బాలసీమ వాస్తవ్యులు చామర్తి జగ్గప్పలాచార్యులవారి సూచన మేరకు 
ఈ[గగ్రంధ నామమును "* భగవత్‌ కల్యాణ మహోతృవము *” గా నిర్ణయించడ మైనది. 


వ 


ఇట్టి ఈ భగవత్కల్యాణమహోత్సవ గ్రంధమునగల వివిధాంశముల విన్యాసాన్ని 
ఈ క్రిందనిచ్చు చున్నాను. 


1. విష్వక్సేనవూజ : - అన్నిపాఠములలో విష్వక్సేనపూజ ముందు కన్పిస్తున్నా 
మొట్ట మొదట చెప్పబడు సంకల్పమున పుణ్యాహవాచనాంతర్ణతముగనే విష్వక్సేనపూజ 
పేర్కొనబడినది. చాలవరకూ సంహితలుగూడ పుణ్యాహ వాచనమునే ముందుగా 
చెప్పినవి. ఒక్క శ్రీప్రశ్న సంహిత మాత్రము (31.2-25) మృత్సంగ్రహణమునకు 
ముందుగా విషక్సేనపూజను ఆపైన పుణ్యాహవాచనమును విధించినది. పాంచరాత్ర 
సిద్ధాంతమున విష్వక్సేనుడు అనపాయనులలో ఒకడు. ఈయన విష్ణుసేనాధిపతి కూడ. 
పాంచరాత్రమున వాసుదేవుదే పరతత్త్వము. ఆయనకే అగ్రపూజ. వేరే ఏదేవతనైనా... 
పరివారవత్‌ అయన తర్వాత పూజించవలసినదే. గాన విష్వక్సేనున-కగ్రపూజ 
పాంచరాత్రాగమ విపొతమా ? అన్న ప్రశ్న ఉదయించుచున్నది. వివ్వక్సేన 
ప్రథమపూజనమును బలపరుస్తూ “ విష్వక్సేన స్మ్మతానేతా భగవాన్‌ సర్వకర్శణా | 
తస్మా న్నాన్యముపాసీత కర్మణా విఘ్నశాంతయే 4 ఆరంభఖే కర్మణాం పుత్యె ః.విఘ్నానాం 
ప్రశమాయచ । కుర్యా తృపరివారస్య విష్వక్సేనస్య పూజనం ॥ ” అను శ్లోకం భరద్వాజ 
సంహితోక్తమని చెప్పబడుచున్నది గాని నేను చూచినంతవరకూ ఈశ్లోకము భారద్వాజ 

“సంహితయందు కన్పించలేదు. 


2£.వుణ్యాహవాచనము : - పుణ్యాహ ప్రక్రియ స్మార్తంలోనూ వైష్ణవాగమ 
(గ్రంథాలలోను ఉన్నది. _ రెండుచోట్లా అది శుద్ధికార్యక్రమముగనే కన్పిస్తున్నది. 
వైష్ణవాగమ పుణ్యాహములలో వైభానసమున (వాసాధికారమున) చెప్పబడిన 
వుణ్యాహమునకు స్మార్త పుణ్యాహమునకు పోలికలున్నవి. పాంచరాత్రమున 
(విష్ణుతిలకమున) గల వాసుదేవ పుణ్యాహమునగూడ స్మార్తానుసరణము గలదు. 
(పూర్తి వివరములకు చూ... అను. ౩, పుట 280) 


ఈ[గ్రంథమున పూర్వాచార్య ప్రోక్తమగు భగవత్స్పుణ్యాహము చెప్పబడినది. ఈ 
భగవత్పుణ్యాహవాచన [గ్రంథము చాలవరకూ వాసుదేవ పుణ్యాహ గ్రంధమే - ఒక్క 
కలశ సంఖ్య, థర్మ జ్ఞానవైరాగ్యములను వాటి పేర్లు, ఆకలశలకు సంబంధించిన కారికలు, 
ఒకటిరెండు వేదమంత్రములు తప్ప మిగిలినదంతయూ వాసుదేవపుణ్యాహవాచనమే 
యథాతథముగానున్నది. గాన భగవత్పుణ్యాహము వాసుదేవ పోణ్యాహమేగాని కేవల 
స్మార్త పుణ్యాహవాచనము గాదని, పూర్వాచార్యులు తగు కారణములుండుటచే 


౧౮ 
ప్రక్రియయందు కొన్ని సవరణలు చేసియుండ వచ్చునని విజ్ఞులగు పెద్దలకు వినమ్రంగా 
మనవిచేస్తున్నాను. _ ఇది కేవలం మావారే చేసిన మార్చు కాకపోవచ్చనీ, ఈమా 
పాఠానికి మూలరూపంలా కనిపిస్తున్న పాఠం, కలశల పేర్లతోసహా, అడయార్‌ 
లైబ్రరీలోగల 14.5 10-1-18 నెంబరుగల ్రతియందు (నాగరిలిపిలో) ఉన్నదనీ, 
అనుబంధం 3, పుట 283 నందు ఇవ్వబడిన దాని పూర్తిపాఠాన్ని గమనించవలసినదనీ 
మనవి. 

8 ఉత్సవాంగీకారము : - ఇందలికారికలు కొన్ని స్థానభ్రంశము నందినట్లు 
_భావించబడినది. పూర్వ పాఠాలలో “ ప్రీయతాం సర్వలోకేశ ... కృతముత్సవం 
ప్రతిగ్భహీష్వ ; న్యూనాపచారాన్‌క్షమస్వ ; త్వాం నమామి నమామి ” అను కారిక, “ 
కమాలాయువతీ కరకమలకలిత ... *” అనేకారిక ఈరెండూ గరుడపీఠికపేరుతో 
ఉన్నవి. వీనిలో ఒక్క గరుడ పటం సముద్దాప్య అన్నది తప్ప మిగిలినదంతయూ 
చేయబోయే ఉత్సవాన్ని స్వీకరింపుడని భగవంతుని ప్రార్థించడంగా ఉన్నదిగాని గరుడ 
పీఠికగా కన్పించదు. ఈకారికల అనంతరం * ద్విజపతిం స్వర్ణపక్షద్వయ ధరం .... 
పరిగీయమానం అర్థ్యపాద్యాదిభిరభ్యర్చ్య 1... * అను గరుడ వర్ణనతో ఒక కారిక, ఆపైన 
“ జయజయ ద్విజేంద్ర । మాతృదాస్య పరిమోచక .... * అను గరుడ గద్య, అపైన 
సప్తతాళములు, ఖగేశ్వర నవకం అనబడే 9 శ్లోకములు ఉన్నవి. ఇవి గరుడ సంబంధులు. 


అర్ధవత్‌ ఇది ఇలా ఉండగా మరికొన్ని విషయాలను గూడ గమనించవలసి 
యున్నది. పైనాలుగు కారికలకు ముంమగల గ్రంథము దేవతాహ్వానమనబడు ఆష్టదిక్సాల 
గద్యలు. ఆ గద్యలలో ్రతిగద్యయందూ 1. బలిదానం, 2.చూర్జిక, 3.గద్య 4. 
తాళఘోష అనేవి క్రమంగా ఉన్నాయి. పైవాని వలెనే గరుడుని విషయంలోకూదా 1. 
“ద్విజపతిం” అనేది చూర్ణిక అవాల్ని ( పీఠికఅనిఉంది), 2.జయజయద్విజేంద్ర అనేది 
గద్య 8. గోఖండాదులు తాళగేయములు. పైగా ఈ అష్టదిక్సాలక గద్యలు గరుడ గద్య 
చాలవరకూ భరద్వాజ సంహితోక్త వివాహ ప్రయోగం (అడయార్‌ ప్రతి) యందు కూడ 
కన్పిస్తున్నవి. 

గాన “ ప్రీయతాం సర్వలోకేశ...”, “కమలాయువతీ...” ఆనుకారికలు రెండూ 
ఉత్సవాంగీకారముగా అర్ధవత్‌ కన్చించుటచేతనూ, బొబ్బిలి అంపోలు వేంకట 
నరసింహాచార్య, అంపోలు సీతారామాచార్యులు గార్ల ప్రతులయందు. ఇదే 
ఉత్సవాంగీకారము పుణ్యాహ వాచనానంతరం కన్చించుటచేతనూ, భరద్వాజ సంహిత ' 


0౯ 


ఉత్సవాంగీకారమును పుణ్యాహానంతరం విధించుటచేతనూ, _ భద్రాచలమున ఈ " 
ప్రీయతాం ...” అను కారిక కొన్ని మార్పులతో నిత్యంజరుగు ప్రబోధోత్సవమున ఉండుట 
చేతనూ-ఈకారికలు రెండింటినీ మృత్సంగ్రహణమునకు ముందు జరుగు పుణ్యాహా 
నంతరం జరిగించవలసిన ఉత్సవాంగీకారముగా భావించి అక్కడకు మార్చ బడినది. 


కుంభకోణముననున్న దేవుడు శార్‌బ్దపాణి. " శార్‌బ్బపాణేర్మహోత్సవోయం 19 
ఆనేకారిక కొద్దిపాటిమార్చులతో కుంభకోణం వారి గ్రంధముననుండుట ఆగమ ప్రయోగ 
విషయమునగల ఆంధ్ర దక్షిణదేశ సంబంధమును తెలియజెప్పుచున్నది. 


4. బుత్విగ్వరణం : - ఇది బుత్విజులను వరించుట ఆనగా ఎంపికోచేసు 
కొనుట. ( సూర్యరాయాంధ్ర నిఘంటువు వరణమునకు ఎన్నుకొనుట, ఎంచుట , బుత్విగాదులను 
పుజించుట , కన్యను వరించుట అనుఅర్థములనిచ్చినది ఎన్నిక ౬1601 అను అర్ధమున స్టిరపడినది 
గనుక, _ 561601 అను అర్ధమున ఎంపిక వాడబడినది ) ఇదికేవలము బుత్విగ్వరణమేగాక 
ఆచార్య వరణముగూడ. వైదిక తాన్లిక యాగములయందు యజనాధ్యాపన సమర్భుడగు 
వ్యక్తిని ఆచార్యునిగా ఎంపిక చేయుట మొదటిది. మంత్రదీపనమునకు బ్రహ్మనూ, 
హవన నిర్వహణమునకు హోతలనూ ఎంచుకొనుట ఇందనంతర కార్యక్రమము. 
కార్యక్రమమంతయూ ఆచార్యుని “అధ్వర్యమున * జరుగవలెననుట యజుర్వేదీయ 
పరిభాష. 

5.రక్షాబంధనం - రక్షాసూత్రము, ప్రతిసరము, కౌతుకము, కంకణము 
అనునవి సంహితలయందు చాలవరకూ సమానార్ధకములుగా వాడబడినవి. “ కంకణో 
నప్రతిసర మిత్యరమాలా” అని అమరకోశము. భరద్వాజ విష్ణుతిలక సంహితలనుండి 
పూర్వాచార్యులు సేకరించిన రక్షాసూత్ర ప్రమాణ, అర్బనాదివిధులు అనుబంధము 4 
పుట285 యందు పొందురచ బడినవి . వివాహప్రయోగమున గల * పద్మప్రియే విష్ణు 
పత్నీం జితంతయితి ... *” అనుకారిక కంకణ బంధనమే. కొందరు ఇక్కడ ఉన్న 
ప్రతిసరమును ప్రతిసీరము చేసి, తెరయని అర్ధముచెప్పి, తెరపట్టిస్తున్నారు. అంత ఇబ్బంది 
పడవలసినపనిలేదు. వివరములకు 186 వ పుట చూడగలరు. 


6. పరిషదర్చనం : - పారిషదులకు చేయు విజ్ఞాపనయుత గౌరవము 
పరిష దర్భనము. వారికిచ్చు దక్షిణయే పరిషద్దక్షిణ. “అట్టి ఈ పరిషద్దక్షిణనిచ్చు పద్ధతిచే 
శ్రీమన్నారాయణుడు ప్రీతినందుగాక్త ” అను అర్థమిచ్చు కారిక వ 
ఈపరిషద్దక్షిణను భగవంతునకు సమర్పించుట కన్చించుచున్న ది. ఇది వారివారి అలవాటు 
కావచ్చు కాని అర్ధవంతముగా కన్ప్సించుటలేదు. ఈ పరిష ద్దక్షిణ అర్బకస్వామి జరిపించు 
సామాజకమైన పండిత మర్యాద. 


విం 


7. ఇడావాచనం :- ఇడావాచనం భారద్వాజ సంహితోక్తమగు పూర్వాచార్య 
ప్రయోగము. దీనిని పాద్మాది సంహితలు విధించలేదు. నాందీముఖులగు పితృదేవతలను 
ఆహ్వానించుట భారతీయులు కల్యాణాదికర్మలయందు చేయు ఒక విలక్షణ 
సంప్రదాయము. అసలు వివాహమే మానుష /స్మార్త ప్రక్రియ. ఇడావాచనం వంటి 
వానిని వదలివేస్తేనే తమిళపదాలనూ తమిళదేశాచారాలనూ అనుకరిస్తేనే, కేవలం 
వైష్ణవత్వం సిద్ధిస్తుందని భావిస్తే అలానే చేయవచ్చు. 


8. మృత్సం[గ్రహణం, అంకురారోపణ, అగ్నిముఖం, ద్వారతోరణాది 
పూజలు, హోమములు:- అంకురా రృణమునకై మృత్సంగ్రహణము, యాగశాలా 
లంకరణ పూజాదులు, బీజములకు సంపాతాజ్య సేచనాదులక్రై అగ్నిముఖ అంకురార్పణ 
హోమములు, ఆపైన వాస్తు యోగేశ్వర పూజనము, హోమములు జరిగించవలసియున్నది. 
అగ్నిముఖ విషయమున (శ్రౌత/స్మార్తానుసరణము తప్పనిసరి. ఈ విషయంలో వైఖానస 
ప్రయోగం సుబోధంగా ఉన్నదనుట ఆంగీకరించవలసిన విషయము. . 


9.వాస్తుపూజ :- కల్యాణోత్సవమున వాస్తుపూజ అలవాటు లేని కొందరు 
ప్రతిష్టకు వాస్తుగాని కల్యాణమున కెందుకు అను తర్మమునకు దిగుచున్నారు. దీనికి 
నాసమాధానమొకటే. సుమారు 800 సంవత్సరములనుండి పూర్వాచార్యులు 
కల్యాణమహోత్సవమున వాస్తుపూజ జరిపించుచున్నారు. అందుకు సుమారు 200 
సంవత్సరముల ప్రాచీనత గల లిఖితసాక్ష్యములున్నవి. పాద్మ, శ్రీప్రశ్చు పురుషోత్తమ, 
నారాయణ సంహితలయందు ఆన్నికార్య క్రమములకూ వాస్తుపూజ అవసరమని 
చెప్పబడినది.( చూ... వాస్తుపూజ పుట 79, మరియు అను. 8, పుట321). ఈగ్రంధమున 
ధ్వజపట ్రతిషయందు పటశుద్ధ్యర్ధం వాస్తు హోమము చెప్పబడినది. ఎక్కడెక్కడ 
వాస్తు హోమము చెప్పబడినదో అక్కడక్కడ వాస్తుపూజ చేయవలసియున్నది. 


వాస్తుపూజ రెండు విధములుగా చెప్ప బడినది. 1.విగ్రహవాస్తు 2. 
మండలవాస్తు.  భగవత్మల్యాణమున మండలవాస్తు చెప్పబడినది. ఇకవాస్తుమండల 
రచన. మాపూర్వులు చతుషష్టిపద వాస్తుమండలమును అనుసరించుచున్నారు. ఇది 
భారద్వాజ సంహితోక్తము. (భా.వి.ప్ర. పుట 72). పూర్వాచార్య ప్రయోగానుసరణమున 
సంప్రదాయత్వము సిద్ధించును గాన చతుష్పష్టి పదవాస్తుమండలమే అనుసరణీయము 
కాని, సంహితలయందున్నవి గనుక ఇతరప్రక్రియలకు మారుట సంప్రదాయమూకాదు 
సదాచారమనిపించుకొనదు. వేరెవరైనా చేస్తున్నారంటే అది వారికి పూర్వా చార్య 
ప్రయోగంగా పరంపరలో వచ్చి ఉండాలి. లేకపోతే అదివారి ధైర్యం అవుతుందేమోకాని 
సంప్రదాయం మాత్రంకాదు. 

3 


బగ 


శ్లో! యస్మిన్‌ దేశే యథాచారః పారంపర్య క్రమాగతః 
శ్రుతి స్కృ త్యవిరోధేన సదాచార స్స ఉచ్యతే (మనుస్మృతి) 

ఏదేశంలో పారంపర్య క్రమంగా వచ్చిన ఏ ఆచారం ఉందో అది శ్రుతి 
స్మృతులకు విరోధముకానిదై సదాచారమగుచున్నది అనికదా ధర్మశాస్త్రం. పారంపర్య 
క్రమంలో రాకుండా ఎవరో ఒకరు రాసేస్తే అది సదాచారం ఎలా అవుతుంది? పారంపర్య 
క్రమాగత దేశాచారం ఉండగా ఈనాటి అన్య దేశాచారం సదాచారమెలా అవుతుంది? 
వైష్ణవాచారం సదాచారం కాకూడదా? కానిదా? 

ఒకవేళ అది స్పృత్యుక్తం, స్మార్తం అంతేగాని వైష్ణవం కాదు అందామంటే, 
“మహోత్సవస్య కర్తవ్యతా విధానమ్‌” అంటూ జయాఖ్య సంహిత కూడా ఇదే అంశాన్ని 
చెప్పింది. * సనక్ష్మత్రం దినం శుభం సౌమ్యగ్రహ సమన్వితమ్‌ । దేశ కర్శనృపాదీనా 
మనుకూలం చ మన్రిణః | సమాథ్రిత్య నృపః కుర్యా తృర్తా ధన్యోపి వైష్ణవః 1 
మహానిమిత్తముద్దిశ్య త్రీన్వారాన్‌ వత్సరంప్రతి । స్వదేశవిహితేనైవ విధినా చ 
మహోత్సవమ్‌ । కర్మ బింబం విమానస్థం హిత్వా చక్రాదికంతువా | నృత్తగీత స్వనైర్గీతై 
ర్వాద్యదాన పురన్సరమ్‌ । బలికర్మ సమోపేతం భ్రమణీయం సుశాన్తయే ; సర్వగ్రామాది 
వీధినాం కీర్తి పుణ్య ఫలాప్తయే 1” (జయాఖ్య 20. 382-386). అందుచేత జనబాహుళ్యానికి 
అర్ధమయ్యే దేశాచారాన్ని వదలి ససంప్రదాయం పేరుతో ఇతరదేశాచారాలను తెచ్చి 
రుద్దుమనిచెప్పలేదు. 


10. యోగేశ్వరపూజ : - ఇదికూడ భారద్వాజ సంహితోక్తమగు పూర్వాచార్య 
ప్రయోగము. ఇందు యోగపీఠార్చన యోగేశ్వరార్చనములు కనిపించుచున్నవి. 


11. ధ్వజపట ప్రతిష్ట - భేరీతాడనము - దేవతాహ్వానము - ధ్వజారోహణము 


1. దీనిలో ధ్వజపట ( గరుడపట) చిత్రణ, కుంభన్థాపన, పూజనము, 
నేత్రోన్మీలనము, పటశుద్ధి అంగహోవమాదులు, పటాధివాసము, గరుడ న్యాసము, 
ప్రాణప్రతిష్ట అనునవి గలవు. 


2. దేవతాహ్వానమునకు అనుగుణముగా భేరీపాజనము, భేరీతాడన విధానము 
చెప్పబడినది. ఇదంతా ధ్వజ పటమును స్తంభారోహణం చేయించే దినమునకు 
ముందురోజున చేయవలసిన కార్యక్రమం. ఈ భేరీతాడనం ఉత్సవసేవార్థం వివిధ 
దేవతలను గ్రామమునకు పిలుచుట కుద్దేశింప బడినదిగా కన్పిస్తోంది. 


3. ఆపైన శిబీక యందు గరుడ పటమును పతాకాదులిను ఉంచుకొని (కారికలో 
ధృజపతాకాద్యైర్యుతం ఆనియున్నది. పతాకప్రతిష్ట ముందుగనే జరిగినది గాన ఇది 


లివి 


పతాకారోపణము గావచ్చును. ) ధ్రువపీఠమాదిగా ్రతిద్వారమున ఆయా 
ద్వారపాలకులకు బలిప్రదాన మొనరించుచూ దిక్పాలకావాహన మొనరించుట. 
4. అష్టదిక్సాలక గద్యలు - శేషగద్య. 


5. ధ్వజారోహణ - దీనిలో గరుడ పీఠిక, గరుడగద్య, సప్తతాళ గేయములు. 
ధ్వజారోహణము చెప్పబడినవి. 


6. ఖగేశ్వరనవకం - ఖగేశ్వరనవకం అంటూ మాపూర్వాచార్య ప్రయోగంలో 
9 శ్లోకాలు “ఖగేశ్వరోవ ్రియమాతనోతు” ఆనే మకుటంతో కన్చిస్తూ ఉండగా, అవే 
శ్లోకాలు ఒక్క “* యోదేవదేవస్య” అనేశ్లోకంతప్ప, (ఈశ్లోకం భరద్వాజ సంహితోక్త 
వివాహప్రయోగంలో ఉన్నది) మిగిలిన 8 శ్లోకాలు మంగళాష్టకములను పేరున. 
ధ్వజారోహణ సమయంలో, భద్రాచల పాఠంలోనూ, చా. వేం.రా. భట్టాచార్య పాఠంలోనూ 
ఉన్నవి. ఖగేశ్వరుడు మీకు శుభము కలిగించుగాక అను మకుటముగల ఈశ్లోకములు 
ధ్వజారోహణమున మంగాళాష్టకములా? మంగళాష్టకములు చూర్చిక అనేవి వేరుగా 
పాణిగ్రహణమున సుముహూర్తకాలమున చదవడం ఉన్నదిగదా. సమయమూ సందర్భము. 
ఆర్థము సరిపోని వీనిని మంగళాష్టకములనుట సమంజసము కాదని భావించి వానికి 
ఖగేశ్వర నవకమను పూర్వాచార్యప్రోక్త నామమునే ఉంచి 9 శ్లోకముల నిచ్చితిని. 


12 . వివాహప్రయోగం :- జయదేవోత్తమా .. ఆంటూ ధ్రువులకుచేయు 
విజ్ఞాపనతో ప్రారంభించి బ్రహ్మ బంధనంవరకూ గల పాణిగ్రహణప్రక్రియ సంపూర్ణంగా 
చర్చించబడి అవసరమగు వివరణలు, అర్థ విశేషాంశములు ్రక్కపక్క పేజీలలో 
ఇవ్వబడినవి. అత్యధికంగా భక్తులు సందర్శించేదీ, ఎక్కువగా లౌకిక మార్గంలో నదిచేదీ. 
శాస్త్ర సంప్రదాయాలతోబాటు జనరంజనము, భక్తజన అనంద పారవశ్యమే ప్రధానంగా 
గలది గనుక ఈప్రక్రియ ప్రాంతీయ ప్రభావంవలన లౌకికమైన కొన్ని మార్చులకులోనైనది. 
ఎక్కడి కక్కడ ఆయా విషయములను సహేతుకంగా, సాక్ష్యధారాలతో చర్చించి 
సరియైనదని భావించిన వానిని సూచించుట జరిగినది. పాణిగ్రహణమునందలి 
వివిధాంశముల క్రమం ఈక్రింద నీయబడినది. 


(ధ్రువులకు ఉత్సవ విజ్ఞాపనము - పురుషోత్తమ సంహిత వివాహాగార 
ప్రవేశానంతరం పాణిగ్రహణ కర్మ విజ్ఞాపనను ( ఉత్సవులకు) విధించినా, భరద్వాజ 
సంహితోక్త వివాహ ప్రయోగం అడయార్‌ ప్రతి ( ఇకపైన భ.వి.ప్ర. అ.ప్రతి)ని, 
కపింజలసంహితను అనుసరించి ఉత్సవ విజ్లాపనమును ధ్రువులకు చేయబడినది. 


౨౩ 


ప్రతిసర బంధనము (ధ్రువులకు జరిపించుట భా.వి.ప్ర. అ.ప్రతి ననుసరించి 
చేయబడుచున్నది. మరల కల్యాణ మండపమున ఉత్సవులకు కంకణ (రక్షా) బంధనము 
వేరుగా ఉన్నది. 


కల్యాణమండవ బలివ్రదానము - అనంతరం బలిబింమును పల్లకి 
నధిరోహింపజేసి * ఆద్యాశ్చా ' దులతో కల్యాణ మంటప బలిప్రదానము జరిపించుట 
కపింజల ప్రోక్తము. 


ధ్వజస్తంభ ధ్యానము - ' కనక వర్ణం కనకాచల సన్నిభం ... కుశరోమ 
విరాజితం, సమస్త దేవగణ పరిసేవితం ... పాతాళాంతరే పాదపీఠం, మర్యలోక మధ్య 
ప్రదేశం , నత్యలోకోత్తమాంగం ...అంతస్సారం ' అనునవిగల ఈకారిక 
వేదపురుషావాహనకాదు. అర్ధవత్‌ ధ్వజస్తంభ ధ్యానము . భద్రాచలాది ప్రతులయందు 
ధ్వజస్తంభ ధ్యానముగనే యున్నది. గాన ఇక్కడనున్న ప్రక్రియ ధ్వజస్తంభ 
ధ్యానానుగుణముగ మార్చ బడినది. భారద్వాజసంహిత వివాహ ప్రయోగమున “కనకవర్ణం 
కనకాచల సన్నిభం..” అనునవి చెప్పబడలేదు. వేదపురుషావాహనకు కనకవర్థాదులకు 
అర్ధవత్‌ సంబంధము కన్చించుటలేదు. భద్రాచలపాఠమున కనకవర్జాదులు స్తంభ 
ధ్యానములుగ కన్చించుచున్నవి. కనకవర్దాదులయందున్న “ఊర్ధ్వం దండం - పద్మఛత్ర 
చలయం - పాతాళాంతరే పాదపీఠం - మర్ష్యలోక మధ్య ప్రదేశం - సత్యలోకోత్తమాంగం 
ఆ వ -” అనేవి అర్ధవత్‌ కేవలం స్తంభలక్షణమునకు సరిపోవును గాని వేదపురుష 
ఏ విధముగనూ సరిపోవు, “ పద్మభత్రవలయం, మహాగిరి గహ్వరనాభీరన్థం' 
వి ధ్వజస్తంభమునకుగాని గరుడమూర్తికిగాని సరిపోవు... కొప్పాక రేజే.చి.సిం వంటి 
్న ప్రాచీన పాఠములలో కనకవర్జాదులలో వేదపురుషావాహనగాని కలశలుగాని 
వ్ద స కనకవర్దారులన్నీ ఒక ముద్ధగాఉన్నవి. ఇక వేదపురుషావాహనలు ్రాచీనప్రతులలో 
న్ననూ దీని అనంతరం విడిగా ఉన్నవి. ఇది ధ్వజస్తంభధ్యానమే యైనచో మూర్తివర్ణన 
మెందుకు? ఈ పరిస్థితులలో సాత్వత సంహిత (47-10) లక్షీతన్తము(119- [ఇలలో 
వెప్పబడిన విశాఖయూపవర్ణనమును గమనించవలసియున్నది. “అస్తి శ్రీవైకుంఠే 
౨ప్రాకృతలోకే విశాఖయూపోనామ ధ్వజస్తంభాకారః కశ్చన తేజోరూపీ భగవన్మయః 
స్తంభవిశేషః ... తత్రాధః ప్రదేశమారభ్య ఉపర్యుపరి చత్వారోభాగాశ్చతురశ్రా వర్తన్తే । 
ప్రతిబాగ చతుర్వ్యపి పార్వేషు భగవాన్‌ పరవాసుదేవః వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న 
౨నిరుద్ధ రూపేణ క్రమేణ ప్రాగాది దిక్షు అవతిష్టతే; తత్ర ప్రధమోభాగః అనిరుద్ధ ప్రధానః 
....ఏతాద్భశ విశాఖయూప అనిరుద్ధాదేవ పద్మనాభాదయో విభవా ఆవతీర్జా ఇతి లక్ష్మీ 


గి 6 టీ 
సీ న్‌ తిల 


య 


ంక్‌ 


చకా 

తన్రే ఉక్తమ్‌ ।; ” - అని వి. కృష్ణమాచార్య పండితులు తమ లక్ష్మీతన్తవ్యాఖ్యలో 
వివరించినదానిని అధారముగాచేసుకొని చూచినచో, ఈ ధ్వజస్తంభధ్యానము 
,వ్యూహదేవతారూపమూ విభవదేవతా ప్రాదుర్భావస్థానమూ అగు విశాఖయూప 
వర్ణనమేగాని వేరుకాదని తెలియుచున్నది. విశాఖయూపమునకు మధ్యనుండి 
మీదికెగసినాళము ఆపైన ఏర్పడిన పద్మము వలననే “* మహాగిరి గహ్వరనాభీరన్థం, 
పద్మచ్యత్రవలయం ..” అనునవి ఆర్ధవంతములగును. గాన ఈధ్వజస్తంభధ్యానము 
పర వ్యూహ విభవ రూపాత్మకమగు విశాఖయూపధ్యానము. 


వివావోగార ప్రవేశము - ఉత్సవులను పల్లకి నధిరోహింపజేసి యుంజాన 
మంత్రమును పఠిస్తూ వివాహాగార ప్రవేశమొనర్చుట భ.వి.ప్ర. అ.ప్రతి యందునా, 
భద్రాచల పాఠమున గూడ నున్నవి. గాన ప్రక్రియ తదనుగుణముగా నివ్వబడినది. 


రక్షాబంధనము - ఇది ఉత్సవులకు చేయు ప్రతిసర బంధనము. భా.వి.ప్ర, 
అ.ప్రతి ప్రకారం పద్మప్రియే విష్ణు పత్నీం మంత్రములు కంకణ బంధనమునకు 
విధించబడినవి. కాని ఇక్కడ అర్యమో అను మంత్రమున కంకణాభిమంత్రణము, 
ధ్రువంతే, సుమంగలీ మంత్రములతో దేవ దేవేరులకు కంకణ బంధనము చేయబడడం 
పూర్వాచార్య ప్రోక్త సంప్రదాయం. 

ద్వితీయ యజ్ఞోవవీత ధారణ - ఇదికూడ పుర్వాచార్య ప్రయోగముగా 
నిర్వహింపబడుచున్నది. భ.వి.ప్ర. అ.ప్రతి యందు ఇది కన్యావరణమునకు ముందు 
వివాహాగారమునకు వచ్చిన వెంటనే యున్నది. 

కన్యా వరణము - బ్రాహ్మణ(ప్రేషణము, ప్రవరలు చెప్పుట భ.వి.ప్ర. అ.ప్రతి 
యందు గలవు. 

వరమవాజ - మధుపర్మప్రాశనము, చరణం పవిత్ర మంత్రమున పాద 
ప్రక్షాశణము భా.వి.ప్ర. అ.ప్రతి యందు కన్పించుచున్నవి. 

కన్యాదాన సంకల్పము - కన్యాదాన సంకల్పము అనుపేరున మహాసంకల్పము 
చెప్పడం లౌకిక ప్రక్రియ. ఇది భవి.ప్ర. అ.ప్రతి యందులేదు.ఆందు “శ్రీమత్సురాసుర” 
అను సంకల్పముగలదు. 

కన్యాదానము - భవి.ప్ర. అ.ప్రతి యందు ” శ్రీరామచంద్ర వరాయ 
తుభ్యం .... సీతానామ్నీం కన్యాం అహం సర్వలోక రక్షణ ధర్మ ప్రజాసహత్వ కర్మభ్యః 
ప్రతిపాదయామి ” అనియూ, క్రియాకైరవ చంద్రికయందు “* జగత్కారణ భూతాయ 


౨గ 
దేవాయ మదీయ గోత్రజాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి - ఇతి 
దేవీం సర్వాభరణ గోభూ సహితాం సహిరజ్యోదకం దేవాయ దద్యాత్‌ ” అనియు 
చెప్పబడుటచే, ఈగ్రంథమున క్రియాకైరవ చంద్రికా కారికను చేర్చడమైనది . 
మంగళాష్టకములు, చూర్ణిక - మంగళాష్టకులు చూర్ణిక అనునవి భ.వి. ప్ర. 
అ. ప్రతియందుకూడ కన్సించుచున్నవి. 


సుముహూర్తము, జీరకధారణ - ఇదికూడ భ.వి.ప్ర. అ.ప్రతి యందున్నది. 


యుగచ్చిగ్రాభిషేకం - ఈసందర్భమున పవిత్ర ద్వయమునుంచుట భా.వి. ప్ర, 
అ.ప్రతి యందు కన్చించుచున్నది. కాని ఇక్కడ కూర్చకు మంగళసూత్రమును కట్టి 
వానినుండి జలము పడునట్లు చేయుట సంప్రదాయము. 


అక్షతారోపణం- ఈ[గ్రంథమందు కన్పించు అక్షతారోపణ ప్రక్రియ అంతయూ, 
మంత్రములతో సహా, భ.వి.ప్ర. అ.ప్రతియందు యథాతథముగ నున్నది. 

బ్రహ్మబంధనం - ఇదికూడ యథాతథంగా భవి.ప్ర. అ.ప్రతి యందుగలదు. 

మహదాశీర్వచన వలప్రదానములు - ఇవిలౌకికాచారములు. 


వ్రధాన హోమాదులు - ప్రధాన, ప్రవేశ, లాజ, తాన్రిక, సప్తావరణ, 
వైకుంఠపార్షద, పరివార దేవతా, శేష హోమాదులు సంహితానుసారులు. 


18. బలిప్రదానము - ఇది గ్రామబలి - ఆహ్నిక దినములయందు ప్రతిదినము 
జరుగవలసిన విధి. 


14 . ప్రత్యేకోత్సవములు : - 1. సదస్యోత్సవం 2. వసంతోత్సవం ౩. 
రథోత్సవం 4 మృగయా యాత్ర- పరకాల వైభవం ర. ఘృతారోపణము 6. చూర్చోత్సవం 
ఒం చక్రతీర్థం - ఇవన్నీ సంహితలు విధించినవే. 


ల. పూర్ణాహుతి : - ఇది అగ్నిక్రార్య సంబంధి. చతుస్థానార్చనా విధానమున 
గల అగ్నియందు స్వామినర్చించుట, ఈఉత్సవమున దీనితో పరిసమాప్త మగుచున్నది. 
అగ్నిక్రార్య కారికలన్నియూ ఆపస్తంబీయ గృహ్య సూత్రవిధానమున, ప్రసిద్ధ కపర్షి మహర్షి 
కారికలతో ఈప్రయోగమున నున్నవి. 


16. వినర్జనబలి : - అహూతులైన ఆందరు దేవతలను వారివారి 
స్థానములకు సాగనంపు కార్య క్రమం . 


వి౬ు 


17. పుష్పయాగం :- భగవంతునకు ఉత్సవ పర్యటన శ్రమను పోగొట్టు 
కార్యక్రమం ఇది. ఇందులో పుష్పయాగ మండలార్చన, ద్వాదశారాధన, సప్త ప్రదక్షిణలు, 
దర్చణదర్శనం, చివరగా సీతాకవాట బంధనోత్తర ప్రత్యుత్తరాథినయము. 


18. గ్రంధసమావ్లి , అనుబంధములు . - పైజెప్పిన వివిధ విషయాలకు 
సంబంధించిన వివరణ, చర్చ, విమర్శ మొదలగునవి సుమారు 16 అనుబంధాలుగానూ, 
చివరన ప్రత్యేకంగా చోర లక్ష్మీ సంవాదాలువానికి చేసిన తెలుగు గేయానువాదాలు 
వేరొక అనుబంధాంగానూ ఇవ్వబడ్డాయి. 


మొత్తంమీద అంకురారోపణ మొదలుకొని పుష్పయాగ పర్యన్తమున్న ఈ 
భగవత్కల్యాణ మహోత్సవమున పాంచరాత్రాగమ సిద్ధాన్త విషయములు, (శ్రౌతస్మార్త 
(గృహ్యసూత్ర ) ప్రక్రియలు, లౌకికాచారములు ముప్పేట అల్లుకొనియున్నటుల 
కన్చించుచున్నది . పాద్మ, పురుషోత్తమ,కపింజల, భరద్వాజాది సంహితలు ఆయా 
స్మార్త ప్రక్రియలను శంఖమున బోసి తీర్థమొనరించినవి. 


విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనము, బుత్విగ్వరణము, రక్షాబంధనము, 
అంకురారోపణము, అగ్నిక్రార్యం, వాస్తుపూజ, వివాహప్రక్రియ అందలి కన్యాదానాది 
అంశములు, పూర్ణాహుతి, అనేవి అటు మానుషంలోనూ, ఇటు భగవద్విషయంలోనూ 
ఉన్నవి. వీనిని గృహ్యసూత్రాలు విధించగా సంహితలు వానిని గ్రహించినవి. సంహిత 
అగ్నిప్రతిష్థాదులను చేయుమని చెబుతుందేతప్ప ఎలాచేయాలో వివరించదు. 
భక్తజనాహ్లాదమే ప్రాతిపదికగా * అన్యచ్చ మంగళం సర్వం కుర్యాత్‌ లౌకిక వర్మనా *” 
అంటూ సంహితలు తమ నియమాలను నిరవధికంగా ఎత్తివేశాయి. గాన ఇవి 
ప్రాంతీయాచారాలకు లోబడి ఉంటున్నాయనడం వాస్తవదూరంకాదు. ఇక్కడ అన్య 
దేశాచారానుకరణ పొసగదు. ఉత్సవాన్ని ఆనందించే భక్తజనులు వారికితెలియని 
అన్యదేశాచారాలను అర్థంచేసుకొనలేరు. దక్షిణదేశంలో జీరక ధారణ సుముహూర్తం 
కాదు - మాంగల్యధారణ అక్కడ సుముహూర్తం' . అందుచేత మనం జీరకధారణను 
మానివేయలేము - వారు అనుసరించరు కూడా. అక్కడివారు లాజహోమానంతరం * 
వారణమాయిరాన్ని ' భగవద్విషయమున అనుసంధిస్తారు - సన్నెకల్లు తొక్కించడం, 
మెట్టెలు పెట్టించడం చేయిస్తారట. ఇదిస్మార్త ప్రక్రియ అని వారు మానివేయడంలేదు - 
మన మనుసరించడమూ లేదు. వైదిక ప్రక్రియలనుండి, గృహ్య సూత్రములనుండి 
గ్రహించిన అంశాలకు వానివాని నియమాలను పాటించడం అవసరం. అగ్నిక్రార్యాది 
విధులకు (శ్రౌతం మాతృక. దానిని విధిగా అనుసరించవలసినదేగాని, మనకు తెలియదు 


న్‌ 


కదా అని ' చతుష్పాత్ర షట్పాత్ర ప్రయోగాలేమిటి - ఎదోఒక పాత్ర” అని అపహాస్యం 
(భగవదారాధనావిధి, పీరిక, పుట 16) చేయ గూడదు. వీనిని ఆతిజాగ్రత్తగా సంహితాను 
గుణ్యంగా మలచివైష్ణవీకరించాలిగాని, తేలికగా తీసుకొనరాదు. అగ్నికార్యం వంటివానిలో 
వైష్ణవం విపరీతమై శ్రాతం/స్మార్తం లోపిస్తే కార్య క్రమానికే మూలచ్చేదం ఏర్పడుతుంది. 
హవన కార్యక్రమమున * కర్మపరిపూరణార్థంజయాది హోమం కరిష్యే ” అనుదానిని 
గుర్తించకుండా, తెలియనివారెవరో కొందరు వైష్ణవాగమ ప్రయోగంలో సమమ అంటూ 
త్యాగాలు చెప్పారని మొత్తం జయాదులను పనికిరావనడం ఇటువంటిదే. అగ్నికార్యమున 
జయాదులు తప్పక చేయాలి. పాంచరాత్రం శేష శేషిభావాన్ని గ్రహించడం వలన 
కేవలంహోమాన్తమున ఉద్దేశ త్యాగములను నిషేధించినదికాని, త్యాగబుద్ధిని 
వదలివేయమనలేదు - (శ్రౌతకార్యక్రమమునే మానివేయమనలేదు. చతుస్థానార్చనకు 
ఆౌతం అవసరం. 


ఇలాచూస్తే కేవల సంహితానుగుణ్యములుగా మిగిలినవి ఉత్సవాంగీకారము, 
ధ్వజారోహణ దేవతాహ్వాన బలిప్రదానములు, రధోత్సవ మృగయాత్రా పుష్పయాగ 
కార్యక్రమములు మాత్రం. లౌకిక విధానానుసరణము, ఊహపోహ విధానములు 
భక్తజనాహ్లాదమునకేగదా. భక్త జనాహ్లాదమునకే గదా లౌకిక విధాన మనుసరించు 
లక్ష్మీ సంవాద చోరసంవాదములు. ఒకచోట ఆంగీకరించి మరియొకచోట కాదనుట 
దేనికోసమో? ఇటువంటి స్థితిలో స్వామికి ప్రతిష్టాంత కల్యాణమేగాని ప్రతిసంవత్సరమూ 
కల్యాణమెందుకు అనువారి నేమనవచ్చును. అంతేగాక మనం సంహితలని చెప్పుకొంటున్న 
పొద్మాదులు తంత్రములు. తంత్రములపని తంత్రమును (ప్రక్రియను) వివరించుట 
వరకేగాని మన్తభాగమును విధించుట గాదు. సంహిత చెప్పలేదని వేదమంత్రాలను 
వదలివేస్తే, అన్నిటికీ మూలమంత్రం తప్ప మరేమంత్రం అక్కరలేదంటే, ద్రవిడ వేదమే 
ముఖ్యమంటే, తమిళ దేశంలోవలె కేవలం తంత్రం మాత్రమే మిగిలి పాంచరాత్రం 
అవైదికమయ్యే ప్రమాదం ఉంది. అర్చకులకు మంత్రం రాదు అన్న వైదిక్సుల మాట, 
మంత్రంవింటే వైఖానసులనోటే వినాలి అన్న కొందరు పెద్దలపొగడ్త నిజమౌతుంది. 
ఆచార్యునికి మంత్రవినియోగంలో స్వేచ్చ ఉంది. “మంత్రరత్నే నాభ్నిమంత్ర్య” అనేది 
అందులకే. మాకు వేదమంత్రాలు రావనే అత్మ న్యూనతా భావాన్ని మరో తేలిక పద్ధతిచే 
అధిగమిస్తారుకాని, వేదమంత్రాల నెవరు నేర్చు కొంటారు. వైస్ణవానికి స్మార్తం పరిపూరకం 
కాని అంటరానిది కాదు. ఇక, పరిశోధకులకు వాస్తవ దర్శనం ప్రధానమని విజ్ఞప్తి. 
క్రొంగ్రొత్తవాదనలు లేవనెత్తి వాస్తవాన్ని వక్రమార్గానికి మళ్ళించడం, మరగుపరచడం, 


(ఆ 


తద్వారా లబ్ధి పొందగోరడం మంచిది కాదని విజ్ఞప్తి. సరియైన పరిశోధకుడు. నేను 
చూచినమేరకు నాకు ఇది సరియ్రైనదని తోస్తున్నది, ఇది సరియైనది కాకపోవచ్చు అని 
చెప్పాలి గాని విధి నిషేధాలను జారీచేస్తే, వారి అధికారానికి లోబడినవారు తప్ప విజ్ఞు 
లెవ్వరూ వారి ననుసరించరని మనవి. మనం మన పూర్వాచార్యులను గౌరవిస్తే వారిని 
అనుసరిస్తే, ముందుతరంవారికి మనం పూర్వాచార్యులం కాగలుగుతాం, వారు మనని 
అనుసరిస్తారు. 


సుమారు 800 సంవత్సరాల క్రితం భగవద్రామానుజుల కటాక్షం ఏరూపంలో 
జరిగిందోతెలియదుకాని, అనాటినుండి మాపూర్వాచార్యులు పాంచరాత్రాగమంలో 
ఆంధ్రులకు ప్రత్యేకమైన విధివిధానాలను ఏర్పరచుకొని కర్షణాది ప్రతిష్టాంతం, ఉత్సవాది 
'ప్రాయళ్చిత్తాంతం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారనడంలో సందేహంలేదు. 


అట్టిప్రయోగగ్రంథ నిర్మాణ పరిశీలన పరిశ్రమలేగాక పాంచరాత్ర సిద్ద్ధాన్త 
విషయమునగూడ ఆంధ్రులయొక్క ప్రాధాన్యత కన్పించుచున్నది. ఆతిప్రాచీనములై 
రత్నత్రయమని పేరుగాంచిన సాత్వత పొష్మర జయాఖ్య సంహితలయందలి సాత్వత 
సంహిత ముద్రణకు ఆధారభూతములగు తాళపత్ర గ్రంథరూప మాతృకలు నాలుగింట 
రెండు ఆంధ్రాక్షమయ్యృములనియూ, మరియొకటి [గ్రంధాక్షరియైననూ విశాఖ పట్టణ 
నివాసియగు శ్రీమాన్‌ పరవస్తు రంగనాథ స్వామివారి పుస్త్తాలయమునందలి 
తాళపత్రమనియూ తెలియుచున్నది, ( చూ.. ఈసంపాదకునిదే * సింహాచల చందనోత్సవ 
పీఠిక) సింహాచల చందనోత్సవ, నిత్యార్సనలకు సాత్వత సంహితాంతర్గత ఆధారముగా 
సాత్వత సంహిత 26 ఆధ్యాయము 1869 లో బొబ్బిలిలో నివసించిన చామర్ల ఆప్పికొండ 
గారిచే వ్రాయబడిన తాళపత్రమున లభించినది. కపింజల, పురుషోత్తమ, పరమపురుష 
నోరాయణ సంహితలు, తెలుగు లిపిలోమాత్రం లభ్యమౌతున్నవి. ఇవన్నీ తెలుగువారి 
పొంచరాత్రాగమ ప్రయోగ సిద్ధాన్త ప్రవేశములను, బహుశా స్వతంత్ర ప్రవృత్తినీ తెలియ 
జేస్తున్నవి. 

ఆద్య శ్రీకూర్మ క్షేత్రంలో లభించకపోయినా శ్రీకూర్మంనుండి విడివడి వచ్చిన 
కుటుంబాలలో, ముఖ్యంగా బొబ్బిలిలో ఆపైన చుట్టుప్రక్కల ప్రాంతాలలో నివసిస్తూ 
దేవాలయార్చనాదులను నిర్వహిస్తూ జీవించిన భద్రం చామర్తి కుటుంబీకులు, వారికి 
బంధువులై ప్రతిష్థా అర్బనాదులను నిర్వహిస్తూ ఆగమంలో ప్రావీణ్యం సంపాదించుకొని, 
అందు పరిశ్రమించిన రేజేటి, అంపోలు, పొందూరు, సర్తె గోపినంబాళ మొదలగు 
కుటుంబములవారు వ్రాసిన, ఆత్మార్థము వ్రాయించుకొన్న తాళ పత్ర గ్రంథాలు లభించడం, 


విక్‌ 


అందునా ఇంగ్లీషు తేదీలతో సహా ఉన్నప్రతులు లభించడం పరిశోధకునిగా నా అదృష్టం. 
ఆగ్రంథాలనుగాని, ఈ పాంచరాత్రాగమ ప్రయోగ రంగాన్ని కాని ఇంతవరకూ ఎవరూ 
న్నృశించక పోవడం, అకుటుంబంలో జన్మించిన వ్యక్తిగా వారి కృషిని 
“ఆంధ్రపాంచరాత్రాగమ ప్రయోగ(గ్రంథములను” తొలిసారి వెలుగులోనికి 
తీసుకొనిరాగలగడం నా అదృష్టంగా, కర్తవ్యంగా భావించి ఈకార్యక్రమాన్ని 
నిర్వహిస్తున్నాను. పెట్టిన ఖర్చులో ఒక్కరూపాయికూడా తిరిగి రాదని తెలిసినా, 
ఈగ్రంథాలు మావి, మాకు ఖ్యాతి తెచ్చేవి, తొలి సంపాదకునిగా, పరిష్మర్తగా కీర్తి 
లభిస్తుందన్న కాంక్ష నాచే ఈపనిని చేయిస్తోంది. 


గ్రంథములు జాగ్రత్త చేసినవారందరూ బంధువులు కావడంతో గ్రంధావలోక 
నానికి, అవసరమైనవానిని సేకరించడానికీ నేను ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం 
లేకపోయింది. భగవత్భపవలన, పెద్దల అశీర్వచనం వలనా తగినంత పెన్షను, 
క్రొత్తగా ఏర్పడిన బి.ఇడి కాలేజీలో మరల ఉద్యోగం దొరకడంతో అర్ధికంగాకూడ ఆలోచించ 
నవసరం లేకుండ పోయింది. అయొతే 1999 లో రిట్రైరైనప్పటినుండీ పూర్తిగా ఈ 
పరిశ్రమలో మునిగి పోయిన నాకు , నాసమయంలో కొంతభాగం కాలేజీ పనికి 
కేటాయించక తప్పలేదు. * ఆపని (బి.ఇడి కాలేజీ పని) ఎవరైనాచేస్తారు, ఈపని 
మనమే చేయాలి” అంటూ ప్రోత్సహించిన చిన జీయరు స్వామివారి ఆదేశాన్ని కూడ 
పూర్తిగా పాటించ లేకపోయాను - కారణం, పనులు జరగాలంటే ధనమే సర్వస్వం 
కాకపోయినా, అదికూడా అవసరం కదా. ఈ గ్రంథాన్ని ముద్రించే విషయంలో 
దేవాదాయ శాఖ పూను కొంటుందేమోనని, నేనూ ఈవిషయంలో నా సహచరుడు 
గోవిందాచార్యుడూ హైదరాబాదు వెళ్లి ప్రయత్నించాము. కాని అర్భక సభలలో 
అధికారులు చెప్పినంత సులభంగా పనిజరిగే ఆవకాశం మాత్రం కన్పించలేదు. 
'వ్రాయడంకంటె ముద్రణవిషయంలో ఎక్కువ మనణ్లేశం పడవలసి వచ్చింది. 


చివరకు కరుణాకరుడైన శ్రీవెంకటరమణుడు నామొరనాలకించాడు. ఒక్క 
తెలుగులోనేగాక, దేవనాగ౦, కన్నడ, తమిళం, ఒరియా లిపులలో లిష్యన్తరీకరణంచేసిన 
ఈ భగవతృల్యాణమహోత్సవ గ్రంథాన్ని తన దేవస్థాన ప్రచురణగా మన్నించి అందరినీ 
అనుగ్రహించాడు. ఈ విషయంలో “దైవం మానుషరూపేణ” అనేదానకి ప్రత్యక్షనిదర్భ్శనంగా 
ఈ [గ్రంథాలనుచూచి అభిమానించి గౌరవించి తగు నిర్ణయం తీసుకొన్న తిరుమల 
తిరుపతి దేవస్థానం పాలకమండలి అధ్యక్షులు శ్రీమాన్‌ భూమన కరుజాకర రెడ్డి వారికి 
కార్యనిర్వహణాధికారి శ్రీమాన్‌ కె.వి. రమణాచార్య = , 8,5 వారికి, సంచాలకులు 


౩0 


శ్రీ తైలకుమార్‌ గారికీ, ముద్రాపకులు శ్రీ వి. సాంబశివ రావు వారివారి కార్యాలయా 
సిబ్బందికీ కృతజ్ఞతాపూర్వక నమోవాకములు సమర్పిస్తున్నాను. 

ఈగౌరవం - 

సలక్షణ ఆస్థ్రపాజ్వరాత్రప్రయోగానిది, 

శతాబ్దాలుగా అరకొరజీవనభ్యతియైనా అలసత్వం చూపక అహరహం 
శ్రమించి భగవళత్సేవతోబాటు ఈప్రయోగాన్ని అభివృద్ధి చేసిన పూర్వాచార్ములది, 

అయాగ్రంథాలను ఇంతవరకూ స్వంత ఆస్తిలా కాపాడి ఈనాడీవిధంగా 
ఈ సంపాదకుని ద్వారా పరిశోధనకు ప్రచురణకు అందించి అందరకూ 
అపురూప గౌరవం ఆపాదించిపెట్టిన ఏతద్వంశీయులందరిభి - అని మనవి. 


ఈ పుస్తక సంపాదనమున పైజెప్పిన అంశములు దాదాపు స్వకీయములు. 
శ్రమదమాదుల కోర్చి ఈగ్రంథాన్ని నేను సంపాదించానన్నా పరిష్కరించానన్నా, 
మావారందరూ దానికి సహకరించారన్నా, సహకరించలేదన్నా అదంతా ఎవరికోసమో 
చేసినది కాదు. ఈ గ్రంథం వెలుగు చూసేవరకూ చేసిన ఈప్రయత్నం అంకా స్వార్థ 
పూరితమే. 

కాని ఒక ప్రాచీన పాంచరాత్ర ప్రయోగం తొలిసారి వెలుగు చూస్తున్నదని 
సంతోషిస్తూ తమ మంగళాశాసనములను ప్రసాదించిన పరమహంస పరివ్రాజకాచార్య 
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామివారి చరణ 
కమలములకు వినమ్రుడనై ప్రణమిల్లు తున్నాను. కొన్ని అగమ విషయ చర్చలలో 
అభిప్రాయ భేదం కన్పించినా, వాస్తవ దర్శనాసక్తికీ, స్తోమతకూ పెద్ద పీటవేసి గౌరవించిన 
వారి అవ్యాజ కృపాకటాక్షములతో ధన్యుడనయ్యానని భావిస్తున్నాను. 


అదేవిధంగా పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ రంగరామానుజ పెద్దజీయరు 
స్వామివారు(తిరుపతి) ఈ నా ప్రయత్నాన్ని విని చాల సంతోషించి తమ మంగళాశాసనాన్ని 
అనుగ్రహించారు. వారికి వినమ్రుడనై నమస్కరిస్తున్నాను. 


నా సాహిత్య కార్యక్రమం ఏదయినా ఇంతవరకూ మితృలు శ్రీమాన్‌ డా॥ 
సముద్రాల వేంకట రంగ రామానుజాచార్య స్వామివారి చేయిపడనిదే పూర్తి కావడంలేదు. 
1992 లో కాళిదాస త్రయానువాద సందర్భంగా వారితో కలిగిన పరిచయం నేటికీ 
కొనసాగుతోంది. అదే విధాంగా డా. బి.వి. ఎస్‌ మూర్తిగారు. ఈపుస్తకాన్నికూడా వీరు 
పరిశీలించి భాషావిషయికంగా, అక్కడక్కడ సిధ్ధాన్తపరంగా తగిన సలవోల నిచ్చారు. 


౩ణ 
నిరన్తర కార్య క్రమ వ్యగ్రులై సంతత భక్తజన సందోహ పరివృతులైన చిన జీయర్‌ 
స్వామివారి నుండి మంగళాశాసన సంపాదన శ్రీ రంగారామానుజ స్వామివారి 
వలన సుగమమై సాకారమైనది. వీరు పూనుకొనకపొతే ఈప్రయత్నమున 
నేను విఫలుడ నయ్యేవాడిని. 


ఈనాప్రయత్నాన్ని విని, మీరు తయారు చేసినది క్రిటికల్‌ ఎడిషన్‌, దానిని 
మీరు తెలుగు లిపిలోకాక నాగరిలో ఇవ్వండి - తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయం 
తరఫున మేము ప్రింటుచేయిస్తాం అని ప్రోత్సహించిన మిత్రులు ప్రొఫెసర్‌ కందాళై 
వేంకట రామకృష్ణమాచార్యులవారికి కృతజ్ఞుడను. 


ఈనా పరిశోధనకి తమ గ్రంథాలను చూపించి, నిష్మపటంగా నాతో చర్చించి 
సాయపడిన మిత్రులు, భద్రాచల శ్రీరామ దేవస్థానార్చకులు శ్రీమాన్‌ కోటి రామకృష్ణ 
మాచార్యులవారికీ, కుంభకోణం శార్‌బిపాణి దేవాలయార్చకస్వామి వారి (శ్రీమాన్‌ వి. 
శేషాద్రి భట్టర్‌ వారికి, శ్రీరంగదేవాలయ ప్రథానార్చకస్వామి వి. శ్రీనివాస భట్టర్‌వారి 
కుమారులు నరసింహ భట్టర్‌ వారికీ, అక్కడే రిటైర్డ్‌ ఆంధ్రాబ్యాంకు ఆఫీసరు ఐ.ఎస్‌. 
విజయ రాఘవన్‌ గారికీ కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. మొదటినుండి ఈ ఆగమ 
గ్రంథ పరిష్క్మరణమున తమ అమూల్యమైన సహకారాన్నందిస్తున్న నసుప్రనిద్ధ 
శ్రాతపండితులు బ్రహ్మశ్రీ చిర్రావూరి శ్రీరామ శర్మ గారికి కృతజ్ఞుడను. వారి సహ 
కారంతో _ క్లిష్టమైన అగ్నిముఖాది శ్రౌతభాగం సుసంపన్నమైనది. సహృదయంతో 
వారు ఈ [గ్రంధాన్ని ఆమూలాగ్రం పరిశీలించారు. అదేవిధంగా తగు సలహాలనూ, 
ఆశీస్సులను ఆందించిన శ్రీమాన్‌ మహేంద్రాడ వేంకట జగన్నాథస్వామివారికి కృతజ్ఞుడను. 

ఈ భగవత్మల్యాణమహోత్సవ గ్రంధానికి ఆనాటి పూర్వాచార్యులనుండి నేటి 
నావరకూ ఇంతమందిమి అక్షరరూపం కల్పిస్తే, శ్రీమాన్‌ పొందూరు లక్ష్మణాచార్యుల 
వారొక్కరే ఒకస్థిరరూపం కల్పించడానికి పూనికొన్నారు. ప్రఖ్యాత అగమ పండితులగు 
వారి తండ్రిగారు శ్రీమాన్‌ పొందూరు సీతారామానుజాచార్యులుగారి పేరుమీద ఈపుస్తకం 
పరిష్మరణకయ్యే ద్రవ్యాన్ని వారొక్కరే సమకూర్చారు. ఆవిధంగా డ్రాఫ్ట్‌ తయారై, దీని 
ననుసరించి ఆర్బనాదివిధులను నిర్వర్తిస్తున్న వారందరికీ వంపబడి వారినుండి 
అభిప్రాయములను, సవరణలను సేకరించి ప్రస్తుత ప్రతి తయారుచేయబడింది 
ఈమహత్యర్యాన్ని నిర్విఘ్నంగా జరిగించడానికి అటు లక్ష్మణాచార్యులవారినీ, ఇటు నన్నూ 


౩చి 
ప్రోత్సహిస్తూ, మావెంటనంటి ఉన్న లక్ష్మణాచార్యపుత్రులు శ్రీమాన్‌ గోవిందాచార్యుల 
వారికి అర్బకలోకం బుణపడి ఉంటుందనడంలో సందేహంలేదు. ఈమా ఉద్యమంలో 
(ప్రత్యక్షంగా పరోక్షంగా సాయపడిన వారందరికీ కృతజ్ఞతా పూర్వకనమోవాకములు. 


ఇందలి చిత్రాలు రేజేటి వేంకట రంగనాథ వాణీ వరప్రసాద్‌ గీసినవి. 


ఈపీఠికలో, గ్రంథంలో చెప్పినవానిలో స్వకీయం ఎక్కువగా కనిపించవచ్చు. 
కాని దాపరికం లేకుండా వివరంగా చెప్పాలని, అది ముందుతరాలవారికి తెలియాలని 
తాపత్రయం. ఏం చెప్పినా, ఎలాచెప్పినా, ఎందుకు చెప్పినా లేనిదీ కానిదీ ఏదీ చెప్పలేధు 
- ఏ ప్రలోభానికీ లొంగకుండా, చౌకబారు మెప్పుల కాశపడకుండా, ఉన్నదీ, జరిగిందీ, 
పూర్వాచార్యులకూ గ్రంథానికీ గౌరవం కలిగించేదీ చెప్పానని భావిస్తున్నాను. సలక్షణమైన 
(గ్రంథం కాల గర్భంలో కలిసి పోకుండా లోకానికి సమర్చించోనని భావిస్తున్నాను. ఇందులో 
ఎవైనా పొరపాట్లు దొర్లితే మన్నించవలసిందిగా సహృదయులగు పెద్దలను ప్రార్ధిస్తున్నాను. 
ఇందలి మంత్ర భాగం సాధికారికవ- "ర్టుష్టము అగు వాబిళ్ళవారి యాజుష పూర్వ 
ప్రయోగం వంటి గ్రంథాల ననుసరించి ఇచ్చినది. దీనిలోని కారికలు నుమారు 20 
పాఠాలను ఆర్థవత్‌ గమనించి పరిష్టరించినవి. సొంపొతాన్తర్ధత నిద్ధాన్త భాగంతో 
సరిచూడబడింది. గాన మనం కంఠస్థంచేనిన విధంగా కాక ఒక మంత్రంలో భేదం 
కనీవించిన్నా ఒక కారిక వేరుగా ఉన్నా వెంఠనే తప్పు అని దానిని దిద్దడం, మాపాఠం 
కాదనడం వద్దు. 


తెలినీ ఇందులో ఏ దోషమూ లేదు. సప్రమాణంగా ఇందలి అంశములు 
లేదా సవరణలు తప్పు అని చూవీనట్లయితే, వారు నన్నమించిన కృషిచేశారని 
సంతోషిస్తూ, నాది తప్పే అని అంగీకరిస్తాను. నేను నర్వజ్ఞుదనుగాను. 


పెద్దలు, వండితులు నా ఈ సావాసాన్ని మన్నిస్తారని భావిన్తున్నాను. 
సర్వజిత్‌ నామ సంవత్సర 
కార్తీకశుద్ధ సప్తమీ స్థిరవారం. భవదీయుడు 
ల రేజేటి వేంకట వేణుగోపాలాబార్యులు 


టీ 
| గ్‌ 














111! 


1. 
( 


న. 


య! 


నం 
న! 
స 
, టు 


111 


సా 








౯992 992) అుఖైంటతిఖం త4౬ి(ల/ తగల. 0 గీకేవగాణ 


ళ్‌ ఎ బాం వంచుతాం. 


న నం లా ఆ 
వ 


యట నా. ళ్‌ 








(098 (09/4) ఇ4/౬0240 264694 


మతాలు 


విషయనూచిక 


















విష్టక్సేనపూజ -. | జ్లేరితాడనం 
భగవత్స్పుణ్యాహవాచనం అ 1లి భెరీపూజా 105 





ఉత్సవాంగీకారం ల 


బుత్విగ్వరణం 
రక్షా బంధనం 


జయాది హోమం 





భేరీ తాడనం 








బలిప్రదానం 
దేవతాహ్వానం 
బ్రవ్మగద్య - 124 
అగ్ని గద్య - 128 
నిర్భతి గద్య - 132 వరుణ గద్య - 134 









పరిషత్‌ 











ఇడావాచనం 









మృత్సంగ్రహణం = తి0 


అగ్నిముఖం | ఆ తిర 
అంకురారోపణం 







వాయు గద్య -1368 కుబేర గద్య - 138 








ద్వారతోరణపూజ - 70 | ఈశానగద్య -140 








అంతరాళ దేవతాపూజ (గ్రామబలిప్రదానం 


ధ్వజారోహణము 
గరుడపీఠిక ఆ. 146 
గరుడగద్య. - 149 
సప్తతాళములు = 150 
ధ్వజారోహణమ్‌ =. 1562 


ఖగేశ్వర నవకం = 156 


















పతాక ప్రతిష్ట ఎ 75 











వాస్తుపూజ ఆ 79 
యోగేశ్వర పూజ = 88 
వాస్తు హోమం = 89 
ద్వారతోరణదిక్సాలదేవతాహోమములు- 91 


అంతరాళ దేవతాహోమం - 98 






పతాక యోగేశ్వరదేవతాహోమములు- 94 | ప్రాణ్రిగవాణం 
ధ్వజవటవ్రతిష్ట ప్రతిసర బస్థనాదులు =. 159 
పటచిత్రణాదులు కల్యాణమండపబలిప్రదానం - 161 













అంగ ఈంకారహోమములు ధ్వజస్తంధ్యానం 


రక్షానూత్ర బస్థనం ఆ 169 
ద్వితీయజ్ఞోపవీత ధారణం 








(౧ _విషయనూచిక న 
కన్యావరణం + -. 171. వుష్పయాగవిధి - 280 
వరపూజా - 178  అనుబంధములు 

కన్యాదాన సంకల్పం - 175 1. పంచసూక్తహోమం ఆ. 2కే 
మంగళాష్టకములు =. 188 నిత్యాపాసనము - 2ళ9ి 
చూర్ణిక 185 2. కల్యాణోత్సవం =. 257 
అక్షతారోపణం ఆ 191 8. భగవత్పుణ్యాహవాచనం  - 271 
ప్రధానహోమం =. కేరిడ 4 రక్షాబంధనం =. 285 
ప్రవేశ లాజ హోమములు ఆ. 195 5. అంకురారోపణం -. 288 
తాన్తిక సప్తావరణ హోమములు - 196 ప్రవరలు - 800 
వైకుంఠపారదహోమం -. 198 6. అగ్నిక్రార్య విధి -. 801 
పరివారదేవతావోమం =. 208 7 ద్వారతోరణపూజుదులు  - 820 
అధిదేవతాహోమములు - 206 8. వాస్తు పూజ -. 821 
నక్షత్ర దైవత్య హోమం - 208 9. ధ్వజారోహణ దేవతాహ్వానవిధి - 325 
బలిప్రదానమ్‌, న 71111 10. మహాసంకల్పం =. 331 
సదస్యోత్సవం = లం 11. మంగళాష్టకములు = తి40 
వసంతోత్సవం -. 218 12. మధుపర్మ ప్రకరణము = తి50 
రథోత్సవము = 214 | 18. పుష్పయాగవిధి =. 854 
మృగయాయాత్రా = 215 , 1ఓ ఉపయుక్త స్మార్త కారికాదులు - 359 
శేషహోమం = 216 15. కుంభకోణ కల్యాణవిషయములు- 870 











ఫృతారోపణం 14 చోర, లక్ష్మీసంవాదములు - 878 
17. యాజుతాది సూక్తములు  - 408 
18 ప్రిశిష్టః వ. 
130108జుస 














(ఈూ 
టా 
ల్‌ 


శుభమస్తు అవిఘ్నమస్తు 
'విష్పక్త[పూడా' 

శ్లో! జ్ఞానానంద మయం దేవం నిర్మలసృటికాకృతిం। 
ఆధారం సర్వ విద్యానాం హయగ్రీస ముపాస్మహే ॥ 

శో ఆగమార్ధంతు దేవానాం గమనార్థంతు రక్షసాం 
కుర్యాద్ధంటారవం తత్ర దేవస్థానేషు లాంఛనం! * 

1. శ్రీగురుభ్యోనమః హరిః ఓమ్‌ - అయం ముహూర్త స్సుముహూ 
ర్లోస్వితి భవంతో మహంతోను గృహ్హంతు |; అయం ముహూర్త 
స్సుముహూర్తోస్తు। 

2. తదేవ లగ్నం సుదినం తదేవ | తారాబలం చంద్రబలం తదేవ | 
విద్యాబలం దైవబలం తదేవ | లక్ష్మీపతేః తేం£. ఘ్రియుగం స్మరామి॥ 


యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్టోధనుర్ధరః | 
తత్ర శ్రీ ర్విజయో భూతిః ధృవా నీతి రృతి ర్మమ ॥ 


స్మ లతే సకల కల్యాణ భాజనం యత్ర జాయతే | 
పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిమ్‌ ॥ 


1. విష్వక్సేనః స్మృతా నేతా భగవాన్‌ సర్వకర్మణా తస్మాన్నాన్య. ముపాసీత కర్మణాం 
విఘ్నశాంతయే॥ఆరంభే కర ]భాంపటై విఘ్నానాం ప్రశమాయ చ కుర్యాత్సపరివారస్య 
విష్పుక్సేనస్య పూజనం॥ - అం.సీ. అధికపాఠం,. 
మృత్సం[గ్రహణమునకు ముందుగా వివ్వక్సేనపూజ పుణ్యాహవాచనము చేసి 
పుణ్యాహజలమున సంబారములను శుద్ది చేయవలెను - శ్రీప్రశ్న సంహిత (312-25) 

2. అథోపవిశ్యవై దార్భె కాష్టటేవా. బినాసనే. ॥ ఆగమార్హంతు దేవానాం గమనార్హం తు 
రక్షసాం కుర్యాద్దంటారవం తత్ర దేవతాస్థాన లాంఛనమ్‌ | శంఖాది ఘోష పరమం 
గేయవాద్యసమన్వితమ్‌॥ - ఈశ్వర సంహిత 2. 30, 31. 


2 వివ్వక్సేనవూజా 
సర్వదా సర్వ కార్యేషు నాస్తి తేషా మమంగళమ్‌ | 
ఏషాం హృదిస్టో భగవాన్‌ మంగలాయతనో హరిః ॥ 


లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః 
ఏషామిందీవరశ్యామో హృదయస్ల జనార్దనః ॥ 
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్‌ | 
లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహమ్‌! 


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే 1 
శరణ్యే శ్య్యంబికే దేవి! నారాయణి! నమో౭_ స్తుతే!। 


3. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః: | శ్రీ సీతారామాభ్యాం నమః । కేశవాది 
చతుర్వింశతిమూర్తిదేవతాభ్యోనమః । మత్స్యః కూర్మాది దశావతార 
మూర్తి దేవతాభ్యోనమః । ధర్మా ద్యనంత గరుడ విష్వక్సేన దేవతా 
భ్యోనమః ;చండాది ద్వారపాలకదేవతాభ్యోనమః । ఇంద్రా ద్యష్టదిక్సాలక 
దేవతాభ్యోనమః | శ్రీపరాంకుశదాసాది శ్రీమహా భాగవతేభ్యో నమః 
సర్వేభ్యో మహాజనేభ్యో నమః -ఇతి నమస్మారం కుర్యాత్‌! 


4 ఆచమ్య - కేశవాయస్వాహా, నారాయణాయస్వాహా, మాధవాయ 
స్వాహా, గోవిన్ట విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ 
పద్మనాభ దామోదరాయనమ,, సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ 
పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేన్హ హరేః 
శ్రీకృష్ణాయనమః ॥ 


క్త పృథివ్యాః మేరుష్ఫష్టబుషిః । కూర్చోదేవతా ।; సుతలం ఛందః । 


8 “* పృధివ్యాఃమేరు పృష్ట బుషిః....” అనీమొదలయ్యే సంకల్పం బుగ్వేదీయము. 
“ ఉత్తిష్టన్తు భూత పిశాచాః ...” అనేది యజుర్వేదీయ సంకల్పము. 


వివ్వక్సేనవూజా 3 


 బలులాలననాలనలనున ననన నాతొతనుననతవుతనననునుననకను నొకాకను నునన ున నవలల నతనతననలు. 

ఆసనే వినియోగః అనంతాసనాయనమః ; ్రణవస్య పరబ్రహ్మ 
బుషిః |! పరమాత్మా దేవతా । టం. 1 ప్రాణాయామే 
వినియోగః। 


ఓం భూః । ఓం భువః । ఓగ్‌ం సువః । ఓం మహః । ఓం జనః | 
ఓం తపః ఉఓగ్‌ం సత్యమ్‌ | ఓం తత్సవితుర్వరేణ్యం భర్ణోదేవస్య 
ధీమహి ! ధియోయోనః ప్రచోదయాత్‌ । ఓ మాపోజ్యోతి రసోమృతం 
బ్రహ్మభూర్భువస్సువరోమ్‌ ॥ 
. భగవదనుజ్ఞయా భగవత్‌ కైంకర్యార్థం శుభేశోభనే ముహూర్తే 
శ్రీమహావిష్టోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయపరార్దే,* 
శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, 
జంబూద్వీపే, భారతవర్నే భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే, 
ఆగ్నేయకోణే, ఆన్థదేశే, అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన 
పార్ధివనామ సంవత్సరే ఉత్తరాయణే, శశిరబుతౌ, మాఘమాసే, 
శుక్లపక్షే దశమ్యాం శుభతిధౌ, భౌమవాసరే, శుభనక్షత్రే శుభయోగే, 
శుభకరణ ఏవంగుణవిశేషణ్‌ విశిష్టాయాం శుభతిథౌ - అస్య 
యజమానస్య...... గోత్రస్య, ధర్మపత్నీసమేతస్య, సకుటుంబస్య క్షేమ 
స్ట్య్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, 
రాజారాష్ర్రాభివృర్ధర్థం - 
. అస్య శ్రీపాంచరాత్ర ద్వాదశలక్ష ప్రమాణ శాస్త్ర దివ్యాగమ శ్రీవిష్ణు 
పాద్మ కపింజల సంహితోక్త ప్రకారేణ శ్రీరుక్కిణీ సత్యభామాసమేత 





4 ఆద్యబ్రహ్మణః ద్వితీయ ప్రహరార్ధే - రేజే. బల 
).. పూర్వోక్త మాసపక్ష తిథ్యాదయః సాధకశ్చ గుణవిశేషణ విశేషాః, న శు అధికరణ 
నప్తమ్యన్లాః - ఇతి వ్యాఖ్యాతం దేవపూజారహస్యే (పుట 59) 


॥ విష్వక్సేనవూజా 
శ్రీవేణుగోపాల భగవంత ముద్దిశ్య శ్రీవేణుగోపాల భగవత్‌ ప్రీత్యర్థం, 
పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవాంగత్వేన, 
మూలయాగ బలిస్నాన తీర్ధయాత్రాది షద్చేర నియమేన యధో 
క్షోత్సవేషు, షోడశ క్రియా సూచన, అంకురార్పణ, వాస్తుహోమ, 
కుంభన్థాపన, వింబాభిషేక, మండపప్రవేశ, అగ్నిసంస్మార, 
మహాహోమ, శాంతిహోమాది క్రియాకలాపాని, యధాకాలే కర్తవ్యాని 
కర్మాణి కర్తుకామః, కుజ్జ మణ్జప విమాన గోపుర ప్రాసాద 
యాగోపకరణాది సమస్త ద్రవ్యశుద్ధ్వర్ధం, ఆలయప్రాకార స్త్ఫూపీ మండప 
సింహాసన మహాపీఠ ఉపపీఠ ధ్వజస్తంభ నృత్యమండప కల్యాణమండప 
యాగశాలాద్యనేక మండప శీనర్వ(త నంయజనాది యేయే 
యవంతిశయ యవంతికాంబరభేద వితాన ధ్వజపతాక ప్రాకార 
పచనాలయ వాహన మండప బింబశుద్ధి ద్రవ్యశుద్ధి వాహనశుద్ధి 
తత్తత్మర్మాంగ శుద్ధ్యర్ధం, సంభవతా నియమేన సంభవతా ప్రకారేణ 
సంభవద్చిః ద్రవ్యైః, పూర్వాచార్యానుగ్రహాత్‌, భగవత్పరాయణస్య 
నిత్యముక్తై శ్రీవైష్ణవై ర్భాగవతైస్సహ, భగవత్పుణ్యాహవాచనం కరిప్యే- 

ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తుర్ధం విష్వక్సేన పూజాం కరిష్యే -- 

7. విష్వక్సేనం తండులో పరినిథాయ । 

“ ఆధక వ్రమాణ తండులైః ధాన్యవీఠం వ్రకల్చ్య / తన్మిన్‌ 
వద్దమష్టదళాత్మకం లిఖిత్వా ! నవనంఖ్యాక దర్శైః కృత కూర్చం 
కర్ణికాయాం నిక్షివ్య / తన్మిన్‌ నూ(తవతీయుతం వివ్వక్సేన 


మావావాయేత్‌ 7॥ 


6. దొ.ఉ, రేజే.బల పూర్వప్రతులు పొం.ల ప్రతి కూడా ఇదే పారం 
7. నారా.సం.య. ?.8,9 (పొత్రస్థ తండులోపరి కూర్చం పవిత్రం వా నిధాయ ఓం ఆగ్నేయో యస్మాద్యజా 
మహేత్వా విశ్వేసదాత్వం మహితోను శంభోవైరాజంతే సుహుతం నిధత్తామ్‌ 1 (వైభానసప్రతిష్టా పుట. 66) 


వివ్వక్సేనవూజా గ్‌ 
ఆగ్నేయుమిత్యావాహనమ్‌। 
ఆగ్నేయం యస్మా ద్విజామహే త్వావిశం సదాప్త 
మహితో నిశంభో వైరాజంతే సుకృతం నిధత్వా। " 
విష్వక్సేనాయ విద్మహే వేత్రహస్తాయధీమహి 
తన్న శాంతః ప్రచోదయాత్‌ ॥ 





8 ్రీ విష్వక్సేన మావాహయామి । హరిమావాహయామి । 
శాన్తమావాహయామి ।; అమిత మావాహయామి । 

9. ధ్యాయామి లా 
విష్వక్సేనం సకలవిబుధ ప్రొధసైన్యాధి నాథమ్‌ | 
ముద్రాచక్రే కరతలయుగే శంఖదండౌ దధానమ్‌!॥! 
మేఘ శ్యామం సుమణిమకుటం పీతవస్తం శుభాంగమ్‌ | 
ధ్యాయేద్దేవం దళిత దనుజం సూత్రవత్యాసమేతమ్‌!! * 


విష్వక్సేనం చతుర్చాహుం శంఖచక్ర గదాధరమ్‌ 

తర్ణన్యా వామతస్సర్వాన్‌ భర్ణయన్తం దివౌకసాన్‌ 1 

వన్దే వైకుంఠ సేనాన్యం దేవం సూత్రవతీ సఖమ్‌ 

య ద్వేత్రశిఖరస్యాంతే విశ్వమేతద్వ్యవ స్థితమ్‌ 11 

యస్య ద్విరదవక్రాద్యాః పారిషద్యాః పరశ్శతమ్‌ 

విఘ్నా న్నిఘ్నంతి సతతం విష్వక్సేనం త మాశ్రయే ॥ 
థ్రీ విష్వక్సేనాయనమః - ధ్యాయామి । 


8. “దేవీంచ వివ్వక్సేనన్య వామపార్శ్వే ప్రతిక్సితావు |నామ్నాసూ(త్రవతీం కుర్యా 
తృమలామివలక్షితామ్‌” - పాద్మ.క్రియా.22.41; “నూత్రవతీ జయానపొత 
శ్రీవిస్వక్సేనాయనమః ” - అని వైఖా.ప్రతిష్ట. పుట. 67,68 


6 వివ్వక్సేనవూజా 
10. ప్రతద్విష్ణుస్సవతే త్యాసనమ్‌ - 
ప్రతద్విష్టు స్పవతే వీర్యాయ మృగోనభీమః కుచరోగిరిష్టాః 
యస్యో రుషు త్రిషు విక్రమణేషు అధిక్షయంన్తి భువనాని విశ్వాః ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః ఆసనార్థం హరిద్రాక్షతాన్‌ సమర్పయామి । 


11. శ్రీణిపదేతి పాద్యమ్‌ ర్తి 
త్రీణిపదా విచక్రమే విష్ణుర్లోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్‌ ॥ 
శ్రీ విష్పళ్సేనాయనమః పాదయోః పాద్యం సమర్పయామి ॥ 
12. విష్ణోః కర్మాణీ త్యర్ధ్యం" 
విష్ణోఃకర్మాణి పశ్యతయతో వ్రతానిపస్పసే। ఇంద్రశ్చ యుజ్యస్సఖా!। 
ణీ విష్వక్సేనాయనమః హస్తయోః అర్థ్యం సమర్పయామి ॥ 


18. శన్నోదేవీ రిత్యాచమనీయమ్‌- 
శన్నోదేవీరఖిష్ణయ ఆపోభవంతుపీతయే 
శం యో రభిస్రవంతు నః ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః ముఖే ఆచమనీయం సమర్పయామి ॥ 
14 ఆపోహిస్టేతి స్నానమ్‌- 
ఆపోహిష్థా మయో భువస్తాన ఊర్జే దధాతన । మహేరణాయ చక్షసే! 
యోవ శ్శివ తమో రస స్తస్య భాజయ తే హనః | ఉశతీ రివ 
మాతరః | తస్మా అరం గమామ వో యస్య క్షయాయ జిన్వథ। 
అపో జనయథా చనః ॥ 


9. 1.“విష్టాదిషుదేవేషు అర్ధ్యపాద్యాచమనాదిక్రమేణ, అన్యేషు ఈశవిఘ్నేశ్వరాదిషు పాద్యార్థ్య 
ఆచమనాదిక్రమేణ ఉపచారాన్‌ దద్యాత్‌”- తన్తసముచ్చయ విమర్శినీ 7.74 
2 ఆద్య యావాహయేద్దేవ మాసనం చ ద్వితీయయా | పాద్యం తృతీయా చార్హ్యం 
చతుర్జాన్‌ వితరే దృచా 1” - పాద్మచర్యా. 6.5 
10. త్రిళ్టేవ ఇత్యర్థ్యం - భద్రం.శ్రీ 


వివ్వక్సేనవూజా / 
శ్రీ విష్వక్సేనాయనమః స్నానం సమర్పయామి । 





15. స్నానానంతరం శుద్దాచమనీయం సమర్పయామి ॥| 
16. యువం వస్తాణీతి వస్తమ్‌ * 
యువం వస్తాణి పీవసా వసాధే । యువో రచ్చిద్రా మంతవో హ 
సర్గాః । అవాతిరత మన్ఫతాణి విశ్వా బుతేన మిత్రా వరుణా 
సచేద్దే 11 
శ్రీ విష్వక్సేనాయనమః వస్త్రయుగ్మం సమర్పయామి 
17. సోమస్యే త్యుత్తరీయమ్‌ 
సోమస్య తనూరసి తను వ మ్మేపాహి స్వామా తనో రావ్లిశ 1 
శ్రీ విష్వక్సేనాయనమః ఉత్తరీయం సమర్పయామి । 
18. బ్రహ్మాదేవానామితి లలాటే ఊర్బ్వపుణ్ణమ్‌ - 
బ్రహ్మా దేవానాం *పదవీః కవీనా మృషిర్విప్రాణాం మహిషో 
మృగాణామ్‌ ఈ | శ్యేనో గృధ్రాణాగ్‌ం *స్వధితి ర్వనానాగ్‌ం సోమః 
పవిత్ర మత్యేతిరేభన్‌ 11 
శ్రీ విష్వక్సేనాయనమః లలాటే ఊర్బ్వపుణ్ణం సమర్పయామి ॥ 


19. యజ్ఞోపవీత మితి యజ్ఞోపవీతమ్‌ - 
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్‌ | 
ఆయుష్య మగ్ర్యం ప్రతి ముఇ్బు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు 


తేజః 11 


11. అభివస్తా ఇతి వస్త్రం - భద్రం .శ్రీ 
12. కవీనాం పదవీః = కవులలోడ్రేష్టుడు, వనానాం స్వధితిః = వనములకు పరశువు . 


జ 


ర్‌ విష్పక్సేనవూజా 
జ్రీ విష్వక్సేనాయనమః యజ్ఞోపవీతం సమర్ప్చయామి । 
20. గంధద్వారామితి గంధమ్‌ - 
గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌ 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మి హోపహ్వయే శ్రియమ్‌ ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః దివ్య శ్రీచందనం సమర్పయామి ॥ 


21. ఆయనేతేతి పుష్పం - 
ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుప్పిణీః | 
హ్రదాశ్చ పుణ్జరీకాణి సముద్రస్య గృహా ఇమే ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః పుష్పం సమర్పయామి ॥ 


22. కాండాత్మాండా ఇతి దూర్వాక్షతాన్‌ - 
కాండా త్యాందా టత్ర్రరోహంతి పరుషః పరుషః పరి 
వవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేనచ ॥ 
యా శతేన ప్రతనోషి సహేణ విరోహసి | 
తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయమ్‌ ॥ 
అశ్వక్రాన్తే రథకాన్నే విష్ణు క్రాన్తే వసుంధరా | 
శిరసా ధారయిష్యామి రక్షస్వమాం పదేపదే ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః దూర్వాక్షతాన్‌ సమర్పయామి । 
28. చామన్తికా వకుళ చంపక పాటలాబ్ది పున్నాగ జాజి కరవీర రసాల 
పుష్పైః! “మరువ ప్రవాళ తులసీదళ మల్లికాభిః త్వాం పూజయామి! 
జగదీశ్వర మే ప్రసీద ॥ 
18. బిల్వప్రవాళ - రేజే బల, భద్రం.కృ పాఠాలు. 


వివ్వక్సేనవూజా రి 
... ల్రీ విష్టోనాయనమః। ఓం సకలవిబుధ ప్రౌఢ సైస్యాధినాధాయ 
నమః | ఓం ముద్రధరాయనమః । ఓం చక్రధరాయనమః । ఓం 
శంఖధరాయనమః । ఓం దండధరాయ నమః । ఓం మేఘ శ్యామాయ 
నమః। ఓం సుమణిమకుటాయ నమః । ఓం పీతవస్త్రధరాయ నమః 
ఓం శుభాంగాయనమః । ఓం దళిత దనుజాయ నమః । ఓం సూత్రవతీ 
సమేతాయనమః - నానావిధ పరిమళ పుష్పైః పూజయామి॥ 
24. వనస్పత్యురితి ధూపమ్‌ ॥ 
వనస్ప త్యుద్భవై ర్ది్యై ర్నానాగంధైః సుసంయుతః । 
ఆ(ఘేయస్సర్వ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
ణీ విష్వక్సేనాయనమః ధూపమాఘ్రాపయామి । 
25. ఉద్దీప్యస్ప ఇతి దీపమ్‌ * - 
ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం నిర్భతిం మమ | ట్‌ 
పశూగ్‌శ్చ మహ్య మావహ జీవనంచ దిశోదిశ | 
మానోహిగ్‌ం సీ జ్ఞాతవేదో గామశ్వం పురుషమ్‌ జగత్‌ 
అభి భ్రదఘ్న ఆగహి (శశ్రియామా పరిపాతయ । 
సంమ్రాజంచ విరాజం చా భి శ్రీర్యాచనో గృహే | 
లక్ష్మీరాష్టస్య యా ముఖేతయా మాసగ్‌ం సృజామసి॥ 
ణీ విష్వక్సేనాయనమః దీపం దర్శయామి॥ 
ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి । 
26. నైవేద్యమ్‌- 


14. సాజ్యం త్రివర్తి ఇతి దీపం - భద్రం శ్రీ * దిశోదిశ - తైత్తరీ, ఉ.4.22 


10 వివ్వక్సేనవూజా 
ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్యధీమహి 
ధియోయోనః ప్రచోదయాత్‌! ......... పరిషించామి | 
అమృతమస్తు అమృతోపస్తరణమసి | 
శ్రీ విష్వక్సేనాయనమః గుడఖణ్ణ నైవేద్యం సమర్పయామి- 
ఓం ప్రాణాయస్వాహా । ఓం అపానాయస్వాహా । ఓం వ్యానాయ 
స్వాహా । ఓం ఉదానాయస్వాహా । ఓం సమానాయస్వాహా । ఓం 


బ్రహ్మణేస్వాహా ॥ 
.27.. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి ! 
28. అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి ॥ 
29. హస్తా ప్రక్షాళయామి -పాదౌప్రక్షాళయామి 
80. ముఖవాసనార్ధం తాంబూలమ్‌ -* 
పూగీఫలైశ్చ కర్చూరై ర్నాగవల్లీ దళ్లైర్యుతమ్‌ 1 
ముక్తా చూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్‌ ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః తాంబూలం సమర్చయామి ॥ 


15. 1. విష్వక్సేనాయనమః స్వాహేతి నైవేద్యం నివేద్య -విష్వక్సేనాయ విద్మహే వేత్ర 
హస్తాయథీమహి తన్నో విష్వక్సేనః ప్రచోదయాత్‌ - శ్రీవిష్వక్సేన దేవతాభ్యోనమః 
గుడోపహార నైవేద్యం సమర్పయామి -భద్రం.శ్రీ 

. ఓంభూర్భువస్సువరితి నైవేద్యమ్‌ - ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం 
భర్మోదేవన్యధీమపొ ధియోయోనః వ్రచోదయాత్‌......... వరిషించామి, 
శ్రీవిష్వక్సేనాయనమః, అమృతోపస్తరణమసి - రేజే.బల. 

. నైవేద్యం సమర్చించునపుడు “శ్రీమతే విష్వక్సేనాయనమః యధాభాగశః ఇదం 
గుడనైవేద్యం సమర్పయామి ఓం భూర్భువస్సువః ...... ౫ = వేదోక్త పంచసస్మార 
విధి,తె.కం. గోపాలాచార్య పే.నెం.4 

16. విచక్రమే పృధివీతి తాంబూలం -భద్రం.శ్రీ, పర్ణం వనస్పతేతి తాబూలమ్‌- భద్రం.కృ, 

ముఖవాసం తాంబూలమ్‌ - భద్రం.శ్రీ పాఠం . 'ఆమోదీ ముఖవాసనః- అమరం. 


బ్రాల 


ఫం 


యలు 


విష్వక్సేనపూజా క్షే 
31. అతోదేవా *" ఇతి సువర్ణమంత్రపుష్పమ్‌- 
అతో దేవా అవంతునో యతో విష్ణుర్విచక్రమే । పృథివ్యా సప్త 
ధామఖిః । ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం | సమూఢ 
మస్యపాగ్‌ం సురే ॥ 
శ్రీ విష్వక్సేనాయనమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ॥ 
మన్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన | 
యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే 1 
382.అనయా ధ్యానావాహనాది షోడశోఫచార పూజయా చ భగవాన్‌ 
సర్వాత్మకః శ్రీ విష్వక్సేన స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు ॥ 
క్ర్‌ర్హ ఉత్తరేకర్మ ణ్యవిఘ్నమ స్తితి భవన్నో మహన్తోనుగృహ్హంతు బా 
1 ఉత్తరే కర్మణ్యవిఘ్నమస్తు ॥ 
౩4 శ్రీ విష్వక్సేన ప్రసాదం శిరసా గృహ్టామి ॥ 
35. _ విష్వక్సేనం యథాస్థాన ముద్వాసయామి - 
యజ్ఞేన యజ్ఞమయజంతదేవా స్తాని ధర్మాణి ప్రధమాన్యాసన్‌ | 
తేహనాకం మహిమానస్సచన్తే । యత్రపూర్వే సాధ్యాస్సన్తి దేవాః ॥ 
86. శోభనకాలే పునరొగమనాయచ ॥ 


// ఇతి విష్వక్దేనపూజా / * 


17. యజే దేవమితి మన్రపుష్పమ్‌ - భద్రం.శ్రీ 

* _భద్రం.శ్రీ పాఠంలో విష్వక్సేనపూజ అయిన వెంటనే బుత్విగ్వరణం ఆపైన పుణ్యాహం 
మొ॥వి కలవు 

ర్‌ 


భగవత్‌ 
వ వో 
వుణ్యాహావాచనమ్‌ ' 

(ఈ భగవత్‌పుణ్యాహవాచనం న్మార్తానుసారి కాదు. ఎవరూ స్వతన్తంగా కల్పించినదీకాదు. 
అడయార్‌ లైబ్రరి ఎమ్‌.ఎస్‌. 10.118 లో భరద్వాజసంహితోక్త ప్రతిష్టా ప్రయోగమున (నాగరి 
లిపి) ఈ భగవత్పుణ్యాహవాచన మూలములు కలశలపేర్లతో సహా స్పష్టముగా కన్పిస్తున్నవి. 
అడయార్‌ ప్రతి పారం అనుబంధము-3, పే.నెం. 241 నందు ఇవ్వబడినది.) 


1 ఓం ధర్మం జ్ఞానం చ వైరాగ్యం కలశ త్రయనామకమ్‌ | పుణ్యాహ 
కలశస్థానే లిఖేచ్చక్రం త్రికోణకమ్‌ । తత్పురుస్తా ల్లిఖేచ్చక్రం షట్మోణం 
తారకాశ్రయమ్‌ । మంగళ ద్రవ్యం నిక్షిప్య పుణ్యాహ న్థానలక్షణమ్‌ | 
వాసుదేవ పరాదేవ వాసుదేవ పరాయణమ్‌ । వాసుదేవ పరం జ్ఞానం 
వాసుదేవ పరం తథా । వాసనా ద్వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్‌। 
సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే ॥ 

2. తద్విష్టోః పరమంపదమితి మంత్రేణ అన్యకలశే * అక్షతాన్‌ నినీయ - 
తద్విష్ట్ణోపరమంపదగ్‌ం సదాపశ్యన్తి సూరయః | దివీవ చక్షరాతతమ్‌! 
తద్విష్రాసో విపన్యవో జాగ్భవాన్‌ సస్సమింధతే [ విష్ణోర్యత్చరమం 
పదమ్‌ ॥ 


1 ఆరభ్యచోత్తరేదిక్షు దక్షిణే పోర్వమేవ వా। పునః ఉత్తరే దేశే విలిఖేచ్చక్రం త్రికోణకమ్‌!॥ ధర్మం 
చ ఉత్తరే దేశే జ్ఞానం చ దిశిదక్షిణ । వైరాగ్యం పూర్వదిగ్య్భాగే కలశౌన్‌ న్థాపయేద్భుధ॥ ఆ 


బ్రహ్మపురం అం.కూ. ప్రతి నుండి. తూ_ వైరాగ్యం 

- త్రిపాదస్యోపరి న్యసేత్‌-వైభా. పుణ్యాహం 

- భద్రాచల పాఠంలో కూడా 4 కలశలతో, 

వానికి వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, టి: (్ర్రి 
అనిరుద్ధ నామములతో, 'షట్‌పూర్వదిగ్భాగే _ ధర్మం జ్ఞానం 


దక్నిణేచక్రమండలం, త్రికోణ మండలం సొమ్మే, ప్రతీచ్యాం పద్మకం చరేత్‌ అని నాలుగు 
మండలములతో పుణ్యాహవాచనమున్నది. (అనుబంధము 3 చూడుడు.) 

2.“తస్య కుంభస్య పరితః ఏకాయన విదో న్యసేత్‌ ॥ సూర్యమండల మధ్యస్థ హరేర్దక్షిణ 
హస్తతః । సహస్రారం సమావాహ్య కుంభే నారాయణం స్మరన్‌ । సంపూజ్య గంధపుష్పాద్యైః 
ఫలాదీని నివేదయేత్‌ | దర్భెస్సుష్టు ఘటైస్సార్ధం పుణ్యాహం వాచయేద్దురుః ॥” -శ్రీ ప్రశ్న 
సంహిత. 21-26,27. 


భగవత్‌ వుణ్యావావాచనమ్‌ 18 
8. వ్యాహృతి * మంత్రాణాం కలశత్రయేషు పునరుదకం సంస్కార్య | 
ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సువస్వాహా 
ఓం భూర్భువస్సువ స్వాహా ॥ 
భగవాన్‌ మంగళం థ్రేష్టం వాసుదేవ పరాయణం |; బుచావా 
యుజుషావాపి సామ్నావాపి తదైవ చ। సర్వం తదర్చకాధీన మచ్చిద్రాయ 
జగత్పతే ॥ 
4. అగ్నిమిళేతి మంత్రేణ ఉత్తరస్థిత కలశే * అక్షితాన్‌ నినీయ । 


అగ్నిమాళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న 
ధాతమమ్‌॥ 


న 


ఇషేత్వేతి మంత్రేణ దక్షిణ స్థితకలశే అక్షతాన్‌ నినీయ ॥ 
ఇషేత్వోర్డేత్వా వాయవస్థో పాయవస్థ దేవోవస్సవితా 
ప్రార్వయతు వ్రేషఘ్రమాయ కర్మణ ఆప్యాయధ్వ మఘ్నయా 
దేవభాగ మూర్ణస్వతీః పయస్వతీః ప్రజావతీ రనమివా 
అయక్ష్మామావస్తేన ఈశత మాఘశగ్‌ంసో రుద్రస్య హేతిః 
పరివో వృణక్తు ధ్రువా అస్మిన్‌ గోపతౌస్యాత 
బహ్వీ ర్యజమానస్య పశూన్‌ పాహి ॥ 

6. అగ్న ఆయాపీతి, శన్నోదేవీరితి ద్వాభ్యాం మంత్రాభ్యాం పూర్వస్థితకలశే 

అక్షతాన్‌ నినీయ॥ 

అగ్న ఆయాహివీతయే గృణానో హవ్యదాతయే | 

నిహోతా సల్సిబర్టిహి ॥॥ 


1 మహావ్యాహృతి- రే.బల. (వ్యాహృతి,మహావ్యాహృతిమన్తములకు చూ...అను..3 పుట294 ) 
4.ఉత్తర స్థిత కలశే - రే.బల,అం.వేం.న. 
5. పూర్వ స్థిత కలశే - అం.వేం.న 


కే భగవత్‌ వుణ్యావావాచనమ్‌ 
శన్నోదేవీ రభిష్టయ ఆపోభవంతు పీతయే | 
శం యో రభిస్రవంతు నః ॥ 


7. అస్య శ్రీ పాంచరాత్ర ద్వాదశలక్షప్రమాణశాస్త్ర దివ్యాగమ శ్రీవిష్ణు పాద్మ 
కపింజల సంహితోక్త ప్రకారేణ సంభవతా నియమేన సంభవతా 
ప్రకారేణ సంభవద్భిః ద్రవ్యైః పూర్వాచార్యానుగ్రహాత్‌ భవవత్‌ 
పరాయణస్య నిత్యముక్షైః శ్రీ వైష్ణవైః భాగవతైస్సహ భగవత్‌ పుణ్యాహం 
వాచయిష్యే। " 

&. * ఓం నమో భగవతే శ్రీిమన్నారాయణాయ ఓం భగవతోబలెన భగవతో 
వీర్యేణ భగవత స్తేజసా భగవత్‌ కర్మణి భగవతానుధ్యాతః 
భగవతానుగృహీతో భగవత్‌కర్మకరిష్యామి | తత్‌ భగవతా౬ 
నుమన్యతాం | శ్రీమన్నారాయణో౬_ స్య భగవాన్‌- 


9. పవిత్రం నారాయణః 'పవిత్రం శతధారగ్‌ం సహ(స్రధార 
మపరిమితధార మచ్చిద్ల మనంత మదిష్ట మచ్యుత మపరిమితం 
పరమం పవిత్రమ్‌ | * 


10. ఓం భగవాన్‌ నారాయణః పునాతు । ఓం భగవాన్‌ వాఠాహః పునాతు! 


ఓ భగవాన్‌ నారసింహః పునాతు । ఓం భగవాన్‌ వామనః పునాతు! 
6. భారద్వాజ సంహితోక్త ప్రకారేణ - రేజే.చి.సిం ( భగవత్పుణ్యాహవాచనం విషయంలోఈ 
చినసింగరాచార్యులు గారి భారద్వాజసంహితోక్త ప్రకారేణ అను పాఠమే సరియైనదని 
ఈపరిశోధనలో బుజువైనది.) 
7. భగవత్పుణ్యాహం వాచయిస్యే - రే.బఐ, భద్రం.కృ, రే॥గో పొఠాలు. 
8. భద్రం శ్రీ,రే.సింగ. మొదలగు పాతపాఠాలలో పుణ్యాహవాచనం ఇక్కడ నుండే ప్రారంభం. 
9. 'మచ్చిద్ర మరుమనిష్ట మక్షయ మచ్యుత మనన్తమ పరమం పదం అను రే.బల., 
'మచ్చిద్రమపరిమితం పరమంపదం' అను భ.శ్రీ. పాఠాలను * మచ్చిద్ర మనంత మదిష్ట 


మచ్యుత మపరిమియం పరమం పవిత్రం” అని (భసం.అడయార్‌ ప్రతి ప్రకారం) 
సరిచేయడమెనది. 


భగవత్‌ వుణ్యావావాచనమ్‌ 15 
ఓం భూర్భుస్సువరో మిత్యుచార్య - ॥ ఓం భూర్భుసువరోమ్‌ 11 
భగవత్‌ పుణ్యాహం భవంతోబృ్బవంతు-॥ ఓంభగవత్పుణ్యాహమ్‌ 1 


11. భగవాన్మగళం థ్రేష్టం వాసుధేవ పరాయణం । బుత్విగ్బిశ్చ 
యథాయజే ఇయథాయజ్ఞో మహీయతే । య యిదం సర్వ దేవానాం 
భగవాన్‌ వేదపారగః । భగవాన్‌ పుత్రపౌత్రశ్చ దీర్హమాయు రవావ్న 
యాత్‌॥ 

వాసుదేవో భగవాన్‌ । వారాహో భగవాన్‌ । 
నారసింహో భగవాన్‌ |; వామనో భగవాన్‌ | 
12. వషాసా వరాక్ళృతి 1 ఏపషత్చరంటబ్రవ్మా / వషప్రభవః ఏష ఆత్మ | 
చతుర్విధ న్ఫర్వజ్ఞు  నర్వజన నర్వదర్భీ నర్వేశ్వరేశ్వరో నర్వశక్తిః 
సమృద్ధిమాన్‌ వళీ స్వాధీనో అనాదిరనంతో వ్యపగత నిద్రా భయక్రోధో 
నిరవద్యో నిరధిష్టో భగవాన్‌ (శ్రీరామః ॥ 


18. అద్భి ర్టీర్ధమాయురస్తితి పశ్చిమ ద్వౌ కలశౌ * స్వామినః ముఖసమ 
ముధృత్య। అద్భిర్టీర్ణ మాయురస్తు । శివం పానీయమస్తు సుమనస 


10. 1. ఇవి ఏకాయనవేద వాక్యములు-“కానిచిద్వాక్యా న్యేకాయనశాఖా వాక్యతయా 

శ్రుతప్రకాశికాయాం సముదాహ్రియన్తే - సర్వజ్ఞ _సర్వదర్శీ సర్వేశ్వరః సర్వశక్తి 
సమ్మద్ధిమానే వావృద్ధి రన్యూన ఆద్యో వశీ స్వాధీనో అనాదిరనంతో వ్యపగతనిద్రా 
భయక్రోధతన్టీ వ్యపగతేచ్భాతమః క్షమ వ్యాధిర్నిర్థోషో నిరధిష్టో నిరవద్యః యే భగవన్తం 
వాసుదేవమేవం విదుస్త ఏవం తం విదుఃి అని ఎంబార్‌ కృష్ణమాచార్య జయాఖ్య 
సంహితా ప్రస్తావన (పే.నెం.40) 
2. * ఏషాసా పరాష్రకృతి ఏషత్సరం బ్రహ్మ ఏషప్రభవ ఏషాత్మ ఓం చతుర్విధ స్సర్వజ్ఞ 
స్సర్వదర్శి సర్వేశ్వర సర్వ శక్తి సమృద్ధిమాన్‌ వశీ స్వాధీనో అనాదిరనన్తో వ్యపగత 
నిద్రాభయక్రోధో త్రీ నిరవధిష్టో నిరవద్యః యేభగవన్తం వాసుదేవమేవం విదుః, 
యేనైనం విదుర్నతే విదుః ” - క్రి.కై.చం (రాకా వ్యాఖ్యా) పే.నెం. 260 

11  దక్షిణోత్తర కలశౌ - భారద్వాజ సంహిత ప్రయోగం (అడయార్‌ ప్రతి) 


16 భగవత్‌ వుణ్యాహవాచనమ్‌ 
సౌమనస్యమస్తు | సుమనస భగవాన్‌ * శీరామః సుమనస 
భగవాన్‌ వారాహః |; సుమనస భగవాన్‌ నారసింహః ।; సుమనస 
భగవాన్‌ వామనః 1 *ే 


14. అక్షతై రక్షతంచాస్తు ॥ * 
అక్షతమరోగం కుశలం భగవాన్‌ శీరామః | అక్షతమరోగం కుశలం 
భగవాన్‌ వారాహః । అక్షతమరోగం కుశలం భగవాన్‌ నారసింహః । 
అక్షతమరోగం కుశలం భగవాన్‌ వామనః । అస్మిన్‌ గ్రామే ఏషాం 
గణాహక రాజ్ఞాం అస్మాకం కుశలం భగవాన్‌ 'శీరామః | 


15. పురుషోవర్ధ్థతామితి ద్వౌ కలశోదకం పూర్వ కలశే నిక్షిప్య * | 
ఓం పురుషోవర్ధతామ్‌ | సత్యోవర్ధతామ్‌ | అచ్యుతోవర్ధతామ్‌ | 
అనంతోవర్థతామ్‌! భగవాన్‌ (శ్రీరామోవర్థతామ్‌ | భగవాన్‌ 
వారాహోవర్ధతామ్‌ ॥ భగవాన్‌ నారసింహోవర్థతామ్‌ । భగవాన్‌ వామనో 
వర్ధతామ్‌ 1 ఓం పురుషశాంతిరస్తు ॥ 


12.“తతః 'సుమనసి అపిచ 'సౌమనస్యం' ఇతి ప్రోక్త్వా చ ఉద్ధరేత్‌ 'అస్తు ఇతి క్రియాం , 
ఉద్ధరేత్‌ 'సుమనష్టష్టీం భగవద్వాసుదేవయోః ప్రథమాం తతః ఉధృత్య కరోత్వితి తతః 
పరమ్‌” - అని విష్ణుతిలకం. గాన సుమనసోపి సౌామనసస్యమస్తు సుమనసోభగవాన్‌ 
...మొగు పాఠాలను “సుమనస స్సామనస్యమస్తు సుమనస భగవాన్‌ ..” గా సరి 
చేయడమైనది. - ఎడిటర్‌. 

18.“విష్ణుతిలకం ప్రకారం ఇటువంటి వాని యందు'శ్రీరామః కరోతు” అంటూ "కరోతు" 
లు ఉండాలి. 


14. “అక్షతైరక్షతం చాస్తుచ అక్షతం పునరుద్ధరేత్‌ అరోగం కుశలం చేతి భగవద్వాసుదేవయోః 
కరోత్వితిన వుదృత్య..” అని వి.తి(6.55,56) గాన“అక్షతమరివృంచాన్తు, 
అక్షతమరోగంచాస్తు...” ఇత్యాది పూర్వపాఠాలను '“అక్నత్తా రళ్నతం౦చాన”గా 
సరిచేయడమైనది. 

15. విష్ణుతిలకం ప్రకారం “ఏషగతిర్భగవాన్‌..” ఇత్యాదులు ముందుండి ఆ తర్వాత “ఓం 
పురుషోవర్ధతాం..” ఇత్యాదులు ఉండాలి. భద్రం శ్రీ.పాఠంలో అలాగే ఉన్నాయి. (చూడుడు . 
అనుబంధము 8 పుట 276) 


భగవత్‌ వుణ్యావావాచనమ్‌ క్ష 
16.భగవతః శ్రీరామన్య మాంగళ్ళ ఆయురారోగ్య ధనధాన్యాని 
సంపద్యంతామ్‌ | ఏషగతిర్హరిర్భ గవానితి దక్షిణ కలశోదకం 
పూర్వకలశే నిక్షిప్య - 
ఏషగతిర్హరిర్భగవాన్‌ 'శీరామః । ఏషగతిర్దరిర్భగవాన్వారాహః | 
ఏషగతిర్దరిర్భగవాన్‌ నారసింహః । ఏషగతిర్హరిర్భగవాన్‌ వామనః | 
17. ఓం పురుషుప్రీయతా మిత్యుత్తర కలశోదకం పూర్వకలశే నిక్షిప్య- 
ఓం పురుషః ప్రీయతామ్‌ ; ఓం సత్యః ప్రీయతామ్‌ । ఓం అచ్యుతః 
ప్రీయతామ్‌ ; ఓం అనంతః ప్రీయతామ్‌ ।; భగవాన్‌ శ్రీరామః 
ప్రీయతామ్‌ । భగవాన్‌ వారాహః ప్రీయతామ్‌ ; భగవా న్నారసింహః 
_పీయతామ్‌ | భగవాన్‌ వామనః ప్రీయతామ్‌ । భగవతీ హరిణీ * 
ప్రీయతామ్‌ । భగవతీ ్రీః ప్రీయతామ్‌ । 
18. లాంగలి శుద్ధయే ప్రద్యుమ్న శుద్దయేచాస్తు 1 
ఇతి ఈశాన్యదిశి దక్షిణకలశోదకం నిక్షిష్య- 
1 మహాపురుషః శాంతిరస్తు ॥ 
19. అనిరుద్ధశుద్ధయే కర్మణి శుద్ధయేచాస్తు | 
తత్మలశోదకం నైబుతిభాగే నిక్షిప్య - 
॥ మహాపురుషు శాంతిరస్తు ॥ 
“హరిణి, శ్రీ ప్రయోగాలు భారద్వాజమున , ఆం.సీ. ప్రతులయందు లేవు. వైఖానస 
ప్రతిష్టయందు సర్వదేవార్చనమున (పే.217) - యజ్ఞవేదిపై “మధ్యే విష్ణుం దక్షిణే 
శ్రియం ఉత్తరే హరిణీం ....” అని ఉన్నది. మూలప్రకృతి రూప అయోనిజ సంకల్పతనయ 
భృగుపుత్రి యగు శ్రీదేవిని, విష్ణుపురాణమహిషి ప్రకృత్యంశ సంభూత సంకల్పతనయ 


కాశ్యవ వుత్రియగు హరిణిని విష్ణువునకు వివాహవెొనర్చుట వైఖాననమున 
చెప్పబడినది. (వైఖా. ప్రతిష్ట పే.నెం.254) , _హిరణ్యవర్థాం హరిణీం - అని శ్రీసూక్తం. 


18 భగవత్‌ వుజ్యావావాచనమ్‌ 
'ఓ0.భగవతః సర్వం న్యూనాతి రిక్తం యావద్వర్న శతం సంపూర్ణమస్తు | 
ఓం యజమానాయ జగత్కుటుంబినే సర్వదాలోక సంరక్షణార్థాయ 
శుద్ధి వృద్ధి అభ్యుదయకర్శణి (శ్రీవైష్ణవ ఆశీర్వచన మపేక్షమాణాయ 
కర్తాచార్యాయుషతే స్వస్తి । స్వస్తి భవన్తో బ్రువన్తు - 
॥ ఓగ్‌ం స్వస్తి ॥ 
21.స్వస్తి ప్రీజాతు ప్రీయతామిత్యుత్తరకలశోదకం పూర్వకలశేనిక్షిష్య - 


ఓం స్వస్తి ప్రీణాతు ప్రీయతాం భగవాన్‌ శ్రీరామః । స్వస్తి ప్రీజాతు 
ప్రీయతాం భగవాన్‌ వారాహః | స్వస్తి ప్రీణాతు ప్రీయతాం భగవాన్‌ 
నారసింహః । స్వస్తి ప్రీణాతు ప్రీయతాం భగవాన్‌ వామనః | 
ఓం శాంతిరస్తు । తుష్టిరస్తు । పుస్టిరస్తు | వృద్ధిరస్తు । అవిఘ్నమస్తు 
ఆయుష్యమస్తు । ఆరోగ్యమస్తు ।! అచల మహదైశ్వర్య సమృద్ధిరస్తు | 
భగవత్స్పుణ్యాహ సమృద్ధిరస్తు ॥ ఓం శాంతిః శాంతిః శాంతిః ॥ 
22.ఓం శుద్ధయే రాఘవో వో£_స్తు వారాహః శుద్ధయే సదా | శుద్ధయే 
నారసింహో ఇస్తు వామనః శుద్ధయేసదా । కర్మణః శుద్ధయేచాస్తు 
విష్ణుః సర్వత్ర సంస్థితః । దోషాణాం హరణాయాస్తు సదాసింహాకృతి 
ర్మమ | విఘ్నానాం హరణాయాస్తు విష్పక్సేనో జనార్దనః సర్వత్ర 
రక్షణాయాస్తు గదా చక్రాదయస్సదా | యాగ ఏష స్సురేశస్య నగర 
గ్రామవాసినామ్‌ తుష్టయే పుష్టయేచాస్తు ఆయు రారోగ్య సిద్ధయే । 
17.దోషాణాం హరణాయాస్తు విష్వక్సేనో గణేశ్వరః - అని భద్రం.శ్రీ పాఠం. (జయాఖ్య 
సంహిత బాహ్యయాగవిధి ప్రారంభమున “ తత్రాదౌ స్వమంన్రేణ గణేశం పూజయేత్‌ 
ద్విజః ” అనుటచే ఈ పాఠము ్రాచీనమని భావింప వలసియున్నది. (జయాఖ్య. 18వ 


పటలం 97వ శ్లోకం) “ విష్వక్సేనో గణేశ్వరః ఇతి ఈశాన్యదిశి దక్షిణకలశోదకం 
నిక్షిష్య "-భారద్వాజసంహిత ప్రతిష్టావిధి అడయార్‌ ప్రతి. 


భగవళ్జ్‌ వుజ్యావావాచనమ్‌ 19 
గురూణాం సాధకేంద్రాణాం పంచకాల రతాత్మనాం!। అశేష పుత్ర 
మిత్రాణాం దాసీదాస గవామపి । వేదశాస్త్ర సమాధీనాం సంతు 
త్రాజాయ సర్వశః । అవిఘ్న మనిశంచాస్తు దీర్హమూాయుష్య మస్తు 
నః। సమాహిత మనశ్చాస్తు సంపద శ్నోత్తరోత్తరం । ప్రణ్యాహం 
శుద్ధయే చాస్తు రాఘవాద్యాశ్చమూర్తయః ।; శంఖ చక్ర గదా పద్మైర్యుక్త 
స్సర్వేశ్వ రేశ్వరః ! నారాయణః సురేశో౭ యం కర్మణాం పూరణాయచ। 
న్యూనాధికానాం శాంత్యర్థం ప్రీయతాం భగవాన్విభు। 


28. ఓం బ్రాహ్మణేష్పమృతగ్‌ం హితం । యేనదేవాః పవిత్రేణ। ఆత్మానం 
పునతే సదా | తేన సహస్రధారేణ । పావమాన్యః పునంతు మా | 
ప్రాజా పత్యం పవిత్రమ్‌ । శతోద్యామగ్‌ం హిరణ్మయమ్‌ । తేన 
బ్రహ్మవిదో వయమ్‌ । పూతం బ్రహ్మ పునీమహే । ఇంద్రస్సునీతి 
సహమాపునాతు । సోమః స్వస్త్యా వరుణ స్పమిత్యా । యమోరాజా 
ప్రమృణాభిః పునాతుమా । జాత వేదా మోర్దయంత్యా పునాతు ॥ 


24. ప్రాచ్యాందిశి రాఘవోమార్దయంతామ్‌ । దక్షిణాయాందిశి వారాహో 
మార్టయంతామ్‌ | ప్రతీచ్యాందిశి నారసింహో మార్ణయంతామ్‌ । 
ఉదీచ్యాందిశి వామనో మార్ట్ణయంతామ్‌ | ఊర్భాయాం దిశి 

" మహాపురుషో మార్ణయంతామ్‌! 

25. ఇతి ఏతేభ్యః థ్రీ వైష్ణవేభ్యః భగవన్తం శ్రీమన్నారాయణముద్దిశ్య 
శ్రీమన్నారాయణ భగవ శ్రీత్యర్ధం భగవత్స్పుణ్యాహవాచ మంత్రజప 
దక్షిణాం యజమానస్య మనసోత్సాహపరిమితం భగవదాచార్య ప్రీతిం 
క్లామయమానః | పే 


18.భగవదాచార్యోపేతం కామయమానః - భద్రం శ్రీ. ప్రతి 


20 భగవత్‌ వుణ్యావావాచనమ్‌ 
ఏ తేభ్య స్సంప్రదదే - నమమ ॥ 


26. వాస్తోప్పతేతి ప్రోక్షణమ్‌ 1 * 
వాస్తోప్పతే ప్రతిజానీ హ్యస్మాన్‌ త్స్వావేశో అనమావో భవానః | 
యత్వే మహే ప్రతి తన్నో జుషస్వ శంన వఏధి ద్విపదే శం చతుప్పదే॥ 
వాస్తోష్పుతే శగ్మయా సగ్‌ం సదాతే సక్షీ మహిరణ్వయా గాతు మత్యా। 
ఆవఃక్షేమ ఉతయోగే వరం నో యూయం పాత స్ప్వస్తిభిఃస్పదానః | 
అమివహా వాస్తోప్పతే విశ్వారూపాణ్యావిశన్‌ సభా సుశేవ ఏధి నః॥ 

శుభగ్‌ం శుభం! 

27... స్వస్య్యయనం తార్‌క్ష్య మరిష్ట నేమిః మహద్భూతం వాయసం 
దేవతానామ్‌ । అసురఘ్న మింద్రసఖం సమత్సు బృహద్యశోనావ 
మివారుహేమ 1 అగ్‌ం హోముచ మాంగిరసం గయంత్యః 
స్వస్త్యాశ్రేయం మనసాచ తార్‌క్ష్యమ్‌  ప్రయతపాణి శృరణం 
ప్రపద్యే । స్వస్తి సం బాధే ప్వభయం నో అస్తు 

1 శుభగ్‌ం శుభమ్‌ ॥ 
ఇతి పుణ్యావొవాచనమ్‌ /॥ * 
(అంసీ.(బొజ్జిలి పాఠంలో విప్వక్లేనపూజ పుణ్యాహవాచనముల 
అనంతరం ఉత్సవాంగీకారం చెప్టబడియున్షది 





19. వాస్తోప్పతేతి మన్రేణ భగవద్చింబం సప్రోక్ష్య - అం.సీ.ప్రతి. (పుణ్యాహం రాఘవాద్యాశ్చ 
మూర్తయః శుద్ధయేచ అస్తు ” అను ముందు పేజీలోని పుణ్యాహకారిక (92) దీనికి 
అనుగుణముగా నున్నది. 

20.మాతృక '“రేజేటి బలరామయ్యగారి తాళవత్ర ప్రతి ( క్రీ.ళ.1821 వృషనామ 
సంవత్సరమున) యథామాతృకగా వ్రాసుకొన్నది.” 


ఉళ్సవాంగీకార; 


1. *ప్రీయతాం సర్వలోకేశ శ్రీవత్స కృత లక్షణ ; భృత్యైశ్చ పరివారైశ్చ 
గచ్చన్‌ మిత్ర గణ్రెస్సహ శ్రీమన్నారాయణ భగవన్‌ । నూపుర పీతాంబర 
శ్రీవత్స కౌస్తుభ మకర కుండల కిరీట కేయూర హార సుదర్శన 
పాంచజన్య గదా శార్‌బ్జ పద్మధర । కనక కమల కల్హార తులసీ పున్నాగ 
జాతీ సహస్రపత్రకమల _ నానావిధ పరిమళ మిళిత కుసుమ 
మాలాలంకృత । సురాసుర వర మణిమకుట మణిగణ కిరణ రంజిత 
చరణ కమల । లక్ష్మీ మనోహర వక్షస్థల । భోగీంద్ర భోగ శయన । 
తత్భణామణి మయూఖ ప్రకాశమాన దివ్యవిగ్రహ । మునిజన సానుగ్రహ। 
రత్నాకర కుమారికా రత్నగర్భాద్యఖిల మపొషీ సమాలంకృ 
తోభయపార్స్వ; సువర్ణ వాహన । అర్జవ శయన । చూర్ణీకృత రుక్కమయ 
చక్రధర । విశాల పుండరీకాక్ష | దేవదేవేశ । భక్త వత్సల : భక్షైరస్మాభిః 
కృతం ( శ్రీసీతాసమేత శ్రీరామచంద్ర ) దివ్యకళ్యాణ మహోత్సవ మనుగ్భహాణ! 
అజ్ఞాతాన్‌ న్యూనాపచారాన్‌ క్షమస్వ ! క్షమస్వ | త్వాం నమామి | 
నమామి ॥ 


2. *కమలాయువతీ కరకమల లాలత కనక కమల దుకూల పటల 
పరిధాపిత భుజపరిఘ చతుష్టయస్య, భుజబల మధిత మధుకైటభ 


1. అం.సీ, అం.వేం.న పాఠాలు, భా.సం.వి.ప్రయోగం ప్రకారం, ఉత్సవాంగీకారం పుణ్యాహం అయిన 
తర్వాత, నిత్యార్శనానంతరం ఉన్నది. మిగిలిన పాఠాలలో ధ్వజారోహణ తర్వాత కనిపిస్తున్నది. 
కమలాయువతీ అంటూ ఈనాడు చాల పాఠాలలో గరుడపీఠికగా పేర్కొనబడుతున్నది 
భా.సం.వి.ప్రయోగమున ఉత్సవాంగీకారాంతర్భాగంగా ఉన్నది. గాన భా.సం.వి.ప్రయోగం 
ప్రకారం పై రెడింటినీ కలిపి ఉత్సవాంగీకారముగా ఇవ్వబడినది. ముందున్న ధ్వజారోహణం 
జయజయ ద్విజేంద్ర అను గరుడ గద్యతో ప్రారంభం అవుతుంది. 

2.“కమలా యువతీ కరకమల లాలిత కనక కమల దుకూల పటల పరివాసిత భుజ పరిఘచతుష్టయ, 
భుజబలమధిత సకలనిశాచర శ్రీరామచంద్ర భగవన్‌ అముత్సవం ప్రతి గృహ్జీష్ట ” - అంటూ ఈ 
పాఠం కొద్దిపాటి మార్పులతో భద్రాచలమున నిత్యం చేసే ప్రబోధోత్సవమున ఉన్నది. కాని అందు 
శార్‌బ్లపాణేర్శహోత్సవోయం” లేదు. కుంభకోణమునందలి దేవాలయమున స్వామి శార్‌బ్దపాణి. 
కుంభకోణం వారి పాఠం కూదా దీనికి చాల దగ్గరగా ఉన్నది. కుంభకోణమున ఇది మహోత్సవమున 
చెప్పబడినది. (చూడుడు.అను,15 పే.నెం. 370) 


22 


యల 


ఉత్సవాంగీకారః 


దశవదన పురోగమ సకల నిశాచర నికరస్య, దివసముఖసమయ 


సతత సకల సురవర మణిమకుటనికర లంబచుంబిత చరణ 
సరసీరుహ యుగళస్య, మత్స్యః కూర్మ వరాహ నారాసింహ వామన 
(త్రివిక్రమ) భార్గవరామ దాశరధిరామ యాదవరామ బౌద్ధ 
కల్క్యాదీనాం ప్రాదుర్భావ దళ కేసరీ పరిపాలిత జగత్రయస్య, 
నిష్మలస్య, పుష్కర సదృశ నయనస్య), శ్రీ పురుషోత్తమస్య , దేవదేవస్య, 
రుక్మిణీ సత్యభామా సమేత శ్రీగోపాలకృష్ణస్య, శ్రీమన్నారాయణస్య, 
శార్‌ళ్లపాణే రృహోత్స వోల యం | 


. అన్యీదేవ దేవస్య అష్టాదశదినే (నవదినే) తీర్ధ నక్షత్రం కరిష్యే ॥ 


అథాతోద్యఖిల సుషిరాది వాద్యైరాఘోప్య । 

గరుడ లక్షణ విలక్షిత ధ్వజపట సముత్థానాయ, తదంగ భూత 
తురంగ రథ గజ హయ ఛత్ర వరపతాక పరంపరా మంబరాణి 
సంశ్రయంతాం | నృత్తగీతవాద్యనిపుణ భక్తజన స్సృమాహూయంతాం। 
సకల శీతల వాలుకా తోరణాదిఖి ర్వారాణ్యలంక్రియన్లాం | బ్రహ్మేంద్రాగ్ని 
యమ నిర్భతి వరుణ వాయు కుబేర ఈశానాదిఖిః, గుహో విఘ్నేశాదిభి, 
రుదైః ఏశాదిభిః, ఆదిత్యైర్దాదశాదిభిః, అష్టవసుఖభిః, సప్తబుషిఖిః, 
శుభముని గశ్రైః భృగ్వంగిరో మరీచ్యత్రి పులస్త్య పులహక్రతు వశిష్ట 
సిద్ధ దక్షాదిభిః సిద్ధ సాధ్య గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్షరాక్షస 
పన్నగైరన్యైశ్చ దుర్గా భద్రకాళీ జ్యేష్టా రోహిణ్యాద్యప్సరోగణ స్త్రీ 
దేవతాదిఖిః మహోత్సవే సేవ్యతామ్‌ ॥ 


4 అనేనోత్సవేన భగవన్నారాయణః సుప్రసన్నో భవేత్‌ । సకల జగతా 


మఖిల దురిత శమనమస్తు | సర్వత్ర మేఘః పర్దన్యో వర్షతు ॥ 
చతుస్సాగర పర్యన్తం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు । రాజా విజయా 
భవతు । విట్ళూద్రాణాం శుభంభవతు । అస్మిన్‌ గ్రామే సుభిక్షంభవతు॥ 


చాత. 


ముత్చిగ్యరణమ్‌ 

1. ఏవంగుణ విశేషణ, విశిష్టాయాం శుభతిధౌ శ్రీమతః ---- గోత్రస్య 
ఆఆఆలా- భగవంత ముద్దిశ్య ------ భగవత్రీత్యర్ధం, పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవాంగత్వేన బుత్విగ్యరణాఖ్యం 
కర్మకరిష్వే ॥ 

2. ఆచార్యం వరయేత్చూర్వం సర్వతన్త ప్రదీప్తయే 

సర్వమంత్ర ప్రదీపార్థం బ్రహ్మాణం తదనంతరమ్‌ ॥| 
సమిచ్చరూ చ హోతారౌ, క్షీరాది ద్రవ్య హోతృకమ్‌ | 
బుగాది చతుగ్గొ వేధానీ మూలిమంత్రం చ ద్వాడశమ్‌ ॥ 
ద్వయమంత్రం బింబమంత్రం చ గీతాం భగవతో హరేః 
రామాయణం చ విష్ణోశ్ననామసహస్రకం తథా ॥ 
ప్రాణప్రతిష్థా మంత్రం చ యంత్రాధిష్టాన దైవతమ్‌ | 
మంత్రం చ వరయేతీ్‌ హోత్యాన్‌ వస్త్రచందన భూషైః ॥ 

8. యజుశ్శాఖాధ్యయన సంపన్నం ........ గోత్రజం ........... శర్మాణం 
అస్మిన్‌ పొంచాహ్నిక ధ్వజా రోహణ దివ్యక్కల్యాణ మహోత్సపకర్శణి, 
సర్వ తంత్ర క్రియాకరణార్థగ ఆచార్యం త్వాం అహం(యజమానోహం) 
వృణే లే 


1. యజనాధ్యాపనౌయుక్తో యాగే వైదికతాన్రికే నిత్యయాజీ జితక్రోధః ఆచార్యో 
నుగ్రహోన్ముఖః॥ - విష్ణు.సం-29. 88 “ఆచార్యం, యజమానోహం త్వాం వృణే” - 
అని యజమానిచే చెప్పించవలె. అదే విధముగా మిగిలిన వారికి కూడా చేయవలె. 
నలుగురు ఆచార్యులను, 16 మంది బుత్విజులను, తగినట్లుగా పడిచారకులను 
నియమించవలెనని పాడద్మఃవర్యా, 11.2425.  యజుర్వేదికి అధ్వర్యుడని, సామవేదికి 
ఉద్గాతయని, బుగ్వేదికి హోతయని _పేర్లు- అమరం . అగ్నీధ్రాదులగు 168 మంది 
బుత్విజులకు యాజకులని పేరు. బుతౌ వసంతాది బుతువులందు యజ్ఞము చేయువాడు 
బుత్విజుడు. యజ దేవపూజాదౌ - దేవపూజ చేయువాడు యాజకుడు. 


24 బుత్విగ్వరణమ్‌ 
వృతోస్మి [బారా టారాడాలా ॥ కరిష్యామి ॥॥ 


4. బుక్షాఖాధ్యయన సంపన్నం ...... గోత్రజం ....... శర్మాణం అస్మిన్‌ 
పాంచాహ్నిక ధ్వజా రోహణ దివ్యకల్యాణ మహోత్సవ కర్మణి సర్వ మంత్ర 
ప్రదీపార్థం బ్రహ్మాణం త్వామహం వృణే 
వృతోస్మి [లారా లారా లారా లాలా ॥॥ కరిష్యామి ॥॥ 

5. సామశాఖాధ్యయన సంపన్నం ........ గోత్రజం ........... శర్మాణం 
అస్మిన్‌ పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవ కర్మణి, 
సమిద్దోతారం త్వామహం వృణే । 


6. యజుశ్శాఖభాధ్యయన సంపన్నం ........ గోత్రజం ........... శర్మాణం 
అస్మిన్‌ పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవ కర్మణి, 
చరుహోతారం త్వామహం వృణే ॥ 


7. యజుశ్శాఖాధ్యయన సంపన్నం ........ గోత్రజం ........... శర్మాణం 
అస్మిన్‌ పాంచాహ్నిక ధ్వజా రోహణ దివ్యకల్యాణ మహోత్సవ కర్మణి, 
బ్‌ పారాయణార్థం త్వామహం వృణే 1 
( మూలమం(త్రజపార్థం/ ద్వాదశాక్షరీ మం(త జప్తార్థం/ 
ద్వయమంత్రజపార్థం/ గీతా పారాయణార్థం/ శ్రీమద్రామాయణ 
పారాయణార్థం/ విష్ణు సహస్రనామ పారాయణార్థం ) 
వృతోస్ని 1-------------- ॥ కరిష్యామి । 


॥ ఇతి బ్బుత్విగ్వరణం ॥| 
త జ్‌ 


మ్య 1౫|| ౫|| గోత్రస్య 11=|[=|| భగవ ౦తముద్దిస్య 2|| ౨|| 


మ 


గవత్‌ న. పాంచాహ్విక ధృజారోహణ దివృకళ్ళాణ మహోత్సవం 
౩ ప్రభృతి పష్పయాగ పర్యంతం తన్మధ్యే 


ర్వా 
ళు 


కర్మ కరిష్టమాణస్య ధృ “జారోహణ 
వాత్ర బంధనం కరిష్యే - 


తత్తద్‌కర్మ కరణ యోగ్యతా సిద్ద్య ర్దం రక్షాసూ 


రక్షాసూత్రదేవతాభ్యో నమః ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం 


కరిషే ప్యా- (షోడశోపచార పూజా 

. జితంత ఇతి మంత్రేణ బధ్నీయాత్‌ భగవతః కరే ' -- 
జితం తే దక్షిణతో వృషభ ఏధి హవ్యః ఇంద్రోజయాతి 
న పరాజయాతి అధిరాజోరాజ సురాజయాతి | 


న. సుమంగలీరితి మంత్రేణ శ్రీభూమిభ్యాం తథాచరేత్‌ - 


౧ సుము 
సుమంగలీ రియం వధూ రిమాగ్‌ం సమేతపశ్యత 
సౌభాగ్య మస్సై దత్వా యాధాస్తం విపరేతన ॥ 


౮. దేవస్య దక్షిణే హస్తే గేవ్యోర్వామకరే తథా, ఆచార్య కర్మకర్తూణాం 


ఇహత్సామేతి కత - 


ల 





26 రక్షాబంధనమ్‌ 





బృహత్సామ క్షతభృత్‌ వృద్ధ వృష్టియం త్రిష్టుభౌజు సృతతము[గ్రవీరమ్‌ 
ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్ష ॥ 
రకారం రమతేపుంసాం క్షకారం క్షేమమేవచ 
రేఫా క్షకార యోగేన రక్షాసూత్రం విదుర్చుధాః ॥ 


తద్ధారణా దశౌచంతు న ప్రాప్నోతి న నీంశయః ॥ * 
॥ ఇత్తి రక్షాబంధనమ్‌ ॥ 
అథ పరిషదర్బనమ్‌ 


ల ప అహో 


భి వ్‌ 


2 కర్మస్య రక్షణార్జాయ స్థానస్య విజయాయచ | రక్షా బన్ఫ్టంతు కర్తవ్యం సూతకాశౌచ 
వర్జ్దనం'॥ - కటు జ చా.జగ్గప్ప. పారం. 
3. రక్షాబన్సనానంతరం ద్వారతోరణాంతరాళ పతాకదేవతా పూజలు బాలసీమ వారి పారంలో 
సన్పీస్తున్నవి. “ధారయిత్వా కౌతుకాని కుర్యాత్ప శ్చరిషదర్చనం” - పురు.సం. 12.10. 


ర్‌ 





( ప్రతిసరబంధనము  కౌతుకబంధనము  ' రక్షాబంధనము "కంకణ బంధనము 
అని క్రమముగా ఈ పేర్లు మారుతూవచ్చినవి. శబ్బవత్‌ భేదమున్నప్పటికి ఇవన్నీ 
సమానార్హకములుగా వాడబడుచున్నవి. రక్షాసూత్రము స్వర్ణ / కార్పాసాది తన్తువులచే 
ఏర్పరచవలిసి యున్నది. అట్టి రక్షా సూత్రమును తండులముల యందుంచి నూతన 
వ(స్తమున ఆచ్చాదనమొనర్చి, దేవుని నసముఖమునందుంచి, పుణ్యాహవారితో 
ప్రోక్షణమొనర్చి, తంతువును పూజించి ఆచార్యుడు తన రెండు చేతుల అంగుష్టానామిక 
లతో గ్రహించి సమ్మార్దనమొన ర్చి విధ్యుక్తముగా కరమున బంధించవలెను. భరద్వాజ, 
విష్ణుతిలక, కపింజలాది సంహితలయందు ఈ ప్రక్రియ విస్త్రృతముగావర్ణింపబడుటయే 

క వివిధవింబములకు. _ విష్పక్సేన ఖగేశ్వర పరివారాది దేవతలకు. ఆచార్య 
బుత్మిక్చరిచారకాదులకు. వేర్చేరుగా ఎన్ని తంతువులతో రక్షాసూత్రము ఏర్పరచవలెనో, 
వాని అధిదేవత లెవ్వరో మొదలగు అంశములు వివరముగా చెవ్పబడినవి 
పూర్వాచార్ములచే తాళపత్రగ్రంధముల లిఫ్‌ంచబడిన అట్టి అరుదైన అంశములు 
సేకరించి అనుబంధము 1, న ఇవ్వబడినవి ) 


పరిషిదర్శనీమ్‌ 
ఓం అత్రోపవిష్టానా మేతేషాంభగవద్భాగవతాచార్యాణాం సభాసన్నిధా 


విజ్ఞాపనా మయాక్రియతే ; మామను[గ్రహాణ । మడాననేన' 
'శూయతామ్‌ ॥ 


వా 


రం 


. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య దేవదేవస్య .......... గోత్రస్య 
చట భగవంత ముద్దిస్య ........... భగవత్‌ ప్రీత్యర్థంపాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకళ్యాణ మహోత్సవం కర్మ కరిష్యమాణస్య 
ధ్వజారోహణ ప్రభృతి పుష్టయాగ పర్యంతం తన్మధ్యే తత్తత్కర్శ్మకరణ 
యోగ్యతా సిధ్యర్థం మయా సమర్పితాం ఇమాం పరిషద్దక్షిణాం 
అల్పీయసీమపి యధోక్త దక్షిణా మివ స్వీకృత్య ॥ 


లు 


అస్య శ్రీ పాంచరాత్ర ద్వాదశలక్ష ప్రమాణ శాస్త్ర దివ్యాగమ శ్రీ 
విష్ణు పాద్మ కపింజల సంహితోక్త ప్రకారేణ సంభవతా నియమేన 
సంభవతా ప్రకారేణ సంభవద్శిః ద్రవ్యైః పూర్వాచార్యానుగ్రహాత్‌ శ్రీ 
భగవతో మహాపురుషస్య దేవదేవస్య ధ్వజారోహణ ప్రభృతి పుష్ప్టయాగ 
పర్యంతం తన్మధ్యే తత్తత్మర్యకరణ యోగ్యతా సిద్ధిర్భూయాదితి భవంల్‌ 
మహంతోను గృహ్హంతు ॥ ( 


గవ 


. అనేన పరిషద్దక్షిణా విధానేన భగవాన్‌ సర్వాత్మకః శ్రీమన్నారాగ 
ప్రీయకామ్‌ ॥ 
॥ ఇతి పరిషత్‌ ॥ 





క కచ్‌ జ్‌ ఖాతం పు పు ము 
1మడాననేన శ్రూయతాం- రేరం.పాఠం . అవధానెన ట్రూయతాం -దా, 


గి 


ఇడావాచినమ్‌ ' 


(అడావాచనాన్ని భరద్వాజ సంహిత బుత్చిగ్యరణానంతరం విధించింది.) 
1 అథ దేవతాహ్వ్నాన విధిరుచ్యతే ఖ్‌ 
2. శాలితండుల కాంస్య పాత్రే హరిద్రాక్షత సంయుక్త దూర్వా తాంబూ 
లాదికం నిక్షిప్య | ప్రాణానాయమ్య 


3 ట్రీ... భగవత్‌ ప్రీత్యర్థం పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకళ్యాణ 
మహాత్సవాంగత్వేన ఇదావాచన పూర్వక మభ్యుదయం కర్మ కరిష్యే - 


4. ఆశ్వలాయనశాఖాయాం ఆపస్తంబశాఖాయాంవా సవైదిక సూక్త 
మంత్రజపం కుర్యాత్‌ 


ఓం ఇదా దేవహూ ర్మృనుయజ్ఞనీః బృహస్పతి రుక్ధామదాని । 
శగ్‌ంసిష ద్విశ్వేదేవా స్ఫూక్తవాచః పృధివీమాత ర్మామహిగ్‌ంసీ ర్మధు 
మనిప్యే మధు జనిష్యే మధు వక్ష్యామి మధు వదిష్యామి 
మధుమతీం దేవేభ్యో వాచముద్యాసగ్‌ం శుశ్రూషేణ్యాం మనుప్యేభ్య 
స్తం మా దేవా అవన్తు శోభాయై పితరో. నుమదన్లు॥ 
1 ఇడ ఏహి ॥ 
ఓం ఇదా మగ్నే పురుదగ్‌ం సగ్‌ం సనిం గోశ్ళశ్వత్తమగ్‌ం 
హవమానాయ సాధ స్యాన్న స్ఫూనుస్తనయో వి జావాగ్నే సాతే. 
సుమతి ర్భూ త్వస్మే ॥1 1 అదిత ఏహి ॥ 
1.అభ్యుదయైకం తతః కుర్యాదిడావాచన పూర్వకం అంకురానర్చయేద్ధీమాన్‌ వాస్తుపూజాం 
తతః క్రమాత్‌ - భసం ? అధ్యా 7 శ్లో 
2. చాలవరకూ అన్నిప్రతులూ దీనిని దేవతాహ్వానమని పేర్కొని “ఇడావాచన పూర్వక 
మభ్యుదయం'” అని వర్ణీంచినవి. ఇది భరద్నాజ సంహిత వర్ణనతో సరిపోతోంది. పాద్య, 
క్రియాకైరవచగ్థికాడులు ఇడాదాచనాన్ని చెప్పలేదు. పూర్వాచార్యప్రయోగముగా దీనిని 


టాటాల 
వ న ఈ. 
షా 


౯ 
ఇదావాచనము 20 


చా 


ఓం ఈదామహై దేవాగ్‌ం ఈడే న్యాన్నమస్యామ నమస్యాన్‌ 
యజామ యజ్జియా నిత్యాహ మనుష్యావా ఈదేన్యా: పితరో నమస్యా 
దేవాయజ్ఞియా దేవతా ఏవ తద్యథాభాగం యజతి ॥ 


11 సరస్వ త్యేహి 11 


. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ * - దీనామవిత్రయవత్‌ 


ఇత్యుక్త్వా తత్రదేవతాః సగుణావతారస్య శ్రీమన్నారాయణస్య నాందీ 
ప్రపితామహీ పితామహీ మాతరః అచ్యుత గోత్రస్య నాందీముఖాః నాందీ, 
నాందీ ప్రపితామహ పితామహ పితరః అచ్యుత గోత్రస్య నాందీముఖా! 
నాందీ శుభదో విష్ణుః భగవత్ర్రసాదం। 


( సాంకల్పికో విధిః ) 


నాందీ ఉభాభ్యా ముభాభ్యాం విష్ణు భక్తానాం బ్రాహ్మణానాం 
హిరణ్యేన తోషయిష్యే- 

శ్రీ ...... దేవస్య దివ్యకల్యాణ మహాత్సవ మండపే శోభనం భవిష్యతి! 

వాళ్ళ పితరశ్చ సమ్యక్‌ సహితాః అంతర్జితాస్సన్తు అద్భిద్భూయాదితి 


ఆగచ్చ తాగచ్చ తాగచ్చత | ఇడఏహి | అదితఏహి | సరస్వత్యేహి ॥ 


క్‌ 


. దివ్యకల్యాణ మహాత్సవ యుగ్నాస్సన్తు | శోభన మంటపే ఆగచ్చ తాగచ్చ 
తాగచ్చత | 


| ఇత్యభ్యుదయైక విధిః 








శ వః శ న వవ్‌ 
ప్రణోచేవి నుండి ఉన్న ఈ శవ కారిక అంతా రే. శ్రీరం పాఠంలో స్ట 
ప్రతులలో ఉన్నది. ఇద్‌ భారద్వాజ సంహితోక్త ప్రతిష్టా విధియందలి ఇడావాచనమున 


కూద ఉన్నది. 
ల 


శే 
( యభ్రాంకురార్సణ ముక్తం తతైవ మృత్సంగ్రూణం కుర్యాత్‌ 0) 


1. ప్రాణనాయమ్య | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం ॥=1=| గోత్రస్య 
== భగవంత ముద్దిస్య 1 =1=|| భగవత్‌ ప్రీత్యర్ధం పాంచాహ్నిక 


ధ్వజారోహణ దివ్యకళ్యాణ మవోత్స వాంగత్వేన ప్రథమదివసే 
పూర్వకర్మాఠగ మృత్సగ్రహణాఖ్యం కర్మ కరిష్యే ఆ 
2. ఆచార్య బుత్విగ్భి పరిచారక్రైస్సహ ఖనిత్రమాదాయ శాకున సూక్తంపఠన్‌ 
(గ్రామస్య ఈశాన దిశం గత్వా | 
అనుహవనం వరివావం ............. సుమనాభవన ॥॥ 


తత్రలోష్టోది రహిత శుచిస్థలే దశతాల మాత్రం గోమయేనానులిష్య । 


3. దధిక్రావణ్ణ ఇతి ప్రోక్ష్య | 
దధిక్రావ్‌ శ్లో అకారిషం జిష్టోరశ్వశ్య వాజినః 
సురభినో ముఖాకరత్ష్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌ ॥ 


4. భూమిర్భూమ్నేతి మంత్రేణ సువృత్తమండల * ముల్లిఖ్య ॥ 
ఉచ, 
భూమిర్భూమ్నా ద్యౌ ర్వరిణాన్తరిక్షం మహిత్వా | ఉపస్థ తే 
దేవ్యదితేల_ గ్ని మన్నాద మన్నాద్యా యా దధే। ఆయ గౌః పృళ్నిరక్రమీ 
దసన న్మాతరం పునః । పితరంచ ప్రయంత్సువః। త్రిగ్‌ం 
శ్రద్ధామవిరాజతి వాకృతజ్ఞాయ శిశ్రియే | ప్రత్యస్య వహ ద్యుఖిః | 
అస్య ప్రాణాదపాన త్యన్తశ్చరతి రోచనా | వ్యఖ్య న్మహిష స్సువః 
1. చూడుడు మృత్సం.విధి.క్రి.కై.చం. 8 పరిచ్చే.పుట.28, శ్రీపురు.సంహి.అ. 12, 
శ్రీప్రశ్చ్నసంహి. అ.31 
2 దిశం ప్రాచీముదీచీం వా అథవా ప్రాగుదగ్ధిశమ్‌ - ఈశ్చర సంహిత 10-129 
3. భూమిర్భూమ్చేతి భూలోకవత్‌ వర్తుల ముల్లిఖ్య -వైభా. ప్రతి.పుట 75 
ఖనిత్రం = త్రవ్వనది, లోష్టము = ఇనుపతుప్పు 


మృత్సంటగ్రహణమ్‌ ప 





రః 


రా 


న! 


రా 


త్తే 
౧౮ 
7 


యత్వా క్రుద్ధః పరోవప మన్యునా యదవర్శ్యా । సుకల్పమన్నే తత్తవ 
పున స్తోద్దీపయామసి । యత్తే మన్యుపరో ప్తస్య పృధివీ మను 
దధ్వసే । ఆదిత్యా విశ్వే త ద్దేవా వసవశ్చ సమాభరన్‌ 


. తన్మధ్యే మహీందేవీమితి'ధ్రువబేర బాహుసమాం ఊర్ధ్వవక్షాం నిర్భతి 


పాదాం ఈశాన్య శిరస్మ్కాం ద్విభుజాం శాయీతాం కల్పయిత్వా”" 
మహీం దేవీం విష్ణుపత్నీం మజూర్యాం ప్రతీచీ మేనాగ్‌ం హవిషా 
యజామ । త్రేధా విష్ణు రురుగాయో విచక్రమే । మహీం దివం 
పృథివీ మంతరిక్షమ్‌ । వషట్తే విష్ణవాస ఆకృణోమి తన్మే జుషస్వ 
శిపివిష్ణ్ట హవ్యమ్‌ | వర్ధం తుత్వా స్రష్పతయో గిరోమే యూయం 
పాత స్ప్వప్తి భిస్సదాన:ః 

ఆపోహిష్టేతి ప్రోక్ష్య ; ఏకాదశోపచార్నె రభ్యర్చ్య ; పుణ్యాహం 
వాచయిత్నో | 

కూర్చేన పశ్చమే చక్రం విష్వక్సేనమథోత్తరే ప్రాగ్భాగే గరుడం యామ్మే 
ఖనిత్రే శేషం (లిఖిత్వా) అర్బయేత్‌ 6 

ఆచార్యః ప్రాజ్ముఖో భూత్వా ।; ఆత్మానం గిరుడం స్మృత్వా" । లలాట 
బాహు స్తన జరరేషు మేదినీ మంత్ర ముచ్చరన్‌ ధ్యాత్వా | 

మేదినీ దేవీ వసుంధరా స్యాత్‌ వసుధాదేవీ వాసవీ బ్రహ్మవర్చసః। 


పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ 


పురూసంహిత 12. 19-19్లో, 5. రే.శ్రీరం. పారం 
శ్రీష్తుకు సంహిత - 12.16,17. 
ఆత్మానల పగరం స్మృత్వా - అని వైభా.ప్రతిష్ట (పే.79) 


32 మృత్సం[గ్రవాణమ్‌ 


షం 


సదనే సత్యాయనే సీద | సముద్రవతీ సావిత్రీ ఆనోదేవీ మహ్యంగీ 
మహాధరణి మహోద్య తిష్టత్‌ । శృంగేశ్ళంగే యజ్జేయజే విభీషణీ | 
ఇంద్రపత్నీ వ్యాపినీ సరసిజ ఇహ | వాయుమతీ జలశయినీ 
శ్రియంధారాజా సత్యంతో పరిమేదిని సోపరిధత్తంగాయ । విష్ణుపల్నీం 
మహీందేవీం మాధవీం మాధవ ప్రియామ్‌ । లక్ష్మీ యం 
దేవీం నమొమ్యచ్యుత వల్లభామ్‌ । ధనుర్ధరాయ విద్మ హే సర్వసిద్ధైచ 
ధీమహి! తన్నోధరా ప్రచోదయాత్‌ ॥ 
భూవరాహ అష్టాక్షరీ మహామన్హ జపమ్‌ - 

అస్య శ్రీ భూవరాహీ మంత్రస్య | భార్గవ బుషిః | అనుష్టుప్‌ 
చృందః | ఆది వరాహో దేవతా ఓం బీజం । భూః శక్తిః । క్లోం కీలకం; 
శ్రీభూవరాహ ప్రీత్యర్ధ జపే వినియోగః ॥ 

ఓం వఏకదంహ్రాయ అంగుష్టాభ్యాం నమః ఓం వ్యోమోల్మాయ 
తర్జనీభ్యాం నమః । ఓం తేజోరూపాయ మధ్యమాభ్యాం నమః । ఓం 
విశ్వరూపాయ అనామికాభ్యాం నమః | ఓంక్రోడరాజాయకనిష్టికాభ్యాం 
నమః | ఓంమహాదంమ్రాయ కరతలకరపృవ్థాభ్యాంనమః | 


ఓం ఏకదంమ్రాయ హృదయాయ నమః |; ఓం వ్యోమోల్మాయ 
శిరసేస్వాహా । ఓం తేజోరూపాయ శిఖాయై వౌషట్‌ । ఓం విశ్వరూపాయ 
కవచాయహుమ్‌ 1! ఓం క్రోడరాజాయ నేత్రత్రయాయవౌషట్‌ । ఓం 
మహాదంష్టాయ అస్త్రాయఫట్‌ | 
భూర్భువస్సువరోమితి దిగ్భంధః। 





ర 


ధ్యానంయజ్ఞవరాహమూర్తిని, భూదరావూ మన్రమున న్యాసము,- శ్రీమన్నారా, 
సంహి.య.వై 7-66,87. వైభా.ప్రతి పుట-7. 


వృత్సంగ్రవాణమ్‌ 38 
ధ్యానం: - 
థీశం జగత్పావన యజ్ఞమూర్తిం దంష్షా మయూఖై ర్విలసత్‌ కలపోలమ్‌! 
దేవ్యా ధరణ్యా సహితం మహేశం వారాహ మాద్యం ప్రణమామి నిత్యమ్‌! 
ఆపాదాజ్ఞాను దేశా దథ కనక నిభం నాఖభిదేశాదధస్తాత్‌ 
ముక్తాభం, కంఠదేశే తరుణ రవినిభం, మస్తకే నీలభాసమ్‌ | 
ఈడే హసైైర్దధానా రథచరణ ధరౌ ఖడ్గ ఖేటం గదాఖ్యమ్‌ 
శక్తిర్దానాభయోచ క్షితిచరణలసత్‌ దంష్టమాద్యంవరాహమ్‌ ॥ 
10. అష్టాక్షరీం చ ద్వాదశవారం జపిత్వా | 
“ ఓం నమోనారాయణాయ ” 


11. వరాహానుష్ణ్రభం షోడశ వారం జపిత్వా - 
భూవరాహ మహోత్సాహ సర్వ సంపత్ర్రదాయక 
శత్రూన్‌ సంహర మాం రక్ష శ్రియందాపయ సర్వదా ॥ 
“ఓం నమో భూవరాహాయ” ఇతి వరాహ మూర్తిం ధ్యాయన్‌- 


12. _ త్వాం ఖనామీతి కుక్షౌ ఖనిత్వా | అన్యాంగేషు నిఖనేత్‌ ర 
త్వాంఖనామి పృథివీ త్వద్భర్శ శాసనా న్ముదాయుక్తాభవ | 
దేవానాం దేవస్య తస్యేదం వైష్ణవంభవనం దేవవాహినీం పాంశూన్‌ 
ప్రేష్యామి సమృద్ధయే౭_ఖి వృద్ధయే । యస్సభా విష్ణోర్వరదో వరాణాం। 
కర్తా చమూనాం శుచిశ్ళుచీనాం వీరో వీరాణా మాగమిష్యంతు | 
త్వగ్‌ం సర్వం కారయ | వరదో వరస్య త్వత్ష్రృసాదాల్సిడ్ధోహం సిద్ధిం 


9. ముఖేచ సర్వ దోషఘ్నం బాహ్వోర్చహు సువర్ణదం । స్తనయోః కులవృద్ధిశ్చ జఠరే 
సర్వసంపదః ॥॥ - బాలసీమ. చా. జగ్గప్ప. పాఠం 


త్రిశ వమృత్సం[గ్రహణమ్‌ 
గచ్చామి  త్వామేవ విఘ్నార్ధమవిఘ్నంభవతు | సిద్ధం సుక్రమాస్సంతు। 
సునీతాశ్చాపః సూచయంతాం సూచయంతే శుభాశుభం। వరుణ 
శ్శుభాశ్ళుభం । పాతుమాం వరుణో నిత్యోరక్తాంబరో జలేశ్వరః। 
అమిత త్వ శ్ర్రసాదేన సర్వేదేవాః ప్రసీదంతు । ఆయాతు భగవాన్‌ 
బ్రహ్మా అస్మిన్‌ లోకే హితం కరః | నిత్యోస్మి నిర్మలే పద్మే రమ్యతా 
మృషిభిస్సహ 1 ఇదం బ్రహ్మణా పూర్ణం 1 తమారుహ్య దేవాః 
సూచయంతి దేవాః ॥ 


మృత్ళంగ్రహణమ్‌ 

18. _హేమాది పాత్రే మృదం సంగృహ్య ॥ _ నవేన వాససాచ్చాద్య ॥ 

యేభూతాః ఇతి తస్మిన్‌ గర్భే అన్న పిండం నిక్షిప్య ॥ 

(ఆయా వాత్రలకు మూలమంటత్రమున నూతన వస్త్రము చుట్టి నది ఇసుక గోకులముల 
గోమయముతోనవో యానము నెక్కించవలెను. చూ.. వుట 256,257 ) 
యేభూతాః ప్రచరన్తి దివానక్తం బలిమిచ్ళంతో వితుతస్య ప్రేష్యా 
తేభ్యోబలిం పుష్టికామో హరామి । మయిపుష్టిం పుష్టిపతిర్దదాతు 11 

తదష్టదిక్షు ఇంద్రాది క్రమేణ బలి ప్రదానం కుర్యాత్‌ | ............. 
గర్తం పూరయిత్వా | 

1క తన్మృత్పాత్రం యానే గజే రథధేవా సమారోప్య 1 శాకున సూక్తాదికం 
పఠన్‌ - అంకురారోపణ మండపం గత్వా । విధినాంకురారోపణం 


కుర్యాత్‌ ॥ 


॥ ఇతి మృత్సంగ్రహణమ్‌ ॥ 


త్‌ శ 





అగ్నీ ముఖమ్‌ 
(ఈ అగ్షిముఖం అంకురార్దణ హోమార్థం గనుక అంకురార్దణకు ముందు ఇవ్వ బడినది) 
ప్రాణాయామం - సంకల్పం :- ప్రాణానాయమ్య । అథ కళ్యాణ మజ్ఞపాది 
తత్తద్దవ్య శుద్ధ్యర్ధం, ద్వార తోరణాంతరాళ పతాక దేవతా హోమార్థం, 
వాస్తు హోమార్ధం, యాగమండపాధిప యోగీశ్వర హోమార్థం, 
అంకురారోపణ హోమార్ధం అగ్ని ప్రతిష్థాపనం కరిష్యే ॥ ఇతి 


సంకల్ప్య.... 


కుండనిర్మాణం:- 
క్షే ఏకహస్త ప్రమాణం త్రిమేఖలం చతురశ్రం యోనినాఖిసమాయుక్తం 
కుండం * నిర్మాయ- 


౩ లధాగ్ని ప్రతిష్టావిధిం వ్యాఖ్యాస్యామః, 

వ్యాఖ్య  ఏకహన్త మితి ముష్ట్యంగుల ప్రమాణేన చతుర్వింశత్యంగుల విస్తారాయామం 
చతురంగుల విస్తారోన్నత మేఖలా త్రితయ యుతం చతురత్రం మూలమారభ్య 
పంచదశాంగులాయత యోని సహితం ముఖే షదంగుల చతురంగులాయామ త్ర్యంగుల 
నహన నాభి సమాయుక్తం కుండమ్‌ ; తన్మధ్యే షోడశాంగుల విస్తారాయామ ప్రాదేశమాత్ర 
నిమ్నం ఖనిత్వా। వాసుదేవాధిదైవతం చతురత్ర మాహవనీయ కుండం కుర్యాత్‌ ॥ * 

1. అగ్నిక్రార్యవిధి -కపింజల సం. 16వ అధ్యా., నారాయణ సం.యజ్ఞ 111-187, పురు.సం. 11వ అధ్యా పాద్మ 
సం.చర్యా4 అధ్యా, క్రిక్షైచం-29వ పరి. పుట 188-140 ., విష్ణుతిలకం -5వ అధ్యా. చూడుడు.అను..6 
అగ్నిప్రతిష్థా కర్తవ్యా స్వసూత్రోక్త విధానతః - పురు.సంహి.22.25 అనుటవలన ఆయా అర్బ్భకస్వాముల 
గృహ్యసూత్ర విధానముననుసరించి అగ్మిప్రతిష్ట చేయవలెను. 

2 తూర్పున చతురస్రమున ఆహవనీయము, దక్షిణమున చాపకుండమున డక్షిణాగ్ని పశ్చిమమున వృత్తకుండమున 
గార్జస్రత్యము, ఉత్తరమున త్రికోణకుండమున సభ్యాగ్ని ఈశాన్యము లేదా ఆగ్నేయమున చతురశ్రమున 
అవసధ్యాగ్నిని ఏర్పరచవలె. యజమాని ఇచ్చ్భానుసారము అవసధ్యాగ్నిరహితముగ నాలుగు అగ్నులను గాని, 
నభ్య అవనధ్యాగ్ని రహితముగా అగ్నిత్రయమునుగాని, ఒక్క ఆహవనీయమునుగాని కల్పించ 
వచ్చును. -పొద్మ చర్యా మహోత్సవవిధి 1114-29 శ్లో. 

8 ఈ అగ్నిక్రార్యవిధి చాల ముఖ్యమైనది గాన మా పూర్వాచార్యులు శ్రీమాన్‌ దొడ్డిపట్ల ఉప్మాకయ్యగారు 1836 
ప్రాంతంలో తాళపత్రంపై వ్రాసిన అగ్నికార్యవ్యాఖ్య ఇక్కడ ఇవ్వబడుచున్నది. ఈ వ్యాఖ్య 86వ కారిక వరకూ 
మాత్రమే లభించింది. ఆయా అంశములను సక్రమముగా గురుముఖతః నేర్చుకొని ఆచరించ వలసియున్నది. 


36 


అగ్నిముఖమ్‌ 





ల 


(కుండము పొడవు వెడల్నలు 24 ముష్ట్రంగుళములు, 4 అం.ల 
వెడల్టు 4 అం.లు ఎత్తు గల మూడు మేఖలలు, మొదలు నుండీ 15 అం.ల 
యోనికి ముఖమందు 6 అం.లు 4 అం.లు ఆయామముతో 3 అం.ల 
విస్తారముగల నాభితో కూడిన కుండమును నిర్మించవలె. దాని మధ్య 16 
అం.ల చదరముతో ప్రాదేశమాత్ర (బొటనవ్రేలు చూపుడు వ్రేలుతో ఏర్పడు 
జాన) నిమ్న్షమును త్రవ్వవలె. ఆవిధముగా వాసుదేవాధిదైవతమగు ఆహవనీయ 
చకురశ్ర కుండమును ఏర్ట్ణరచవలెను. ౫ 


తత్పళశ్చిమే ఉపవిశ్య 1 
వ్యాఖ్య ॥ తత్కుండస్య పశ్చాద్ధాగే ఉసవిశ్య; అధవా దక్షిణే యోనిర్యది ఉద్ముఖ ఉపవిశేత్‌ ॥ 
(కుండమునకు పడమటి భాగమున తూర్చు ముఖముగా కూర్చానవలెను. 
ఒబకచో కుండమునకు దక్షిణయోని ఉన్నచో ఉత్తరముఖముగా కూర్చొన 
వలెను. యాగశాలా ద్వారమున చండ ప్రచండులను, మధ్య గరుడుని అర్చించి 
లోపల ప్రవేశింపవలెనని అగ్నికి పశ్చిమమున పూర్వాగ్రములుగా 3 దర్హలు 
వేసి దానిపై కూర్మాసనముంచి అందు స్మాఖుడై కూర్చొనవలెనని - క్రికై.-చం 
సన్మార్జన లేపనే కృత్వా | 
వ్యాఖ్య ద్వాదశాక్షర మన్తేణ ద్వాదశ సంఖ్యయా కూర్దేన కుండం సమ్మార్హ్ర । తత్మూర్ద మగ్నికోణే 
నిరస్య । హస్తం ప్రక్షాళ్య ; దర్ధద్వయేన గోమయేన గంధోదకేనవా హరిద్రేణవా లేపనం కృత్వా 
తద్వయ మగ్ని కోణే నిరస్య। కరం ప్రక్షాళ్య ॥ 

(ద్వాదశాక్షర మన్తమున 12 దర్భల కూర్చతో కుండమును 
సమ్మార్దనము చేయవలె. ఆకూర్చను ఆగ్నేయ కోణమున వదిలి వేయవలెను. 
చేయికడుగుకొనవలెను . రెండుదర్దలతో గోమయమున గాని,  గంధోద 
కమున గాని, హరిద్రోదకముగాని లేపన మొనర్జవలె. ఆ దర్ణద్వయమును 
కూడ అగ్ని కోణమున వదలి వేయవలెను. చేయి కడుగుకొనవలెను. 

కుండ అష్టాదశనంస్కారములు ప్రతిష్టాప్రయోగమున పూర్తిగా 
చెప్పబడినవి. నారాయణ సంహిత చెప్పినదిగాని, క్రికై.చంద్రిక అగ్నికార్యవిది 


యందు కుండ అష్టాదళ నంస్కార ములను విధించ లేదు. నమ్మార్దన 
లేపనములు ప్రాగారభ్యముగా ప్రాదక్షిఖముగా చేయ వలెను 


అగ్నిముఖమ్‌ 87 


త్తే 


ర్‌, 


కుశ కూర్చేన కుండం సంప్రోక్ష్య । 
వ్యాఖ్య ॥ అవాగగ్ర బ్రహ్మకూర్చేన ఆధార పతాక హస్తేన జల మాదాయ : కుండం సంప్రోక్ష్య ॥ 
(కొన క్రిందకు ఉండునట్లుగ బ్రహ్మకూర్చను ధరించి ఆధార పతాక 
హస్తములతో జలమును గ్రహించి కుండమును సంప్రోక్షణ మొనరింపవలెను. 
వుణ్యాహవాచన మొనర్చి తత్పుజణ్యాహజలమున ఓం భూర్చువన్సువ: అను 
మన్తమున రెండు దర్భలతో ప్రోక్షణమును అభ్యుక్షణమును క్రికై.-చం.విధించినది. 
అరచేతిని బోర్లించి నీళ్ళ చల్లుట అవోక్షణము, అరచేతిని పైకి ఉంచి నీళ్ళ 
జల్లుటి ప్రోక్షణము, _ పిడికిలితో నీటిని జల్లుట అభ్యుక్షణము. క్రికైచం., 
నారాయణ, పురు. సంహితలు కుండ సంస్కారానంతరం పాత్రాసాదనమును 
చెప్పినవి 


తన్మధ్యే తండుల చూర్ణేన చతురశ్రం కృత్వా ॥ 
వ్యాఖ్య ॥ తత్కుందమధ్యే ప్రాదేశమాత్రం చతురంగులోన్నతం శాలిచూర్డేన స్థండిలం కృత్వాః 

(ఆ కుండమునకు మధ్యయందు ప్రాదేశమాత్రమగు _ (అంగుష్టతర్జనులతో 
ఏర్పడిన జానతో ఏర్దడు చదరము) స్థండిలమును శాలి చూర్ణముతో (బియ్యపుపిండి 
కల్చించవలెను.ు 


ఉలేఖనం :- 


6. 


త్రిభిర్దర్భై ర్లక్షిణత ఆరభ్య ఉదగాయితాః ప్రాగగ్రాః త్రిప్రః పశ్చాద్ద్యూ 
రిత్యాది లిఖిత్వా[* రేఖభామన్రాః - ఓం సాత్వికాయనమః । ఓం 
రాజసాయనమః । ఓం తామసాయనమః ఇతి లిఖిత్వా। ఉళ్లేఖన 
దర్భాన్‌ వారుణ్యాం నిరస్య । హస్తా ప్రక్షాళ్య | 

వ్యాఖ్య॥ దర్ధత్రయేణ దక్షిణత: అరభ్య ఉదకృంస్థాన ప్రాగగ్రాతిప్ర: రేఖా: లిఖిత్వా। తత: పర్దాదార్య 
ప్రాక్సంస్థాః ఉత్తరాగ్రాః త్రిస్రో రేఖా: లిఖిత్వా 





4.ఫాధ్యముక్రికై.చం.అష్టాక్షరితో 3 రేఖలు గీయుమని విధించినది. శ్రీకూర్మాది 


ప్రాబీనప్రతులు ఈ రేఖలను సాత్విక, రాజస, తామసములతో లిఖించుమన్నవి. 


38 అగ్నిముఖమ్‌ 





( ఆశాలిచూర్ణముపై మూడుదర్భలతో ప్రాగగ్రములగు 3 రేఖలను దక్షిణమున 
ఆరంభించి ఉత్తరమునకు, ఉదగగ్రములగు 3 రేఖలను వశ్చిమమున 
ప్రారంభించి తూర్పునకు లిఖించవలెను ) 


7. అవాచీన పొణినా అద్భిరవోక్ష్య | 
వ్యాఖ్య ॥ జలమాదాయ కరతల మవాక్కత్వా । సబ్రహ్మ కూర్చేన పాణినా ప్రోక్షణం తదవోక్షణం 
తత్‌ కృత్వా (అవాక్కరోభ్యుక్ష్య - తృణంనైర్భత్యాంనిరస్య - అనునదికూడ కొన్నిపాఠములయందు 
కన్చించుచున్నది) 

(బ్రహ్మాకూర్చతో నున్న బోర్లించిన అరిచేతితో నీటిని జల్లుట 
అవోళ్షణము గాన అటుల చేయవలెను. (ఉల్సేఖన దర్శలను 
ప్రాగగ్రములుగాబియ్యపుపిండిపైనుంచి అభ్యుక్షణమైనతర్వాత నైరృతి మూలన 
ఆఎర్స్బలను పడవేయవలెను అని కొన్ని పాఠములు 


ర శేషతోయ ముత్సృజ్య | క 
వ్యాఖ్య ॥ అవోక్షణ శేషతోయ ముత్సృజ్య | / 


(అవోక్షణము చేయగా మిగిలిన జలమును వదలి వేయవలెను. ఒక పా(్యతతో 
జలమును గ్రహించి అందు సుమారు సగభాగము నీటిని బ్రహ్మకూర్చతోనున్న చేతిలో 


5.“ప్రాచవూర్వ ముదక్సంన్స్ధం దక్షిణణారంభ 
మాలిఖేత్‌ । అధోటిచీ: పురస్షస్థం పశ్చిమారంభ తూ 
మాలిఖేత్‌” - వడమర నుండి తూర్చునకు 
గీయవలసిన3 రేఖలను 1. దక్షిణ 2 మధ్య 
3.ఉత్తర భాగముల యందున, దక్షిణము నుండి ఎ 5్‌ ద్ర 
ఉత్తరమునకు గీసిన 3 రేఖలను 4. పశ్చిమ 5. 
మథ్య 6. తూర్పు భాగముల యందున ప్రక్క 
వటము నందు చూపినరీతిని కుండమున 3 2 1 
లిఖించవలెను. వ్‌ 

6. ఏెడవ కారిక అవోక్షణమైన తర్వాత 10వ కారిక అగ్గి ప్రతిష్ట ఉండవలెనని, ఆపైన-8,9 కారికలు 
శేషతోయో శ్షర్దనాదులు ఉండవలెనని చిర్రావూరి శ్రీరామశర్మగారు. కికై-చం ద్రిక నారాయణాది 


అగ్నిముఖమ్‌ 89 


పోసుకొని బోర్లించిన అరచేతితో అవోక్షణ మొనరించి మిగిలిన నీటిని పైకి చల్లుట 
శౌత సంప్రదాయము.) 

0, అగ్నేరుత్తరతః పూర్వతోవా౭_ న్యతోయ ముపదధ్యాత్‌ | 
వ్యాఖ్య ॥ కర్మ సంపూర్త్యర్థం సాక్షతోదక కలశం అగ్నేరుత్తరతు పూర్వతోవా సంస్థాపయే దిత్యర్థః ॥ 
అగ్ని తత్కలశం దృష్ట్వా న పలాయితో భవతి । అన్యథా పలాయితో భవతీతి ) 

(కర్మ సంపూరణమునకై అక్షతలతో కూడిన ఉదకముగల కలశను 
అగ్నికి ఉత్తరమున లేదా తూర్చున ఉంచవలెను. ఆకలశను చూచిన అగ్ని 
పారిపోడు. లేనిచోపారిపోవుననిచెప్టబడినది. (పాత్రను పరిస్తరణలకు వెలుపల 
ఉంచవలెను 


అగ్ని ప్రతిష్ట :- 
10.పాత్ర ద్వయేనాగ్షిమాదాయ/ (గ్షింనువానీనీభ్యామాదాయు 
భూర్భవస్సువరోమితి పాణిభ్యాం అగ్నిం ప్రతిష్టాష్య 
“ఓం భూర్భువస్సువరోమ్‌ 1” 
వ్యాఖ్య ॥ రాక్షస భయాదగ్నేరాచ్భాదనం కర్తవ్యమ్‌ ॥ 

( రెండు పాత్రలతో అనగా ఒక పాత్రలో అడ్జినుంచి వేరొక పాత్రను 
దాని పై కప్పియుంచిన (నువానినులు అగ్నిని తీనుళకొని రాగా 
“భూర్చువన్సువరోం”అను మన్తమున రెండు చేతులతో వ్రతిస్టించవలెను. 
రాక్షసభయమున అగ్జికి ఆచ్చాదనము.(పాత్రద్వయేన అగ్దిమాదాయ అనునది 
శ్రాతసంప్రదాయము - ఏ అగ్జికైనా సంబంధించినది) 

11. అగ్నేరానయ పాత్రయోః అక్షతోదకం నినీయ | సమిచ్ళలాకాదిభిరగ్నిం 
ప్రజ్వాల్య॥ వ్యాఖ్య, తస్యార్థస్తుస్నష్టువ: (టీని అర్ధము స్పష్టము ) 
(అగ్మిని తెచ్చిన పాత్రలలో అక్షతలను నీటితో విడువ వలెను) 


త్తం అగ్నిముఖమ్‌ 


లక్ష్రీనారాయణధ్యానం - 

7 కుండమధ్యే నర్వాభరణ భూవితాం లక్ష్మీం రక్తమాల్యాంబరధరాం 
బుతుస్నాతాం విచింతయేత్‌! తతః సర్వలక్షణ సంయుతం చతుర్జ్చుజుం 
విశాలాక్షం కోమలం వీతవాససం శంఖ చక్ర గదా పద్మ ధారిణం కంజ 
పొణినం పద్మపాదం శ్రీవతృవక్షసం శ్యామలం శాంతం చంద్రాననం 
హారకేయూర కిరీట ధారిణం నారాయణం కుండ మదే ధ్యాత్వా - అభ్యర్హ్య 


(కర్మానుగుణ అగ్నిధ్యానం - ఇక్కడ బాల యువ వ్యద్దాగ్షి ధ్యానాలలో 


ఏది వర్తిస్తుందో దానిని ఆనుసరించవలెను.. చూడుడు అను. 





- 6 అగ్నిధ్యానవిధి 
1. ద్విముఖం చైక హృదయేత్యగ్నిం ధ్యాత్వా! 


“ద్విముఖం చైక హృదయం చతుత్రోత్రం ద్వినాశికమ్‌! 
ఆస్యద్వయం చ షణ్జేత్రం పింగళం సప్రహస్తకమ్‌। 


7. ఇది అధికపాఠం. ఉప్మాకయ్యగారి అగ్నిక్రార్య వ్యాఖయందు చెప్పినది వృద్ద్ధాగ్ని = అందుకే * 
కుండమధ్యే లక్ష్మీం .....” మొ॥నవి లేవు. కాని శ్రీకూర్మాది అన్ని ప్రతులలో ఈ లక్ష్మీసహిత 
నారాయణ ధ్యానం ఉన్నది. పాద్మం అగ్నిక్రార్య విధియందు లక్ష్మీనారాయణ ధ్యానం లేదు. 
శ్రీమన్నారాయణసంహిత అగ్నిజనన విధియందు ల.నా. ధ్యానాన్ని విశేషంగా చెప్పి (గ్రామ్య 
ధర్మప్రకారం' ఆలోచింపవలెనని (లక్ష్మీనారాయణ సంయోగోత్పన్నముగా అగ్నిని భావించుట) 
చెప్పినది. క్రిక్షైచంద్రిక స్వతంత్రించి “లక్ష్మీనారాయణ సంయోగోత్చన్నమగు అగ్నిని ” ధ్యానించుటను 
చెప్పి , ఆపై అగ్నిమధనాదులను చెవ్పినది. లక్ష్మీనారాయణ ధ్యానం బాలాగ్నికి 
(మంధనాగ్గికి;సంబధించినది. క్రికై.చం, విష్ణుతిలక, పాద్మాదుల ప్రకారం “ద్విశీరికం సప్తహస్తం...” 
అనేది బాలాగ్ని ధ్యానం. “అరణి మధితమగు బాలాగ్నిని కాని, సూర్యకాన్త జన్యమృగు యువాగ్నిని 
కాని శ్రోత్రియాగార సంపాదితమగు వృద్దాగ్నిని కానిచేకొని ఓంభూర్భువస్సువః అని ప్రోక్షించి 
“దివ్యాగ్నిని ధ్యానించవలెనని, ..:. కర్మానుగుణమగు, అగ్నిని ధ్యానించవలెనని ” -క్రికై.చం. (013%. 
14) చెప్పుచున్నది.. ఇక్కడ వివాహం గృహ్యసూత్రానుగుణంగా జరిగించవలసి ఉన్నందున 
లౌకికాగ్ని(వృద్ధార్నిని ప్రతిష్టించుట జరిగినటుల కన్పీంచుచున్నది. 'నిత్యాగ్నీ వృద్ధథళ్యుక్తః 
ఉత్సవాగ్నిర్యువాభవేత్‌ :. దీక్షాశాస్తి:(ప్రతిష్యాగ్నిః బాల్న ఇత్యభిధీయతే = , క్రిజై చర్చాఅధ్యా, 29. 


అగ్నిముఖమ్‌ డే 
ధూమధ్వజం లోహితాక్షం సష్వార్టి స్పర్వకామదమ్‌ | 
ఆత్మాభిముఖమాసీన మేవం ధ్యాయేద్ధుతాశనమ్‌ ॥ ” 
2. రమిత్యగ్ని బీజేన కుందమధ్యే అగ్నిం సంప్రోక్ష్య; సప్తహస్త ఇతి 
ధ్యాత్వా - ఓంరంపిం। 


(కుడి అరచేతిలోఎడమ చూపుడువ్రేలితో రం అను బీజమును వ్రాసి ఆ 
అరచేతితో అగ్నినభిమంత్రించ వలెనని బాలిశాం చావేం.రా.భ.పాఠం. 
అగస్త్యభగవాన్‌ బుషిః , రం బీజం, స్వాహా శక్తిః స్వధా కీలకం, 
స్వస్తిపూర్ణముఖాయ న్యాసం, చత్వారి శృంగా ఇతి ధ్యానం - ఆని 
వైఖానసం. చత్వారిశ్యంగా అనేది శ్రౌత, స్మార్త అడగ్ని ధ్యానం. అన్ని 
పాఠాలలో కన్చిస్తున్నదిం 

“చత్వారి శృంగా త్రయోఅస్యపాదా ద్వే శీర్ష సప్త హస్తాసో అస్య: 
త్రిధాబద్ధో వృషభో రోరవీతి మహోదేవో మర్వాగ్‌ం ఆవివేశ। 
సప్తహస్త శ్చతుశ్యంగ సప్తజిహ్వో ద్విశీర్షకః। 
త్రిపాత్రసన్న వదన స్పుఖాసీన శ్శుచిస్మితః। 
స్వాహాంతు దక్షిణే పార్య్వే దేవీం వామే స్వధాం తధా। 
బిభ్రద్దక్షిణ హస్రైస్తు శక్తిమన్నం స్ఫుచం స్ఫువమ్‌: 
తోమరం వ్యజనం వామైర్శృతపాత్రం తు ధారయన్‌ | 
మేషారూఢం జటాబద్ధం గౌరవర్హం మహౌజసమ్‌। 


8. సొక్షతోదకపాణినా ఆగ్నింప్రదక్షిణం కృత్వా ।! ఆత్మనః పురతో న్యసేత్‌ ।; - అం.వేం.రా. 
ప్రతి.ఏషహిదేవమన్తమును పురు., నారా. సంహితలు విధించినను క్రి, కై.చం చెప్పలేదు. 


శ్త2 అగ్నిముఖమ్‌ 
ధూమ ధ్వజం లోహితాక్షం సప్తార్దిస్సర్వకామదమ్‌ 
ఆత్మాభిముఖ మాసీన మేవం ధ్యాయేద్ధుతాశనమ్‌ । ” 
12.ఏషహి దేవేన సాక్షతోదక మాత్మనః పురతః విసృజేత్‌ | 
వఏషహిదేవః ప్రదిశోను సర్వాః పూర్వోహిజాతః స ఉ గర్భే అంతః | 
సవిజాయమానః సజనిష్యమాణః ప్రత్యబ్ముఖా స్తిష్టతి విశ్వతో ముఖః ॥ 
వ్యాఖ్య అగ్ని ఉదకం దృష్ట్వా భీత్యాభిముఖో భవతి । అక్షతోదక విసర్జనం | 
(ఏషహిదేవ మన్తమున అక్షతలతో కూడిన ఉదకమును తనకెదురుగా 
(కుండమునకావల) వదిలి పెట్టవలెను. అగ్ని ఉదకమును చూచి భీతితో 
అభిముఖమగునని వ్యాఖ్య అనగా కుడిచేతితో ప్రదక్షిణముగా త్రిప్పి 
కుండమునకు తూర్చున మేఖలా మధ్యమున వదలిపెట్టవలెను. ఈ ప్రక్రియ 
అడి అభిముఖమగుటకుద్దేశించినది గాన బుత్విజుడు ఈ ఉదకమును తాను 
కూర్చన్న వైపునగాక తనకెదురుగ కుండమున కావలి వైపున విసర్దించ వలెనని 
తాత్సర్యము. తూర్చునగాని, దక్షిణయోనియైనచో హోత ఉత్తరముఖుడుగా 
నుండును గనుక ఉత్తరమునగాని విడువవలెనని తె.కం.గోపాలాచార్య. 
(పే.నెం.22) 


13.ప్రాబ్ముఖాగ్నే మమ అభిముఖోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ 
వరదోభవ । యధోక్త జిహ్వయా హవిర్ధృహాణ - ఇతి సంప్రార్ధ్య | 


వ్యాఖ్య ॥ యయా జిహ్వాయా యద్ధవి:ః గ్రాహ్యం తద్ధవి స్త జ్ఞహ్వయా గృహీతవ్యం - ఇత్యర్థః 

(ప్ర్మాఖుడవగు ఓఅగ్షి నాకు అభిముఖుడవు కమ్ము. సుముఖుడవు 
కమ్ము, నుప్రనన్నుడవు కమ్ము, వరదుడవు కమ్ము, యేజివ్వాతో దేనిని 
గ్రహించవలెనో ఆజిహ్వతోడనే దానిని గ్రహించుము. (కొన్ని పాఠములయందు 
“మమ” కన్సించుటలేదు. కొందరు'అభిముఖోభవ, సుముఖోభవ....అంటూ 
భగవంతునివైపు చేతులు త్రిష్టడం జరుగుతోంది మిగిలినవన్నీ చేసినవిధంగా 
హోత అగ్జిని తన కభి ముఖుడవు కమ్ము అని ప్రోర్ధించుటయే సరిపొతుంది. 
అలాకాకపొతే వ్రతీనంస్మ్కారము భగవంతునిచేతికి తగిలించి 
చెయ్యవలసివస్తుంది 


అగ్నిముఖమ్‌ శం 
14. కుశ కూర్చేన అగ్ని గాయత్ర్యా కుండం సంప్రోక్ష్య 
“రుద్రనేత్రాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో వహ్నిః 
ప్రచోదయాత్‌ 
వ్యాఖ్య ॥ అధోగ్ర బ్రహ్మాకూర్చేన ఆధార పతాక హస్తేన అగ్నిగాయత్ర్యా కుండం సంప్రోక్ష్య । 
తద్గాయత్రీ రుద్రనేత్రాయేతి । 





(కొన క్రిందకుంచిన బ్రహ్మకూర్చతో ఆధార పతాక హస్తములతో అడ్నిగాయత్రితో 
కుండమును సంప్రోక్షించవలెను. ఆ అడ్ని గాయత్రి రుద్రనేత్రాయ ... అనునది. 
15. పరిసమూహ్య | 


వ్యాఖ్య ॥ అగ్నే పరితః ప్రాదక్షిణ్యేన ప్రాగుదగగ్రేణ 'దర్ధత్రయ యుతేవ సోదకేన పాణినా కుండస్య 
ఊర్వమేఖలాయా: అగ్నికోణమారభ్య ఈశానాన్తం । తతః నిర్భతిమారభ్య అగ్నేయాన్తం । తతః 
నిర్భతిమారభ్య వాయవ్యాన్తం । వాయవ్యమారభ్య ఈశానాన్తం ఆలేపన వత్‌ అగ్నే! ప్రాదక్షిశ్యేన 
కుండం సమ్మార్జ్య ; (కరేణ తోయమాదాయ ప్రాగాదారభఖ్య ప్రదక్షిణమ్‌  పరితో 
మార్టనం య త్తదాహు పరిసమూహనం - అనిగ్రంధాన్తరము -ఎడిటర్‌) 


( అడద్నిచుట్టూ ప్రదక్షిణముగా ప్రాగుదగగ్రములగు 3 దర్ణలతో కూడిన 
సోదకపాణితో కుండముయొక్క ఊర్థ్యమేఖల యందు ఆగ్నేయమునుండి 
ఈశాన్యము వరకు, నిర్యతి మొదలు ఆగ్నేయము వరకు, నిర్భతి మొదలు 
వాయవ్యము వరకు, వాయవ్యము మొదలు ఈశాన్యము వరకు ఆలేపనము 
వలె కుండమును ప్రదక్షిణముగా సమ్మార్దనమొనరింపవలె. 

(అన్తమన్తమున వరినమూహనము,అచక్రాయస్వావో.....అని 
వషడంగన్యానమును - క్రి.కై.-చం.చెప్పినది. వపూర్వాచార్యుల్‌ న్యాసాదులను 
వ్రతిష్టావ్రయోగమున చెప్పియున్నారు. వ్రతిషత్ట యందుచెప్పి ఇక్కడ 
చెప్ప్టకపోవుటకుగల కారణమాలోచించినచో ఏవాహప్రక్రియ ముఖ్యముగా 


న్మార్తవర్హనా జరిగించవలసి యుండుటయే అని తోచుచున్నది 


44 అగ్నిముఖమ్‌ 

పరిషేచన 

16.తూపష్టీం పరిషిచ్య | 
వ్యాఖ్య ॥ మన్హోచ్చారణం వినా పరిషేచనం కృత్వా: 

( మంత్రోచ్చారణ లేకుండ పరిషేచన మొనరింపవలెను) 

17. ఆహవనీయాయ నమః ఇత్యపష్టదిక్షు అక్షతైరలం కృత్య - 
ఆహవనీయాయ నమః । గార్హపత్యాయనమః । దక్షిణాగ్నయేనమః | 
నభ్యాయనమః అవసథ్యాయనమః । రత్నాగ్నయేనమః | 
దావాగ్నయేనమః । సప్తజిహ్వాయనమః | - ఇతి 





వ్యాఖ్య ॥ ఆహవనీయాయనమః ఇత్యాది సప్తజిహ్వాన్తం కృత్వా । 

(పిడికిట హరిద్రాక్షతలు తీసుకొని అగ్నికి ఎనిమిది దిక్కులయందు 
ఊర్థ్వ్యమేఖలపై ఆహవనీయాదులను పలుకుచూ పిడికిలి క్రింది భాగముతో 
కొలదిగ విడచుచూ అక్షతలతో అగ్ని నలంకరించవలెను. తూర్చుమొదలు 
ఈశాన్యాంతం అక్షతలను అలకరించవలె. (అలంకరణను క్రి. కై-చం.చెప్టలేదు. 
“* అగ్దయేనమః హముతవవాయనమః .” అనునది న్మార్త పాఠం. ప్రస్తుత 


“ ఆహవనీయాయనమః .” అనునది పురుషోత్తమసంహితానుసారి 


18.త్రిః పరిషిచ్య | 
వ్యాఖ్య ॥ పరిషేచన మనం వినా త్రివారం పరిషేచనం కృత్వా | 
(పరిషేచన మన్తము లేకుండా 3 సార్లు పరిషేచన చేయవలెను 
పరిస్తరణలు 
19. దక్షిణోత్తరైః ఉత్తరాధరైః ప్రాగుదగగైః దర్భై రగ్నిం పరిస్తృణాతి 1 
వ్యాఖ్య॥ స్పష్టం 


(19 నుండి 23 వరకూ గల ఈకారికలు పరిస్తరణలుంచు 


9. * గ్రంధీకృతా!గ్రా నద్వంద్వాన్‌ ప్రాగుదగ్వనాన్‌ కుశాన్‌ । ఏకాదశపరాన్‌ మనైైర్వాసుదేవాదిభిః 
'క్రమాణ్‌ 1ప్రాగాది దిక్షు సంస్టేర్య ద్రవ్యాగ్నోరన్తరే గురువొ - వి.తి. - 5.215 శ్లో 


అగ్నిముఖమ్‌ శీర్‌ 


విధానమును నూచించునవి. 19,20,21,22 లు నూచనలు. 
చతుప్నష్థిభిదర్హైరగ్నిం పరిస్పణాతి అని అం.వేం.న పాఠం. సంప్రదాయము కూడ. 
ఒక్కొక్క పరిన్తరణకు 16 దర్శల చొ॥న 4 పరిన్తరణలకు 64 దర్భలు 
ఉండవలెనని, 16 దర్భలను తీనుకొని అన్ని కొనలనూ కలిపి ముడివేసి, 
అందులో ఒక దర్దతో చుట్టి పరిస్తరణలను తయారు చేయుట సంప్రదాయము. 
బినికి అనుగుణముగా కొన్నినంహితా వచనములు కన్సించుచున్నవి. 
తె.కం.గోపాలాచార్య స్వామివారు కూడ దీనినే చెప్పిరి. వీనిని ఉత్తరాగ్రములుగా 
తూర్చున, ప్రాగగ్రములుగా దక్షణమున, ఉత్తరాగ్రములుగా వశ్చిమమున, 
ప్రాగగ్రములుగా ఉత్తరమున ఉంచవలెను. దక్షిణదిశనున్న పరిస్తరణల మొదళ్ళ 
పైకిని, ఉత్తరదిశనున్న పరిస్తరణల మొదలు కొన క్రిందకున్నూ ఉండవలె. 
కాని క్రికై. చం. పురు. నారా, పాద్మములు అద్వంద్వాన్‌ పఏకాదశపరాన్‌, 
గ్రంథీక్యతాన్‌.అంటూ చెప్పచున్నవి. చూడుడు అను.6పుట 265) 


పాత్రాసాదనమ్‌ 
20. అగ్నేరుత్తరతో ద్వౌ దర్భ పాత్రాసాదన మాస్తీర్య | 
వ్యాఖ్య ॥ పాత్రాధికరణార్థం అగ్నేరుత్తరే దర్భద్వయం సంస్థాప్య । 


( పాత్రలనుంచుటకు అగ్నికి ఉత్తరమున రెండు దర్జ్ణలనుంచవలెను. 
ఉప్మాకయ్యగారి వ్యాఖ్య రెండు దర్హలనే చెప్పుచున్నది. పాత్రాసాదనకు 
12 దర్ధలని (ఎన్నిపాత్రలైనా. సంప్రదాయము, పౌష్కరవిథి కన్ప్సించుచున్నది. 
శ్రౌత సూత్ర కారులు “పాత్రాసాదనకు ఇన్ని దర్హలని సంఖ్యను విధించలేదు” 
అని తెలియు చున్నది. పాద్మ, పురు. సంహితలు 8 దర్హలని చెప్పుచున్నవి. 
విష్ణుతిలక, నారాయణ సంహితలు అగ్నికి ఉత్తర పార్వమున ప్రాగగ్రదర్ధల 
యందు పాత్రాసాదనమని చెప్పుచున్నవి. *...అగ్నేరుత్తరపార్వత: ద్విధా దర్చ్జాన్‌ 
సమాస్తీర్భ పాత్రాసాదన మాచోరేత్‌ ॥” అని పురుషసంహిత 29. 9,10. గాన, 
రెండువరుసలుగా 6,6దర్భలనుంచు విధానము అనుసరించబడుచున్నదని 


తోచుచున్నది 
21. అగ్నేర్దక్షిణతః బ్రహ్మాసనార్ధం త్రిఖిః దర్భైరాస్త్రీర్య | 
( అగ్నికి దక్షిణమున బ్రహ్మాసనమునకై 8 దర్భలనుంచవలెను. 





46 అగ్నిముఖమ్‌ 
(“అగ్నేర్దక్షిణతః కూర్చే దర్భద్వాదశ నిర్మితే । చతుర్ముఖం భుజద్వంద్వం 

సాక్షమాలా కమండలుం” అని వి.తి. (5.224) చెప్పగా, పౌొష్కరం బ్రహ్మాసనానికి 8 
దర్భలను విధిస్తున్నది. “సప్తదర్భకృతం కూర్చం కుశత్రయకృతాసనే  వినిక్షిప్య చతుర్వక్షం 
బ్రహ్మాణం తత్ర పూజయేత్‌ । - అని నారా.సం,య.వై. 11.8485. 8 దర్భలను 
ఆసనముగా వేసి అందు 7 దర్భలతో కట్టిన కూర్చ నుంచి అందు బ్రహ్మనావాహన 


మొనర్చవలెను.) 





22, వాసుదేవాయనమః ఇతి చతుర్దిక్షు దర్భమనగాః 
వాసుదేవాయనమః [సంకర్షణాయ నమః । ప్రద్యుమ్నాయ నమః। 
అనిరుద్ధాయనమః । - ఇతిదర్భెర్దిక్షు నిధాష్య 
వ్యాఖ్య ॥ ఏతన్మస్తోచ్చారణ పూర్వకం అగ్నేప్రాదక్షిణ్యేన పరిస్తరణాని నిక్షిప్య । 

(వానసుదేవాది మన్తములను ఉచ్చరించుచూ తూర్షనుండి ప్రదక్షిణముగా 
అగ్ని చుట్టూ పరిస్తరణలు ఉంచవలెను. 

23, దర్శెర్దిక్షు నిధాప్య | 
వ్యాఖ్య ॥ పూర్వోక్త మన్హోచ్చారణపూర్వకం చతుర్దిక్షు దర్భాన్నిక్షిష్య ; చరుహోమే అష్టపాత్ర 
ప్రయోగం । అన్యత్ర షట్పాత్ర ప్రయోగ ఏవ ; తద్యథా - 

(ముందు చెప్పిన మన్తములనుచ్చరించుచూ నాల్గు దిక్కులయందు 
దర్శలనుంచవలె. చరువుతో హోమము చేయవలసియున్న అవ్టపాత్ర 
ప్రయోగము. కానిచో షట్టాత్ర ప్రయోగము - అది ఈ విధము - 

24. దర్వ్యాజ్య స్థాల్యౌ ప్రోక్షణ పూర్ణపాత్రే ఇధ్మ స్రువావితి 1 
వ్యాఖ్య ॥ స్పష్టం 

( దర్వీ మాజ్యన్థాల్‌ం ప్రోక్షణీం_ప్రణీతి మిధ్య మితరదర్వీమ్‌ - అని 
స్మార్తానుక్రమణిక వుట 14. దర్వి (ప్రధానదర్వీ), ఆజ్యస్థాలి(ఆజ్యపాత్ర), 


ప్రోక్షణపాత్ర(ప్రోక్షణార్థం నీటినుంచుపాత్రు, పూర్ణపాత్ర (ప్రణీతిపాత్రు , ఇధ్మము 
(ఇధ్మములు 15, 3వరిథులు, 2 అఘారనసమిధలు, 1ఆనుయాజ నమిథ 





10. “కేశవాది ద్వాదశనామ మన్రాన్‌ ద్వయం ద్వయం పాత్రాణి ద్వంద్వశః న్థాప్య - అథవా 
మూలమన్రతః ।; పవిత్ర ప్రోక్షణాంతేతు గ్రహణం మూలమన్రతః | షట్బాత్రాది ప్రయోగేషు 
మనం మూలం సముచ్చరేత్‌ ” - రే.రం. ప్రతి 


అగ్నిముఖమ్‌ శ 





మొత్తం 21 కలిపి కట్టిన కట్ట - న్మార్తమున అనుయాజ సమిధ ఉండదు 
గాన మొత్తం20 అగును, శ్రాతమున ఆనుయాజ సమిధ ఉన్నందున 21) , 
స్రువము (ఇతరదర్వీ) - అనునవి షట్టాత్రములు (ప్రధానదర్వి అనగా స్రుక్కు, 
ఇతర దర్వి యనగా స్రువము ఇధ్మమనగా పాలాశముగాని, ఖాదిరముగాని 
15+1=16 వుల్లల కట్ట. దీనిని 8 దర్హలతోకట్టవలెను. చూ. పుట 304, 


“తేషు చరో: ప్రోక్షజాభాజనం,దర్వాజ్యన్థాల్కౌ, ప్రోక్షణపూర్ణపాత్ర, ఇధ్క 
స్రువావితి *” అనగా _ 1. చరుపాత్ర, 2. ప్రోక్షణపాత్ర 3. దర్వి, 4 అజ్యన్లాలి, 
5.వూర్ణపాత్ర, 6.ఇద్మము, 7.న్రుక్కు 8.న్రువము. - అని బాలనీవు 
చావేం.రా.భ.పాఠం * తేషు చరో; ప్రోక్షణభాజనం దర్వాజ్యన్లాల్యౌ ప్రోక్షణ 
పూర్ణపాత్ర ఇధ్మ స్రువావితి” - అని రే.అ.న. పాఠం 


25.ద్వంద్వం న్యంచి । అధో ముఖాని పాత్రాణి ప్రయునక్తి | * 
వ్యా॥ దేవతా విషయే పాత్రద్వయాసాదనం ; మనుప్యే కర్మణి యుగపదాసాదనం । పైతృకే ఏకైక 
పాత్రాసాదనం కర్తవ్యం । ఏతాని పాత్రాణి అధో ముఖాని కృత్వా 
( పాత్రాసాదనము - దేవతా విషయమున రెండేని చొన, 
మనువ్యకర్మయందు అన్నీ ఒకేసారి, పితృ్యకర్మయందు బక్కొక్కటి చొ॥న 
పాత్రలనుంచుట కర్తవ్యము. ఆయా పాత్రలను అధోముఖములుగా, ద్వంద్వం 
రెందేసి చొ॥న, న్యంచి బోర్లించి దర్హలపై ఉంచవలె. రెండు వరునలు 
గానున్న దర్ధలపై కుడివైపున దర్వి , ఎడమన ఆజ్యస్టాలి, వీనికి తూర్చున దర్ధలపై 
మరల కుడిని ప్రోక్షణ పాత్ర ఎడమన పూర్ణపాత్ర (ప్రజీత పాత్ర, అదే విధముగా 
కుడిని ఇధ్మము, ఎడమను స్రువము ఉంచవలెను) 
పవిత్రమ్‌ 
26. తతః సమౌసాగ్రౌ ద్వౌ దర్భాౌ ప్రాదేశమాత్రౌ పవిత్రే కుర్యాత్‌ | ఏవం 
పవిత్రే కృత్వా అద్భిరనుమృజ్య । 
వ్యాఖ్య ॥ మూలా దగ్రాన్తం అబ్ధిః సమృజ్య । రౌద్ర రాక్షసపైత్యక మ 
ఆత్మాభిస్పర్శనాని చ కృత్వా అప ఉపస్స్యృశేత్‌ । 
(ఆపైన నమములు కొనలుకలవి అగు రెండు ప్రాదేశమాత్రమగ్గు 
(బొటనవ్రేలు చూవుడు వ్రేలితో ఏర్పడిన జాన) దర్శలను వవిత్రముగా 





డర అగ్నిముఖమ్‌ 


చేయవలెను. వానిని నీటియందు శోధించవలె. (ఇక్కడ రెండు దర్హలతో 
వవిత్రము చేయబడుచున్నది గనుక అంతటివవిత్రే' అని ద్వివచనము 
వాడబడుచున్నదిపైత్యకమున ఒక దర్ధతోనే పవిత్రము చేయబడుతుంది. రెండు 
దర్హలను పవిత్రము చేసి తడుపవలెను.అప ఉపస్టర్శ్మన వివరములకు అను. 
14 పుట 364చూడుడు. 


ప్రోక్షణ పాత సంస్మ్కారః 
27. ప్రోక్షణపాత్రే నిధాయ | వ్యాఖ్య ॥ పవిత్రం ప్రోక్షణపాత్రే నిక్షిష్య | 


ఆ పవిత్రము(రెండు దర్దలతోచేసినదిను ప్రోక్షణ పొత్రయందు ఉంచవలెను. 





28. ప్రోక్ష్య | వ్యాఖ్య  బ్రహ్మకూర్దేన సంప్రోక్ష్య | 


( బ్రహ్మకూర్చతో సంప్రోక్షణ మొనరింపవలెను. బ్రహ్మకూర్చకు 24 
దర్భలు - మూలమున అగ్రమున ఒక్కొక్క అంగుళము వదలి వేణి 


ఆకారముగల వవిత్రగ్రంధివంటి గ్రంధిని వర్ణరచవలెను. వురు.సంహిత 
11.39,40. చూ..అను 6. వుట 304. అట్టి బ్రవ్మాకూర్చతో ప్రోక్షణ 
మొనరింపవలెను. 


29. అపరేణాగ్నిం పవిత్రాన్తర్దితే పాత్రే అప ఆనీయ । 
అస్త్రమన్తేణ తత్తోయ మభిమన్ష్య | వాసుదేవం సమ్బూజ్య | 
వ్యాఖ్య॥ _ తత్‌ ప్రోక్షణపాత్రం లగ్నే పశ్చిమే సపవిత్రం నిక్షిష్య। అత్యన్త విహరోపచారః। 
న దక్షిణతః । తస్మిన్‌ అక్షతోదకం నినీయ । 

( పవిత్రముతో కూడియున్న ఆ పోక్షణపాత్రను అగ్గికి పశ్చిమమున 
ఉంచవలెను. ఎక్కువగా త్రిష్టవలెను - దక్షిణమునకు కాదు, దానియందు 
అక్షతోదకమును ఉంచవలెను. వాసుదేవుని పూజించవలెను. ఆ నీటిని అస్త 
మన్తమున అభిమన్తించనలెను. 

వవిత్రాన్తరితే అని అం.వెం.న.పాఠము. కుండమునకు బయట 
ఉంచవలెనని శ్రౌతము. ఉత్తరత: ఉపచార; అని శ్రుతి. ఉత్తరము నుండి 
పశ్చిమమునకు పాత్రను తెచ్చునపుడు - న దక్షిణత: - దక్షిణమునకు వెళ్ళరాదు 


ఆఅగ్నిముఖమ్‌ శ్రి 
అని తాత్చర్యము. అందులకే వ్యాఖ్యయందు “ఉత్తరత: వఏహరోపచారః అనుట 
సమంజసమగునని చి.శ్రీరామశర్మగారు) 
80.హస్తయో రంగుష్టోప కనిష్టికాభ్యాం ఉదగగ్రే గృహీత్వా । ప్రాచీ 
ప్రిరుళ్పూయ । స పవిత్రేణ పాణినా పాత్రాణి సమృజ్య | 
వ్యాఖ్య ॥ హస్తయో ర్విద్యమానాభ్యాం అంగుష్టోప కవిస్టికాభ్యాం ఉత్తరాగ్రే గృహీత్వా ; పశ్చిమ 
మారభ్య ప్రాకృమాప్తేః । త్రివారం ఇళ్ళం కృత్వా 
(పవిత్రమును ఉత్తరాగ్రముగా రెండు చేతులయొక్క అంగుష్ట 
అనామికల మధ్యన గ్రహించి పశ్చిమము నుండి ప్రారంభించి తూర్చునకు 
సమాప్తమగునటుల, మరల పశ్చిమము నుండి ప్రాక్‌ సమాప్తి..ఇటుల ముమ్మారు 
త్రిష్టవలెను. ఆ పవిత్రముతో పాత్రలను స్పృశించవలెను. వాని నామములను 
ఉచ్చరిస్తూ స్పశించవలెనని ప్రోక్షించవలెనని క్రియాకైరవ చంద్రిక 
81. పాత్రాణ్యుత్థానాని కృత్వా | ఇధ్మంచ వి(్రస్య కమండలోదకేన త్రిః 
ప్రోక్ష్య ! 
వ్యాఖ్య ॥ స పవిత్రేణ పాణినా పాత్రాణి సంస్కృత్య ; పాత్రాణి ఊర్ధ్యముఖాని కృత్వా ; ఇద్మ బంధనం 
కించి ద్విస్రస్య ; కమండలోదకేన త్రిః ప్రోక్ష్య । 
(పవిత్రము ధరించిన చేతితో పాత్రలను స్పృశించవలెను. పాత్రలను ఊర్థ్వ 
ముఖములుగ జేయవలె. ఇధ్య్మమునకున్న బంధనమును కొంచెము వదులు 
చేయవలెను. కమండలోదకమున ముమ్మారు ప్రోక్షించవలెనుఎ 


82. సర్వత్ర బ్రహ్మకూర్చేన ఇతః పరం ప్రోక్షణం 1 శేషం పరిత్యజేత్‌ | 
వ్యాఖ్య ॥ ప్రుక్‌ ప్రువాది పాత్రాణి స్వకమండలోదకేన త్రివారం సంప్రోక్ష్య ; ఏతత్‌ పాత్రప్రోక్షణ 


వ్యతిరిక్తప్రోక్షణేషు సర్వేషు బ్రహ్మకూర్దేన ప్రోక్షణం కర్తవ్యమ్‌ ; అస్మిన్‌ స్రుక్‌ స్రువాధి ప్రోక్షణేతు 
ఏతత్‌ పవిత్రేనైవ ప్రోక్షణం కర్తవ్యమ్‌, తత్‌ ప్రోక్షణ శేషం పరిత్యజేత్‌। 


(ఇకపైన అన్నిటియందూ బ్రవ్మాకూర్చతోనే ప్రోక్షణము. ఈ స్రుక్‌ స్రువాటి 
ప్రోక్షణ మాత్రం ఆ పవిత్రముతోనే చేయవలెను. ప్రోక్షణీం పరిత్యదేత్‌ - అం.వేం.న) 


50 అగ్నిముఖమ్‌ 





ప్రణీతావాహనమ్‌ (పూర్ణపాత్ర సంస్మ్కారమ్‌) 
38.తతః పూర్ణపాత్ర మాదాయ | ప్రస్తరే నిధాయ  (పూర్ణపాత్రయే ప్రణీతిపాత్ర) 
వ్యాఖ్య ॥ స పవిత్రం పూర్ణ పాత్రం ముష్టి ప్రమాణ దర్ధేషు నిక్షిప్య । 

( వవిత్రముతో కూడియున్న పూర్ణ పాత్రను ముష్కి ప్రమాణమైన 
దర్ణలయందుంచవలెను ఈశాన్య దర్భఏష్టరమున అని క్రికైచం ప్రస్తరమనగా 
పిడికెడు దర్హలు (12 దర్హలు పరచినది) 

34 ప్రోక్షణ పాత్రవత్‌ కృత్వా | వ్యాఖ్య ॥ స్పష్టం 

( ప్రోక్షణ పాత్రకు చేసిన విధముగా చేయవలె (అనగా 28 నుండి 
30 కారికల కార్యక్రమము మరల జరుపవలెను చావేంరాభ, అంకూ వంటి 
కొన్ని పారముల యందు 28 నుండి 3౦0 వరకు ఉన్న కారికలు ఇక్కడ మరల 


వ్రాయబడినవి) 

35.ముఖసమ ముద్ధృత్య । ఉత్తరేణాగ్నిం దశాంగుళమాత్రే. దర్భేషు 
నిధాయ । 
వ్యాఖ్య ॥ అగ్నికుందాదారభ్య దశాంగులం ఉత్తరం దూరే దర్ధాస్తరణే నిధాయ । 


( నవవిత్రమగు వ్రణీతపాత్రను (పూర్ణపాత్రను ముఖముకు 
సమానముగా పైకి ఎత్తవలెను అగ్నికుండము నుండి ఉత్తరముగా 10 అంల 
దూరమున దర్హాన్తరణమున ఉంచవలెను. (ఆథకార్థమాన 
తండులములయందు 8 కుశలపైనని నారాయణసంహితు 


86. దర్భెః ప్రచ్భాదయేత్‌ । తస్మిన్‌ వాసుదేవం ధ్యాత్వా । అభ్యర్చ్య | 


వ్యాఖ్య॥ స్పష్టం 
(దర్భలతో కష్టవలె (దర్భాస్త్రణమున పాత్రనుంచి పైన & దర్భలను కష్టవలెను) 
అందు వాసుదేవునర్చించవలెను ) 


బహ్మర్చనమ్‌ 
37.తతోగ్నేర్దక్షిణతః అస్మిన్‌ ప్రకృతే కర్మణి త్వం బ్రహ్మాభవ । బ్రహ్మణః 


అగ్నిముఖమ్‌ ర్‌ 


ఇదమిద మాసనం - ఇతి దర్భాక్షతైరాసనం కృత్వా ॥ 
గంధాదిభిరభ్యర్చ్య | 


(ఆపైన అగ్నికి దక్షిణమున “* ఈప్రన్తుత కర్మయందు నీవు 

బ్రహ్మవగుము ” అంటూ బ్రహ్మను 3 దర్హలతోకల్చించిన ఆసనమునందుంచిన 
7 దర్భల కూర్దయందు ఆవాహన చేయవలెను. - నారా.సం.య.] 1.84,85. 
(12 దర్భల కూర్చ ఆసనమునకని విష్ణుతిలకము 5.224) (21వ కారిక 
ఇక్కడ ఉండాలిఎ బ్రహ్మను గంధాదులతో అర్చించవలెను. 

ఆజ్యసంస్కారః 
ఆజ్యపాత్రం సమాదాయ । తస్మిన్‌ మూలమనై్రేణ విష్ణుగాయత్ర్యా 
ఆజ్యం న్యసేత్‌ | 

38. ఆజ్యంవిలాప్య | అగ్నేః పశ్చాదాజ్యస్థాల్యాంచ పవిత్ర మంతర్థాయ | 
తత్ర ఆజ్యం నినీయ । .అగ్నేరుత్తరతో అంగారా న్నిరూహ్య | 
తేష్వంగారేష్వాజ్య మధిథ్రిత్య | జ్వలతాదర్భేణ శోధయిత్వా ॥ 
(ఆజ్యమును విలాప్య అనగా కరుగపెట్టవలెను. దీనికి నేతిని తెచ్చిన పాత్రను 
వేడిచేయడం ఆచారం. అగ్జికి పశ్చిమమున ఆజ్యస్థాలి యందు వవిత్రము 
ఉంచవలెను. అందు ఆజ్యమునుంచవలెను. అగ్గికి ఉత్తరమున అంగారమును 
(నివ్వను నిరూహ్మ (ఉంచవలెను). దానిపై ఆజ్యపాత్రనుంచవలెను. 
వెలుగుచున్న దర్భతో శోధించవలెను. (ఆజ్యమున ప్రతిఫలింప చేయవలెను) 

89.ద్వే దర్భాగ్రే పవిత్ర వత్‌ సగ్గ్‌ం స్పృత్య 1 (ద్వే దర్భాగ్రే ప్రచ్చ్భిద్య 
ప్రక్షాళ్ళ। ప్రత్యస్య ననఖేన ఛినత్తి । ఆజ్యే ప్రాస్య। 1) యుగపదాజ్యే 
క్షిప్వా! ద్వయ మన్రేణ దర్భాగ్రే ప్రత్యస్య । 

“శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే । శ్రీమతే నారాయణాయ 

నమూ అనేది ద్వయమన్తం. ప్రత్యసననము ద్వయమన్తమున చేయవలెనని 


11. భద్రం.ర, అం.వేం.రా. పాఠాలు. 


ర్‌2 అగ్నిముఖమ్‌ 





నారాయణ నహిత. రెండు దర్జాగ్రములను పవిత్రమువలె సంస్కరించవలెను. 
(ఆ దర్జాగ్రములను త్రెంపవలె - గోక్టతోకాదు - ప్రోక్షణపాత్ర నీటితో కడుగవలె - జత్తవలె 
- ఆజ్యమున ప్రాసనమొనర్చవలె(పడవేయవలె) . ఆజ్యమును దొంగిలించు 
మధుగంధకులను పేరుగల రాళ్షనులను పారద్రోలుటకై ఈరెండు 
దర్భాగ్రములను,జఒకేసారి, ఆజ్బముననుంచవలె) 


పర్యర్శ్నికరణమ్‌ 
40.పునర్హ్వలతా దర్భేణ చరుణాసహ త్రిః పర్యగ్ని కృత్వా । ఆజ్యముత్తరత 
ఉద్వాస్య। అంగారాన్‌ ప్రత్యూహ్య | 
(తిరిగి వెలుగుచున్నదర్శతో చరువుతోనవో ఆజ్యమునకు 
ఎర్యగ్నికరణమొనర్దవలెను.(3 సార్లు.  వ్రదళ్నిణముగా _ త్రివృవలె) 
ఆజ్యమును ఉత్తరమునకు జరపవలెను. నిప్పను తిరిగి అర్నియందుంచవలెను) 
41. ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహార మాజ్యం టత్రిరుత్పూయ | 
(ప్రాగారభ్య పశ్చాన్‌ నీత్వా పునః ప్రాగేవ సమాప్తి; పవిత్ర గ్రంధిం 
విస్రస్య। ప్రక్షాళ్ళ। ప్రాగగ్ర మగ్నా పవిత్రే అనుప్రహరతి | 
(ఉదగగ్రములుగా నున్న పవిత్రములను, పునరాహారం అనగా తిరిగి 
వెనుకకు వచ్చనట్లుగా ఆజ్యమున 3 సార్లు కదుపవలె (రెండు చేతుల 
అంగుష్థానామికలతీ ఉదగగ్రముగా పవిత్రమును గ్రహించి, పాత్రయందు 
తూర్పున ప్రారంభించి పశ్చిమమునకు తెచ్చి మరల తూర్ష్మనకు కదిపిన 
బకసారియగును) ఆ పవిత్ర గ్రంధిని విష్టవలెను. కడుగవలె - ప్రాగగ్రముగా 
అగ్జియందు అనుప్రహరతి అనగా అనుసరించి వేయవలె, అనగా అగ్రము 
మొదట అంటుకొను విధమున వేయవలెను. 


దర్వీమార్ధనమ్‌ 
42స్రక్‌ స్రువౌ వామదక్షిణ హస్తాభ్యామాదాయ | యుగపదగ్నె ప్రతితప్య। 
(న్రుక్కును నస్రువమును క్రమముగా వొమదక్షిణ హన్త్నములతో 
గ్రహించవలెను. ఒకేసారి అగ్నియందు వేడి చేయవలెను. స్తుక్‌స్తువములకు 
దర్వీ ఇతర దర్వీలని పేరు. నారాయణసంహిత ఉష్ణోదక మార్చన చెప్పినది) 


అగ్నిముఖామ్‌ న! 





48.వామంగులౌ స్రుక్‌ స్రువౌ ధృత్వా । 
( స్రుక్‌ స్రువములను ధరించవలెను) 

44 స్రువం దర్భాగైః సమృజ్య । అంతరతో భ్యాకారం సర్వతోబిల మభి 
సమాహృత్య । 

(మొదట న్రువమును దర్భాగ్రములతో నమ్మార్జన మొనర్జవలెను. 

స్రుక్‌ స్రువమార్దనకు 4 దర్భలను పురుషనంహిత (31-16,17) చెప్షగా , ౩ 
దర్శలను నంప్రదాయము విభించుచున్నది. 5 కుళల తూర్చతోనని 
నారాయణనంహిత. ఈ నమ్మార్జ్దన అంతరతోభ్యాకారం అనగా 
న్రువగర్తమునకుగల ఆకారముననునరించి లోవల దర్హాగ్రములతో 
సమ్మార్దనమొనర్దవలెను 


45. దర్భమూలై ర్దండ స్థానం హస్తం సంమృజ్య . 





6దర్శమూలములతో దండన్థానమును, వాన్నమును మార్జన 
మొనరించవలెను. ౨) 


46. మధ్యమం గుల్ఫాం ప్రదక్షిణీ కృత్య | 


(దర్శమధ్యమములతో దండగుల్చిమును వ్రదక్షిణముగా మార్దన 
మొనరింపవలెను. 


47.స్రుక్‌ స్రువౌ వ్యుత్మమేణ ధృత్వా | 
(న్రుక్‌ న్రువములను బకదాని స్థానమున కింకొక దానిని మార్చి 
ధరించవలెను) 
48.తైరేవ దర్శ్భైః (న్రుచమథైః అంతరతో భ్యాకారం నర్వతో 
బిలమభిసమాహృత్య 1 
(అవే దర్దలతో స్రుచగర్తముననుసరించి లోపలమార్దించవలె) 
49, దర్భమథ్యైరుపరి ప్రాచీం సంమృజ్య అధోభాగే ప్రతీచీం సంమృజ్య। 


(దర్భల మధ్యభాగములతో న్రుక్‌నకు పైన తూర్పునకు మారన, 


04 అగ్నిముఖిమ్‌ 


అధోభాగమున పశ్చిమమునకు మార్టను 
50. దండం పూర్వవత్సంమృజ్య | 
(దండమునకు ముందువలె మార్దనమును చేయవలెను) 
51.పునః పూర్వవత్‌ ప్రతితప్య । ప్రోక్ష్య । ఆజ్యపాత్రోత్తరతో నిధాయ । 
(స్రుక్‌ స్రవములను ముందువలే వేడి చేయవలెను, ప్రోక్షణమొనర్దవలె, 
ఆజ్యపాత్రకు ఉత్తరమున ఉంచవలెను) 
52. తాన్‌ దర్భాన్‌ అద్భిః సగ్గ్‌ం స్పృశ్య | అగ్గాక్షిపేత్‌ | 
(ఆదర్భలను _పోక్షణపాత్ర నీటియందు ముంచి, అగ్షియందు ఉంచవలెను 
పరిధి ప్రక్షేపణమ్‌ 
58. తతః పరిధీన్‌ పరి దధాతి | 
అంగుష్టాగ్రపర్వ స్థాల్యం _ప్రాదేశత్రయ పరిమితం పశ్చాదుదగగ్రం 
నిధాయ | తర్జన్యగ్రపర్వ స్థాల్యం ప్రాదేశత్రయా త్మించిద్దీర్థం 
దక్షిణతః ప్రాగగ్రం నిధాయ । మధ్యమాంగుళివర్వస్థాల్యం 
ప్రాదేశత్రయా త్మించిన్న్యూనం ఉత్తరతః ప్రాగగ్రం నిధాయ । మధ్యమ 
పరిధిముప స్పృశ్య - కనిష్టి కాంగుళి పర్వస్థాల్యౌ ప్రాదేశత్రయ 
పరిమితా (ద్వే ఆఘార సమిధౌ పురస్తా దూర్దే నిధాయ ॥ 


(3 పరిధులను సుమారు 3 ప్రాదేశముల పొడవుగల సమిధలతో 
క్రింది విధముగ ఏర్ణరచవలెను- 


1. మధ్యమపరిధి - కుండమునకు పశ్చిమమున బొటనవ్రేలు లావు 
3 ప్రాదేశములపొడవు గలది - ఉదగగ్రముగను, 
2. దక్షిణపరిథి - కుండమునకు దక్షిణమున తర్దనిలావు 
3 ప్రాదేశములకు కొంచెము ఎక్కువ పొడవు గలది - ప్రాగగ్రముగను, 
3. వామపరిథి - కుండమునకు ఉత్తరమున మధ్యమాంగుళి పర్వ స్థాల్బ్యము 
౩ ప్రాదేశములకుకొంచెము తక్కువ పొడవుగలది - ప్రాగగ్రముగను ఉంచవలెను 
4. మధ్యమపరిథికి తాకించి చిటికెన వ్రేలు లావు 3 ప్రాదేశముల పొడవుగల 


అగ్నిముఖమ్‌ ర్‌ర్‌ 
ఆఘారసమిధలు రెండింటిని తూర్పున ఫైన బకేసారిగా ఉంచవలెను 
(ఆఘారసమిధలను ఆగ్నేయ ఈశాన కోణజములమందు ఊర్జ్వాగ్రములుగ 
నమర్చవలెనని -వి.తి.5.243. క్రి.తై.చం.(పే.నెం.141)కూడా ఇదే 
అభిప్రాయమైననూ అగ్రముల విషయమున మౌనము వహించినది. 


పరిషేచనమ్‌ (పూర్వ పరిషేచనమ్‌) 


54. అదితే2_ను మన్యస్వే త్యగ్నిం పరిషిచ్య 1 

అదితే£_.ను మన్యస్వ । అనుమతే£.ను మన్యస్వ | 
సరస్వతే౭.ను మన్యస్వ । దేవ సవితః ప్రసువ 

(1 నైర్యత్యాదాద్నేయాన్తం, 2నైర్యత్యాది వాయువ్యాన్తం, 3.వాయువ్యా 
టిశానాన్తం, 4తిరిగి ఆద్నేయాదిగా చుట్టూ ప్రదక్షిణముగా నీటిని క్రమంగా 
అదితేన్వాదులతో వూర్వపరిషేచన మొనరింపవలెను. ముడిచిన అరచేత 
జలమునుంచి, పైకెత్తియుంచిన అరచేతితో, అరచేతి చిటికెన వ్రేలి వైపునుండి, 
జలము పడునట్లు దక్షిణమున, పశ్చిమమున, ఉత్తరమున, ఈశాన్యమాదిగా 
ప్రదక్షిణముగ చుట్టూ అదితేను మన్యస్వాది మంత్రములతో (ప్రోక్షణపాత్ర నీటితో) 
పరిషేచన మొనర్చవలెను) 


ఇధ్మాధానమ్‌. 

55. ఏకాం అవశిష్ట్యనామికాగ్ర పర్వ స్టాల్యాని పంచదశేధ్మదారు 
ణ్యాదాయ।(తదవశిష్ట అనుయాజ సమిధం ప్రణీతాముఖే నిధాయ 1) 
ఆసనాత్మించి దుత్ధాయ ॥ ఇధ్మమభిఘార్య, ఇధ్మ మలంకృత్య, 
స్వయమలంకృత్య, బ్రహ్మాణమలంకృత్య । ఏవంగుణ విశేషణ 
విశిష్టాయాం శుభతిథౌ శ్రీ ........ప్రీత్యర్ధం అస్మిన్‌ హోమ కర్మణి 
బ్రహ్మన్‌ ఇధ్మ మాధాస్యే - 

॥ ఆధత్స్వ ॥ 
(ఇధ్మమునగల 16 సమిధలలో జకదానిని వదలి 15 సమిధలను 
తీసుకొనవలెను. (అటుల వదలిన అమయాజ సమిధను ప్రణీతపాత్ర ముందు 


ర్‌6 అగ్నిముఖమ్‌ 





ఉంచవలె ఆననము నుండి లేచి ఇధ్మమును అభిళురించవలె. 
అలంకరించవలె. తానలంకరించుకొనవలె. బ్రహ్మనలంకరి-చవలె. ఈ శుభతిథి 


ఇధ్య్మమును ఆధాస్యే అగ్నియందుంచుచున్నాను అని బుత్విజుడనగా 
బ్రాహ్మణులు ఆధత్స్వ ఉంచుడు అని చెప్పదురుు 


(ఈ అనుయాజ నమిధను శేషవోమ మందు హోమము 
చేయవలెనని నారాయణ సంహిత. య.వైకాండ.11.162 


56. ఆజ్యసిక్తేధ్మం తూష్టీం అగ్నౌ దధ్యాత్‌ | 
ఇధ్మాధాన ముహుర్తః సుముహుర్తః అస్తు | 


(ఆజ్యమున తడువబడిన ఆ ఇధ్యమును “తూవ్షీం” అనగా 
మంత్రోచ్చారణ లేకుండ (ప్రజావతిని ధ్యానించుచూ అడ్నియందుంచవలె. 
ప్రజావతికి నంబంధించిన ఆహుతులను తూష్లీం అనగా మంత్రోచ్చారణ 
లేకుండా, లేదా వైఖాననమున చెప్పినవిధముగా ఉపాంశునా - (కంఠ 
రవమున గాక మనసులో చెప్పకొన్నవిధమున మెల్లని మాటలతో) “ప్రజాపతయ 
ఇదం” అని చెషప్టవలసి యున్నది. దీనికి సంబంధించిన గాథ యజుర్వేదమున 
గలదు. మనన్ఫు, వాక్కు పోటీవడి ఎవరుగొప్పో తేల్చుకొనుటకై 
బ్రహ్మనాశ్రయించినవి. బ్రహ్మ సంకల్చప్రాధాన్యతచే మనసే ప్రధానమని అందుచే 
మనసే గొప్పదని చెవ్పటచే కోపించిన వాక్కు బ్రహ్మకు ఆహుతినిచ్చ 
సమయమున తాను పలుకనని శపథము చేసినది. “తన్మా నృనసా ప్రజాపతయే 
జుహోతి” - అని శ్రుతి. ఇధ్మాధాన ముహూర్తము సుముహూర్తమగుగాకు 


ఆఘారహోమః _ (దిర్హధారగా తిన్నగా[వంకరలేకుండ) ఆజ్యముతో చేయు 


12. ప్రధమాఘార హోమళ్చ ప్రథానాహుత్యనంతరమ్‌ । యడ్గోతంతు తత్సర్వం ్రువేణోక్తం కపర్టినా 
ద్వితీయాఘార హోమళశ్చ ప్రథానాహుతయస్తథా | ఆజ్యభాగౌతు సర్వత్ర స్రుచా హోమం కపర్దినా॥ 
-అని కపర్ణిమహర్షిక్రారిక) 

18. “శేషభూతస్య జీవస్య పారతంత్ర విరోధతః । ఉద్దేశ త్యాగా హోమాన్తే నకుర్యాత్‌ ఏష్ణు కర్మణి॥ - 
ఆను. శుకప్రశ్న సంహితా వచనము ననుసరించి ' ప్రజాపతయేదం' అనిమాత్రమే చెప్పి, 
హోమాన్త త్యాగములగు 'న మమ' అనువానిని విష్ణు కర్మ యందు ఉపయోగించరు . 





అగ్నిముఖమ్‌ ర్‌? 





హోమము ఆఘార హోమము) 
57.తతః ్రువేణాద్య మాదాయ ; ్రుచం సంపూర్య | వునః 
స్రువేణాజ్యమాదాయ ॥ 
(స్రువమున ఆజ్యము గ్రహించి ఎడమచేతనున్న స్రుక్కును పూరించి, 
తిరిగి స్రువముతో ఆజ్యమును గ్రహించవలె 
58.నంవేణ వాయువ్యకోణమారభ్య అగ్నేయకోణ వర్యన్తం 
ప్రథమాఘారమ్‌ * (తూష్టీంహుత్వా) 
ప్రజాపతయేస్వాహా । ప్రజాపతయ ఇదమ్‌ 1* 
(కుడిచేతనున్న స్రువముతో వాయువ్యకోణము నుండి ఆగ్నేయకోణపర్మన్తం 
మనస్సులో “ప్రజాపతయేస్వావో ; ప్రజాపతయ ఇదం ” అని ధ్యానించుచూ 
ప్రథమాఘారమును ఇవ్వవలె 
59.తతః స్రుచా - 
నైర్భతి కోణమారభ్య ఈశానకోణపర్యన్తం ద్వితీయాఘారమ్‌ । 
ఇంద్రాయ స్వాహా । ఇంద్రాయ ఇదమ్‌ | 
(ఎడమచేతనున్న ఆజ్యవూరిత న్రుక్కును కుడిచేత గ్రహించి 
నైర్భతికోణము నుండి ఈశానకోణపర్యన్తము కంఠరవమున “ఇంద్రాయ న్వాహా 
ఇంద్రాయు ఇదం” అని వలుకుచూ థ్వితీయామారమును ఇవ్వవలె. 
(వివరములకు చూఅను...6) 
చక్షుర్లోమః : (చక్షువులని భావించి ఇచ్చ రెండు ఆహుతులు) (ఆజ్బభాగములు) 
60.తతః స్రువేణ చతుర్చహీత్వాజ్యమాదాయ । ్రుచం సంపూర్య | 
(ఏకం ద్వేశ్రీణిచత్వార)ి ఈశానదేశే 
ఓం అగ్నయేస్వాహా । అగ్న్మయ ఇదమ్‌ । 
61. పునః సృవేణ చతుర్చహీత్వాజ్య మాదాయ సృచం సంపూర్య- 
(ఏకం ద్వే క్రీణి చత్వారి) దక్షిణ పూర్వదేశే 


ర్‌8ి అగ్నిముఖమ్‌ 
ఓం సోమాయ స్వాహాః సోమాయ ఇదమ్‌ | 


(యత్ర యత్ర స్రుచోహోమ: తత్ర తత్ర స్రువేణాజ్యమాదాయ స్రుచం సంపూర్మ్రు 


జ 





(కుండమున ఈశాన్యమున ఆగ్నేయమున అగ్నియొక్క చక్షువులను బుద్ధితో 
ఆహుతులనిచ్చ చక్షుర్హోమము. 

1.సువముతో “ఏకంద్వేత్రీణి చత్వారి” అని నాలుగుసార్లు ఆజ్యమును స్రుక్కునందు 
గ్రహించి. “అగ్నయేస్వాహా అద్మయ ఇదం” అనుచు అగ్నియం టిశాన్యమున 
హోమమొనర్జ్దవలెను. 

2. సువ్రముతో “పకంద్వేత్రీణి చత్వారి” అని నాలుగుసార్లు ఆజ్యమును స్రుక్కునందు 
గ్రహించి “నోమాయన్వాహా సోమాయ ఇదం” అనుచు అద్నియం 
దాద్నేయమున హోమమొనర్చవలెను) 


అగ్నిముఖమ్‌ (మధ్యన ముఖమని (నోరు) భావించి ఇచ్చు ఆహుతి) 
62. ఏకం, మధ్యే అగ్నయే స్వాహా 1 సమం పూర్వేణ ॥ 
ఇదమగ్నిముఖం సర్వత్ర సాధారణం కృత్వా 1- 

(మధ్యన అగ్నియొక్క ఆన్యమను బుద్ధితోనిచ్చు ఒకఆహాుతి. 
ఆజ్యమును నాలుగుసార్లు గ్రహీంచి (భూరాది వ్యాహృతులతోనని క్రికై.చంి 
మధ్యన ఓం అగ్షయేస్వావో అగ్మయ ఇదం అని స్రువముతో ఒక ఆహుతినివ్వవలె. 
ఈ మూడు ఆహుతులు “సమం పూర్వేణ” అనగా కుండమున అగ్నియందు 
తూర్చున సమానదూరమున నొనర్జవలయునని ఏథి. ఇది అగ్నిముఖము 
సర్వహామములయందు సాధారణముగ చేయవలసినది) 

68. యథోపదేశం ప్రధాన హుతీర్దుత్వా 1 యస్మిన్‌ కర్మణి యాః 
ప్రధానాహుతయః తస్మిన్‌ కర్మణి తావవ హుత్వా - 
1. ఆతోదేవా 2. ఇదంవిష్టు 3. త్రీణిపదా 4 విష్ణోఃకర్మాణి 5. తద్విష్టోః 


(ఆయా కార్యక్రమములయందు ఉపదేశించిన ప్రథనాహుతుల 
నొనరింపవలెను. ఏయే కర్మలకు యేవఏ ప్రధానాహుతులో ఆయాకర్ష్మలయందు 


అగ్నిముఖమ్‌ ర్‌రి 
వానిని మాత్రమే హుత మొనర్దవలె. క్రింద నిచ్చిన అతోదేవా మొదలైనవి 
ప్రస్తుత కర్మకు విధింపబడిన ప్రధానాహుతులు చా.వే.రాభ. అం.వేం.న., అం.కూ 
ప్రతులు ఈ ప్రధానాహుతులను చెప్పినవి 


జాతదోష శౌన్తి | ( జాతదోష శమనార్థం మన్తవూర్వకముగా నిచ్చు ఆహుతి) 

64 త్వమగ్నేద్యుభిరితి సూతదోషోపశమనార్థం స్రువేణాజ్యం హుత్వా - 
“త్వమగ్నే ద్యుభి స్వమాశు శుక్షణి స్వమధ్య్యః త్వమళశ్ళ్శ నస్పరి । త్వం 
వనేభ్యః త్వమోషధీభ్య స్త్వనృణాం నృపతే జాయసే శుచిః స్వాహా ౫” 
వైష్ణవకరణం | 

65. సంస్కారాజ్య భాగాంతే అగ్నేరై వ్రష్ణవ సిధ్యర్థం పంచసూక్తాని* 
ప్రతిబుచం హుత్వా - 

“సహస్రశీర్నా పురుషు, సహస్ర శీర్షందేవం, హిరణ్య వర్దాం, 

భూమిర్భూమ్నూ, నీళాందేవీం *” 

(పైనిచ్చిన నంస్కారములు, ఆజ్యభాగములు (చక్షుర్హోము, 
అగ్గిముఖాహుతులు ఆజ్బభాగములు) జరిగించిన వెనుక అర్సికి వైష్ణవత్వ సిద్ధికై 
వంచనూక్తములను వ్రతిబుక్కునకు హవనమొనర్బవలె. వంచనూక్త 
హోమము, జెపాసన హోమములు అనుబంధము -1 న ఇవ్వబడినవి 


ఇతి అగ్నేః వైష్ణవత్వ విధిః 
జు 
14 -అగ్నే ర్వైస్ణవ సిధ్యర్థం పంచసూక్తె ర్చనేత్మమాత్‌ - పురు.సం. 2493, 

- ఆతోదేవా, ఇదం విష్ణు రిత్యాజ్యేన సమృద్ధి ర్హుహోతి -వైభా.ప్రతి.1.106 (చూ.అను-6) 

- అష్టోత్తరశతంవారాన్‌ ద్వాదశాక్షరవిద్యయా వైష్ణవాగ్నిశ్చ కర్తవ్యం గర్భాధానాదికే ద్వితైః 1 అగ్నౌచ 
కల్పయేద్దేవం యోగపీఠాదికం క్రమాత్‌ । షోడశంసమిధం హుత్వా మూలమన్తేణ మన్రవిత్‌ | 
జుహుయా క్ర్రణవేణాజ్యం చరుంవై మూలమన్తతః । షోడశాహుతయ స్వేవం హోతవ్యాస్తదనన్తరం॥। 

- నారా.సం య.కాం. 11.110-112 

- “గర్భాధానాది షోడశవ్రతానుద్దిశ్య క్రమేణాజ్యేన ప్రణవేన షోడశాహుతీర్చుత్వా, షోడశసంస్కార 
సిధ్యర్థం షోడవ సమిధ మాదాయ మూలమన్రేణహుత్వా । అష్టాక్షేణ చరుణా షోడశాహుతీర్చుత్వా” 
- అని ప్రతిష్టాప్రయోగం - రేజే. శ్రీరం 
8 


60 అగ్నిముఖమ్‌ 


__ అగ్నిప్రతిష్థాపన విధౌ అష్టోత్తర శత దర్భ ప్రమాణశోకాః - 


అగ్నిష్టోడశభిర్ధ ర్షైః పురతస్తు పరిస్తరేత్‌ । పరిస్తరణ మన్యేషా మేవం సంఖ్యావిధీయతే। 
పాత్రాణాంచ ద్విషట్కంస్యాత్‌ ప్రణీతాసొదంనంతథా। అష్టభిశ్చాదనం కుర్యాత్‌ శ్రిఖి 
రవ్మాసనస్యచ ; ద్వౌదర్భొ పవిశ్రేచ తథా ప్రత్యసనస్యచ । పర్యగ్నికరణే శ్చేకం జ్వలన స్యైక 
ఉచ్యతే ; ఉల్లేఖనంత్రిభిర్దర్భై రేవ మహ్తోత్తరంశతం । సమ్మార్దనం త్రిభిర్దర్భెః అగ్నికోణే 
పరిత్యజేత్‌ । లేపనార్థంతు ద్వౌ దర్భా తస్యాం దిశి నిరస్యచ । ఇధ్మం బధ్వాష్టభిర్దరై; 
త్రిఖః పరిధిరుచ్యతే | తాలద్వయ ప్రమాణేన బ్రహ్మకూర్చన్తు కారయేత్‌ । ద్వాత్రింశ 
దుత్తమం ప్రోక్తం చతుర్వింశస్తు మధ్యమమ్‌। వింశ ద్దర్షై రధమం ప్రోక్తం బ్రహ్మకూర్చస్య 
లక్షణం తొలద్వయ ్రమాణేన అంగుళ గ్రంథి సంయుతమ్‌। పంచాంగుళాగ్రం కుర్వీత 
బ్రహ్మకూర్చ కమండలే విన్యసేద్దోమరక్షార్థం స్వర్ణరజ్జుక్సృతం శుభమ్‌ ॥ 





- కామరాజుపేట రే॥రం ప్రతినుండి 
సమ్మార్దనమునకు 8 దర్భలు (ఆగ్నేయ నిరననము) వరిధులు 4 ౫ 16 - 64 
లేపనమునకు _ 8 దర్భలు (ఆగ్నేయ నిరసనము ) పాత్రాసాదనం - 12 
ఇధ్మబంధనమునకు 8 దర్భలు, పరిధికి 8 దర్భలు వ్రణీతాసాదనమ - 12 
బ్రవ్మాకూర్చ 2 తాలముల పొడవు (సుమారు 16 అం.లు) బ్రవ్మాసనం - 8 
82 దర్భల బ్రహ్మకూర్చ ఉత్తమము, 24తో మధ్యమము, పవిత్రం - ౩2 
20 అధమము. (గ్రంధి 1 అం., అ(గ్రం 5 అం.లు గలిగి న్వర్ణ ప్రత్యననం -2 
రజ్బవుతో చేసిన బ్రవ్మ కూర్చ శుభకరము (స్మార్త కపర్దికారికలలోను పర్యగ్నికరణం - 1 
బాలిశాం వారి పొఠంలోను కొద్దిపాటి అక్షర భేదంతో 108 -దర్భలకు జ్వలనం -1 


సంబంధించినంతవరకు ఉన్న ఇదే శ్లోకం కన్పిస్తున్నది. మిగిలిన ఎప్తాంశి 
ఉల్లేఖనం సమ్మార్దనంపాదాలు కేవలం రే!రం ప్రతిలో మాత్రం లభ్యమౌతున్నవి. ) యమము 
(బాలిశాంచా॥ జగ్గప్పగారి పాఠంలోని శ్లోకం పొష్మరసంహితాన్తర్గతంగా చెప్పబడినది) 
ఇదం విష్ణు రితిప్రోచ్య పూర్ణాహుతి మథాచరేత్‌  నదహే త్పరిధీన్‌ దర్భాన్‌ దేవా న్నోద్వాసయేళ్‌స్థితాన్‌। 
ప్రత్యహం ధారయే దగ్నిం యావత్తీర్ధ దినావధి | అహోరాత్రంతు ప్రతిదినం జుహుయా దుక్తవర్మనా।। 

== పాద్మ. చర్యా. 11. 88, 89. 


నన! 


61 


అంకురార్పణమ్‌ 


'ప్రాణానాయమ్య । ఏవం గుణవిశేషణ విశిష్టాయాం ................ 


గోత్రన్య ............ భగవంతముద్దిన్య ........... భగవత్‌ ప్రీత్యర్ధం 
పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవాంగత్వేన 
అంకురారోపణాఖ్యం కర్మకరిష్యే 1 -- 


అంకురారోపణ మండల రచనా 
2.పాలికా ఘటిక శరావాన్‌ యధాలాభలక్షనాన్‌ సంపాద్య । బీజాన్యేకస్మిన్‌ 
(నవ, పంచవా నవధాన్యా నేకస్మిన్‌ * ) పాత్రే అనీయ । 
& అష్టతాలాయుత * చతురస్రతండుల వేదిషు, తంతు* తన్వన్నితి నవ 
1.పాతపాఠములో 12 పాలికలు, 12 ఘటికలు, 12 శరావములతో 36 పాత్రల అంకురార్జణము 
చెప్టబడినది ఆర్వాచీనపాఠములలో నవపాలి కాంకురార్డణమున్షది పాద్మసంహిత మహోక్షవ 
విధియందు కనీసం 36 పాత్రల అంకురార్షణమును విధించుటచేతను, క్రికై-చం.6(24 అధ్యా 
పేజి. 185) 'త్రివర్గేషు పాలికాది పాత్రేషు ఉత్సవాంకురార్టణం కృత్వా" అని విధించుటచేతను, 
పూర్వాచార్య్భ ప్రయుక్తమగు 36 పాలికల అంకురార్ట్జణము, కపింజిలోక్తము (21.10-16€) 
ఇక్కడ గ్రహింపబడినది పై రెండింటికి నడుమ గల కొద్దిపాటి భేదమున గమనించగలరు 
36 పాత్రల అంకురార్దణము అం. అష్ట. ప్రతిలో కూడ చెప్పబడినది. “ప్రత్యేక ముత్తమం 
సంఖ్యా షట్‌ త్రింశాా మధ్యమా రమే । షోడశ ను ర్హీనసంఖ్యా త్వష్టా, హీనమతో నహి! 
సర్వార్ధే పాలికావాపి హ్యష్ట్రా, విత్తానుసారత: : దేవతానాం ప్రతిష్టాది కార్యే యుగ్మాస్తుపాలికా ॥ 
భక్షబింబ ప్రతిష్థాది మనుష్కాడాంతు శోభనే అయుగ్గా: సు పాలికాద్యా స్తేషాం భేదం కదాచన 
1” -శ్రీప్రశ్స 1932-34. (చూడుడు-అను.5ు 
అం.అస్ట. పాఠం 
తాలప్రమాణమునగాని సౌర్ధతాల ప్రమాణమునగాని 64 కోష్టములతో నిర్మించవలసిన 
అంకురార్జ్ణణ మండలము పటమున చూపబడినది. సూత్రాన్సాలనము మొ॥వి పటిమున 
చూపిన విధముగా (చూ...కపింజల షట్రింశత్‌ పాలికాంకురార్జణ మండలము, అను.5 పుట) 
వేయవలె. దీనికి సంబంధించిన మంత్రయుక్తములగు కారికలు ప్రతిష్టాంకురార్ణణమున 
గలవు (పాలికా కంఠమున దూర్వా, సహదేవ, ఆశ్వద్ధ పల్లవములను పురు.సం(13.12-13) 
విధించినది. “దూర్వా మశ్వత్ధపత్రంచ శిరీషం బిల్వపత్రకం । తాసాం మూలేతు బద్జీయాత్‌ 
శ్వేకసూత్రేన వేష్టయేత్‌” - అని గ్రంథాంతరము 
4. తంతుంతన్వ, బ్రవ్మాజజ్ఞాన, మోషముణ: వరా, తత్వాయామి, సోమమన్ర్తములను, 
సోమకుంభమును, కరకమున సుదర్శనమును, అస్టదిక్కులయందు కలశలను, వానియందు 
దిక్చ్సాలకావాహనమును పురుషో సం విధించినది (1313-18) 


౮ గి 


62 అంకురారోపణమ్‌ 
తంతు వేష్టిత పాలికా ఘటిక శరావాన్‌ పం మధ్యా దీశానాన్తం 
చతుళ్ళుతు ర్విన్యస్య -- 
(కడిగి శుభ్రపరచిన పాలికాదుల కంఠమున దూర్వా/(సహదేవీ/ అళ్వత్ర పల్లవ బంధనం 
చేసి నవ తంతువును చుట్టవలెను వురు.నం. 28. 12-21 
తంతున్‌ తన్వన్‌ రజసోభానుమన్విహి జ్యోతిష్మతః పధోరక్ష 
ధియాకృతాన్‌ అనుల్బణం వయత జోగువామపో మనుర్భవ 
జనయా దైవ్యంజనమ్‌ ॥ 


4. మేదినీదేవీరితి మృత్తికాం నినీయ *- 
(మొదటి మృత్తిక, ఆ తర్వాత ఇసుక, ఆపైన ఎండినపేడ నింపవతె) 


మేదినీ దేవ్‌ఎసపపటాా తన్నోధరా ప్రచోదయాత్‌ । 
అధిష్టానదేవతావాహనమ్‌ 


5. బ్రహ్మాది నవదిక్షుస్థాపిత కలశేషు మధ్యే చతుర్హటికయోః బ్రహ్మ 
జజ్ఞానమితి బ్రహ్మాణ మావాహ్య--, 
బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురుచో వేన ఆవహ 
స బుద్నియా ఉపమా అస్యవిష్థా స్పృతశ్చయోని మసత శ్చవివః ॥ 
ఓం భూః బ్రహ్మాిణమావాయామి | ఓం భువః ప్రజాపతి 
మావాహయామి। ఓగ్‌ం సువః పితామహ మావాహయామి । ఓం 
భూర్చువస్సువ : చతుర్ముఖ మావాహయామి! * 





5 నారాసంయ. 7.126-127 

6. షట్రింశత్‌ పాత్రల అంకురార్జ్ణణమున నాలుగు పాత్రలయందు నాలుగు నామములతో 
బ్రవ్మోదుల ఆవాహనము చేయవలె. ( ఈవిధముగా ఆయాదేవతలనామముల 
వర్యాయవదములతో నాలుగుసార్లు ఆవావానచేయుట శ్రీమాన్‌ కందాడై 
శ్రీనివాసాచార్యులుగారు 1998 లో నంకలనం చేని వ్రచురించిన శ్రీవైష్సవ 


పూర్వప్రయోగానుక్రమజికయందు కన్సించుచున్నది 


అంకురారోవణమ్‌ 63 


6. 


అ 


ంం 


. 


ప్రాచ్యాం చతుర్హటికయోః ఇంద్రం ఓమితి ఇంద్రమావాహ్య - 

ఇంద్రవో విశ్వతస్పరి హవామహే జనేభ్యః । అస్మాకమస్తుకేవలః । 
ఓం భూః ఇంద్రమావాహయామి । ఓం భువః వజ్రిణ మావాహయామి 
ఓగ్‌ం సువః శతక్రతు మావాహయామి । ఓం భూర్భువస్సువ £ శచీపతి 
మావాహయామి! 


. ఆగ్నేయే పాలికాచతుష్టయే అగ్నిందూతమితి మన్రేణ అగ్ని మావాహ్య- 


అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం 1 

అస్యయజ్ఞస్య సుక్రతుమ్‌!॥ 

ఓం భూః అగ్నిమావాహయామి । ఓం భువః సుకేతు మావాహ 
యామి | ఓగ్‌ం సువః హవ్యవాహన మావాహయామి | ఓం 
భూర్చువస్సువః సప్తజిహ్వ మావా హయామి | 


. యామ్యే పాలికా చతుష్టయే యమాయ సోమమితి యమ మావాహ్య- 


యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతాహవిః । 

యమగ్‌ంహయజ్ఞో గచ్చ ద్యగ్నిదూతో అరం కృతః 

ఓం భూః యమ మావాహయామి | ఓం భువః వైవస్వత 
మావాహయామి 1ఓగ్‌ం సువః పితృపతి మావాహయామి | ఓం 
భూర్భుస్సువః ధర్మరాజ మావాహయామి! 
నైర్భతి దిక్‌ స్థిత పాలికా చతుష్టయే మోషుణః పరేతి నిర్భతి మావాహ్య- 

మోషుణః పరాపరా నిర్భతిర్‌ దృహణా వధీత్‌ 1 

. పథీష్ణు తుష్ణయాసహ!। 

ఓం భూః నో మావాహయామి | ఓం భువః ఖద్దపాణి 
మావాహయామి । ఓగ్‌ం సువః నరవాహన మావాహయామి । ఓం 
భూర్భువస్సువః నిశాచర మావాహయామి! 


64 అంకురారోపణమ్‌ 
10.పళ్చిమ దిక్‌స్టిత మటికా చతుష్టయే ఇమంమే వరుణమితి 
వరుణమావాహ్య - 
ఇమంమే వరుణ శ్రుధీహవ మద్యాచ మృడయ | 
త్వా మవస్యు రాచకే । తత్త్వా యామి బ్రహ్మణా 
వందమాన స్త దాశాస్తే యజమానో హవిర్భిః ॥ 
అహేడమానో వరుణీహ బోధ్యురుశగ్‌ం 
సమాన ఆయుః ప్రమోషీ ॥ 
ఓం భూః వరుణ మావాహయామి! ఓంభువః ప్రచేతన 
మావాహయామి । ఓగ్‌ంసువః సురూపిణ మావాహయామి 1 ఓం 
భూర్భువస్సువః అపాంపతి మావాహయామి! 
11.వాయవ్య దిక్‌స్టిత శరావ చతుష్టయే తవవాయువితి మన్రేణ 
వాయుమావాహ్య। 
తవవాయు వృతస్పతే త్వ ష్టు ర్థామాతరద్భుత | 
ఆవాం స్యాం వృణీమహే ॥ 
ఓం భూః వాయుమావాహయామి । ఓం భువః జగత్రాణ 
మావాహయామి । ఓగ్‌ం సువః సమీరణ మావాహయామి । ఓం 
భూర్భువస్సువః పవమాన మావాహయామి ॥ 


12. ఉత్తర దిక్‌స్థిత శరావేషు సోమోధేనుమితి సోమ మావాహ్య - 
సోమోధేనుగ్‌ం సోమో అర్వంతమాశుగ్‌ం సోమోవీరం కర్మణ్యం 
దదాతు సాదన్యం విదథ్యగ్‌ం సభేయం పితుశ్యవణం యో దదాశ 
దస్మే 11 
ఓం భూః సోమ మావావాయామి |; ఓం బభువ 
ఇందుమావాహయామి | ఓగ్‌ ౦ సువః నిశాకర మావాహయామి | 
ఓం భూర్భువస్సువః ఓషధీశ మావాహయామి 


అంకురారోపణమ్‌ 65 
18. ఈశాన దిక్‌స్థిత శరావ చతుష్టయే తమీశానమితి ఈశానమావాహ్య- 
త మీశానం జగత స్తస్థుషస్పతిం ధియంజిన్వ మవసే 
హూమహేవయం పూషాణో యథా వేదసా మనద్చృధే 
రక్షితాపాయు రబద్ధ స్వస్తయః॥॥ 
ఓం భూః ఈశాన మావాహయామి । ఓం భువః వృషభారూఢ 
మావాహ యామి। ఓగ్‌ం సువః గౌరీనాధ మావాహయామి । ఓం 
భూర్భువస్సువః మహేశ్వర మావాహయామి 


మరీచ్యాది నవబ్రహ్మావాహనమ్‌ 
14. మరీచ్యాది నవబ్రహ్మణః కలశేష్వావాహ్య - 
ఓం మరీచయేనమః 1; అంగిరసేనమః ।; ఆత్రయే నమః । 
వశిష్ట్థాయనమః । పులస్త్యానమః | క్రతవేనమః । ధర్మాయనమః । 
భృగవేనమః । ధాత్రేనమః | 
ఇతి పుష్పాక్షరైతరర్చయిత్వా ॥ శిరీష దూర్వాదిఖిరలం కృత్య 1 


15. పాలికాసు విష్ణు గాయత్ర్యా జపం కర్యాత్‌ ఆ 
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి 


తన్నోవిష్ణుః ప్రచోదయాత్‌ 
16. ఆప్యాయస్వేతి క్షీర ప్రక్షాళిత నవధాన్యాని యాజాతా ఓషధయ 
ఇత్యభిమన్య్య- 
ఆప్యాయస్వసమేత్తుతే విశ్వతస్సోమ వృష్టియమ్‌ 
భవావాజ స్య సంగథే ॥ 
“యాజాతా ఓషధయో ................ దీర్థమాయుః 11 


(యాజాతా సూక్తమునకు చూ..పుట408.) 


66 అంకురారోవణమ్‌ 
17.తేషుబీజేషు అధిష్టానదేవాన్‌ సంపూజ్య - 
గోధూమాధిపతిం సూర్య మావాహయామి, దబ్రీహిణామధిపతిం 
చంద్రమా వాహయామి, ఆధకాధిపతిం అంగారక మావాహయామి, 
ముద్దాది వతిం బుధవూావావాయామి, చణకాదివతిం 
గురుమావాహయామి, రాజమాషాధిపతిం శుక్రమావాహయామి, 
మాషాణామధిపతిం రాహుమావాహయామి, కుళుత్చాధిపతిం కేతు 
మావాహయామి । 
- భత్యావాహ్య, షోడశోపచారై సృమ్పూజ్య ॥ 





సోమకలశసాపనమ్‌ 

సజామకలశ్య్యాపనయ. 

18. తత్పశ్చిమే దశద్రోణ పరిమిత ధాన్యోపరి అకలశే ప్వేతి మన్రేణ కలశం 
నిధాయ, ఇమమ్మే గంగేతి జలం నిక్షిప్య - 


పంచత్వక్‌, పంచపల్లవ, పంచామృత, పంచరత్నాని తత్మన్మంత్రైస్తు 
నిక్షిష్య నవవ'స్తై రాచ్చాద్య- 
తస్మిన్‌ సోమోధేనురితి సోమమావాహ్య - 


19.తదుత్తరస్త కరకే సుదర్శనం, ప్రాగాది కలశేషు ఇన్దాదీన్‌ సంపూజ్య- 
సోమకుంభస్య పరమాన్నం నివేద్య - 





7 ఇక్కడ అంకురార్జణమును ఆపి కుండమునగాని, స్థండిలమునగాని 'విధ్యుక్తముగా అగ్ని 
ప్రతిష్టాపనమును అగ్జిముఖాన్తము జరిపి, అంకురార్టణ హోమమొనరించి, సంఫాతాజ్యమున 


బీజములకు సేచనవెమునర్చి అంకురార్ప్హణమును వూర్తిచేయవలని యున్నదని 
క్రియాకైరవచంద్రిక (చూ. అనుబంధము 5) ఆందుకే ఆగ్షి ముఖము ముందుగ చెప్టబడినది 


లంకురారోవణమ్‌ 67 
అంకురార్ప్చణ హోమః " 
20.ఆహవనీయాగ్నిం ప్రజ్వాల్య - పరిషించ్య - (చతుష్కుండ విధానమున 
అహవనీయమున జరిగించవలసి యున్నది) 
21.ఓం నమో నారాయణాయస్వాహా (8) ఓం రామాయ స్వాహా (8), 
ఇతిసమి ధాజ్య చరుం షోడశవారం హుత్వా | 
ఓం నమోభగవతే వాసుదేవాయస్వాహా (ఒక ఆహుతి) 


ఓంనమో విష్వక్సేనా యస్వాహా - ఇత్యష్టోత్తరశత చారం హుత్వా॥ 

(భారద్వాజ సంహితా వివాహ ప్రయోగమున అంకురార్ట్జణ హోమంలో 
అష్టాక్షరి 8 ఆహుతులు, రామమన్త్హ్రం 8 ఆహుతులు, వివ్వక్షేనాహుతులు 2 
ద్వాదశాక్షరితో బఒకఆహుతి కన్చించుచున్నవి ) 


22.సోమమన్త మహ్షోత్తరశత మాజ్యేన హుత్వా - సంపాతం సంగృహ్య- 
23. _్రుచా ఓం వౌషట్‌ స్వాహేతి పూర్ణాహుతిం హుత్వా - శ్‌ 


సంపాతాజ్య సేచనమ్‌ 

24. పాలికాదీనాం - 
కంఠే - భద్రం కర్లీ భిరితిి పాదౌ - సుమంగలీరితి; శిరసి - 
సుశోభనమితి;  దూర్వాఖిః సంపాతం సేచయిత్వా - 
సుశోభన, అమాప్రాణేన, సహవర్చసాగ్‌ం సన్నితి సంపాత శేషం 
బీజపాత్రే నిక్షిష్య - 


బీజావాపనమ్‌ 

8 సంహితలయందు ఉత్సవవిధిలో పూర్ణాహుతి మూడు నాలుగు చోట్ల కన్పించుచున్నది 
పాధ్యమున ఉత్సవవిధిలో, బ్రహ్మాది సర్వదేవతా హోమానంతరం “ ఇదం విష్ణు రితిప్రోచ్య 
పూర్ణాహుతి మధాచరేతీ! నదహే తృరిభీన్‌ దర్జాన్‌ దేవా న్హోద్వాసయేత్‌ స్థితాన్‌ : ప్రత్యహం 
ధారయే దగ్శిం యావత్తీర్ధ దినావధి। అహోరాత్రంతు ప్రతిదినం జఘుయా దుక్తవర్హనా & " -- 
పాద్మ చర్మా 11 88,89 


68 అంకురారోవణమ్‌ 





25.అతోదేవా, సహస్ర శీర్షం దేవ మితి బ్రహ్మపాలికాత్‌, ఇన్సాదీశాన 
పర్యస్తం ద్వాదశాక్షరేణ చ బీజా న్యావాపయేత్‌ - 


అతోదేవా .....4444 2400060000 ఉంంంలలలలంంం పదగ్‌ం ॥ 
సవాస శీర్షా వురుషః.... 4. నోక్షరు పరమ న్వరాట్‌! 


26. ఉధృతా ఇతి మృత్తికా నాచ్చాద్య క్తి 
ఉద్దతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా / మృత్తికే హనమే 
పాపం యన్మయా దుష్ట్రుతంకృృతం | వృత్తికే బ్రహ్మదత్తాలి. సి 
కాళ్ళపే నాభి మన్లితా / వృత్తికే దేహిమేవుష్టిం త్వయి సర్వం 
ప్రతిస్టితం / వృత్తికే ప్రతిష్టితే సర్వం తన్మే నిర్గుద మృత్తికే ॥ 
తయాహతేన పొపేన జీవామి శరదళ్ళతమ్‌!/ 1.6 నాం.129) 


27. ఆపోహిరణ్య, పవమాన ఇతి సూక్తేన అభిషించేత్‌ - 
( శ్రీసూక్తమున హరిద్రాంబువులు చల్గుమని, పాత్రలపై కోమల 
పచపల్లవములను కష్ట వలెనని నారా. సం) 


బ్రహ్మ, అష్టదిక్సాలకావాహన "* 

28. బ్రహ్మణే నృష్ట్యాధిపతయే సవాహనసపరివారాయనమః, ఇంద్రాయ 
సురాధిపతయే, అగ్నయే తేజోధిపతయే, యమాయ ధర్మాధిపతయే, 
నిర్భతయే రక్షో ధిపతయే, వరుణాయ జలాధిపతయే, అనిలాయ 
ప్రాణాధిపతయే, కుబేరాయ ధనాధిపతయే, రుద్రాయ పశుపతయే 





9. ఉధ్యతాసి మన్తమున మృదాచ్చాదన, అబ్లింగమంత్రాలతో సేచన, పవమాననుక్తమున 
దిక్కులయందు బలిదానము, బ్రహ్మ, అష్టదిక్కాలకావాహనములను పురుసంహి 13 అధ్యా. 
40,41 శ్లో 


అంకురారోపణమ్‌ . 


- సవాహన సపరివారాయనమః - 
ఇతి షోడశోపచార పూజాం సమర్పయామి- 
29. యావత్మర్మావసానం ప్రత్యహం అహర్నిశం సోమకుంభస్య అర్జాదిభిః 
పూజనం, పరమాన్న నివేదనం, కుముదాదీనాం బలిదానం చ 
కుర్యాత్‌ - _ ఆరోపితదీపాననిర్వాణాంశ్చ రక్షతు! 
(నాల్లు దిక్కులయందు గాని తూర్చునగాని పూర్వాగ్ర ఉత్తరాగ్రములుగా 


12 దర్హలనుంచి వానిపై (రెండసి వత్తులతో గోఘ్యతమునగాని తితైలమునగాని 
దీపము నుంచవలెను ౨ 


పాలికాః గుప్తస్థానే సంరక్షయేత్‌ [1 


3. యజమానః సదస్యాన్‌ తాంబూలాదిభిః తోషయేత్‌ - 
గురుం ధనైస్తోషయేత్‌ - 
// ఇతి అంకురార్చణవిధిః / 


7 
పో 
ద్వారతోరణ పూజా' 

. కర్తాచార్యబుత్విగ్భిస్సహ వాద్యఘో షైర్యుతం మండప వాస్తు బల్యర్థం 
గంధపుష్టాక్షతై స్పహ శుద్ధాన్న హరిద్రాలాజ మాషసమన్వితం, మండప 
పూర్వద్వారం గత్వా | 

2. ప్రాణానాయమ్య | 

3. కల్యాణ ముహాత్సవ కర్మణి ద్వార తోరణాంతరాళ పతాక దేవతా 

ప్రీత్యర్ధం, తదంగ ద్వార కుమృదేవతా ప్రీత్యర్థం తత్తద్దేవతా పూజాం 
కరిపే యూ ॥ 


గ 


4. (ప్రాచ్యా మశ్వత్స తోరణం బధా) తోరణదేవతా అజితాయనమః 
షోడశోపచారై రభ్యర్వ్వ్య ...... 

5. (ద్వార) దక్షిణశాఖామూలే మంగళం నామ కలశం వామశాఖామూలే 
సుమంగళం నామ కలశం ఆకలశేప్వేతి మన్రేణ నిధాయ । ఇమంమే 
గంగేతి జలం నిక్షిప్య |1పంచత్వక్‌ పంచపల్లవాన్‌ తత్తన్మంత్రైః నిక్షిప్య! 

ఇంద్రాగ్నీసూక్తం సూక్తం జప్త్వా! 

. 'ద్వారతోరణ కుంభాటిన్‌ ప్రతిషాయామివార్టయేత్‌' .... (అని పాద్మ, చర్యా మహోత్చవవిధి 
11. 72). గాన మహోత్సవ విధియందు ప్రత్యేకించి చెప్టకపోయినా ప్రతిష్టయందు 
చెప్పిన విధముగా, ద్వారతోరణ కుంభాది పూజలో నాల్లు దిక్కులయందు తోరణాధి 
దేవతలను, నాల్గువేదములను, వాని అధిదేవతలను, ఆదిత్యులను వపూజించవలె. 
ద్వారములకు కుడి ఎడమ (దక్షిణవాము శాఖల మొదళ్ళ యందు బక్కొక్క 
కలశనుంచి పూజించవలె. ద్వారపాలురను పూజించవలె. బాలసీమ. చా.వేం రాభ 


వంటి కొన్ని పాఠాలలో ద్వారతోరణ పూజాదులు అంకురారోపణకు ముందు, బహుశా 
యగశాలా పూజగా కావచ్చు, కన్సిస్తున్నవి. మరిన్ని వివరములకు చూ... అను...7). 


న! 


2. “ఉపయుక్తే యది ఘటాన్‌ స్వర్ణాటిన్‌ లోహ నిర్మితాన్‌ ! సూత్రేణ వేష్టనం తేషాం న 
కర్తవ్యం జలోథ్టవే” - శ్రీప్రక్ష నం. - 23.3. దీని ప్రకారం లోహ కలశలకు సూత్ర 
వేష్టనం లేదు. 


ద్వారతోరణవూజా 71 
ఇంద్రాగ్నీ నవతిం వురో దాసపల్నీ రధూనుతం సాకమేకేన కర్షణా 
సుచిన్ను స్తోమం నవజాత మద్బ్యేన్హాగ్నీ వుత్రహణా జుషేధామ్‌!! 
ద్వారదేశే ఓంచండాయ నమః ప్రచండాయనమః ఇత్యభ్యర్చ్య | 
తోరణోపరి భూరాది లోకపాలై, నవగ్రహైః, అష్టవసుఖిః, గంగా 
యమునాభ్యాం, సవిత్రార్యమణ మిత్రా నామాదిత్యైః కృతయుగేన 
బుగ్వేదలక్ష్యాః(?) విష్వక్సేనేనచ పరివృతం విష్ణుమర్చయేత్‌ । 
6. దక్షిణద్వారం గత్వా । ( దక్షిణే జెదుంబర తోరణం బధ్వా) 
తోరణదేవతా పరాజితాయనమః - ఇత్యభ్యర్చ్య | 


7. (ద్వార) దక్షిణశాఖామూలే కల్యాణనామ కలశం వామశాఖామూలే 
సుకల్యాణ నామకలశం ఆకలశేప్వేతి మన్రేణ నిధాయ । ఇమంమే 
గంగేతి జలం నిక్షిష్య | పంచత్వక్‌ పంచపల్లవాన్‌ తత్తన్మంతైః నిక్షిప్య 
యమాయ సోమమితి యమమభ్యర్చ్య - 
యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతాహనవిః । 
యమగ్‌ంహ యజ్ఞో గచ్చత్యగ్నిదూతో అరం కృతః ॥ 

ద్వారదేశే ఓంభద్రాయనమః సుభద్రాయనమః ఇత్యభ్యర్చ | 
తోరణోపరి భూరాది లోకపాలై ర్నవగ్రహై రష్టవసుఖిః గంగా 
యమునాభ్యాం వరుణ అంశుమాలి నామాదిత్యైః శ్రేతాయుగేన 
యజుర్వేద లక్ష్యాః విష్వక్సేనేనచ పరివృతం విష్ణుమర్చయేత్‌ । 
8.పశ్చిమద్వారం గత్వా । (పశ్చిమే న్యగ్రోధ తోరణం బధ్వాా 
తోరణ దేవతా హర్షణీయాయనమః ఇత్యభ్యర్చ్య | 

9. (ద్వార) దక్షిణశాఖామూలే వర్ధ్థమాననామ కలశం వామశాఖామూలే 

సువర్ధ్థమాననామ కలశం ఆకలశేప్వేతి మన్రేణ నిధాయ | ఇమం 


72 ద్వారతోరణవూజా 
మే గంగేతి జలం నిక్షిప్య । పంచత్వక్‌ పంచపల్లవాన్‌ తతన్మంత్రైః 
నిక్షిష్య ।; ఇమంమే వరుణమితి వరుణ మభ్యర్చ్య - 

ఇమంమే వరుణ టతుధీ హావ మద్యాచ మృడయ (త్వా 

మవస్యురాచకే / తత్త్వా యామి (బ్రహ్మణా వందమాన స్తదాశాస్తే 
యజమానో హావిర్భిః॥ అహేదమానో వరుణీహ బో ధ్యురుశగం 
నమాన అయుః (వ్రమోషీః / 
ద్వారదేశే జయాయనమః విజయూాయనమః ఇత్యభ్యర్భ । 

తోరణోపరి భూరాది లోకపాలై ర్నవగ్రహై రష్టవసుఖి ర్గంగా 
యమునాభ్యాం ఉపేన్లో వివస్వత్పురుషనామాదిత్యైః ద్వాపరయుగేన 
సామవేద లక్ష్యాః విష్వక్సేనేనచ పరివృతం విష్ణు మర్చయేత్‌ జో 

10. ఉత్తరద్వారం గత్వా! (ఉత్తరే ఫ్లక్షజ తోరణం బధ్వా) తోరణదేవతా 
ప్రహర్షణీయాయనమః ఇత్యభ్యర్చ్య | 

11. (ద్వార) దక్షిణశాఖాములే రామనామ కలశం, వామ శాఖామూలే 
సురామనామ కలశం ఆకలశేప్వేతి మన్రేణ నిధాయ ।; ఇమంమ్మే 
గంగేతి జలం నిక్షిష్య పంచత్వక్‌ పంచపల్లవాన్‌ తతన్మంత్రైః నిక్షిప్య । 

ద్వారదేశే ఓంధాత్రేనమః విధాశ్రేనమః ఇత్యభ్యర్చ్య | 
తోరణోపరిభూరాది లోకపాలై ర్నవగ్రహై రష్టవసుఖి 
ర్లంగాయమునాభ్యాం ధాతృ త్వష్ట్ర విష్ణునామాదిత్యైః కలియుగేన 
అధర్వణ వేదలక్ష్యాః విష్వక్సేనేనచ పరివృతం విష్ణుమర్చయేత్‌॥ 


// ఇతి ద్వారతోరణపూజా // 


“కా "కరా 


73 
అంతీరాళ దేవతా పూజా * 
1 సంకల్ప్య ॥ 
ఈశానేంద్రా ద్యంతరాళ దేవతా పూజాం కరిష్యే | 
2. ఈశానేంద్రయో రంతరే - 
అప్పొదేవా వసవ స్పౌమ్యాసః ॥ చతస్రోదేవీ రజరా (్రవిష్టాః | 
తేయజ్ఞం పాన్తు రజసః పరస్తాత్‌ సంవత్సరీణ మమృతగ్గ్‌స్వస్తి! 
- ఇతి వసవేనమః ॥ 
3. ఇంద్రాగ్నియోరన్తరే- 
సహవాస్రాణి సవాస్ర శోయే రుద్రా అధి భూవ్వూం ॥ 
తేషాగ్‌ం సహసస్రయో జనేవ ధన్వాని తన్మసి ॥ 
-రుద్రమభ్యర్చ్య ॥ 
4. అగ్నియమయోరంతరే- 
త్యాన్‌ నక్షతియాగ్‌ం అవ ఆదిత్యాన్‌ యా చిషామహే ॥ 
సుమృడీకాగ్‌ం అభిష్టయే // 
ఆదిత్యాయ నమః సూర్యాకారంి జపిత్వా | 
“ఉదుత్యం జాతవేదసం దేవం వహాన్తి కేతవః ॥ 
దృశే విశ్వాయ సూర్యం” 
5. యమ నిర్భత్యన్తరే యజ్లేన యజ్ఞమితి సాధ్యాన్‌ - 
యజ్ఞేన యజ్ఞమయజన్త దేవాస్తాని ధర్మాణీ ప్రథమా న్యాసన్‌ 
తేహ నాకం మహిమానస్సచన్తే యత్ర పూర్వే సాధ్యా న్నన్తి దేవాః 


1. అంతరాళ దేవతాపూజ అంతా యథాతథంగా పురునం. 15.18-22 లో 


చెప్పబడియున్నది. 
2. సూర్య సౌరం -శ్రీకూ. ప్రతి. 


గ ఆంతరాళదేవతావూజా 
6. నిర్భతి వరుణయోరన్తరే మరుతా మభ్యర్చ్య ఆ 
మరుతోయన్య వొళ్లయే పాథా దివో విమవానః । నను 
గోపాతమోజన (యజ్ఞై ర్వా యజ్ఞ వాహానో వి(స్రళ్ళు వామలీనాం ॥ 
మరుత శ్ఞ్రణు తావావమ్‌ // 
- ఇతి మరుతా మభ్యర్చ్య ॥| 
7. వరుణ వాయువ్యోరన్తరే అశ్వినావేహ గచ్ళత మిత్యశ్వినౌ- 
అశ్వినా వేహగచ్చ్ళతం అస్య సోమస్య పీతయేప్రాతర్యావాణా 
ప్రథమా యజధ్వం పురా గృధ్రా వర బుషః పి బాధా ॥ 
8. వాయు సోమయోరన్తరే విశ్వజిత మభ్యర్చ్య । 
విశ్వజితే ధనజితే స్వర్థితే సత్రాజితే నృుజిత ఉర్వరాజితే అశ్వబితే 
గోజితే అబ్జితే భరేన్హాయ సోమం వ్యజితాయ హావ్యదమ్‌ / 
ఆ విశ్వేభ్యో దేవేభ్యో నమః 
9. సోమేశానయోరన్తరే అభిత్యం దేవమితి ఛందర్ని మభ్యర్చ్య - 
అభిత్యం దేవగ్‌ం సవితార మిత్యతి చ్చన్ద సర్చామి మోతేతి 
ఛందావై సర్వాణి ఛందాగ్‌ంసి సర్వేఖి రేవైనం ఛందోఖి ర్మిమాతే॥ 
ఇమంమే గంగేతి సకల దేవాన్‌ * గంగాది నదీజలై రభిషేచయేత్‌ ॥ 


వ్ల "కడా 


3. బేరాన్‌ రే.శ్రీరం. పాఠం 


సడ 


ఫి 


లం 


యు 


ము 


ర్‌ 


పీతాఠ్‌ప్రతిష్టా 


- శ్రీ ..... భగవంత ముద్దిశ్య శ్రీ ..... భగవత్‌ ప్రీత్యర్ధం పాచాహ్నిక 


ధ్వజారోహణ దివ్యకల్యాణ మహాత్సవాంగత్వేన లు 
బ్రహ్మేన్హాది నవదిక్షు, ధ్వజపతాక న్థాపనం కరిష్యే ||! ॥ 


ం మధ్యే రక్త పతాకాయాం-* 


పద్మయోని _ శ్చతుర్వక్త _వేదావాసః పితామహః । 
యత్‌ స్రష్టా సర్వలోకానాం తస్పైనిత్యం. నమోనమః ॥ 
బ్రహ్మణేనమః । ఇతి బ్రహ్మాణ మభ్యర్చ్య ॥ 
పూర్వ పతాకాయామ్‌ 1 
ఇన్టస్తు మహతద్దీప్తస్పర్వదేవాధిపో మహాన్‌ | 
వజ్రహస్తో మహాసత్వ స్తస్మై నిత్యం నమోనమః ॥ 
దందే ఇంద్రమావాహయామి | 


వం వజ్రాయనమః -ఇతి పటే వజ్రమావాహయామి | 
ఆగ్నేయే - 

అగ్నాఖ్యః పురుషో రక్తః సర్వదేవ మయోవ్యయః । 

ధూమకేతు రనాధ్యక్ష స్తస్మై నిత్యం నమోనమః ॥ 
“న్ధాపయే దుళ్ళవారంభే ధ్వజం గరుడ లక్షణం । దిక్షు చాహ్హి యధా న్యాయం పతాకాదీన్‌ 
సముజ్వలాన్‌! ధ్వజోళ్ళానే కృతే కించి న్నవిఘ్నే రభిభూయతే” - విష్ణు సంహిత 20.6,7, 
'ధ్వజైశ్చసర్వతో దిక్షు శోభయేచ్చ ప్రసాదిభిః ... ఆరోపయేచ్చ స్తంభేషు పతాకావలి బన్థనమ్‌” - 
పాద్మే-చర్యా 11 6,22 

రే॥శ్రీరం మొదలగు కొన్ని వ్రతులలో వూర్వవతాకముతో ప్రారంభించబడి, ఈశాన 

పతాకానన్తరం నీలపతాకఘునకుముందు రక్తపతాకము (బ్రహ్మ) చెప్పబడినది పాం॥ల 
వ్రతివంటి అర్వాచీన వ్రతులలో మధ్యే రక్తవతాకాయాం అని బ్రవ్మాన్ధానమున 
ప్రారంభింపబడినదానిని అనుసరించి ప్రస్తుత పారమివ్వబడినది పై 1వ కారికయందు 
“బ్రహ్మేంద్రాది నవదిక్షు " అని ఉండుటచే ఇది సమంజసమని భావింపబడినది 


76 వతాకప్రతిష్టా 
దండే అగ్నిమావాహయామి | 
శం శక్ష్యైనమః | ఇత్యాగ్నేయ ధ్వజపటే శక్తిమావాహయామి ॥ 
5. యామ్యే - 
యమ ఉత్పలవర్దాభః కిరీటీ దండ భృత్సదా ! 
కర్శసాక్షీ విశుద్ధాత్మా తస్మై నిత్యం నమో నమః ॥ 
దండే యమమావాహయామి । 
దం దండాయనమః ఇతి యామ్య ధ్వజపటే దండ మావాహయామి ॥ 
6. నైర్భత్యాం- 
నైర్భతః పురుషః కృష్ణు సర్వరక్షో గణాధిపః | 
ఖడ్గహస్తో మహాబాహు స్తస్మై నిత్యం నమో నమః 
దండే నిర్భతిమావాహయామి | 
ఖం ఖడ్గాయనమః । ఇతి నిర్భతిపటే ఖద్ద్గమావాహయామి ॥ 
7. పళ్ళ్చిమే- 
వరుణో ధవళాకార స్ఫర్వ రత్నాకరాధిపః ॥ 
వొళహస్తో మవో సత్వ స్తస్మై నిత్యం నమోనమః / 
దండే వరుణమావాహయామి । 
పం పాశాయనమః ఇతి పశ్చిమ ధ్వజపటే పాశమావాహయామి ॥ 
8 వాయవ్యాం - 
వాయుస్తు ధూమ్ర వర్షాభ స్సర్వ గన్థవహశ్శుభః । 
ధ్వజహస్తో మహాశక్తి స్తస్మై నిత్యం నమోనమః ॥ 
దందే వాయుమావాహయామి । 


పతాకప్రతిష్టా 77 
ధ్వం ధ్వజాయనమః ఇతి వాయువ్యధ్వజపటే ధ్వజమావాహయామి॥। 
9. ఉత్తర పతాకాయాం। 
గౌరో నిధిపతి స్ఫోమః సర్వౌషధి మహేశ్వరః । 
గదాభి శోభితః పాణిః తస్మైనిత్యం నమోనమః ॥ 
దండే కుబేరమావాహయామి | 
గం గదాయనమః ఇత్యుత్తర ధ్వజపటే గదామావాహయామి ॥ 
10. ఈశాన పతాకాయాం- 
ఈశానః స్ఫటికః ప్రాఖ్యః సర్వ విద్యాధిపో మహాన్‌ | 
శూలహస్తో విరూపాక్ష స్తస్మై నిత్యం నమోనమః ॥ 
దండే ఈశాన మావాహయామి, | 
త్రిం త్రిశళూలాయనమః ఇతి ఈశాన ధ్వజపటే త్రిశూలమావాహయామి ॥ 


శ. మధ్యే నీలపతాకాయాం - 
యోసా వనంత రూపేణ బ్రహ్మాడం సచరాచంయ్‌ | 
బిభర్తి పుష్పవన్మూర్డ్ని తస్మై నిత్యం నమోనమః ॥ 
శం శేషాయనమః ఇతి శేషమభ్యర్చ్య ॥| 


12. ఈశాన స్సర్వవిద్యానామితి మండప స్టూణాసు * - (స్థూణమనగా స్థంభము) 
ఈశాన స్సర్వవిద్యానా మీశ్వర స్సర్వభూతానాం బ్రవ్మాధిపతి 


3. అన్ని మంటపస్తూణములయందు ఈశానుని, అన్నిపతాకములకు పటమున ఆకాశ 
తత్వమును, బంధరజ్ఞవున పృథివీ తత్వమును ఆర్టించవలసి యుండగా ఇక్కడ అన్నిటికీ 
కలిపి ఒకేసారి చివర చెప్పబడినది. అంపోలు, రే శ్రీరం, కొప్పాక ప్రతములయందు ఈ 
పాఠమేయున్నది. బొబ్జిలి భవెం.ర. అం.వే.రా, చా.వేరాభ(బాలసీమ) పాఠములయందు 
ప్రతి పతాకమునకు ఇవన్నియూ విడివిడిగా చెప్టబడుటయే గాక ఆయా దేవతా 
గాయత్రులుకూడ ఉన్నవి (స్థూణము - స్టూణా స్తంభేతి వేశ్ళన: - స్తంభము, ప్రతిమ 
అని అమరము) 


78 పతాకద్రతిష్టా 


ర్రహ్మణోధిపతి (ర్మా శివో మే అస్తు సదా శివోం ॥ 





18. ఆకాశాయనమః ఇతి పటే ఆకాశతత్వ మభ్యర్చ్య -(అన్ని పుములయందు) 
ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ 
పృధివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నమ్‌ అన్నాత్చురుషః సవా ఏష 
పురుషోన్నర సమయః త్రస్యేద మేవ శిరః అయం దక్షిణః పక్షః 
అయముత్తరః పక్ష అయమాత్మా ఇదం పుచ్చం ప్రతివ్యా | 
తదప్యేష శ్లోకో భవతి ॥ 

14. తత్పురుషాణీతి బంధరజ్జుషు పృధివీతత్వమభ్యర్భ్య-(అన్ని వవముల యందు) 
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి 
తన్నోరుద్రః ప్రచోదయాత్‌' ॥ 

తత్తద్దేవతాభ్యోనమః ఇత్యష్టోపచారై రభ్యర్చ్య నమస్కారం కుర్యాత్‌ ॥ 


॥ ఇతి పతాక ప్రతిష్టా ॥ 


వ టో 
వాస్తు పూజా 
1. యాజక సహిత మాచార్యో యాగమండపం ప్రదక్షిణేన ప్రవిశ్య । దక్షిణ 
దిశి పీఠోపరి ఉదన్ముఖ ఉపవిశ్య । వాస్తు పూజాం కుర్యాత్‌ ఓ 
2. ప్రాణానాయమ్య । 


3. శ్రీ .... భగవంత ముద్దిశ్య । శ్రీ .... భగవత్‌ ప్రీత్యర్థం పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవాంగత్వేన యాగమండప 
వాస్తుశుధ్యర్థం * వాస్తు పూజాం కరిష్యే 

4.* భూమి ర్ఫూమ్నేతి మంత్రేణ భూమిం ధ్యాయేత్‌ 

5.* తదుపరి ధాన్యమసీతి మన్రేణ ధ్యాన్యపీఠం కృత్వా | 

ధాన్యమసి ధినుహి దేవాన్‌ ప్రాణాయత్వా ౬ పానాయత్వా 
వ్యానాయత్వా దీర్జామను ప్రసితి మాయుషేధాం 
దేవోవస్సవితా హిరణ్యపాణిః ప్రతిగృహ్హాతు ॥ 

6. శ తదుపరి యువం వస్తాణీతి వస్త్రం మాచ్చాద్య | 

7. * తదుపరి సోమోధేనురితి మండ్రేణ తండులాన్‌ నిధాయ । 


1.'అవరితే వాస్తునాధే కృతం కర్మాసురం భవేత్‌” - పాద, క్రియా - 27; “వాస్తుయాగం 
తతః కుర్యాద్వాన్తునాధన్య ప్రీతయే । అనర్చితే వాస్తునాథధే కృతం కర్మానురం భవేత్‌! 
తన్మా దారథ్యమాణేషు దేవయాగాది కర్మను | ప్రాగేన పూజయే ద్వాస్తు తద్విధానం 
బ్రవీమి తే॥” - శ్రీ వురు.సం. 14 అధ్యా-శ్లో, 1, 2. 

శ్రీప్రశ్న ప్రాయశ్చిత్తవిధి(49.54లో ప్రతిష్థాది సర్వకార్యములయందు కలుగు 

లోపములకు ప్రాయశ్ఞిత్తములను విధిన్తూ - “వాస్వీశన్య క్షేత్రపన్య పూజాం 
హోమంచ కల్పయేత్‌ | నకుర్శాద్యది మోహేన తత్కర్మ విఫలం భవేత్‌” వాస్తుపూజ 
వివరాలకు చూడుడు అను...8 

2. భారద్వాజ సంహితా వి.ప్ర. రే.చి.సిం. పాఠం. 

ఈ 4,5, 6, 7 కారికలు పొం.ల ప్రతియందు అధికపాఠములు 


80 వాస్తువూజా 





8, పశ్చిమాది ప్రాగన్తం దక్షిణాద్యుత్తరాన్తం చతుస్తాలాయుతం 
చతుషష్టి పదం విశ్వజిత్సూక్తేన తండుల మండలం విభజ్య ॥ శి 
విశ్వజితే ధనజితే స్వర్జితే సత్రాజితే నృజితఉర్వరాజితే | అశ్వజితే 
గోజితేఅబ్బితే భరేంద్రాయసోమం వ్యజితాయహర్యతమ్‌ ॥ 


9. మధ్యే వాస్తు కలశం నిధాయ । తదష్టదిక్షు ధాన్యోపరి శుద్దోదక పూరిత 
కలశానప్లా సంస్థాప్య । పంచత్వక్‌, పంచపల్లవ పంచామృత, నవరత్నాని 
తత్తన్మంత్రైః తైః కలశేషు నిక్షిప్య ప్రత్యేకం వస్త్రమావేష్ట్య | 

10.వాస్తోప్పత * ఇతి మంత్రేణ మండల మధ్యస్థిత కలశే వాస్తు పురుషం 
ధ్యాత్వా | 
వాస్తోప్పుతే ప్రతిజానీ వ్యాస్మాన్‌ త్స్వావేళో అనమివో భవానః | 
యత్వే మహే ప్రతి తన్నో జుషస్వ శంన వధి ద్విపదే శం చతుప్పుదే॥ 
వాస్తోప్పుతే శగ్గయా సగ్‌ం సదాతే సక్షీ మహిరణ్మయా గాతు మత్వా! 
ఆనః క్షేమ ఉతయోగే వరంనో యూయంపాత స్ప్వస్తీభిఃస్పదానః 
అమిీనవాో వాస్తోవ్సతే విశ్వారూపాణ్యావిశన్‌ సఖాసుశేవ వీధినః॥॥ 

11. అపష్టదిక్షు శుద్దోదక పూరిత అష్టకలశేషు లోకపాలానావాహ్య | "* 

12. వాస్తు గణావాహన - 


ఈశాన్యాది - 
ఓం ఈశానాయనమః । ఓం పర్దన్యాయనమః | ఓం జయంతాయ 
నమః; ఓం మహేంద్రాయనమః ।; ఓం ఆదిత్యాయనమఃన। ఓం 


సత్వాయనమః | ఓం సభ్నశాయనమః | 
3. ఇది చతుష్నష్టిపద వాస్తుమండ లార్టనా విధానమున వాస్తుపూజ. విగ్రహ వాస్తుకాదు. 
4 9,10 కారికలు భాసం.వివాహ ప్రయోగానుగుణములు 
5. ఆవాహనలన్నీ 82 పేజీలో గల మండలమున చూపబడినవి. 


జ్‌ 


వాన్తుపూజా రే 


13, 


గేత్త 


15. 


ఆగ్నేయాది జా 

ఓం అంతరిక్షాయనమః । ఓం పూస్టేనమః । ఓం వితధాయనమః । ఓం 
(గ్రహక్షత్రాయనమః ఓం యమాయనమః । ఓం గంధర్వాయనమః । ఓం 
భృంగరాజాయనమః । 


నైరుత్వాది - 

ఓం పిత్రేనమః । ఓం దౌవారికాయనమః ।; ఓం సుగ్రీవాయనమః ; ఓం 
పుష్పదంతాయనమః:ః ఓం ప్రాచేతసేనమః | ఓం అసురాయనమః । ఓం 
రాగాయనమ : । 

వాయవ్యాది - 

ఓం మారుతాయనమః । ఓం నాగముఖ్యాయనమః । ఓం భల్లాటాయనమ। 
ఓం సోమాయనమః । ఓం గిరయేనమః । ఓం అధిపతయేనమః । ఓం 
ఆదిత్యాయనమః | 


మధ్యే చతుపష్పదాయ _ ఓం బ్రహ్మణేనమః 

తత్రాచ్యాంషట్పదాయ ఓం మరీచయేనమః 

దక్షిణస్యాం షట్టదాయ ఓం వివస్వతయేనమః 

ఉదీచ్యాం షట్పదాయ ఓం ధరాధరాయనమః 

ఈశాన్యాం ద్విపదే ఓంఆపాయనమఃఓం ఆపవత్సాయనమః 
ఆగ్నేయాం ద్విపదే ఓం సవిత్రేనమః ఓం సవితారాయ నమః 
నైరుత్యాం ద్విపదే ఓం ఇంద్రాయనమః ఓం ఇం(ద్రజాయనముః 
వాయవ్యాం ద్విపదే ఓం రుద్రాయనమః ఓం రుద్రజాయనమః 
ప్రాచ్యాం బహి ఓం స్మందాయనమః 

దక్షిణస్యాం బహి ఓం అర్యమ్టేనమః 

ప్రతీచ్యాం బహి ఓం జంబుకాయనమః 


ఉదీచ్యాం బహి ఓం పరిషించాయనమః 
ఈశాన్యాం బహి ఓం విశ్రవసేనమః 
ఆగ్నేయాం బహి ఓం ధాన్యేనమః 
నైరుత్యాం బహి ఓం పూతనాయైనమః 


వాయువ్యాం బహి ఓం పాపరక్షస్యైనమ; 
ఇతి ప్రణవాది నమోంతం సర్వాన్‌ పూజయిత్వా | 
/ వాస్తు పూజు నమావ్హా ॥ 


82 వాస్తువూజా 


చతుషషిపద వాసు మండలము 
(పూర్వాచార్య ్రోక్తమ్‌) 





ఈ తూ ఆ 


(వనాని 
వ న 
సవర యల అన్ను కకం (కటిం పదాం వత ఏత 
గిన రాధ ధక బ్రహ్మ బ్రహ్మ వ్వశ వదత గహక్ష 


మైన రా నాలి కాడా 





గమనిక : చతుపష్పష్టిపద వాస్తుమండలము 1 చామర్తివారి భారద్వాజ సంహితోక్త కల్యాణ 
విధియందు, 2. భారద్వాజ కల్యాణోక్త వివాహప్రయోగం అడయార్‌ ప్రతి పుట.54లో 
“చతుపష్నష్టిపద వాస్తు మండలం విలిఖీత్యాది వాస్తుపూజాం కృత్వా”, “యాగమంటప వాస్తు 
శుధ్యర్థం వాస్తు పూజాం కరిప్పే” - అని చెషప్టబడియున్లది. ఈ చతువ్నష్టిపద వాస్తుమండలం, 
పురుషోత్తమ సంహితలో చెప్పబడిన ఏకాశీతిపద వాన్తుమండలం యథాతథాంగా 
వాస్తుశాస్తంలో కన్ఫిస్తున్నవి. పూర్వాచార్యులందరూ చతువ్వష్టిపద వాస్తుమండలమునే 
చెప్పియున్నారు. విశ్వకర్మ ప్రకాశిక కూడ వివాహమునకు వాస్తుపూజను విథించనది. 
చూచిన కొద్దిపాటి నంహితలతో, పరిమిత పరిజ్ఞానమున నున్న నావంటివారు 
వారివ్రాతలను మార్టరాదను ఉద్దేశమున పూర్వాచార్య ప్రోక్త చతువ్వ్నస్టిపద వాస్తు 
మండలమును యథాతథముగా నిచ్చుచున్నాను. - ఎడిటర్‌ 


గీ 


యోగేశ్వర వూజా 


1. ప్రాణానాయమ్య । ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిధౌా శీ 


అడే 


... భగవంత ముద్దిశ్య శ్రీ .... భగవత్‌ ప్రీత్యర్థం ; పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహాత్సవాంగత్వేన యాగమండపాధిప 
యోగేశ్వర దేవతా పూజాం * కరిప్వే। 


. కుండస్యోత్తరే, యోగేశ్వరకలశవేదికామధ్యే, పంచవర్ణ చూర్లేన, 


అష్టాంగుళభ్రమర కర్ణికా, త్యయంగుళాయత కేసరాణి, 
దశాంగులాయతాష్టదళ పద్మమథ్యే, నవ వస్త తంతువేష్టిత, 
నవరత్నోదక పూరిత, గంధపుష్పాక్షత్రాలం కృత, యోగేశ్వర కలశం 
సంన్థాష్య | 

యత్రయోగేశ్వరః కృష్ణో యత్రపార్గో ధనుర్ధరః | 

తత్ర శ్రీ ర్విజయో భూతి గ్షువా నీతి రృతి ర్మమ ॥ 


- ఇతి ధ్యాత్వా 1 


యోగేశ్వర పూజ ప్రాచీన ప్రతులన్నిటియందు ఒకే పారం ఏ మార్చులేకుండా ఉంది 


ప్రాచీన ప్రతులలో లేని కలశావాహన మంత్రాలపూర్తిపారాలుమూత్రం నవీన ప్రతులలో 
అధికంగా కన్పిస్తున్నాయి చూచిన మేరకు సంహితాధారాలు లభించకపోయినా, 
భారద్వాజ సంహితోక్త ప్రతిష్టా ప్రయోగము అడయార్‌ ప్రతియందు సూక్ష్మముగను, 
చామర్తి భారద్వాజి సంహితోక్త ప్రతిష్టాది ప్రయోగములే గాక పూర్వాచారుల తాళపత్ర 
ప్రతులన్నింటిలోను, నవ్యప్రతులన్నిటిలోను వాస్తుపూజతో బాటు యోగీశ్వర పూజయని 
(ద్వితీయాక్షరమునకు ఈకారబీర్ధము) తో చిష్టబడియిన్నది ఆ ప్రయోగమునకు 
యోగేశ్వర పూజయనునది సరియగు పదమని భావించి ఆ మార్పుతో ఇవ్వడమైనది 
భారద్వాజ సంహితోక్త యోగేశ్వర పూజ వాస్తుపూజాంతిర్ల్గతముగా చెష్టబడియున్నది 
అందు యత్రయోగేశ్వర, నర్వధర్మాన్‌ శ్లోకములు లేవు యోగేశ్వర వూజ 
యోగపీరప్రకల్ట్దనాదులకు తిత్రూజినానికి సంటంధిం చిన అంశంగా కన్చిస్తున్నది 
ప్రాగాదిగా అధర్మాదులను, ఆగ్నేయాది ధర్మాదులను ఆవాహనమొనర్నట ట్‌ీనకి 
నిదర్శనము యాగీశ్వర మండలం 88 పేజిలో ఇవ్వబడినది 


క్ర యోగేశ్వరపూజా 
3. యాగమండపే కలశస్థితాయ, యాగమండపాధిప యోగేశ్వరాయ, 
విష్ణవే నమః | 
ఆగమ శాస్త్ర ప్రకారేణ - 
(శ్రీ మన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే ॥ 
(శ్రీమతే నారాయణాయ నమః॥ - ఇతి మంత్రద్వయమ్‌। 


4 సర్వ ధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం (వజ ॥ 
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్వామి మాశుచః ॥ 
= ఇతి చరమ ॥ 
ఓం నమో భగవతే వాసుదేవాయ - ఇతి 


5. తత్పురస్తా దుత్తరాంతం శివాకుంభ వర్ధనీకుంభ గణేశ్వరకుంభంచ 
నిధాయ ।1పాంచరాత్రోక్త ప్రకారేణ షోడశోపచారై ర్యోగేశ్వర పూజాం 
కుర్యాత్‌ ।మం్రరత్నేనాభి మంత్ర్య - తేషు లక్ష్మైనమః | వర్థనీ శ్ష్యై 
నమః । గణీేశాయనమః | ఇత్యభ్యర్చ్య | తై 

6. తదష్టదిక్షు ధాన్యోపరి శుద్దోదకపూరిత కలశానపా సంస్థాష్య | 
గంధపుష్పాక్షతైరలం కృత్య | వస్తాన్‌ వేష్టయిత్వా | 


ప్రవోయజ్జ్ణేతి పంచపల్లవాని, బువతిభీమేతి పంచత్వక్‌, 
సహిరత్నానీతి పంచరత్నాని, గాయత్ర్యా గోమూత్రం, గంధద్వారేతి 
గోమయం, ఆప్యాయస్వేతి క్షీరం, దధిక్రావణ్ణఇతి దధి, శుక్రమసీత్యాజ్యం 

2 రేజీచినిం. ప్రతిలో “ఓం యోగేశ్వరాయనమ; లక్ష్మీ మావహయోామి, ఓం 
యోగేశ్వరాయనమ: వర్ధని మావాహయుమి, ఓం యోగేశ్వరాయనమ: 
గణేశమావాహయామి - ఇతి లక్ష్మి వర్ధని గణేశాన్‌ యోగేశ్వర పూర్వక నుభ్యర్హ . 
యోగేశ్వగాది చతుష్టయ పూజాయాం .” - అనే అధిక పారం కన్సిస్తోంది భారద్వాజ 
సంహితోక్త ప్రతిష్టా ప్రయోగము అడయార్‌ ప్రతియందు గూడ అదే పాఠం కన్పిస్తోంది 


యోగేశ్వరపూజా రి5్‌ 
తత్తన్మంత్రైః కలశేషు నిక్షిష్య - 
ణా ప్రవోయజ్జేషు దేవయంతో అర్చన్‌ద్యావా నమోభిః పృధివీఇషద్రై! 
ఏషాం బ్రహ్మణ్య సమాని విప్రా విష్పగ్వియం వనినో నశాఖాః ॥ 
- ఇతి వంచపల్లవాన్‌ నిక్షివ్యు ॥ 
8. బువతిభీమో వృషభస్తం విష్యయా శృంగే శశానో హరిణీ విచక్షణః 
అయోని స్ఫోమ సుకృతం నిషీదతు త్వగ్భవతి నిర్నిగవ్యయా ॥ 
-ఇతి త్వక్‌పంచకం నిక్షిప్య ॥ 
9. సహిరత్నాని దాశుషే సువాతి సవితా భగః 
తంభాగం చిత్రమీమహే | 
-ఇతి పంచరత్నాని నిక్షిప్య 
10. తత్సవితుర్వరేణ్యం భరో దేవస్య ధీమహి 
ధియోయోన ప్రచోదయాత్‌ ॥ 
- ఇతి గోమూత్రం నిక్షిప్టు 
11. గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగ్‌ం 
సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం॥ 
- ఇతి గోమయంనిక్షివ్య॥ 
12. ఆప్యాయస్వ సమేతుతే విశ్వతస్ఫోమ వృష్టియం 
భవావాజస్య సంగధే ॥ 
- ఇతి క్షీరం నిక్షిప్పు 
18. దధిక్రావ్‌శ్జో అకారిషం జిష్టో రశ్వస్య వాజినః 
సురభినో ముఖాకరత్ర్రణ ఆయూగ్‌ంషి తారిషత్‌ ॥| 
- ఇతి దధి నిక్షిప్పు / 


రర 


క్షే 


15. 


యోగేశ్చ్వరవూజా 
శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్చునా 
త్వచ్చిద్రేణ పవిత్రేణ వసో స్ఫూర్యస్య రళ్ళ్శిభిః ॥ 

- ఇత్వాజ్వం నిక్షీవ్య/ 
మధువాతా బుతాయతే మధుక్షరన్న్సి సింధవః 
మాధ్వీర్న స్సంత్వోషధీః మధునక్తముతోషసి 
మధుమత్సార్ధివగ్‌ం రజః మధు ద్యారస్తు నః పితా 
మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్‌౦ అస్తు సూర్యః 
మాధ్వీర్గావో భవన్తునః ॥ 

- ఇతి మధు నిక్షిప్పు 


16 తాశ్ళర్మరా ఇతి శర్మరా - 


తాశ్ళర్మరా అభవన్‌ తచ్చర్మరాణాగ్‌ం శర్మరత్వం 

వజ్రోవై శర్మరాః పశురగ్ని ర్యచ్చర్మరాభి రగ్నిం పరిమినోతి 
వద్రేజ్రైవాస్మై పశూన్‌ పరిగృహ్హాతి తస్మాద్వజేణ 

పశవః పరిగృహీతాస్తస్మా శ్ఞేయానస్టేయసో 

నోపహరతే త్రి సప్తాఖిః పశుకామస్య ॥ 


- ఇతి శర్భరా నిక్షిప్య 
17. స్వాదుః పవస్వ ఇతి నారికేలోదకం - 
స్వాదుః పవస్వదివ్యాయ జన్మనే 
స్వాదురిన్హాయ సహవీతు నామ్నే 
స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే 
బృహస్పతయే మధుమాగ్‌ం అదాభ్యః 


-ఇతి నాలికేరోదకం నిక్షివ్య॥ 


యోగేశ్వరపూజా 87 


18. ప్రాగాది 
ఓం *అధర్మాయనమః । ఓం అజ్ఞానాయనమః । 
ఓంఅవైరాగ్యాయనమః । ఓం అనైశ్వర్యాయనమః 


19. ఆగ్నేయాది 
ఓంధర్మాయనమః [ ఓంజ్ఞానాయనమః | 
ఓంవైరాగ్యాయనమః | ఓం ఐశ్వర్యాయనమః । - ఇత్యభ్యర్వ్య ॥ 


20. నైవేద్య తామ్బూలాని దత్వా ॥ 


॥ ఇతి యోగేశ్వర పూజా ॥ 
ఆమ్రై య్మ్మబ్య్లు 


3. “* ఆధారం ప్రథమం కూర్మం కాలాగ్గిం తదనన్తరమ్‌ ; ఉపరిష్టాచ్చ భోగీస్హం ఫణాభి 
ర్భూమి మండలమ్‌ । చతురస్రం సహస్రేణ బిభ్రాణం బలవత్తరమ్‌ ; భువశ్చోపరి ధర్మాద్యాః 
కల్పా యొగాసనాంఘ్రయః । అగ్దేయాదిషు చత్వార శ్చతస్యప్వేవ పద్యజ ; అధర్మాద్యాశ్చ 
తావన్న ప్రాగాద్హాసు 11” = పాద్క్మచర్యా 3.106-108 


యోగేశరమండలమ్‌ 





వాస్తు హోమ; 
1. అథ కల్యాణ మంటపాది తత్త ద్రవ్య శుధ్యర్థం వాస్తుహోమం' కరిష్యే 
2. వాస్తోప్పతేతి మంత్రే ద్వే* అష్టోత్తర శతవారం జప్ప్వ్వా । తద్దశాంశేన 
సమిధాజ్య చరూన్‌ హుత్వా॥ 
ఓం వాస్తోప్పతే ప్రతిజానీ హ్యస్మాన్‌ త్స్వావేశో అనమివో భవానః | 
యత్వే మహే ప్రతి తన్నో జుషస్వ శంన ఏధి ద్విపదే శం చతుష్పదే 
- స్వాహా | 
ఓం వాస్తోప్పతే శగ్మయా సగ్‌ం సదాతే సక్షీమహిరణ్మయా గాతు మత్యా 
అవః క్షేమ ఉతయోగే వరం నో యూయంపాత స్పస్తిఖి స్సదానః 
అమోవహా వాస్తోప్పతే విశ్వారూపాణ్యావిశన్‌ సఖా సుశేవ ఏధినః 
-స్వాహా ॥ 
త ఓం బ్రహ్మణే స్వాహా | ఓం ఈశానాయ స్వాహా | 
ఓం పర్జన్యాయ స్వాహా; ఓం జయంతాయ స్వాహా 
ఓం మహేంద్రాయ స్వాహా । ఓం ఆదిత్యాయస్వాహా | 
ఓం సత్యాయ స్వాహా ఓం సభృశాయ స్వాహా | 
ఓం అంతరిక్షాయ స్వాహా। ఓం పూష్టే స్వాహా । 
ఓం వితధాయ స్వాహా _ ఓం గ్రహక్షత్రాయ స్వాహా । 
ఓం యమాయ స్వాహా; _ ఓం గంధర్వాయ స్వాహా । 


1. శ్రీమన్లోారాయణ వురుషోత్తమ నంహితల ననునరించి యున్లబీ వాన్తుహోమ వ్రక్రియ. 
*_ -చూ..అను-8 - 

2 “వాస్తోప్టతేతి మనా ధ్వౌ”- అని వురు.నం.14.743 గాన వాస్తోప్టతేతి మన్హములు రెండు 
ఉవయోగింవవలనీ యున్లది. రేజేటివారి వ్రతులలో మాత్రం పైనజూనీన పాఠం 
ఇవ్వదిడినది. గాన గ్రహించడమైనది. 

౩ మంటపొంతస్థ దేవులందరకు ఆసహుతులివ్వవలెనని పురు. నంహిత చెప్పచున్లది. బ్రవ్మతో 
ప్రారంభంకావడం శ్రీకూర్తం, పొం. లక్షణా చార్ములవారి పాఠాలలో ఆధికపాఠం. 


90 


ఓంభృంగరాజాయస్వాహా 1 
ఓం దౌవారికాయ స్వాహా । 
ఓం పుష్పదంతాయ స్వాహా | 
ఓం అసురాయ స్వాహా । 
ఓం మారుతాయ స్వాహా । 
ఓం భల్లాటాయ స్వాహా । 
ఓం గిరయే స్వాహా | 

ఓం ఆదిత్యాయ స్వాహా | 


ఓం మరీచయే స్వాహా | 
ఓం మిత్రాయ న్వాహా | 
ఓం ఆపాయ స్వాహా | 
ఓం సవిత్రే స్వాహా | 

ఓం ఇంద్రాయ స్వాహా 
ఓం రుద్రాయ స్వాహా 
ఓం స్క్మందాయ స్వాహా | 
ఓం జంబుకాయ స్వాహా 
ఓం విశ్రవసే స్వాహా 
ఓం పూతనాయ స్వాహా 


వాన్తు వోమాదయః 
ఓం పిత్రే స్వాహా | 
ఓం సుగ్రీవాయ స్వాహా | 
ఓం ప్రచేతసే స్వాహా । 
ఓం రాగాయ స్వాహా । 
ఓం నాగముఖ్యాయ స్వాహా । 
ఓం సోమాయ స్వాహా । 
ఓం అధిపతయే స్వాహా | 
ఓం బ్రహ్మణేస్వాహా। 
ఓం వివస్వతయే స్వాహా । 
ఓం ధరాధరాయ స్వాహా । 
ఓం ఆపవత్సాయ స్వాహా । 
ఓం సవితారాయ స్వాహా! 
ఓం ఇంద్రజాయ స్వాహా । 
ఓం రుద్రజాయ స్వాహా । 
ఓం అర్యమ్లే స్వాహా | 
ఓం పరిషించాయ స్వాహా । 
ఓం ధాన్వై స్వాహా । 
ఓం పాపరక్షస్యై స్వాహా । 


4 వాస్తు కుంభ తోయేన అఘమర్షణ సూక్తేన యాగమంటపాది భూమిషు 


సేచనం కృత్వా *- 


- ఇతి వాస్తు హోమః ॥ 
యతని ్య్య్బు 
న్నా క్క ఇకా 


4“వాన్తు కుంభస్థ తోయేన యాగమంటప భూమిషు ; ఆఘమర్నణ సూక్తేన సేచయే 
ద్వాస్తు శుద్ధయే ; ఏవం వాస్తు విధానంతు కుర్యా త్సర్వత్ర దేశిక్ష: ॥%-వురు,సం. 14.47. 


వాన్తు వోమాదయః ర 
ద్వారతోరణాధిదైవత్య మోమః 
ద్వారతోరణాధి దైవత్య హోమం కరిష్యే | 
1. ఓం అజితాయ స్వాహా । ఓంపరాజితాయస్వాహా | 
ఓం హర్షణాయస్వాహా 1 ఓంప్రహర్పణాయ స్వాహా | 
2. ఓం చండాయస్వాహా |; ఓంప్రచండాయస్వాహా । ఓంభద్రాయస్వాహా! 


ఓంసుభద్రాయ స్వాహా | ఓంజయాయస్వాహా | ఓంవిజయాయస్వాహా। 
ఓంధాత్రేస్వాహా । ఓంవిధాత్రే స్వాహా | 


దిక్పాలకదేవతా వోామః 
అథ దిక్పాలకదేవతా హామం కరిష్వే | 
1. ఓం బ్రహ్మణేస్వాహా | 
2. ఇంద్రాగ్నీనవతిం పురోధాసపత్నీ రధూనుతమ్‌ । సాక మేకేన కర్మణా! 
శుచిన్నుస్తోమం నవజాత మధ్యే ఇంద్రాగ్నే! వృత్రహణా జుషేధాం 
స్వాహా ॥ 
దేవరాజాయవిద్మహే వజ్రహస్తాయధీమహి 
తన్నః శృక్రః ప్రచోదయాత్‌ స్వాహా ॥- ఓం ఇంద్రాయస్వాహా | 
3. అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య 
సుకృతగ్గ్‌ స్వాహా ॥ 
రుద్రనేత్రాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి 
తన్నోవహ్నిః ప్రచోదయాత్‌ స్వాహా ॥ - ఓం అగ్నయేస్వాహా | 
4. యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతాహవిః ! యమగ్‌ంహ_ 
యజ్ఞో గచ్చ త్యగ్నిదూతో అరంకృతః స్వాహా ॥| 
10 


92 వాన్తు వోమాదయః 
వైవస్వతాయ విద్మహే దండహస్తాయ ధీమహి 
తన్నోయమః ప్రచోదయాత్‌ స్వాహా -ఓం యమాయస్వాహా ; 
ర మోషుణః పరాపరా నిర్భతిర్హుహణా వధీత్‌ 
పతీష్ట తృష్ణయూ సహ స్వాహా ॥ 
నిశాచరాయ విద్మహే ఖడ్డహస్తాయ ధీమహి 
తన్నో నిర్భతి ప్రచోదయాత్‌ స్వాహా | -ఓం నిర్భతయేస్వాహా | 
6. తత్త్వాయామి బ్రహ్మణా వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్భిః 
అహేడమానో వరుణేహ బోధ్యురుశగ్‌ం సమాన ఆయుః ప్రమోషీః 
స్వాహా ॥ 
శుద్ధిరురాయ విద్మహే పాశహస్తాయ ధీమహి 
. తన్నోవరుణః ప్రచోదయాత్‌ స్వాహా -ఓం వరుణాయస్వాహా॥ 
7... తవవాయు వృతస్పతే త్వష్టర్దా మాతరద్భుత | 
ఆవాంస్యా వృణీమహే స్వాహా ॥ 
జగత్రాణాయ విద్మహే గంధవాహాయ ధీమహి 
తన్నో వాయుః ప్రచోదయాత్‌ స్వాహా ॥ - ఓం వాయవేస్వాహా। 
8. సోమోధేనుగ్‌ం సోమోఅర్వంత మాశుగ్‌ం సోమోవీరం కర్మణ్యం దదాతు! 
సాదన్యం విదథ్యగ్‌ం సభేయం పితుశ్షవణం యోదదాశ దస్కై స్వాహా॥ 
అత్రిపురుషాయవిద్మహే గదా హస్తాయ ధీమహి 
తన్నః సోమః ప్రచోదయాత్‌ స్వాహా ॥-ఓం సోమాయస్వాహా । 
9. తమోశానం జగతస్తస్ట్థు షష్పతిం ధియంజిన్వ్న మవసే హూమ 
హేవయం। పూషాణో యథావేదసా మసద్వృధే రక్షిత పాయురదబ్ధ 
స్వస్తయే స్వాహా ॥ 


వాన్తు వోమాదయః 93 





బ్రహ్మపుత్రాయ విద్మహే శూలహస్తాయ ధీమహి 
తన్నో రుద్రః ప్రచోదయాత్‌ స్వాహా ॥ 
ఓం ఈశానాయస్వాహా ॥ అప ఉపస్పృశ్య | 


అంతరాళ దేవతా హోమ; 


గూ. 


ధ్‌ 


టం 


య్‌ 


లా 


లా 


సై 


రం 


అథ అంతరాళ దేవతా హోమం కరిషే । 


- అప్టాదేవా వసవ స్సౌమ్యాసః । చతస్రోదేవీ రజరా ్రవిష్టాః। తేయజ్జం 


పాన్తు రజసః పరస్తాత్‌ సంవత్సరీణ మమృతగ్గ్‌ స్వస్తి స్వాహా 1 
సహస్రాణి సహస్ర శోయే రుద్రా అధి భూమ్యాం | 
తేషాగ్‌ం సహస్రయో జనేవ ధన్వాని తన్మసి స్వాహా ॥ 


- త్యాన్‌ నక్షత్రియాగ్‌ం అవ ఆదిత్యాన్‌ యా చిషామహే । సుమృడీకాగ్‌ం 


అభిష్టయే స్వాహా॥ 

ఉదుత్యం జాతవేదసం దేవం వహన్ని కేతవః 1దృశే విశ్వాయ సూర్యగ్గ్‌ 
స్వాహా ॥ 

యజ్షేన యజ్ఞమయజన్న దేవాస్తాని ధర్మాణి ప్రథమా న్యాసన్‌ తేహ 
నాకం మహిమాన స్సచన్తే యత్ర పూర్వే సాధ్యా స్సన్సి దేవాః స్వాహా ॥ 
మరుతోయస్య హిక్షయే పాథా దివో విమహసః । ససు గోపాతమోజన। 
యత్హైర్వా యజ్ఞ వాహసో విప్రశ్చ వామతీనాం ! మరుతశ్శణు తాహవం 
స్వాహా॥ 


- అళ్వినా వేహగచ్చతం అస్య సోమస్య పీతయే ప్రాతర్యావాణా ప్రథమా 


యజధ్వం । పురా గృధ్రా వర బుషః పి బాధా స్వాహా ॥ 
విశ్వజితే ధనజితే స్వర్ణితే సత్రాజితే నృజితఉర్వ రాజితే అశ్వజితే 
గోజితే అబ్జితే భరేన్హాయ సోమం వ్యజితాయ హవ్యదం స్వాహా! 


ర వాన్తు వోమాదయః 


9. అభిత్యం దేవగ్‌ం సవితార మిత్యతి ఛన్జ సర్బామి మితేతి ఛందావై 
సర్వాణి ఛందాగ్‌ంసి సర్వేఖి రేవైనం ఛందోఖి ర్మిమాతే స్వాహా ॥ 


వతాక దేవతా హోమ: 
అథ పతాక దేవతా హోమం కరిష్వే- 
1. ఓం బ్రహ్మణే స్వాహా; 2. ఓంవజ్రాయస్వాహా॥ 8. ఓం శక్ష్యై 
స్వాహా । 4 ఓం దండాయ స్వాహా ॥ 5. ఓం ఖడ్డాయ స్వాహా। 6. ఓం 
పాశాయ స్వాహా 1 7- ఓం ధ్వజాయ స్వాహా ॥ 8. ఓం గదాయ 
స్వాహా॥ 9. ఓం త్రిశూలాయ స్వాహా! 


యోగేశ్వర దేవతా మోమః 
1యాగమండపే కలశస్థిరాయ యాగమందపాధిప యోగేశ్వరాయ విష్ణవే 


స్వాహా ॥ 
ఓం విష్ణవే స్వాహా 1 ఓం నమోనారాయణాయ స్వాహాః 


2. సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణంవ్రజ । 
అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ స్వాహా । 
ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా। 
8. ఓంఅధర్మాయస్వాహా । ఓంఅజ్ఞానాయస్వాహా | 
ఓంఅవైరాగ్యాయస్వాహా ; ఓంఅనైశ్వర్యాయ స్వాహా | 
త్తే 'ఓం ధర్మాయస్వాహా । ఓంజ్ఞానాయస్వాహా | 
ఓంవైరాగ్యాయస్వాహా | ఓంఐశ్వర్యాయస్వాహా 
ఓం యోగేశ్వరాయ విష్ణవే స్వాహా॥ 


షా కడా 


ధో ర్‌ 
ధృజవీట ప్రతిష్టా 
1. షడ్డాలాయతం చతుస్తాల విస్తార వస్తద్వయ యుతం ఏకైకంవా 
సంయోజ్య | జలేన శోధయిత్వా!' 


పటచిత్రణమ్‌ - ధాన్యాధివాసః 

2. పంచవర్ణ చూర్లేన గరుడం (ధ్రువబేర బాహుసమం ద్విభుజం ప్రాంజలి 
కృతం వామపాదం సమాకుంచ, దక్షిణం కించిత్‌ ప్రసార్య, బిందు 
పింజర పంచవర్ణ పక్ష ద్వయయుతం, ఊర్ధ్వదృష్టిం, లలాటే తామ 
చూడం, నాసాగ్రే శ్యామ వర్ణం, ఆరక్తనఖం, సితవసనం* అన్యత్పీత 
వర్ణం, నీలకేశం, గగనే గమనాకారం, పక్ష విక్షేప సంయుతం, 
తత్పటం పశ్చమాభి ముఖం, ఇతి లిఖిత్వా | నవద్రోణ పరిమిత 
ధాన్యోపరి సంస్థాష్య | 


కుంభ స్థాపనమ్‌ 
8. పటస్యోత్తరపార్సే స్వర్ణ కుంభంచ * నిధాయ । తదుపరి ఇంద్రాది 
ఈశాన పర్యంతం అష్టకలశాన్‌ నిక్షిప్య 1........ దిగ్గేవతా నావాహ్య | 


1. వాస్తు కలశ యుక్త యోగేశ్వర కుంభో దకేన పటం శోధయిత్వా । భగవ 
త్చుణ్యహజలేన ప్రోక్ష్య 1-చా.వేంరాభ 

2. శ్వేతాంబర ధరం అని పురు.సం.క్రికై.-చం., పాద్మములు, ప్రహసితాననుడని 
ఈశ్వర నంహిత. గాన పాద్మానుసారిగా సితవననం అన్య' క్పీతవర్షం 
అనుపాఠము స్వీకరించబడినది. స్మితవదనం అని శ్రీకూర్మం ప్రతి. “సముఖం 
లేఖయే త్తత్ర వినతాకులనందనం ।; ఆజానునాభి కంఠాగ్రం సిత పీతారుణాన్వితం 
1” . విష్ణుసం. 20.15 

3. కుంభకోణమున శార్ట్‌పాణికి జరుగు కల్యాణోత్సవమున ధ్వజపట ప్రతిష్టయందు 
5 కలశలయందు సువర్ణ, తార్‌క్ష్య, గరుడ, వైనతేయ, క్షివ అనువారి 
ఆవాహనమున్నదని అక్కడి అర్ధక స్వాములు చెప్పియున్నారు. 


౭56 ధ్వజవట(వతి, 
మానస పూజా 
4. ఏహిదేవ * మహాభాగ ఇతి లిఖితాకారం చిత్రరూపేణ స్వహృదయే 
ధ్యాత్వా - 
ఏహిదేవ మహాభాగ వైనతేయ మహాబల 
సాన్నిధ్యం కురు పక్షీంద్ర ప్రసీదాత్ర నమోస్తుతే 
ఇహూతః కర్మణాం సిద్ధిం కురుత్వం వినతాసుత 
ఆహూతవ్యా ('స్రయోలోకాః దేవస్యోత్సవ సంపది ॥ 
సుపర్దోసి గరుత్మానితి స్వర్ణకలశే గరుడమావాహ్య - 
సుపర్జోసిగరుత్మాన్‌ త్రివృత్తే శిరోగాయత్రమ్‌ 
చక్షుస్పోమ ఆత్మా సామతే తనూర్వామ దేవ్యమ్‌ 
బృహధ్రథంతరే పక్షాయజ్ఞాయజ్ఞియం పుచ్చమ్‌ 
ఛందాగ్‌ం స్యంగాని ధిష్టియా శఫాయజూగ్‌౦షి నామ 
సుపర్జోసి గరుత్మాన్‌ దివంగచ్చ సువః పత ॥ 
-ఇతి మంత్రేణావాహ్య | షోడశోపచారై రభ్యర్చ్య | 


నేత్రోన్మీలనమ్‌ 
ర. మధునా ఘృతేన సువర్ణ రజత శలాక్షాభ్యాం తచ్చక్షురితి మంత్రేణ 
గరుడస్య నేత్రోన్మీలనం కృత్వా । 


తచ్చక్షుర్దేవహితం పురస్తాచ్ళుక్రముచ్చరత్‌ 1 పశ్యేమ శరదశ్శతమ్‌ | 
జీవేమ శరదశ్శతమ్‌ నందామ శరదశ్శతమ్‌ 1 మౌోదామ శరదశ్శతమ్‌! 
4, ఏహిదేవ, అని పురు,సం. ఏహిఖేశ అని క్రికై.చం. ఈధ్వజారోహణ చాలవరకూ 
పురుషోత్తమ సంహిత్గానుసారి. 
5. ఇది “ఆత్మానం గరుడం ధ్యాత్వా । మానసై రుపచారై రభ్యర్ధ” అని క్రికై.-చం. 
చెప్టిన మానననపూజవలే కన్చించుచున్లది. కాని పక్షమున ఏహికేశ, సుపర్లోసి 
మంత్రములు మరలచెషప్టబడుట అనంగత మనిపించును. 


జవట(వతి స్ట ౦7 


భవామ శరదశ్శతమ్‌ 1 శృణవామ శరదశ్ళతమ్‌ ! ప్రబ్రవామ 
శరదశ్శతమ్‌! అజీతాస్యామ శరదశ్శతమ్‌ ॥! 


6. వాస్తోప్పతేతి మంత్రేణ పటశుద్ధ్యర్థం వాస్తుహోమం కరిష్యే । 
ఓం వాస్తోప్పతే ప్రతిజానీ హ్యస్మాన్‌ త్స్వావేశో అనమావో భవానః | 
యత్వే మహేప్రతి తన్నో జుషస్వ శంన ఏధి ద్విపదే శం చతుప్పదే 
స్వాహా ॥ 
ఓం వాస్తోప్పతే శగ్మయా సగ్‌ం సదాతే సక్షీ మహిరణ్మయా గాతు 
మత్యా ! ఆవః క్షేమ ఉతయోగే వరం నో యూయంపాత స్ప్వస్తిభిః 
స్సదానః | అమోవహా వాస్తోప్పతే విశ్వారూపాణ్యావిశన్‌ సభా సుశేవ 
ఏధినః స్వాహా ॥ 
క దర్భమూలేన పర్యగ్నికరణం కృత్వా - 
గ దద్భ్వస్వాహేత్యంగ హోమం కరిష్యే । (సంపాతాజ్యం గృహీత్వా) 
అంగ హోమః * 
దద్భ్య స్ప్వాహా | హనూఖభ్యాగ్‌ం స్వాహా | ఓష్టాభ్యాగ్‌ం స్వాహా ! ముఖాయ 
స్వాహా । నాసికాభ్యాగ్‌ం స్వాహా । అక్షీభ్యాగ్‌ం స్వాహా | కర్టాభ్యాగ్‌ం 
స్వాహా । పారయక్షవో౭. వార్యేభ్యః పక్ష్మభ్య స్స్వాహా । అవారయ క్షవః 


వార్యేభ్యః పక్ష్మభ్య స్స్వాహా ” - శీర్ణ్నే స్వాహాః భ్యూభ్యాగ్‌ం స్వాహా | 
లలాటాయ స్వాహా ॥ మూర్ధే ఎ స్వాహా । మస్తిష్కాయ స్వాహా। కేశేభ్య 





౪ రే[గో పాఠం. 

6. తైత్తిరీయోపనిషత్తు నందుగల ఈఅంగహోమము యథాతథముగా వైఖానన 
ప్రతిష్టయందు ఇదే సందర్భమున గలదు 

7.వైఖానన వ్రతిష్టయందున(పే 195), తైత్తరరీయోవనిషత్‌ నందున గల 
అంగహోమమున “పారఇక్షనో 2. వార్ద్యే: పక్షబ్య: అవారఇక్షవో పార్యేభ్య: పక్షబ్య: 


" అను పాఠము కన్చించుచున్లది. 


08 ధ్వజవట(్రతి 


స్స్వాహా। వహాయ స్వాహా । గ్రీవాభ్య స్వాహా | స్మంధేభ్య స్స్వాహా। 
కీకసాభ్య స్స్వాహా | పృష్టేభ్య స్వాహా | పాజస్యా(౧)భ్య స్వాహా । 
పొర్య్వాభ్యాగ్‌ం స్వాహాః అగ్‌ంసాభ్యాగ్‌ం స్వాహా | దోషాభ్యాగ్‌ం స్వాహా। 
బాహుభ్యాగ్‌ం స్వాహా | స్మంధేభ్య స్స్వాహా | జంఘాయ స్వాహా | 
శ్రోణిభ్యాగ్‌ం స్వాహాః ఊరుభ్యాగ్‌ం స్వాహా । అస్టీవద్య్యాగ్‌ం స్వాహా । 
జంఘాభ్యాగ్‌ం స్వాహా! భసతే స్వాహా । శిఖండేభ్య స్స్వాహా। వాలధానాయ 
స్వాహా | అండాభ్యాగ్‌ం స్వాహా | శేఫాయ స్వాహా | రేతసే స్వాహా | 
ప్రజాభ్య స్ప్వాహా। ప్రజననాయ స్వాహా । పద్భ స్ప్వాహా | శఫేభ్యస్స్వాహా। 
లోమభ్య స్వాహా | త్వచే స్వాహాః లోహితాయ స్వాహా మాగ్‌ంసాయ 
స్వాహా | స్నావభ్య స్స్వాహా | అస్థిభ్య స్ప్వాహా | మజ్జ్ఞభ్య స్ప్వాహా | 
అంగేభ్య స్స్వాహా | ఆత్మనే స్వాహా । సర్వస్మై స్వాహా ॥ 


ఈంకారవోమః 

8. గరుడదేవతావాహనార్ధం ఈంకార దేవతా హోమం కరిప్యే- 
ఈంకారాయ స్వాహా | ఈంకృతాయ. స్వాహా | క్రందతే స్వాహా । 
అవక్రందతే స్వాహా । ప్రోధతే స్వాహా । ప్రప్రోథతే స్వాహా | గంధాయ 
స్వాహా । ఘ్రాతాయ స్వాహా । ప్రాణాయ స్వాహా। వ్యానాయ స్వాహా | 
అపానాయ స్వాహా । సందీయమానాయ స్వాహా | సందితాయ స్వాహా! 
విచ్చత్యమానాయ స్వాహా | విచ్చతాయ స్వాహా । ఫలాయిష్యమాణాయ 


స్వాహా । ఫలాయతాయ స్వాహా 1 ఉపరగ్‌ం స్యృతాయ స్వాహా ॥ ఉపరగ్‌ం 


వహ -మూవు (న్మంధప్రదేశో ౬ న్య వహ, నృంధము-భుజి శిరము, జాను - 
(జంఘోరుసద్ధిభాగ ఇతి జాను) మోకాలిచిష్ట, ఆంఘ - కాలిపిక్క అస్టీవత్‌ -(జాను ఊరుపర్వా 
అష్టివత్‌) మోకాలు, వాలది - కేశయుతమైన తోక లోహితం - గక్తం, స్ట్నావ - కురియునది. 
కీకసము - ఎముక (కీకసం మసి చ), దోషా - చేయి (బావో దోషా ప్రవేష్ట గతి 
మంజరీ), స్వాహా - సుష్టు ఆహూయంతే దేవాః అనయేతి కలన * హోమమున దీనిచే 
దేవతలు లెస్సగా పిలువబడుదురు - (అమరం) 


ధభజవట(వ్రతి, 9 


స్యతే స్వాహా । ఉపరతాయ స్వాహా నివేక్ష్యతే స్వాహా । నివిశమానాయ 
స్వాహా | నివిష్టాయ స్వాహా | నిషథ్స్యతే స్వాహా । నిషీదతే స్వాహా । 
నిషణ్ఞాయ స్వాహా | ఆసిష్యతే స్వాహా । ఆసీనాయ స్వాహా । ఆసితాయ 
స్వాహా | నిపథ్స్యతే స్వాహా । నిపద్యమానాయ స్వావో । నిపన్నాయ 
స్వాహా । శయిష్యతే స్వాహా; శయనాయ స్వాహా । శయితాయ స్వాహా! 
సమ్మాలిష్యతే స్వాహా । సమ్మాలితే స్వాహా । సమ్మిలితాయ స్వాహా । 
స్వప్పుతే స్వాహా । స్వపతే స్వాహా | సుష్తాయ స్వాహా | ప్రబోథ్స్యతే 
స్వాహా । ప్రబుధ్యమానాయ స్వాహా | ప్రబుద్ధాయ స్వాహా । జూగరిష్యతే 
స్వాహా । జాగ్రతే స్వాహా । జాగరితాయ స్వాహా । శుశ్రూషమాణాయ 
స్వాహా । శ్రుణ్వతే స్వాహా । శ్రూయతాయ స్వాహా । వీక్షిష్యతే స్వాహా | 
వీక్ష్యమాణాయ స్వాహా | వీక్షిత్రాయ స్వాహా । సగ్‌ంహస్యతే స్వాహా | 
సంజిహానాయ స్వాహా | ఉజ్జిహానాయ స్వాహా | వివర్థ్యతే స్వాహా | 
వివర్తమానాయ స్వాహా | వివృత్తాయ స్వాహా | ఉత్తాస్యతే స్వాహా 1 
ఉత్తిష్టతే స్వాహా | ఉతితాయ స్వాహా । విధవిష్యతే స్వాహా | విధూన్వానాయ 
స్వాహా । విధూతాయ స్వాహా । ఉత్రగ్‌ంస్యతే స్వాహా । ఉత్రామతే 
స్వాహా । ఉత్రాంతాయ స్వాహా ॥ చంక్రమిష్యతే స్వాహాః చంక్రమ్య 
మాణాయ స్వాహా । చంక్రమితాయ స్వాహా । కండూయిష్యతే స్వాహా | 
కండూయ మానాయ స్వాహా | కండదూయితాయ స్వాహా | నికళిష్యతే 
స్వాహా । నికషమాణాయ స్వాహా! నికషితాయ స్వాహా । యదత్తితస్మై 
స్వాహా । యత్సిబతి తస్మై స్వాహా । యన్మేహతి తస్మై స్వాహా | 
యచ్చకృత్మ్కరోతి తస్మై స్వాహా | రేతసే స్వాహా । ప్రజాఖ్య స్స్వాహా 
ప్రజననాయ స్వాహా । సర్వస్మై స్వాహా ॥ 
- తత్కుంభజలేష్వావాహ్య - 


100 ధ్వజవట(వ్రతివ్టా 
9. ఏహిదేవ మహాభాగ వైనతేయ మహాబల సాన్నిధ్యం కురు పక్షీంద్ర 
ప్రసీదాత్ర నమోస్తుతే ఆహూతః కర్మణాం సిద్ధిం కురుత్వం వినతాసుత 
ఆహూతవ్యా స్రయోలోకాః దేవస్యోత్సవ సంపది ॥ 
-ఇతి షోడశోపచారైరభ్యర్న్య ॥ 
అగ్నిం పరిషిత్య - 
10.ఓం నమో భగవతే వైనతేయాయేతి సమిధాజ్య చరుఖిః అష్టోత్తర 
శతం హుత్వా । 


పాంచ భౌతిక ధైవత్య హోమః 
అథ పాంచభౌతిక దైవత్య హోమం కరిస్సే ॥ 


1. ఓం ప్పథధివ్యై స్వాహా । ఓం తోయాయ స్వాహా । ఓం తేజసే స్వాహా | 
ఓం వాయవే స్వాహా । ఓం ఆకాశాయ స్వాహా । 
జ్యర్ధతన్మాత్రాయస్వాహా। స్పర్శతన్మాత్రాయస్వాహా। 
రూపతన్మాత్రాయస్వాహా । రసతన్మాత్రాయస్వాహా | 
గంధతన్నాత్రాయస్వాహా | వాగీంద్రియాత్మనేస్వాహా 
పాణీంద్రియాత్మనేస్వాహా । పాదేంద్రియాత్మనేస్వాహా | 
పాయ్యింద్రియాత్మనేస్వాహా | ఉపస్థేంద్రియాత్మనేస్వాహా | 
శ్రోత్రేంద్రియాత్మనేస్వాహా | త్వగింద్రియాత్మనేస్వాహా | 
చక్షురింద్రియాత్మనేస్వాహా | జిహ్వేంద్రియాత్మనేస్వాహా । 
ఘ్రాణేంద్రియాత్మనేస్వాహా | మన ఇంద్రియాత్మనేస్వాహా । 
బుధ్యెస్వాహా | చిత్తాయస్వాహా | అహంకారాయస్వాహా । 
ప్రకృత్యైస్వాహా  జీవాత్మనేస్వాహా । పరమాత్మనేస్వాహా | 


8. రే.రం. అధిక పాఠం 


ధ్వజవట(వ్రతి 101 


( అంగ ఈంకార పాంచభౌతిక హోమములయందు సంపాతాజ్యమును 
గ్రహించి క్రింది బీజాక్షరలేఖన మొనరింపవలెను, రే॥గో పారం) 


ల “గం” గరుడాయనమః ఇతి బీజాక్షరం లిఖిత్వా - 
ముద్దాన్నం నివేద్య జ 
ఓం గరుడాయ స్వాహా। 
ఓం పక్షిరాజాయ విద్మహే సువర్ణ పక్షాయ ధీమహి | 
తన్నోగరుడః ప్రచోదయాత్‌ స్వావో। 


* సుపర్జోసిగరుత్మాన్‌ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే 
తనూర్వామ దేవ్యం బృహధ్రథంతరే పక్షైయజ్ఞాయజ్ఞియం పుచ్చం 
ఛందాగ్‌ం స్యంగాని ధిష్టియా శఫాయజూగ్‌ం షి నామ 
సుపర్షోసి గరుత్మాన్‌ దివంగచ్చ సువః పతః స్వాహా ॥ 


స్వస్త్యయనం తార్‌క్ష్య మరిష్ట నేమిర్మహద్భూతం వాయసం దేవతానామ్‌! 
అసురఘ్న మింద్ర సఖం సమత్సు బృహద్యశో నావ మి వారు హేమ | 
అగ్‌ం హోముచ మాంగిరనసం గయంత్య నృ్స్వస్తాత్రేయం 
మనసాచతార్‌క్ష్యమ్‌ | ప్రయతపాణి శృరణం ప్రపద్యే । స్వస్తి సంబాధే 
ప్వభయం నో అస్తు స్వాహా! 

8. ఇంద్రాది కలశోదకేన ఆపోహిష్టేతి తత్పటం ప్రోక్ష్య ॥ 
ఆపోహిష్థామయో భువస్తాన ఊర్జేదధాతన మహేరణాయ చక్షసే 
యోవశ్శివతమోరస స్తస్యభాజయ తేహనః ఉశతీరివ మాతరః 
తస్మా అరంగమాయవో యస్యక్షయాయ జిన్వధ ఆపోజనయధాచనః।। 

1 అథ పంచశయ్యాధివాసమ్‌ ॥ 


9. శ్రీకూ., రేజే. శ్రీరం అధికపాఠాలు 





102 ధ్వజవట(వ్రతిష్టా 
వంచశయ్యాధి వాన: 
1. ప్రతిష్టోక్తవ ద్దాన్య వస్తాణాస్తీర | 
10 “ద్వా దశాక్షరేణ ప్రోక్షితాయాం / మధ్దమతూలల వేద్దాం పూర్వే దక్షిణేవా 
ఖాగే ప్రాగగ్రా నుదగగ్రాంక దర్హా నాస్తీర్ధ ! నవభారి శాలి తదర్ద తండుల, 
తదర్ధ తిల, తదర్ధ మావ , తదర్భ ముథ్లైః వృథివ్చాది వంచతళత్త్య మనైై 
క్రమేణ సొంతరాంతర వస్తైః , చతురశ్రం వృత్తం వా వీఠం కృత్వా ॥ 
ముద్దానాముపరి అద్దదళపద్డం నకర్ణికం విలిక్ళు! కర్ణికాయాంప్రణవం, 
అష్టదళేషము ఓం నమోనారాయణాయే తృష్చాక్షరాణి లిఖిత్వా / తదువరి 
వ్యాఘ్రచర్త తూలికా మృద్వాన్తరణ కంబళ క్షౌమ చిత్రవస్త్ర శుక్లవస్త్ర 
విబిత్రవస్త్రోవధాన పాదహాస్త గండూవజలాది శయనాంగైర్భుతాం, 
కన్తూరికాథి నుగంధ ద్రవ్యవానితాం నుగంధ వుష్టాన్తరణైర్యుతాం, 
నానాలంకార శోభితాం, శయ్యాం కృత్వా /” 
2. తస్మిన్‌ సుపర్దో సీతి శయనం సంకల్ప । 
సుపర్జోసిగరుత్మ్నాన్‌ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమ అత్మా సామతే 
తనూర్వామ దేవ్యం బృహధ్రథంతరే పక్షాయజ్ఞా యజ్ఞియం 
పుచ్చం ఛందాగ్‌ం స్యంగాని ధిష్టియా శఫాయజూగ్‌ం షి నామ 
సుపర్భోసి గరుత్నాన్‌ దివంగచ్చ సువః పత ॥ 


8. ఓం నమో భగవతే వైన తేయాయేతి షోడశోవచారై రభ్యర్చ్య | 
నవవ(సైరాచ్చాద్య | గేయాదీన్యాఘోపష్య | వేదాధ్యయనం చ కారయేత్‌! 
4. అగ్నిం పరిషించ్య - 
అదితే£.ను మన్యస్వ ।; అనుమతే£ నుమన్యస్వ | 
సరస్వతే£ నుమన్యస్వ | దేవసవితః ప్రసువ ॥ 


10పొంల, రే॥గో ప్రతులలో అధికపారం 


ధ్వజవట(వ్రతి 103 


ర్‌, 


6. 


ఓం ధ్వజాయస్వాహా । ఓం జయాయస్వాహా। 
ఓం గరుడాయస్వాహా। ఓం విహంగాయస్వాహా । 
ఓం పక్షిరాజాయన్వాహా । ఓం ఖగాధిపాయస్వాహా ॥ 


కుంభస్థాం శక్తిం కూర్చేనాదాయ | గరుడం ధ్యాయేత్‌ । 


గరుడ న్యాసః 


గా 


అస్య శ్రీ గరుడ పంచాక్షరీ * మహామంత్రస్య । కాశ్యప బుషిః 
పంక్తిశ్ళ్చందః । శ్రీవైనతేయో దేవతా | క్షం బీజం । స్వాహా శక్తిః 
పక్షీంద్ర ఇతి కీలకం । ఉత్సవార్థే సకల పురుషార్ధ సిధ్యర్థే 2 జపే 
వినియోగః | 


ఓం ఓం అంగుష్ట్థాభ్యానమః । ఓం క్షిప తర్జనీభ్యానమః | 
ఓం స్వాహా మధ్యమాభ్యానమః । ఓం ఓం అనామికాభ్యానమః | 
ఓం క్షిప కనిస్టికాభ్యాం నమః । ఓం స్వాహా కరతలకరపృష్టాభ్యాం 
నమః। ఓం స్వాహా అస్త్రాయఫట్‌ 
ఓం ఓం హృదయాయనమః । ఓం క్షిప శిరసేస్వాహా | 
ఓం స్వాహా శిఖాయైవౌషట్‌ | ఓం ఓం కవచాయహుమ్‌ | 
ఓం క్షిపః నేత్రత్రయాయవాషట్‌ ।; ఓం భూర్భవస్సువరోమితి 
దిగ్భంధః ॥1 
ధ్యానం:- 
అమృత కలశ హస్తం కాంతి సంపూర్ణ దేహమ్‌ 
సకల విబుధ వంద్యం వేదశాస్తై ర్విచిన్యమ్‌ । 
వివిధ సులభ పక్షైర్ధూయ మానాండ గోళమ్‌ 





11.గరుడపంచాక్షరి, వ్యాపాదులు క్రికైచంద్రికానునారులు కాని అంగన్యాన 


కరన్యాసాలలో బీజాక్షర భేదము కన్చిస్తోంది. 


12గరుడో దేవతా ... గరుడ ప్రసాద సిద్ధర్ధే .. అని క్రికై.చం. 


10% ధ్వజవట(వతిష్టా 


సకల విష వినాశం చింతయేత్స్పక్షిరాజమ్‌ | -ఇతి ధ్యాత్వా ॥ 
మూలమంత్రం అష్టావింశతివారం జప్వాా - 


9. ఓం క్షిప స్వాహేతి అసునీతేతి తన్మూర్తి మంత్రేణావాహ్య - 


ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణ మిహినో ధేహిభోగం 
జ్యోక్చ శ్యేమ సూర్యముచ్చరంత మనుమతే మృడయాన స్పస్తి | 
అమృతంవై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థాన 
ముపహ్వయతే॥ 

వైనతేయప్రాణ ప్రతిష్టోో ముహూర్త స్సుముహుర్లోస్తు ॥ 


కక కడా 





13.పాణప్రతిష్టా ప్రక్రియ అంతా, ప్రతిష్టలో వలె శ్రీకూర్మ ప్రతిలో అధికపాఠంగా 
ఉన్నది. 


భేరీతాడనమ్‌ 


భేరీ పూజా (అధిదేవతావాహనమ్‌) 

1. ఆగ్నేయ్యాం ధాన్యోపరి న్యస్తభేర్యాం భూతేశ మావాహయామి! | 
మహాభూత మావాహయామి విష్ణు భక్తానావాహయామి | గదాధర 
మావాహయామి । చర్మణి ప్రజాపతి మావాహయామి |; సూత్రే 
శేషమావాయామి । దక్షిణోత్తర శిరోద్వయోః సూర్యాచంద్రమసా 
మావాహయామి । దక్షిణ సుషికాయాం భూమాతృకా మావాహయామి! 
వామనుషికాయాం సప్తమాతృకామావాహయామి । తదృంధసూథ్రే ఇంద్ర 
మావాహయామి | దండే వాచస్పతిమావాహయామి | వాదకే 
నందీశమావాయామి ॥ 


రం 


తత్షమేణ హుత్వా | 
పరిషించ్య - అదితే£నుమన్యస్వ ......ప్రసువ | 

ఓం భూతేశాయన్వాహా । మహాభూతాయ స్వాహా | విష్ణ్రభక్తాయ 
స్వాహాః గదాధరాయ స్వాహా । ప్రజాపతయే స్వాహా । శేషాయ స్వాహా। 
సూర్యాయ స్వాహా । చంద్రమసే స్వాహా । భూమాతృకాభ్య స్వాహా | 
సప్తమాతృకాభ్య స్వాహా । ఇంద్రాయ స్వాహా | ఓంవాచస్పతయేస్వాహా। 
ఓంనందీశాయస్వాహా ॥ 
8. వస్త్రాద్యై ర్వాదకమలం కృత్య 12 
4. సమిత్సన్నహన మద్చి స్స్పంస్పర్భయిత్వా ।; అగ్నయ ఇదం ఇతి 
1. భూతేశాదులన్ని పురు సంహిత 23.56,57లో యథాతథంగా విధించబడి ఉన్నవి. 


2.“యదస్య కర్మజేతి స్విష్టకృద్ధోమం కృత్వా - ఇదమర్శిముఖం సర్వ సాధారణం 
కృత్వా” అని ఇక్కడ శ్రీకూర్మప్రతిలో అథిక పాఠం కన్ఫిస్తున్నది. 


106 భోరీతాదనమ్‌ 


సమిధమగ్నా నిధాయ । రుద్రాయ తన్నిచరాయేదం ఇతి ఇధ్మసన్నహనం 
నిదద్యాత్‌ * 1 తతః అస్మిన్‌ కర్మణి కర్శపరిపూర్ణతా సిద్ధ్యర్థం, తత్త 
త్మర్మఫల సిద్ధ్యర్థం ్రువేణ జయాది హోమం కరిష్యే* | 

జయాది హోమః * 

స్రువేణాజ్య మాదాయ * | 
1.ఓం చిత్తంచ స్వాహా 7; 2. ఏం చిత్తిశస్వాహా; 3. ఓం ఆకూతంచస్వాహా। 
4. ఓం ఆకూతిచ్చస్వాహా 5. ఓం విజ్ఞాతంచస్వాహా। 6. ఓం విజ్ఞానంచస్వాహా। 


7. పం మనశ్చస్వాహా: 8. ఓం శక్వరీశ్చస్వాహా; 9. ఓం దర్శశ్చస్వాహా। 
10.ఓం పూర్ణమానశ్చస్వాహా 111. ఉంబ్బహచ్చస్వాహా 1 12పం 


రధంతరంచస్వాహా 


3. ఇద్మములోని 16 నవిధలయుందు 15 వోవుము చేయాుగా మిగిలిన 
అనుయాజసమిధను, దర్భలతో నిర్మించిన త్రాడును ఇక్కడ హోమము చేయవలెను. 

4. “జయాటీన్‌ హునేత్తత్ర” - అంటూ పురు.సంహిత జయాదులను విథించినది (24 అధ్యా 
101 శ్లో. వైఖాననమున కూడ జయాదుల ప్రయోగం ఉన్నది. జయాది హోమం కర్మ 
పరిపూరణార్థం, కర్మ సిధ్యర్థం చేసే సంప్రదాయ కర్మ. అన్ని పూర్వాచార ప్రయోగాలలో 
బకే విధంగా కన్చిస్తున్నది. శేష హోమానంతరం మళ్టీ ఈ జయాదిహోమ మున్నది. ఇతి 
జయాది హోమ శేష మార్టనాని కుర్యాత్‌ - అని భారసం.వి.ప్ర. అడయార్‌ ప్రతిలో గరుడ 
ధ్వజహోమం పే. 58. గాన జయాది హోమం భగవద్విషయమున పనికిరాని కేవల 
స్మార్త కర్మ కాదు. 

5. జయాదులనగా - జయలు - “చిత్తంన్వావా” అనేవి -13; అభ్యాతానములు - 
“అగ్దిర్భూతానా” అనేవి - 18; రాష్ట్రభ్యత్తులు - బుతాషాఢాదులు; ప్రాజాపత్యములు, 
వ్యాహృతులు అనేవి అన్నీ కలిపి 58. చూ... అను. 14. పే... 

6. ప్రథమాఘారహోమశ్చ ప్రథమాహుత్యనన్తరం యద్గోతవ్యంతు తత్మర్వం స్రువేజోక్తం కపర్దినా 
- అని యాజుష పూర్వ ప్రయోగం. పే. 24 

7. “శేష భూతస్య జీవన్య పారతంత్ర విరోధత: । ఉద్దేశ త్యాగౌ హోమాన్తే నకుర్మా ద్విష్ణు కర్మణి” 
అను శుక్రప్రశ్ష సంహితా వచనముననుసరించి 'న మమ అను ఉద్దేశత్యాగములను 
పూర్వాచార్యు లేనాటి నుండియో జయాదులందు చెప్పట లేదు. 


భోరీతాడనవ్‌ 107 
13. ప్రజాపతిర్ణయానింద్రాయ వృష్టే ప్రాయచ్చదుగ్రః పృతనాజ్యేషు తస్టై 
విశస్సమనమంత సర్వాస్ప ఉగ్ర స్పహహవ్యో బభూవస్వాహా | 
14. అగ్నిర్భూతానా మధిపతి స్పమావ త్వస్ని వ్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్కామా శిష్యస్కాం 
పురోధాయా మస్మి న్కర్మన్నస్కాం దేవహూత్యాగ్‌ం స్వాహా | 


15. ఇంద్రోజ్యేష్టానా మధిపతి స్పమావ త్వస్శి శ్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్కామా శివ్యస్కాం 
పురోధాయా మస్మి నృర్మన్నస్కాం దేవహూత్యాగ్‌ం స్వాహా | 


16. యమఃప్ఫధివ్యా అధిపతి స్పమావ త్వస్శి స్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్కామా శిష్యస్కాం 
పురోధాయా మసి న్మర్మన్నస్యాం దేవహూత్సాగ్‌ం స్వాహా 
17.వాయురన్తరిక్ష స్యాధిపతి స్పమావ త్వస్మి శ్రహ్మ న్నస్త్మిన్‌ క్షత్రే స్యామా శిష్యస్కాం 
పురోధాయా మస్మి న్మర్మన్నస్కాం దేవహూత్యాగ్‌ం స్వాహా | 
18.సూర్యో దివోధిపతి స్పమాన త్వన్మి స్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్యామా శిష్యస్యాం 
పురోధాయా మసి న్మర్మన్నస్యాం దేవహూత్యాగ్‌ం స్వావో | 
19.చంద్రమా నక్షత్రాణా మధిపతి సృమావ త్వస్పి వ్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే న్కామా శిష్యన్మాం 
పురోధాయా మస్మి న్కర్శన్నన్యాం దేవహూత్యాగ్‌ం స్వావాో | 
20.బృహస్పతి ర్హహ్మణోధిపతి స్పమావ త్వస్మి స్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్కామా శివ్యస్మాం 
పురోధాయా మస్మి న్మర్మన్నన్యాం దేవహూత్యాగ్‌ం స్వాహా 
21.మిత్రస్పత్యానా మధిపతి స్పమావ త్వస్శి శ్రమ్మ న్నన్మిన్‌ క్షత్రే స్కామా శిష్యస్మాం 
పురోధాయా మస్మి న్క్మర్మన్నస్యాం దేవహూత్మాగ్‌ం స్వావో । 
22.వరుణో౭_ పా మధిపతి సృమావ త్వస్శి శ్రహ్మ న్నస్కిన్‌ క్షత్రే స్కామా శిష్యన్మాం 
పురోధాయా మసి న్క్మర్మన్నస్కాం దేవహూత్మాగ్‌ం స్వావా । 
23.సముద్ర స్రోత్యానా మధిపతి స్పమావ త్వస్మి శ్రహ్మ న్షస్మిన్‌ క్షక్రే న్మామా శిష్యస్కాం 
పురోధాయా మస్మి న్క్మర్మన్నస్యాం దేవహూత్యాగ్‌ం స్వాహా | 


1 


108 భేరీతాదనమ్‌ 





24.అన్నగ్‌ం సామ్రాజ్యానా మధిపతి తన్మావ త్వస్మి స్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్యామా 
శివ్యన్కాం పురోధాయా మస్తి న్మర్మన్నస్కాం దేవహూత్యాగ్‌ం స్వావో । 
25.సోమ పిషధీనామధిపతి స్పమావ త్వస్కి స్రహ్మ న్నస్మిన్‌ క్షత్ర స్కామా శిష్యస్కాం 
పురోధాయా మస్మి న్మర్మన్నన్యాం దేవహూత్యాగ్‌ం స్వాహా । 
26.సవితా ప్రసవానామధిపతి స్పమావ త్వస్శి వ్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్కామా శిష్యస్కాం 
పురోధాయా మసి న్మర్మన్నస్యాం దేవహూత్యాగ్‌ం స్వావా। 
27.రుద్రః పశూనా మధిపతి స్పమావ త్వస్శి శ్రహ్మ న్నస్మిన్‌ క్షత్రే స్యామా శిష్యస్మాం 
పురోధాయా మస్సి న్మర్మన్నస్కాం దేవహూత్యాగ్‌ం స్వాహా; - అప ఉపస్మృశ్య[ 
28.త్వష్టారూపాణా మధిపతి సృమావ త్వస్మి శ్రహ్మ న్షస్మిన్‌ క్షత్రే స్యామా శిష్యస్కాం 
పురోధాయా మస్మి న్మర్మన్నన్యాం దేవహూత్యాగ్‌ం స్వావో | 
29.విష్ణుః పర్వతానా మథధిపతి స్పమావ త్వస్మి వ్రహ్మ న్షస్మిన్‌ క్షత్రే స్యామా శిష్యస్కాం 
పురోధాయా మస్కి న్క్మర్మన్నస్యాం దేవహూత్మాగ్‌ం స్వాహా । 
30.మరుతో గణానామధితయే స్తేమావ౦ త్వస్శి శ్రహ్మ న్తస్కిన్‌ క్షత్రే స్యామా శిష్పస్యాం 
పురోధాయా మస్మి న్కర్మన్నన్యాం దేవహూత్యాగ్‌ం స్వాహా | 
(31. పితరః పితామహః పరే వరే తతాస్తతొమహా ఇహ మావత అస్తి వ్రహ్మ 
న్నస్మిన్‌ క్షత్రీ స్యామా శిష్యన్కాం పురోధాయా మస్మి న్కర్మన్నస్క్యాం దేవహూత్మాగ్‌ం 
స్వావో। అప ఉపస్మ్యృశ్య) (ఈశారిక చాల ఆగమ పాఠాలలో లేదు.) 
32. బుతాషా దృతథా మాగ్నిర్గంధర్వస్త స్యౌషధ యో పృరస ఊర్జోనామ 
స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్టై స్వాహా 
8. రుద్రాది ఆహుతుల అనంతరం జల స్పర్శ్మన తూపమగు ఆచారమున్నది. * రౌద్ర, 


రాక్షస, నైర్భ్యత, పైత్యక, ఛేదన, నిరసన, ఆత్మాభిమర్శనే 'చాప ఉపస్పశేత్‌” ఇతి 


ఆపస్తంబ: ॥ చూ. అను.14 


భేరీతాదనమ్‌ 109 

33. తాభ్యస్వ్వాహా। 

34. సగ్‌ంహితో విశ్వసామా సూర్యో గంధర్వస్తస్య మరీచయో లప్పరస 
ఆయువో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్తై స్వాహా; 

35. తాభ్యస్వ్వాహా। 

36. సుషుమ్న స్ఫూర్యరశ్ళి శ్రంద్రమా గంధర్వస్తస్య నక్షత్రా ణ్యప్పరసో బేకు 
రయో నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంచు తస్టై స్వాహా । 

37. తాభ్య స్వ్వాహా। 

* 38. భుజ్యస్సుపర్జో యజ్ఞో గంధర్వస్తస్య దక్షిణా అప్పరస స్ప్నవానామ స ఇదం 

బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్పై స్వాహా । 

39. తాభ్య స్వ్వాహా। 

40. ప్రజాపతి ర్విశ్వకర్మామనో గంధర్వనస్తన్య ర్కాృామాన్యప్పరసో 
వహ్నయోనామ స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పొంతు తస్తై స్వాహా । 

41.తాభ్య స్య్వాహా। 

* 42,ఇషిరోవిశ్వవ్యచా వాతో గంధర్వ స్తస్యాపో£_ పృరసో ముదా నామ స ఇదం 

బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్తై స్వాహా 

43.తాభ్య స్వ్వాహా। 

44.భువనస్య పతే యస్యత ఉపరి గృహా ఇహచ సనో రాస్వాజ్యానిగ్‌ం రాయ 
స్వ్పోషగ్‌ం సువీర్యగ్‌ం సంవత్సరీణాగ్‌ం స్వస్తిగ్‌ం స్వాహా । 

45.పరమేస్థ్రధిపతి ర్యృత్యు ర్గంధర్వ స్తస్య విశ్వ మప్పరసో భువోనామస ఇదం 
బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్తై స్వాహా । 





౫ ఈ 38, 42 ఆహుతులు జెత్తరాహ పాఠమున పరస్పరం మారి ఉన్నవి. 


110 భోరీతాడనమ్‌ 

46.తాభ్య స్వాహా 1 

47.సుక్షితి స్సుభూతి ర్థద్రకృ త్ఫుపర్వా నృర్ణన్యో గంధర్వ స్తస్య విద్యుతోవ్‌ప్సరసో 
బుచోనామ స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్పై స్వాహా । 

48.తాభ్య స్వాహా 

49,.దూరేహీతి రమృడయో మృత్యు ర్ల్గంధర్వ స్తస్య ప్రజా అప్పరసో భీరువోనామ 
స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్టై స్వాహా, 

50.తాభ్య స్వ్వాహా 

51.చారు కృపణ కాశీ కామో గంధర్వ తస్యాదయోజప్సరస శ్మోచయంతీ 
ర్నామ స ఇదం బ్రహ్మక్షత్రం పాతు తా ఇదం బ్రహ్మక్షత్రం పాంతు తస్పై స్వాహా । 

52.తొభ్య స్వ్వాహా। 

53.సనోభువనస్య పతే యన్యత ఉపరి గుహా ఇహచ ; ఉరుబ్రహ్మణే *స్టై 
క్షత్రాయ మయిశర్మ యచ్చ స్వాహా। 

54.ప్రజావతయే నత్వదేతా న్యన్యో విశ్వాజాతాని వరితా బభూవ । 
యత్మానూస్తే జుహుమన్తన్నో అన్తు వయగ్గ్‌ం స్యామ పతయో 
రయీణాగ్‌ం స్వాహా ॥ 

55. పం భూస్వ్వాహా । 56. ఓం భువ స్వ్వాహా। 

57. ఓ౦ సువ స్వ్వాహా। 

58. యదస్య కర్మణో౭_ త్య రీరిచం యద్వా న్యూన మిహాకరమ్‌ । 

అగ్నిష్ట త్వ్విష్టకృ ద్విద్వాన్‌ తృర్వగ్గ్‌ం స్విష్ట్ట్‌ం సుహుతం కరోతు స్వాహా॥ 


5. యదస్య బహిః పరిధయః, దర్వ్యా పరిధీ ననక్తి | 
పాత్ర ప్రయుక్త దర్భాగ్రాణి దర్వ్యా మభ్యజ్య | 


భోరీతాదనమ్‌ క్ష గే 
స్రువే మధ్య, మూలే ఆజ్యస్థాల్యాం అనక్తి | 
మూలాంజనే దక్షిణం పాణి మధః కుర్యాత్‌ | 
-ఏవం త్రిః | 

(ప్రాతాసాదనకు వేసిన 12 దర్హలను తీసుగొని కుడిచేతితో అగ్రములను, 
ఎడమచేత మొదళ్ళను పట్టుకొని ఉండి, అగ్రములతో దర్విని (స్రుక్కును), 
దర్భల మధ్యభాగముతో స్రువమును, మూలములతో ఆజ్యస్థాలిని లోపలి 
భాగములను తుడవవలె - మొదళ్ళచే ఆజ్యపాత్రను స్పృశించునపుడు దర్భలను 
వదలకుండ, కుడిచేతిని ఎడమ చేయి క్రిందకు తెచ్చి కుడిచేతితో మూలములను 
ఆజ్యపాత్రకు తగులునట్లు చేయవలెను. మూలాంజనే దక్షిణం పాణి మధః 
కుర్యాత్‌ అనుదానికి ఇదే అర్ధము ఇలా ముమ్మారు చేయవలె) 

6. తృణ ముపాదాయ । పాణిభ్యాం దర్వ్యాం దర్భాన్‌ ప్రతిష్టాష్య ! అగ్నా 
'ప్రహృత్య । 
హుతదేవతా ఉద్దిశ్య తృణం ప్రహరతి । అగ్ని మభిమంత్ర్య | 
(ఒక దర్భను బడిలో వేసుకొనవలెను. మిగిలినవానిని చేతులతో దర్వికి తగిల్చి 
అగ్నిలో వేయవలె తరువాత ఆ దర్దను గూడ అగ్నిలో వేయవలె 


7. భూమి ముపస్ప భ్రలేత్‌ 1 (భూమిని స్పృశించవలె) 
8. త్రి రంగుళ్యా అగ్నిముద్దిశ్య । ఏతత్‌ ఏతత్‌ ఏతత్‌ | 
(మూడు మారులు వ్రేలిని అగ్నికి చూపించవలె) 
9. మధ్యమ పరిధిం ప్రహరతి ।; యుగప దితరౌ ప్రహరన్‌ 
(మధ్యమ పరిధిని అగ్నియందు వేసి, మిగిలిన రెండు ప్రక్కలనున్న పరిధులను 
ఒకేసారిఅర్నియందు వేయవలె) 
10. ఉత్తరార్థస్యాగ్ర మంగారేషాపోపహతి | పరిధీ నభిమంత్ర్య | ఆఘార 
సమిధౌ ప్రహృత్య। 
(రెండు ఆఘార సమిధలను అరగ్షియందుంచవలి ) 


11.దర్వ్యా మితర దర్వ్యగ్ర మవదాయ । పరిధీ నభిమంత్ర్య । జుహ్వాగ్‌ం 


112 భోరీతాదనమ్‌ 
స్రువన్నిధాయ । విశ్వాన్‌ దేవా నుద్దిస్య సగ్గ్‌ం స్రావేణాభి జుహోతి | 
వసుభ్యో రుద్రేభ్యః ఆదిత్యేభ్యః సగ్గ్‌ం స్రావ భాగేభ్యః స్వాహా ॥ 

(సుక్కు నందు స్రువాగ్రమునుంచి కలిపి పట్టుకొని ఏకధారగా సరగ్గ్‌ం స్రావ 

భాగే భ్యస్వావో అని ఆహుతినివ్వవలె 

12.ఆస్మిన్‌ ప్రకృతే కర్మణి జ్ఞాతాజ్ఞాది సకల దోష నిర్దరణార్ధ మనాజ్ఞాత 
త్రయం; కర్మాంతరిత, కర్మలోప, కర్మ విపర్యాస ప్రాయశ్చిత్తార్ధం త్వన్నో 
అన్నే సత్వన్నో అగ్న ఇతి; స్వరాక్షర పదవృత్త వర్ణలోప ప్రాయశ్చిత్తార్ధ 
మాభిగ్గీర్భిరితిి వాజ్నియమలోప ప్రాయశ్చిత్తార్థం మిదంవిష్ణు 
'స్ర్య్రంబకమితి; బుత్విజ్నొధ్య ప్రాయళ్చిత్తార్థం యద్విద్వాగ్‌ం స ఇతి; 
అగ్భ్బుపఘాత ప్రాయళ్చిత్తార్ధం పునస్త్వాదితి; సర్వప్రాయళ్చిత్తార్థం 
ఓం భూర్చ్భువస్సువ రిత్యేతైర్మంత్రై రాజ్యాహుతీర్దోప్యే | 

1. ఓం అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిధు | 

అగ్నే తదస్య కల్పయ త్వగ్‌ం హివేళ్ధ యథాతథగ్గ్‌ం స్వాహా ॥ 
2, పురుష సమ్మితో యజ్లో యజ్ఞః పురుష సమ్మితః | 
అగ్నే తదస్య కల్పయత్వగ్‌ం హివేత్ధ యథాతథగ్గ్‌ం స్వాహా ॥ 

8. యత్సాకత్రా మనసా దీనదక్షా న యజ్ఞస్య మన్వతే మర్తా సః | 
అగ్నిష్టద్ధోతా క్రతువి ద్విజానన్‌ యజిష్టో దేవాగ్‌ం బుతుశో యజాతి 
స్వాహా ॥ 

డ్తే త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్‌ దేవస్య హేడోవయా సిసీష్టాః 1 
యజిష్టో వహ్నితమ శ్ళోశుచానో విశ్వా ద్వేషాగ్‌ంసి ప్రముముగ్ధస్మ 
త్స్వాహా ॥ 


భోరీతాడనమ్‌ 113 
5. సత్వన్నోఅగ్నే వమో భవోతి నేదిష్టో అస్యా ఉష సో వ్యుష్టా | 
అవయక్ష్వనో వరుణగ్‌ం రరాణో వీహి మృడీకగ్‌ం సుహవోన వఏధి 
స్వాహా ॥ 


6. 


10. 


క్ష, 


12, 


అభిగ్గీర్భిర్వదతో నఊన మాప్యాయయ హరివో వర్థమాన: (| 
యదా స్తోతృభ్యో మహి గోత్రా బుజాసి భూయిస్ట భాజో 
అథతేస్యామ స్వాహా॥ 
ఇదం విష్ణుర్విచక్రమే శ్రేధా నిదధే పదమ్‌ । 
సమూఢ మస్యపాగ్‌ం సురేస్వాహా 11 
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్‌ ॥ ఉర్వారుక 
మివ బంధనా న్మృత్యో ర్శుక్షీయ మామృతా త్ప్వాహా ॥ 
యద్విద్వాగ్‌ంసో యదవిద్వాగ్‌ంసో ముగ్గాః కుర్వం త్యృత్విజః 
అగ్నిర్మా తస్మా దేనస త్షృడ్ధా దేవీచ ముంచతాగ్‌ స్వాహా ॥ 
పునస్త్వాదిత్యా రుద్రా వసవ స్సమింధతాం పునరృహ్మాణో 
వసునీధ యజైః । ఘృతేన త్వం తనువోవర్ధయస్వ సత్యా స్సంతు 
యజమానస్య కామా స్ప్వాహా॥ 
ఓం భూస్స్వాహా । ఓం భువస్స్వాహా । ఓం సువ స్వాహా | 
ఓం భూర్భువస్సువస్స్వాహా 11 
1 విష్ణుర్విష్టుర్విష్టుః 11 

నానా ప్రకారేణ సంభావిత సకల దోష నిర్దరణార్థం సర్వ 
ప్రాయశ్చిత్తం కరిష్యే- 

ఓంభూర్భువస్సువస్స్వాహా ॥1 


114 భోరీతాడనమ్‌ 
13. ఉత్తరపరిషేచనమ్‌ : 
అదితేనన్వ మగ్గ్‌ంస్టాః | అనుమతేరన్వ మగ్గ్‌ం స్థాః | 
సరస్వతేరన్వ మగ్గ్‌ంస్థాః । దేవ సవితః ప్రాసావీః ॥ 
14. ప్రణీతావోక్షణమ్‌: 
పూర్ణపాత్రమాదాయ । పునః పూరయిత్వా | పూర్ణపాత్రోదకేన పట 
కౌతుకం ప్రోక్ష్య | 
సదసి సన్మేభూయా స్సర్వ మసి సర్వం మే భూయాః । 
పూర్ణమసి పూర్ణంమే భూయా అక్షితమసి మామే క్షేష్టాః ॥ 
-ఇత్యభిమంత్ర్య | 
యేనదేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా । తేన సహస్ర ధారేణ 
పావమన్యః పునన్తుమా | ప్రాజాపత్యం పవిత్రం | శతోద్యామగ్‌ం 
హిరణ్మయం । తేన బ్రహ్మ విదోవయం పూతం బ్రహ్మ పునీమహే | 
ఇంద్రస్సునీతీ సహమాపునాతు | సోమ స్స్వస్త్యా వరుణ స్స్పమీచ్యా | 
యమోరాజా ప్రమృణాభిః పునుతుమా | జాతవేదా మోర్దయంత్యా 
పునాతు॥ -ఇతిమార్దయిత్వా ॥ 


15. అథ దిజ్మార్హనం - 
ప్రొచ్యాం దిశి దేవా బుత్విజో మార్దయంతామ్‌ | దక్షిణాయాం దిశి 
మాసాః పితరోమార్జ యంతామ్‌ ! ప్రతీచ్యాం దిశి గృహాః పశవో 
మార్ణయంతామ్‌ | ఉదీచ్యాం దిశ్యావ ఓషధయో వననతయో 
మార్ణయంతామ్‌ । ఊర్థాయాం దిశి యజ్ఞస్సంవత్సరో యజ్ఞపతి 
ర్మార్ణయంతామ్‌ | 


- ఇతి దిజ్మార్జనంకృత్వా [| 


భోరీతాదనవ్‌ 115 


16. _ సముద్రం వః ప్రహిణోమి స్వాం యోని మపి గచ్చత | 
అచ్చిద్రః ప్రజయా భూయాసం మాపరాసేచి మత్చయః ॥ 
అంజలౌ పూర్ణపాత్ర మానయతి । 

(పూర్ణపాత్రలోని నీళ్ళ, అక్షతలు, దర్భలు, హోతదోసిలిలో వేయవలె) 

క్ష. రేత ఏవాస్యాం ప్రజాం దధాతి । ప్రజయాహి మనుష్యః పూర్ణః 
ముఖం విమృష్టే। అవబ్బధస్యైవ రూపం కృత్వోత్తిష్టతి 1 
భగవాన్వాస్తోప్పతిః ప్రీయతా మగ్నేః తృణా న్యపచినోతి 1 
(అక్షతాన్‌ శిరసి ధారయేత్‌ - బ్రవ్మోాణం పూజయేత్‌ ॥ 

బ్రహ్మకు తాంబూలమిళచ్చి ఉద్వాసన చెప్టవలె ) 
తేజన్వీ యశన్వీ బ్రవ్మావర్చనీ భవతీతి విజ్ఞాయతే || 

18. _ అగ్నిమలంకృత్య ............. నమస్మారంకుర్యాత్‌ । 
నమస్తే గార్హపత్యాయ నమస్తే దక్షిణాగ్నయే 1 
నమ ఆవావనీయాయ మవి వేద్యై నమోనమః | 
కాండ ద్వయోపపాద్యాయ కర్మ బ్రవ్మాస్వరూవిణే | 
న్వర్గావ వర్గ రూపాయ యజ్జేశాయ నమోనమః | 
యజ్జేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ 1 
కృష్ణ విష్ణో వ్యాష్షీకేశ వానుదేవ నమోస్తుతే 


అహం పరస్తా దహమనస్తా దహం జ్యోతిషా వితమో వవార | 
యదంతరిక్షం తదు మే పితా భూ దహగ్‌ం సూర్య ముభయతో 
దదర్శాహం భూయాస ముత్తమ స్పమావానామ్‌ ॥ 


శ్లో ॥ యత్మర్మ కుర్వతాం పుంసాం కర్మలోపో భవేద్యది 
తత్మర్మ సఫలం కుర్యు స్త్రిస్రః కోట్యో మహర్షయః | 


116 భోరీతాదనమ్‌ 
అపరాధ సహస్రాణి క్రియన్తే 5హర్నిశం మయా | 
దాసోయ మితి మాం మత్వా క్షమస్వ యజ్లేశ్వర 11 
ప్రాయళ్చిత్తా న్యశేషాణి తపః కర్మాత్మకానివై | 
యాని తేషా మశేషాణాం కృష్ణాను స్మరణం పరమ ॥ 

19. _ పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్‌/ 
శ్రీమతః ..... గోత్రస్య ......... భగవత్‌ ప్రీత్యర్ధం అనేన 
మయాకృతేన గరుడదేవతా హోమేన భగవాన్‌ సర్వాత్మకః శ్రీయజ్ఞపురుష 
ప్రీయతామితి అక్షతోదకం విసృజేత్‌ - ఏతదగ్ని పూర్ణాహుతి 
హోమపర్యన్తం సంరక్షణీయమ్‌॥ 

(ఇదం విష్ణురితి ప్రోచ్చ పూర్ణాహుతిమధాచరేత్‌ ।! న దహేశ్చరిథీన్‌ దర్దాన్‌ 
దేవాన్నోద్వాసయేత్‌ స్థితాన్‌ । ప్రత్యహం ధారయే దదగ్నిం యావత్తీర్థదినావధి ॥ 
అహోరాత్రన్తు ప్రతిదినం జుహుయా దుక్త వర్త్మనా ॥ పాద్మచర్యా 11 88-89) 


20. ఆజ్యసిక్త కూర్చేన నేత్రసంస్కారం కృత్వా । అష్టమంగళాని దర్శ్భయిత్వా! 
పూర్ణపాత్రోదకేన పటకౌతుకం ప్రోక్ష్య | 
సువస్త్ర గంధ పుష్పాద్యైః శిబికా మలంకృత్య ! 


21.వేదాహమితి మంత్రేణ శిబికామారోప్య | 


అస్తు 
కా కడా 


117 
ఖేర్‌ తాడనమ్‌ ' 
1. ప్రాణానాయమ్య । ధ్వజారోహణాంగత్వేన భేరీ తాడనం కరిష్యే 
భేరీం షోడశోపచారైరభ్యర్భ్య - తాడనం కుర్యాత్‌ 


తకారం గగనంప్రోక్తం ళ కారం ధరణీ స్యతమ్‌ 
హరేశ్శక్తి సమాయుక్తం తాళమిత్యభిధీయతే :* 
భేరీతాడనవేళాయాం సర్వ వాద్యాని ఘఫోషయేత్‌ 
ఆదౌ మధ్యే తథాంతేచ తచ్చ ప్రీతిర్ధవే ద్ధరే: *॥ 


2. _ లక్ష్మం క్షమాం చో భయతస్థితస్య తేషాం మధ్యే హరిస్తిష్టతి, 
భేరీ మహం సంప్రతి తాడయామి ॥ 


1. ఈ భేరి తాడన ఏథి చామర్తివారి భారద్వాజ సంహితోక్త కల్కొణ ప్రడియందు, రే॥రం పాం॥ల 
ప్రతుయందు మాత్రము కన్సించుచున్లది. శ్రీకూ, రేజే. శ్రీరం, మొఃలగు ప్రతులలో లేదు ఈ 
భేరీపూజలో అక్కడక్కడ కొద్ది మార్చులు తప్ట భద్రాచల పారం ఇటీ బకటే “ధింధిమిత.” 
వంటిది మరొకశ్లోకం భద్రాచలం వారి ప్రతిలో ఉన్నది. ప్రస్తుత ప్రతులలో మారిపోయిన 
పాఠాలను అక్కడక్కడ నాలురైదు చోట్ల భద్రాచలం వారి పాఠాన్ని బట్టి నరిచేయగలగడం 
తటిస్థించినది. తతిమాదంతా బకే విధంగా ఉన్నదిభేరీతాడన ధ్వజారోహణ విషయమున 
అన్ని పాఠములయందు “భారద్వాజ నంహితోక్త కల్యాణవ్రతి” యందలి పాఠములు 
చేర్చబడియున్నవి. వూర్వాచార్య వ్రయుక్తములగు అన్ని పాఠములయందు వివిధ 
స్థలములయంటీ చేర్చలు ఆయాచోట్ల కడు శోభాయమానములగుటయేగాక అనివార్యములై 
యుండినను, రాను రాను మార్పులకు లోనై క్రమము తప్పియుండుటచే, వురుషోత్తమ 
సంహితయందు చెప్పినవిధము ననుసరించి వీలైనంతవరకూ ఒక క్రమమేర్దరచ బడినది. 
న్థాలిత్యములు సాధ్యమైనంత వరకూ అర్థవత్‌ సంస్కరింప జూచిననూ, అవి అధికముగా 
శబ్దానుకరణములుగ తోచుటచే యథాతథముగా నివ్వబడినవి. అధికముగా రే॥గో పారమును 
అనుసరించి పరివ్కరింపబడినది. 

2. ఆవ్వానం ప్రథమం తాళం ద్వితీయం సక్షితాళకం ఇంద్రతాళం త్యతీయంప్యాత్‌ చతుర్థం 
కుముదాదిషు; వంచమం నర్వ ప్రీత్యర్థం భేరీఛోట వుటాదిషు । ఏవం క్రమేణ విధినా తాళం 
సర్వత్ర వాద్యయేత్‌ ॥' - అధిక్‌ పాఠం భా.సం.వి. ప్ర. అడయార్‌ ప్రతి భేరీతాడనం. పే. 63 

3. భనం.విప్ర, అడయార్‌ ప్రతి పే. 62, 63 

4 అగ్రేషు - రే॥గో పాఠం, అంగేమ - కొన్ని ఇతరపాఠాలు 


1168 భేరీతాదనమ్‌ 


పత్రరథేంద్ర ముదగగ్రచరిత్రం గోత్రభిదస్తవర క్షతగాత్రమ్‌ 
జైత్ర తమాంబుజ తాశచ్యుతమిత్రం స్తోత్రగతైరిహ కాస్యపపుత్రమ్‌; 
ప్రాణాధినాధః పరమంతువాచం వాయుర్యదంతం జనయం 
తధాస్తే?) ; తాళేన తార్‌క్ష్యస్య గభీర ఘోషాం భేరీం హరే సంప్రతి 
తాడయామి॥ 
ధింధిమిత దుందుభి ముఖధ్వనిత బంభమ్‌ 
బంభమితి బంధురిత మర్దళిత సింధుమ్‌ । 
సిన్ఫుసుతా కాన్తభుజ దిశాదిశిత బంధమ్‌ 
కాంత బహువాద్య మహోచ వినతాంభః(?) ॥ 
శా॥ యన్మధ్యోభయ పార్వయో ర్విధి శివః శ్రీ చక్రకౌమోదకీ 
వాయోనంత సతక్షకాది వలయోయస్యాః ఫణీంద్రా గణాః 
వాగీశాదితి దేవతాశ్స మునయోః యత్రేంద్ర ముఖ్యాదయోః 
స్తంభారోహణ పూర్వకోత్సవ దినే భేరీమహం తాడయేత్‌ ॥ 


3.అనంత 
కుండలిత కుండలిన మండ భవ కాండమ్‌ । 
ఖండల మఖండ శశిమండల సుతుండమ్‌ । 
గండడిభ కచ్చప విఛండిల మహాండమ్‌ । 
అకుంఠబల కశ్యపకరింభ మితి చండమ్‌॥ 

5 రుడ్రితి సకలలోక ప్రాణిసాన్నిధ్యహేతో। 
ర్హటిత వివిధ వాద్యాః పుష్కరాః పుష్కరాభ్యామ్‌ 
శమిత సకలవిఘ్నాన్మోచనీ మద్య భేరీమ్‌ 

కలశజలధికన్యాశాసనా త్తాదయామి । 


5. భద్రాచలపాఠంలో ఇటువంటిది వేరొక శ్లోకం కన్పిస్తున్నది. 


భేరీతాదనమ్‌ 
4గరుడ 


119 


రుణ రుణ ర్సుంకృతి కింకిణితమ్‌ । 
హుణుహుణహుకృతికంకణితమ్‌ 


వినతా తనుజం కనకాబ్దనిభమ్‌! 
భుజంగకులభీషణం విహంగకుల భూషణమ్‌! 
బృహత్వక్షం విపక్షఘ్నం హరివాహనం హరికేతనమ్‌ ; 
గరుత్మంతం నమస్తేహం నమస్తేహమ్‌ । 

అరిఘ్మం హరివాహనం హరికేతనమ్‌ 

గరుత్మతం నమస్తేహం నమస్తేహమ్‌ ॥ 
భూమివ్యోమ్ని స్వర్గ పాతాళవాసీ | 

క్షేమార్ధంవా దైత్య సంహారహేతోః। 


లక్ష్మీభూమౌభవ్యపాణిగ్రహేస్మిన్‌ । 
భేరీం విష్ణోరాజ్ఞయా తాడయామి 


విషధర దమనం, విషధర హరణం, విషధరహారధరమ్‌ 

శతమఖ భయదం, శతముఖ భవదం, స్థితమహదమృతహరమ్‌ 
కనకనిభతనుం, కలుషహరం, మణిమయ కింకిణికా మకుటమ్‌, 
గరుడమతిబలం, భజత హరిరథం, ఖగపతి తాళమిదమ్‌ ॥ 


5.విష్వక్సేన 


- క్రిడదత్త ఖగపతి తాళమిదమ్‌॥! 


చింతిత సురవర బృందోధృత శుభ మందారక విలసత్‌ 
హేలా గజముఖ లీలా లోలిత తుంగః పరిమిత 
పరిమిత రంగ ప్రియకర లంబోదరనయనౌ । 


ఆ క్రిడదత్త లంబోదరనయనేో॥ 


భేరీతాదనమ్‌ 





అవనతసురగణ విధినుత చరణమ్‌ 
పుటతట విగత మధుజలముదితమ్‌(?) 
కరతలకరరుహ కరతలకమలమ్‌ 
హరిపదసేనాపతి గణమభయమ్‌ ॥ 
- క్రిడదత్త హరిపదసేనాపతి గణమభయమ్‌ ॥ 
వివ్వశ్లేన భేరీతాడనం తృత్వా / వాద్భాదికంకుర్హాత్‌ -- 
మత్తకోకిల! పంకజాసన భారతీప్రియ తుంగ మేరు సమాయతమ్‌ 
సిద్ధకిన్నర గీత నృత్య విలాస హృష్ట చతుర్ముఖమ్‌ ॥ 
హంస వాహన కుండికాక్షజ రంజితం మకుటాన్వితమ్‌ 
బుగ్యజుః ప్రముఖాన్వితం శ్రుతి షండనాద నిరన్తరమ్‌ ॥ 


బ్రహ్మతాళం మిదం ప్రియం । 
- బ్రహృతాళమిదమ్‌ ప్రియమ్‌॥ 


ప్రతత మహ శ్హమరీగ్రహ కుగ్రహ భుగ్రహ సంగ్రహనమ్‌ 
టట్ట ట్టటభబృత టటటట భృతగిరి గిరిసరి సరిస్ట్సప మయదమ్‌ 
నంద్యం వంద్యం వాహాధీశం సుందర వక్త్రం శతృకులఘ్నమ్‌ 
రుణర్సుణ మణిగణ మణిగణ హుణటిత ప్రణమిత హరిరథ 
భుజ పరిఘమ్‌ - ప్రణమిత హరిరథ భుజ పరిఘమ్‌॥ 

ప్రకటః ప్రకటః ప్రథమః ప్రథమః 

సంగ్రహ భుగ్రహ వినతా తనుజమ్‌ 

ప్రమతట నికటః క్రియతట నితటః 

యన్ర విలాసః పద్మవిలాసః 

దుస్సందేహం దుస్పందేహమ్‌ 

నికటా నితటా పరమపదమ్‌ హరి పరమపదమ్‌ 

- పరమపదం హరి పరమపదమ్‌ ॥ 


భేరీతాదనమ్‌ 121 


6. భేరీతాడన వేళాయాం యేశృబ్వంతి నరోత్తమాః। 
ప్రాపోతి విపులాన్‌ భోగాన్‌ తేన విష్ణు ప్రసీదతి । 
నగచ్చేయం తీర్ధదిన పర్యంతం యోజనం స్యతమ్‌ ॥ 

7, * భూధరాశ్చైవ గంగాద్యాః నద్యః పాపహరా శుభాః  పుష్పకాది 

విమానాని క్షేత్రాణి శుభానిచ । పట్టణాని చ రమ్యాణి తథా జనపదాని 
చ । వనాని నందనాదీని వాహనాని శుభాని చ । ఆదిత్యాశ్చైవ 
రుద్రాశ్చ వసవో మరుతస్తదా | అస్య దేవ దేవస్య సేవార్థం 
ఆగచ్చంతు త్వరాన్వితాః బుషయశ్చ వళిష్టాద్యాః 1 ధనదాద్యాశ్చ 
గుహ్యకాః । నారాదాద్యాశ్చ గంధర్వాః । రంభాద్యాశ్చాప్సరోగణా। 
అస్యదేవ దేవస్య సేవార్థం ఆగచ్భంతు త్వరాన్వితాః । యేశ్రేష్టా 
భూమిలోకే చ భువర్లోకే నివాసిన । సువర్లోక నివాసాయే తపోలోక 
నివాసినః | మహర్షోక నివాసాయే జనోలోక నివాసినః । సత్యలోక 
నివాసా శ్చ ఆగచ్చంతు త్వరాన్వితా!ః భూమ్యథ సప్తలోకేషు 
పాతాళాదిషు యే స్థితాః | కులాచల నివాసాయే సప్తద్వీపాదయ 
స్థితాః! సర్వే జంబ్వాది ద్వీపాశ్చ లవణాది మహార్జవాః। ఐరావతాది 
నాగేంద్రాః । ఆగచ్చంతు త్వరాన్వితాః ॥ ద్వినేత్రా శ్చ త్రినేత్రా శ్చ 
కూటముద్గర పాణయః । గ్రామద్వారేషు తిష్టంతి దైత్య దానవ 
రాక్షసాః । అస్యోత్సవస్య సేవార్థం ఆగచ్చ్భంతు త్వరాన్వితాః ॥ 


భేర్యై తిల ముద్దాన్నం నివేద్య । భగవతే గుడాన్నాదికం నివేద్య ॥1 
ను. 


6. 7వ కారిక భూధరాశ్చైవ గంగాద్యా : మొదలగునవి భారద్వాజ సంహితోక్త కల్యాణ 
విథియందలివి. 


122 
బలి ప్రీదానేమ్‌ 
1. చిత్రవస్తు విచిత్రమాల్యాద్యె శ్శిబికాదికమలం కృత్యా | ఆలయాభిముఖే 
ప్రతిష్థాష్య | 
2. నానావిధ వ(స్రోవమలం కృత్య । వేదాహమితి శిబికామారోప్య | 
సుచక్రం శాంతం పటకౌతుక యుతం నృత్త గీత వాద్య ఛత్రచామర 
ధూపదీప ధ్వజపతాకా ద్యైర్యుతం బలిం, ఉష్టీషోత్త్రరీయయుతేన 
శిష్యేణ, కటాహే నిక్షప్య | 
ఆలయం ప్రవిశ్య 
8. _ ధ్రువపీఠే అనపాయన ప్రీత్యర్థం నివేద్యాన్నం ప్రదాపయేత్‌ | 


శ్రీ భూతం గరుడం చక్రం ధ్వజం శంఖం తథధైవచ । 
యూధేశ మక్షహంతారం సప్పైతే అనపాయనాః ॥ 
మువ్వా పరిమిత ద్రవ్యం త్రిః దద్యాత్‌ । 


4. ప్రహ్లాద నారద పరాశర పుండరీక 
వ్యాసాంబరీష శుకశౌనక భీష్మ దాల్బాన్‌। 
రుక్షాంగదార్జున బలిర్విభీషణాదీన్‌ 
పుణ్యానిమాన్‌ పరమ భాగవతాన్‌ స్మరామి ॥-ఇతి 
సింహాసనే పంచదశ భాగవతేభ్యో నమః ఇమంబలిం దదామి - 
- పశ్చాత్‌ జలం దత్వా । 
5. గర్భగ్భహద్వారే ద్వారశ్రియైనమః ధాత్రేనమః విధాత్రేనమః గంగాయైనమః 
యమునాయై నమః శంఖనిధయేనమః పద్మనిధయేనమః ఇమంబలిం 
దదామి పశ్చాత్‌ జలం దత్వా! 





“కరోపహారయో: పుంసి బలిప్రాణ్యజస్తియామ్‌” - ఇత్మమర: బలియనగా పూజోపసకరణము. 


బలిప్రదానమ్‌ న. 

7. అంతరాళికపూర్వద్వారే ద్వారశ్రియైనమః జయాయనమః విజయాయ నమః 
ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

8. తదుత్తరద్వారే ద్వారశ్రియైనమః బలాయనమః ప్రబలాయనమః ఇమం 
బలిందదామి పశ్చాత్‌ జలం దత్వా। 

9. ముఖమండపపూర్వద్వారే ద్వారశ్రియైనమః మణికాయనమః సంధ్యాయ 
నమః ఇమంబలిందదామి పశ్చాత్‌ జలం దత్వా। 

10.ముఖమండపదక్షిణద్వారే ద్వారశ్రియైనమః కిష్కింధాయనమః సుందరాయ 
నమః ఇమం బలిందదామి పశ్చాత్‌ జలం దత్వా । 

11.ముఖమండప పశ్చిమద్వారే ద్వారశ్రియైనమః ధాత్రేనమ విధాత్రే నమః 
ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

12.ముఖమండపళిత్తరద్వారే ద్వారశ్రియైనమః తాపసాయనమః సిద్ధదాయ 
నమః ఇమం బలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా । 

13.నృత్యమందడపపూర్వద్వారే ద్వారశ్రియైనమః సుముఖాయనమః సుప్రతిష్టాయ 
నమః ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా । 

14.నృత్యమండపదక్షిణద్వారే ద్వారశ్రియైనమః శంకుకర్ణాయనమః సర్పనేత్రాయ 
నమః ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

15.నృత్యమండవపశ్చిమద్వారే ద్వారశ్రిరైనమః కుముదాయనమః 
కుముదాక్షాయ నమః ఇమంబలిందదామి పశ్చాత్‌ జలం దత్వా। 

1 6.నృత్యమండపటిత్తరద్వారే ద్వారశ్రియైనమః పుందరీకాయనమః వామనాయ 
నమః ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

17.పూర్వగోపురద్వారే ద్వారశ్రియైనమః నాగరాజాయనమః గణేశాయ నమః 
ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

18.దక్షిణగోపురద్వారే ద్వారశ్రిలయైనమః భద్రాయనమః సుభద్రాయ నమః 

ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

19.పశ్చిమగోపురద్వారే ద్వారశ్రియైనమః చండాయనమః ప్రచందాయనమః 
ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

20.ఉత్తరగోపురద్వారే ద్వారశ్రిల్టైనమః బలాయనమః ప్రబలాయనమః 
ఇమంబలిం దదామి పశ్చాత్‌ జలం దత్వా। 

21.అధ బ్రహ్మేంద్రాదీశానాంత మష్టదిక్షు లోకపాలానావాహ్య ॥ 

శాక కడా 





12 


దేవతాహ్యోానమ్‌ 


బ్రహ్మ గద్య 
1. బ్రహ్మదిశం గత్వా । బలిమండలే గంధ పుష్పాక్షతోదకం నిక్షిప్య | 


2. చూర్ణికా - 
దేవదేవం, సనాతనతమం , నారాయణ నాభి మధ్యోద్భూత 
పంకదోద్భవం, నారదాది ముని జనసేవితం, శ్వేతవర్ణం, చతుర్ముఖం,। 
విపులసేనా పరివృతం, నారాయణపద ధ్యానామృత రసోల్లాసం, సనక 
సనందన సనత్ముమారాది దేవ బుషి పూజితం, సత్యలోక నివాసం, 
పులస్త్య పులహ క్రతు మరీచి అత్రి వళిష్టాది బుషి జనకం, సర్వలోక 
కర్తారం, ఇంద్రాద్యష్టదిక్సాలక సేవితం, హంసవాహనారూధఢం, దేవ్యా 
సావిత్రా సహితం, బ్రహ్మాణ మభ్యర్చ్య | 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం! నిధాయ । తద్దిగ్దేవతా తృప్త్య 
ర్థం, శంఖాది సమస్తవాద్యాని ఘఫోషయేత్‌ ॥ 
8. _ బహ్మజజ్ఞానం ప్రథమం పురస్తా ద్విసీమత స్సురుచోవేన ఆవహ 
సబుధ్నియా ఉపమా అస్యవిష్థా స్పతశ్చయోని మసత శ్చవివః | 
నమోనరకవిద్వేషినాభీపంకజ జన్మనే ॥ 
బ్రహ్మణే బృహదాకార భువనాగార శిల్చినే ॥ * 
4 గద్య - 
అఖిల జగదభివృద్ధిరస్తు ।; జయజయ _అఖిలలోక సురాసుర 
1 “"ఆమోదీ ముఖవాననః" -అమరం. గాన ముఖవాననము అను ప్రయొగము సరియైథదని 
తోచుచున్నది. 
2 భ.సంవవి.ప్ర, 69. బక్క శేషగద్య తప్ట మిగిలిన అన్ని గద్యలయందలి 3, 5, 6, 7 కారికలు 
చాలవరకూ భా.నంవవి.వ్ర. అనుసారులు. భద్రాచలం వారి కల్యాణోత్సవ పాఠంలో 
దేవతాహ్వానములను పేరున ప్రతి దేవతకూ చిన్నచిన్న చూర్ణికలు సుమారు 33 వరకూ 


ఉన్నవి “అంజలి కుర్వన్‌” వంటి ప్రయోగాలు “నమో నరక విద్వేషి" వంటి శ్లోకాలు బకే 
విధంగా ఉన్నవి. బ్రహ్మగద్యాది దిళ్చాలక గద్యలను భద్రాచల పాఠం బలిగద్యలుగా పేర్కొనుచున్లది. 


టి 


హ్య్మాగద్య బన్‌ 


సిద్దవిద్యాధర గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్షరాక్షసోరగ 
భూతప్రేత పిశాచ మృగ పశు పక్షి సరీస్ఫృప స్థావర జంగమాది 
సకలభూతపితామహ, సరసీరుహ సముద్భవ, సరసిజాసన, స 
చతుర్ముఖ, సావిత్రీసనాథ, సకలాలంకృత, సరస్పతీ మనోవల్లభ, 
శ్రుతిసృతీతిహాస పురాణాదిఖి రుపగీయమాన, ఇందు కుంద మృణాళ 
శంఖధవళ హంసవాహన మారుహ్య (అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య 
భగవతో నారాయణస్య పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ 
మహోత్సవసేవార్థం బ్రహ్మా ఆగచ్చతు | 


5.తాళం: - 


బ్రహ్మ తాళం-నిషాద స్వరం-మేఘరంజనీ రాగం-కమల వర్తన నృత్తమీ * 
మత్తకోకిల! అండమండలకోటి మండిత నాభిపంకజ విష్టరమ్‌ 
అండపిండ చరాచరాసుర దేవరాక్షస సృజ్విభుమ్‌ 
కంసవైరి పదాబ్దచింతన పరమహంస చతుర్ముఖమ్‌ 
భేరితాడన డంబరాకృతి బ్రహ్మతాళమిదమ్‌ తత్తత్‌ 
- బ్రహ్మతాళమిదమ్‌!! 


. పత్నీ పుత్ర పరివార సహితాయ బ్రహ్మణేనమః ఇమం బలిం దదామి 


పశ్చాత్‌ జలం దత్వా! 


. హేబ్రహ్మన్‌ ! పల్నీ పుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యతం 


సీతా కళ్యాణ మహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్రస్థాతవ్యం వాద్యాదికం కుర్యాత్‌! 


తో 





3. 


తాళ స్వర రాగ నృత్తములు చాలవరకూ నారాయణ సంహిత, క్రికై.చం. లన 
అనుసరించియున్నవి, చూ.ఆను 9 


126 
ఇంద్రగద్య 
1. ఇంద్రదిశం గత్వా ।! బలిమండలే గంధపుష్పాక్షతోదకం నిక్షిష్య 


2. చూర్చ్దికా 
ఇంద్రస్థానే కుముద కుముదాభ సహస్రాక్ష శంఖచక్రగదాధరః, 
కృతాంజలిపుటో గ్రామాభిముఖో హస్త్యారూఢో దేవగ్రహగణ 
మధ్యస్థితోత్మట ప్రకటన్ముఖగ్రీవ, అశ్వవదన, అశ్వజిహ్వ, హస్తివక్ర, 
ముకుంద, పాశకేశ, వామన, వరనర, నరక, మందర , సృష్టిపాలక, 
క్షౌమక, క్షామక, పాండుర, పాండుసృష్ట సువేలాది మహనీయ 
మధుసూదన కులక కాలభావన భగవద్భానుమకుట భాగధేయ భాస్మర 
విశ్వసేన విష్వక్సేన విదండ వికాముఖైపంచాశత్స్పహస్ర పార్ష దగత్రై, 
సౌమ్మ్యైర్నానా విధైః, నానాకారైః పరివృతమ్‌ - ఇన్ట మభ్యర్చ్య | 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్దేవతా తృష్త్య ర్థం 
శంఖాది సమస్తవాద్యాని ఘఫోషయేత్‌ ॥ 
8. _ ఇంద్రవో విశ్వతస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తుకేవలః ॥ 


నమస్రిదశ నాధాయ నాశితా శేష విద్విషే | 
పులోమజా కుచాంభోజ సంభోగ రస భాజనే ॥ 
4 గద్య 
అఖిల జగదభివృద్దిరస్తు! జయజయ పురందర, త్రయ త్రింశత్కోటి 
దేవత్తారాధ్య, శ్యామతనో ద్విభుజ, శ్రీగుణాను రాగోల్లస ద్రక్తకౌశే 
యాంబర విలాసోత్తారసంగ, సౌమ్య ద్విలోచన, కిరీటాదీంద్రనీలమణి 
ఖచిత గజవదనాలంకార హార కేయూర కటక కర్ణకుండల మండిత 
గండస్థల, లసన్మందస్మిత, లలాటికాపట్టి త్రిరాగోజ్వల ద్రత్నావళీ 
కలాపచ్చన్న విరాజమాన ముక్తాత పడ్రీ చిత్ర త్రయోదర బంధనాను 
లంబ సూత్ర ప్రశోభిత వీరమండల విదార మండనాలంకృత 


చన్రగద్య 127 





వజపాణిశ్చ, ఐరావత గజ వాహనారూఢ, డిచ్చాప్తురోగణ నృత్తగీత 
వాద్య విరాజమాన, సిద్ధ విద్చాధర కిన్నర కింపురుష తుంబురు నారద 
ప్రముఖ మునిజన నిఖిల సురవర మణిషకుట తాటంక తటనికట 
పుటఘటిత చటుపటల ఛాయాపింజరిత రచిత పదయుగళ 
అమరేశ్వరశ్చ, ఏతదింద్ర గద్యప్రియా, తన్నామ తాళ ప్రియా, 
నాదనామక్రియ రాగప్రియా షడ్డమ గీతప్రియా విలాస నృత్తప్రియా, 
ఐరావత మారుహ్య (అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో 
నారాయణన్య పాంచాప్నాక ధ్వజారోవాణ దివ్యకల్యాణ 
మహోత్సవసేవార్ధం ఇన్టః ఆగచ్చతు ॥ 
5. తాళం 
“సకల సురవర మకుట మణిఘృణిజ్బంభి తాంఘిసరోరుహమ్‌ 
దనుజ నిరసన విబుధ సన్నుత వజ్రపాణి శచీపతిమ్‌ 
రజితగిరిరివ విలస దతిసిత హస్తిమస్తక నిష్టితమ్‌ 
కలితకరపద హవనకృతికృత మింద్రతాళమిదమ్‌ తత్తత్‌ 1 
(ఘృణి=కిరణము,జలము) _ ....ఇంద్రతాళ మిదమ్‌ 11 


6. పత్నీపుత్ర పరివార సహితాయ ఇంద్రాయ ఇమం బలిం దదామి । 
పశ్చాజ్ఞలం దత్వా | 

7. హే ఇంద్ర! పల్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్చర్యంతం 
సీతాకళ్యాణ మహాత్స వం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం | వాద్యాదికం కుర్యాత్‌! 


* హైదరాబాదు వాన్తవ్యులు, ప్రసిద్ధ ఆలయన్యత్యపరిశోధకులు, పద్మభూషణ 
బిరుదాంకిత న్యత్యకళాకారిణి శ్రీమతి స్వష్టసుందరి ఆలయనృత్య సంప్రదాయాన్ని 
వరిరక్షించే ఉద్దేశంతో యాదగిరిగుట్ట శ్రీలక్షీనృసింహ దేవాలయంనుండి 
తాళచేయములను సేకరించి నృత్యరీతులను ఏర్పరచి ప్రదర్శిస్తున్నారు కొద్దిపాటి 
భేదములు తప్ప ఇవేగేయములను వారి శిష్యులు పాడివినిపించారు 


అగిగద్య? 


1. ఆగ్నేయదిశం గత్వా । బలిమండలే గంధ పుష్పాక్షతోదకం నిక్షిప్య । 


2. చూర్ణికా 
అథాగ్నేయదిక్‌ స్థితం, కుముదాక్షమ్‌, అనిలవాససం, త్రినేత్రం, 
ముష్టియుద్ధ హన్తం, ఖడ్గ ముద్గర ధారిణం, వేషారూఢం, 
గ్రామాభిముఖం, అనూరాధా గ్రహగణ మధ్య స్థితం, మథనాగ్ని జిహ్వాగ్ని 
హుతాశనాగ్ని రూపాగ్ని కేశాగ్ని వక్త మహావక్త మహా సేన మహోగ్ర 
కరాళ కమలదంత కాకవికర్తనమండల మండూకవక్ర దేవదేవ దేవేశ్వర 
కళమరీచి మహిష కుంభశేన కుంభకర్ణ కుంభకవిదార విక్రమ వశిముఖ 
సింహముఖ తత్త ద్దేవతా పరివృతం, అగ్నిమభ్యర్చ్య | 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ | తద్దిగ్దేవతా తృప్య్యర్థం 
శంఖాది సమస్త తాళంఘోషయేత్‌ | 
8. అగ్నిం దూతం వృణీమహే హోతారం విశ్వవేదసం 
అస్య యజ్ఞస్య సుక్రతుమ్‌ | 
నమస్సమస్త భూతానామంతర్జోతి స్ప్వరూపిణే | 
బడబా ముఖ కాలాగ్ని మూర్తయే జాత వేదసే ॥ 
4 గద్య 
అఖిల జగదభివృద్ధిరస్తు | జయ జయ అఖండ జగదండ ప్రకాశ కృత 
సహస్ర జ్వాలా పరిదృథాంగార వర్ణతను, ద్వేశీర్శచతుశ్శవణ, 
త్రిపాదష్లేత్ర, ఆజ్యపాత్ర స్రుక్షువయు కష్తకర, సప్తజిహ్వాస్వాజ్యపాత్రే 
ప్రతిగ్రహ నివహక్రియా । సుషుమ్న జ్యోతీష్మతి ప్రాజపతి రేతోధా 





ఇత్యాది రళశ్ళ్శిఖి న్ఫూర్య సోమార్చిత।; సకల దేవతా కల్పిత 
మహాహవిర్విభాక్‌ ।; దేవదూత |; అసిత వస్తోత్తరీయాలంకృత 1 
కృష్ణాజినోపవీత । మౌంజీ మేఖలధర । బంధిత జటాజూట మకుట । 
మకర కుండలాద్యనేక దివ్యమండన మండిత! స్వాహా దేవ్యాసహ । 
పావక అజవాహనారూఢ | ఏతదగ్ని గద్యప్రియా। తన్నామతాళప్రియా। 
లలితరాగ ప్రియా ; బుషభగీత ప్రియా! సుభద్రక నృత్తప్రియా। 
అజవాహన మారుహ్య (అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో 
నారాయణన్య పాంచాహ్నాక ద్వజారోవాణ దివ్యకల్యాణ 
మహోత్సవసేవార్థం అగ్నిః ఆగచ్చతు ॥ 
5 తాళం 

లోక హితాను గతాహుతి వాహక హవ్య కులాధిపతిమ్‌ 

వాహన మేతదజం పరమం పరయాగ దయా వరదడమ్‌ । 

జ్ఞాన సమాధి కృతానుగ తాఖిలకారణ వాయుసఖమ్‌ 

భేరిక తాదన తాళ విఖేదిత పావకతాళమిదమ్‌ తత్తత్‌॥ 

_..పావక తాళ మిదమ్‌ ॥ 


6, పల్నీపుత్ర పరివార సహితాయ అగ్నయేనమః ఇమం బలిం దదామి! 
పశ్చాజ్ఞలం దత్వా । 

7. హే పావక! పర్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 

సీతాకళ్యాణ మహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 

ఆచార్యాది భక్తజనసంరక్షణార్ధం అత్రస్థాతవ్యమ్‌ | వాద్యాదికం కుర్యాత్‌! 


నప ప 


ఆబాల శక్తివి ఫ్రు ్రుద్రకనాు------ 


130 


య 


ల 


లు 


యమగద్య 


యామ్యదిశం గత్వా | బలిమండలే గంధపుష్పాక్ష తోదకం నిక్షిష్య | 
చూర్ణికా 
యామ్య దిక్‌స్థితం, పుండరీక వదనం, త్రిలోచనం, చతుర్భుజం, 
శంఖచక్రశార్‌బ్ద ముసలాద్యాయుధ ధరం, కృతాంజలిపుటం , 
గ్రామాభిముఖం, మహిష వాహనారూఢం యమధర్మరాజం, వాసుదేవ 
భక్త రక్షక, కేతు రక్షక, ధర్మాధర్మ నిత్యదండ భుజ, మహిషాసుర 
నిరసత్చాశభృత్‌, ధనుర్ధరప్రియో ర్విష్టోర్నిరంతర క్రోశ నిర్మల నివహ 
వ్యూహా పోహ రక్షాగజ్డెః కపాలకుండల ధరైః శంఖచక్ర శార్‌బ్ద 
ధనుర్మహాయుధ ధరైః కృష్ణాశత్రృభృతిభిః పరివారైః పరివృతం, గంధర్వ 
గ్రహగణ మధ్యస్థితం, ఇమం పూర్వ వదభ్యర్చ్య ఆ 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్దేవతా తృపష్యర్థం 
శంఖాది సమస్త తాళంఘోషయేత్‌ ॥ 
యమాయ సోమగ్‌ం సునుత యమాయ జుహుతా హవిః । 
యమగ్‌ంహ యజ్ఞోగచ్చ త్యగ్నిదూతో అరం కృతః ॥ 
నమస్సమస్త భూతానాం ప్రాణ నిర్వాపకారిణే । 
యమాయ ధర్మరాజాయ కాలాయ పరమాత్మనే 11 
గద్య 
అఖిల జగదభివృద్ధిరస్తు।; జయజయ ధర్మరాజ । నీలాంబుదాభ | 
వేదార్ధ దండపాణే ద్విలోచన । చిత్రాంబర్యోత్తరీయోపవీత | హారకేయూర 


కంకణాంగులీయ కటిసూత్రోదర బంధన । సింహకుండలాద్యనేక 
దివ్యమండన మండితస్య । అఖిల జగజ్జీవాకర్షణ విషాణ, బడబ, 


యమగద్య 131 
ముఖాన్ని నయనత్రయ ; ప్రచందోగ్ర భయంకర మహాంధకారరూపష। 
నిఖిల సురవర దితిజ నిరసన విషమగతి నిరతోవ లాలిత మహామహిష 
వాహనారూఢశ్చ | అఖిల జగదండ కల్చకల్పాంత కాలచక్ర భ్రమాకర్షణ 
కాలపాశ భృ దంతకశ్చ । ఏతద్యమగద్య ప్రియా । తన్నామ తాళ 
ప్రియా । మలయమారుత రాగ ప్రియా । గాంధారగీత ప్రియా । 
భృంగిణీనృత్త ప్రియా ! మహిషవాహన మారుహ్య (అంజలిం కుర్వన్‌) 
అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పాంచాహ్నిక ధ్వజారోహణ 
దివ్యకల్యాణ మహోత్సవసేవార్థం యమః ఆగచ్చతు ॥ 

ర తాళం 


కాలదూత పతి కాలపాశధృత కాలమేఘ నిభ కాలవిదమ్‌ 
కాలచక్రకృత కాలచక్రకర కాలకారణ మహాతనుమ్‌ 
కాలకేతుసఖ కాలహారపతి కాలపూజిత హరప్రియమ్‌ 
ఫేరికానుగుణ తాళభేద యమతాళమేత దిహచోదితమ్‌- 

- యమతాళమేత దిహచోదితమ్‌ 1 


6. పల్నీప్రుత్ర పరివార సహితాయ యమాయనమః ఇమం బలిం దదామి! 
పశ్చాజ్జలం దత్వా ॥ 

7. హే యమ! పత్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్బర్యంతం 
సీతాకళ్యాణ మహాత్స వం వయం కరిష్యమాజాః తావత్చర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యమ్‌! 

వాద్యాదికం కుర్యాత్‌ । 


నా 


132 


నిర్‌బుతి గద్య 


1. నిర్‌బుతి దిశం గత్వా | బలి మండలే గంధ పుష్పాక్షతోదకం నిక్షిప్య 


2. చూర్లిక 
ణి 


తతోనైర్భత దిశిస్థితం, వామనం, ధూమ్రవర్ణం, త్రినయనం, 
చతుర్భుజం, శూల ఖడ్గ ధరం, ముష్టియుద్ధ ప్రచండం, బాహుబల 
శౌర్యం, నిరుపమ పరాక్రమ నిర్భేద్య శతృవర్తాన్‌ వాచోనిర్జోష బధిర 
దిశామండల కామరూప మహోల్క భిన్నదంత భిన్ననాస భీమ కరాళ 
శార్జూలముఖ శశిముఖ దంష్ట్ర మహాదంష్ట కోకన వికర్దన విషాణ 
విద్యున్ముఖ శూలహస్త స్తంభసంభూత జాంబోదర విపులసారంగ 
బక ప్రళయాంతక సోమదత్తాది మవోపార్షదైః వరివృత 
శార్జూలారూఢం, నానావిధాయుధ ధరం, రక్షోగణమధ్యస్థితం, వామన 
మభ్యర్చ్య 1 

బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్దేవతా తృప్త్య రం 
శంఖాది సమస్తవాద్యాని ఘఫోషయేత్‌ ॥ 


. మోషుణః పరాపరా నిర్‌బుతి ర్రుహణావధీత్‌ పతీష్ట తృష్ణయా సహ॥ 


నమ స్సమస్త గీర్వాణ గర్వ నిర్వాపకారిణే । 
అశేషాసుర సంఘానాం రక్షోధిపతి మూర్తయే ॥ 


, చూరికా 
ణు 


అఖిల జగదభివృద్ధిరస్తు ।; జయజయ నిఖిల నిశాచర కులదీప | 
నిర్‌బుతి ర్నీలతనో ద్విబాహు! రక్తనేత్రద్వయ । కుంచితోదగ్ర కేశపాశ 
కలాప । కేశాంతర కర్ణావతంస । పవన నిగ్రహోదగ్ర వ్యగ్ర విగ్రహ। 


నిర్భతిగద్య 133 

-- విశేష శార్జూలాభిధాన | మహామనుజవావనారూఢ వ్యోమాధపతి ? 
అసుర సురగణ నియత సహస్రకోటి జననికర వీరవైరి కటకాయుధ 
విలసన్మాంస కర్టమా' ను బంధ వీరఖడ్గపాణిశ్చ ; ఏతన్నిర్‌బుతి 
గద్యప్రియ । తన్నామ తాళ ప్రియ । భైరవ రాగప్రియా మధ్యమ గీత 
ప్రియా । చక్రమండల నృత్తప్రియా । మనుజవాహన మారుహ్య (అంజలిం 
కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవసేవార్థం నిర్భతిః ఆగచ్చతు । 

5. తాళం:- 


మానినీ! అంజనరూప మహానరవాహన ఖద్గధరంచ విభుమ్‌ 
కుంచిత కేశ గుణాన్విత భూషణ దీప్తి కులాకలితమ్‌ 
వందిత దైత్య కులాకలితాన్విత చామర బృందయుతమ్‌ 
భేరిక మర్దళ పటహ విఘోషిత నిర్భతి తాళమిదమ్‌తత్తత్‌ 
షు నిర్భతి తాళమిదమ్‌ 


రా 


. పత్నీపుత్ర పరివార సహితాయ నైర్భతాధిపతయేనమః ఇమం బలిం 
దదామి । పశ్చాజ్జ్ఞలం దత్వా ॥ 
7, హే నిర్‌బుతే! పల్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 
సీతాకళ్యాణ మహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర న్థాతవ్యం। 
వాద్యాదికం కుర్యాత్‌ ॥ 


న్‌ా 





1 కర్దమ క్ష్మఅడుసు 


కైపైశీ 


క్షే 
బి 


లు 


వరుణ గద్య 


పళ్చిమ దిశం గత్వా బలిమండలే గంధపుష్పాక్షతోదకం నిక్షిప్య | 
చూర్ణికా 

అథ పశ్చమ దిశిస్థితం, వరుణం (శంకుకర్ణం?), రజితాద్రి 
సంకాశం, శ్వేతవర్ణం ధవళాంశుకం, చతుర్ముఖ మష్టనయనం, 
భుజాష్టకం, చండ పొశ కుంత తోమర ఖడ్గ భిండివాల చామర పద్మ 
ప్రగ్ధారిణం, మహానదీ సప్త సముద్రాంతర కచ్చప నక్ర నకులాది 
జలగ్రహైః చక్రవాక క్రౌంచ బక హంస కారండవాది పక్షిసమూహైః 
కమలాంజన కాలకంటక వికంకట భయంకర వికృతాంగ బోధార 
విస్ఫోటక పార్వదండ మహోద్దండ విజయ శూర విక్రమశూర చండ 
దోర్దండ పవనవేగ కోలాహలాది మహాపార్షదైః పరివృత ధవళ 
హంసారూఢం, అనంత సేనాసేవితం, సిద్ధసాధ్యగణ మధ్యస్థితం, వరుణ 
(శంకుకర్ణ?) మభ్యర్వ | 

బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్దేవతా తృప్త్య ర్ధం 
శంఖాది సమస్తవాద్యాని ఘోషయేత్‌ ॥ 


. తత్తాయామి బ్రహ్మణా వందమాన స్తదాశాస్తే యజమానో హవిర్శిః 


అహేదమానో వరుణేహ భోధ్యురుశగ్‌ం సమాన ఆయుః ప్రమోషీః ॥ 
నమస్సమస్త భూతానా మాధారాధేయ రూపిణే । 
మహామాయాబ్ధి సంవర్త వరుణాయ మహాత్మనే 1 
గద్య 
అఖిల జగదభివృద్ధి రస్తు ।; జయజయ జలేశ్వర | సకలలోక 
సుభిక్షకర । సకల లోకానురూప । అకాలవృష్టి తృష్టి నష్ట జగదండ 
దేవయోన్యాది నిఖిలయోని జీవాత్మ । శుద్ధ స్పటికాభతను ర్విబాహు 
లోచనద్వయ । రక్తాంబర ముక్తావళీ విలసత్మరండ మకుటోత్తుంగ 
హారకేయూర కటక కర్ణావతంస కుండల | సత్యజ్ఞాన సూత్రోదర 
బంధనాను రంజిత । కటి సూత్రాంఘి కటకాద్యనేక దివ్యమండన 
మండితశ్చ | నిఖిల జగదండ కల్పప్రళయ పాశపాణి మహామాయోదధీ 


వరుణగద్య 135 


దివ్యమహామకర వాహనారూఢశ్చ ; ఏతయా దేవ్యా సహ । సకల 

జగజ్జిత చైతన్యమాన ప్రసన్న ప్రకల్పిత ప్రాచేతసశ్ళ'* | ఏతద్వరుణ 

గద్య ప్రియా । మేఘరంజని రాగప్రియా । పంచమ గీతప్రియా । 
కాంతారకుట్టిమ నృత్తప్రియా తన్నామ తాళ ప్రియాః మకరవాహన 
మారుహ్య (అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య 
పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవసేవార్థం వరుణః 
ఆగచ్చతు | 

5. తాళం:- 

1. సకల కల్ప వికల్చ్పకారణ నిలయ విగ్రహ సత్తనుమ్‌ 
ఉదధిజప్రభు మకరవాహన సుకర పాశ ధృతం పరమ్‌ 
జగతిసప్త సముద్ర సంయుత మహితవృష్టి సమృద్ధిదమ్‌ 
గరుడ సన్నిధి భేరితాడన వరుణ తాళ మిదమ్‌ 

= తత్త ద్వరుణ తాళమిదమ్‌॥। 


శ 2. జలధి ద హ్రద జలసరిద్ద్గత సర్వజీవన నాయకా 
సురసరిద్గత కంబుజాంచిత మస్తకాన్తి(?) విరాజితా 
యజ్ఞభాగ విభేదతాఖిల వేదవేద్య నదీప్రదా 
మంగళప్రద వాద్యఘోషణ వరుణ తాళమిదమ్‌ తత్తత్‌ 
... వరుణ తాళమిదమ్‌ ॥ 
6. పత్నీపుత్ర పరివార సహితాయ వరుణాయనమః ఇమం బలిం దదామి! 
పశ్చాజ్జలం దత్వా 
7. హే వరుణ! పర్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 
సీతాకళ్యాణ మహాత్స వం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం! వాద్యాదికం కుర్యాత్‌! 
రకు ోాలాంతంళా “రం 
1 ప్రచేతా వరుణ: పాశీ యాదపాం పతి రష్టతి: - ప్రచేతాః మంచి మనన్సు గలవాడు వరుణుడు 


- అమరం ప్రాచేతస శబ్దమునకు గూడ వరుణుడను అర్ధము సూర్యరాయాంధ్రమున 
కన్సించుచున్నది + బాలసీమ చావేంరాభ అధిక పారం 





136 


వాయు గద్య 


1 వాయుదిశం గత్వా | బలి మండలే గంధపుష్పాక్షతోదకం నిక్షిష్య । 


ల్సి చూర్ణికా 


అధ వాయువ్య దిశిస్థితం, సర్బనేత్రం సువర్జాచల సన్నిభం, 
బ్రహ్మాండ కటాహోదరం, ష్జేత్రం, ఆశ్రయకోటి ప్రముఖసేనా 
సమూహైః పరివృతం, ప్రభామండల మండిత ఘంటారవ శోభితం, 
శంఖ చక్ర గదా పద్మ శార్‌బ్ద ముసలాద్యాయుధధరం, దురంత బడబాక్ష 
శకుంతల శాంతం, కౌస్తుభగాత్రం, శరభారూఢం, ప్రాణికోటి మధ్య 
స్థితం, ఇమం పూర్వవద భ్యర్చ్య | 

బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్గేవతా తృష్య్యద్ధం 
శంఖాది సమస్త తాళంఘోషయేత్‌ ॥ 


3. తవవాయవృతస్పతే త్వష్టర్దా మాతరద్భుత ఆవాం స్యా వృణీమహే॥ 


కా 


నమ స్సమస్త భూతానాం ప్రాణినాం ప్రాణరూపిణే | 
నిర్వాణాంబర సంచార వాయవే పరమాత్మనే [| 


అఖిల జగదభివృద్ధిరస్తు | 

జయజయ జగజ్జీవన ! నిష్మళ నిష్కళంక పుష్కర పరమాత్మ | 
భూతాత్మ విభూతాత్మక | నిఖిల జగదండ కోట్యానంత పిండ 
మండితోద్భవ | స్థిత్యుతృత్యుప సంహృతి కారణ | పిపీలికాద్యనంత 
కోటి జీవాళ్మరూప | విజ్ఞాత విజ్ఞాన స్వరూప స్వభావ ! సకల లోకపాలన। 
సకల శాంతి కర్చురాభ । సౌమ్య ద్విర్దోర్దండ ప్రచండా యుధ ధర। 
ఖద్గధ్భత సత్వ । శుచికర | హారకేయూర కంకణాంగుళీయ కటి 
సూత్రోదర బంధన ప్రలంబోపవీత । విష్ణుజీవ కరండ మకుటోత్తుంగ 


వాయుగద్య 137 





జీవజీవాత్మాభిషిక్త | నిఖిల జగదండ జీవరత్నాద్యుపగ్రీవ భూషితా 
నదీశేష । జీవరత్నాం[ఘ్రి కటకాద్యనేక దివ్య మండన మండితళశ్చ 
ఏతద్వాయు గద్య ప్రియా! తన్నామ తాళ ప్రియా । వసంతరాగ ప్రియా! 
దైవత గీత ప్రియా పృష్టకుట్టిమ నృత్త ప్రియా । మృగవాహన మారుహ్య 
(అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవసేవార్థం వాయుః ఆగచ్చతు | 


5. తాళం;:- 


మత్తకోకిల॥ _విశ్వసృష్టిలయస్థితి క్రియ జీవనం ప్రతి జీవనమ్‌ 
వ్యోమకేశ నినాదవ ద్గళ నిర్గళం! మృగవాహనమ్‌ 
దేవదానవ మానుషాది పిపీలికా పరి జీవనమ్‌ 
వాద్యఘోషణ ఖేరి తాడన వాయుతాళమిదమ్‌ తత్తత్‌ 


6. పలత్నీపుత్ర పరివార సహితాయ వాయవేనమః ఇమం బలిం దదామి 1 
పశ్చాజ్జలం దత్వా | 

7. హే వాయో! పల్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్చర్యంతం 
సీతాకళ్యాణ మహాత్స వం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం। 


వాద్యాదికం కుర్యాత్‌ 11 


శ్ర శ్ర శ్ర 


1 నిర్ణళ - బయటకు వెడలినది 


138 


క్షే 
ల 


ర 


క్క 


కుబేర గద్య 
కుబేర దిశం గత్వా । బలి మండలే గంధపుష్పాక్షతోదకం నిక్షిప్య | 
చూర్ణికా 
అథ ఉదీచ్యాందిశిస్థితం, సుముఖం దివ్యాంగనాది గీతామోద 
వినోద వైభవానంద చతుర్ముఖ పదాంభోజ కిరీటాలంకృతం, చంపక 
వకుళ జాతీ కుంద ముకుంద్‌ మందార పారిజాత కమల పున్నాగ 
సకల ప్రసవ పరాగ కుంకుమాంకిత విగ్రహం, ప్రచండ మండపోద్యాన 
విరాజమాన గంధర్వ కేళీ విశ్రామ మహార్దస్టగిత ఆదిత్యకిరణ 
రణోత్సంగ కటకమంజీర నూపురాంగద రుణర్సుణ విజ్బంభమాణ 
ప్రజా రంజితాస్టాన మంటపోగ్రహ నిగ్రహం, గుహాంతర నిత్యవాస 
పరిపంధి సమూహ చరిత్రం, ద్విముఖ త్రిముఖ చతుర్ముఖ పంచముఖ 
షణ్ముఖ జ్వాలాముఖార్మముఖ ప్రముఖ పరివేష్టిత చమూనివహై 
ర్ర్వైభవాంచిత అశ్వారూఢం, చతుర్దశ భువనాధీశ్వరం కుబేర మభ్యర్న్య; 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ | తద్దిగ్గేవతా తృప్త న్‌ ర్ధం 
శంఖాది సమస్తవాద్యాని ఘఫోషయేత్‌ ॥ 
సోమోధేనుగ్‌ం సోమో అర్వంతమాశుగ్‌ం సోమోవీరం కర్మణ్యం 
దదాతు! సాదన్యం విదథ్యగ్‌ం సభేయం పితుశవణం యోదదాశద స్మై॥ 
నమస్తస్మై కుబేరాయ నిధీశాయ మహాత్మనే ॥ 
శివమిత్రాయ జగతాం మహదైశ్వర్య మూర్తయే ॥ 
గద్య 
అఖిల జగదఖి వృద్ధిరస్తు ।; జయ జయ నిధీశ ।; నియతాంత 


మండలాపూరిత మహానిధీ సంచయావాస । ధన్యశ్యామలతను ర్విబాహు 


య, 
2. 


ముకుందమనీగా కుందురుష్కమను గంధ ద్రవ్యము 
బేరమనగా శరీరము. కుత్సితమైన బేరము అనగా శరీరము గలవాడు కుటేరుడు యక్షులకు, 
రాక్షసులకు వుణ్యజనులని పేరు. యక్షేశ్వరుడు (పుణ్యజనేశ్వరుడు) కుబేరుడు 


కుజేరగద్య 139 





లోచనద్వయ । శ్రీగుణానురాగోల్లాస ద్రక్తకౌశేయాంబరధర । శీతోత్తార 
సంగసౌమ్య । సర్వాంగ వ్యోమాభరణ భూషిత | త్రయత్రింశత్యోటి 
దేవతా రాధిత | కిరీట మకుటోత్తుంగ శంఖపద్మాఖ్య మహానిధీ వర్షధ్రారా 
ప్రపంచ కాంచనోప కలిత మహాదైశ్వర్య మూర్తిశ్చ ; ఏతత్కుబేర 
గద్యప్రియా! తన్నామ తాళ ప్రియా । శ్రీరాగ రాగ ప్రియా । నిషాదగీత 
ప్రియా । కటిబంధ నృత్తప్రియా । పుష్పకవాహన మారుహ్య (అంజలిం 
కుర్వన్‌) అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పాంచాహ్నిక 
ధ్వజారోహణ దివ్యకల్యాణ మహోత్సవసేవార్ధం కుబేరః ఆగచ్చతు । 


5. తాళం:- 


శంఖనిధి పద్మనిధి వందిత ధనేశమ్‌ కాలగళనాథసఖ దేవకుల దీపమ్‌ 
శ్యామలతనుం మణికిరీటమకుటాంగమ్‌ పుష్పకరథప్రియధనప్రియ నిధీశమ్‌ 
బ్రహ్మాపద విష్ణుపద రుద్రపద చిత్తమ్‌ వాసవ ధనప్రద వరప్రద మనీశమ్‌ 
భేరిముఖరేచక విపూరక విఘోషమ్‌ కుంభక కుబేర వరతాళ మృదుమేతత్‌ 
.. తత్కుంభక కుబేర వరతాళ మృదుమేతత్‌ ॥ 

6. పల్నీపుత్ర పరివార సహితాయ కుబేరాయనమః ఇమం బలిం దదామి! 
పశ్చాజ్జ్ఞలం దత్వా ॥ 

7. హే కుబేర! పల్నీప్రుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 
సీత్రాకళళ్యాణ మహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్టాతవ్యం! 


వ్య వాద్యాదికం కుర్యాత్‌ ॥ మ్మో 


3.చైత్రరథ వాసి కరప్రియనిథీశం - భద్రాచల పాఠం. 
మహాపద్మము, పద్మము, శంఖము, మకరము, కచ్ళపము, ముకుందము, కుందము, 
నీలము, * వరము -"అనునవి నవనిధులు: *" అమరం. 
13 


140 


సైలాతీ 


రం 


ఈశాన గద్య 


. అధ ఈశాన్య దిశం గత్వా! బలి మండలే గంధపుష్టాక్షతోదకం నిక్షిప్య 


| చూర్ణికా 


అధ ఈశాన్య దిశి స్థితం, ఉదయాచల సన్నిభం, పాండుర వర్ణం, 
ధవళ ఛత్ర చామర శ్వేతాంబరధరం, పంచముఖం, త్రిశూల ఢమరుక 
ధక్కాద్యాయుధ ధరం, కుంభఖినీ పురస్థితం, బాహుబల మహారణభైరవం, 
కాలరూప బిభ్రాణ భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస సిద్ధ యోగినీ 
శాకినీ ఢాకినీ దైత్య దానవ మహోరగ భూతగణసేవితం, భ్రమరాక్రమ 
గర్భనిర్భిన్న విమత సమూహం, అనంత వైభవం, దశదిశ పరిపూరిత 
ధణంధణ ధిమిద్ధిమి నిస్సహన భేరీమృదంగ శంఖ భాంకార నిర్ణాషణ 
నకలలోక భయంకర నికర వైభవం, భల్లూకారూఢం, 
('ప్రమథగణమధ్యస్థితం, సుప్రతిష్టితం ఈశాన మభ్యర్చ్య | 

బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ । తద్దిగ్దేవతా తృప్త్య ర్ధం 
శంఖాది సమస్తవాద్యాని ఘోషయేత్‌ || 


. తమాశానం జగతస్తస్థుషస్పతిం ధియం జిన్వ మవసే హూ మహేవ 


యమ్‌ పూషోణో యథావేధసా మసద్వృథధే రక్షితపాయు రదబ్ధ 
స్వస్తరంః॥ 
నమః ప్రమథ నాథాయ కైలాసాచల వాసినే 


స్థి త్యుత్చ త్యుప సంహార నిర్దే శైశాన మూర్తయే ॥ 


గద్య 
అఖిల జగదభివృద్ధిరస్తు । జయజయ మహేశ । నిఖిల జగదండ 


నాశక దేవదేవ । వేదాంత .శ్ఞానస్వరూప | అప్రమేయ ఆద్యన్తశూన్య | 


ఈశానగ శశ 


నిర్దాణపద _ ప్రణవబిందు నాదధ్ననీ విజృంభణ  జ్యాతిర్మయ 
'ప్రకాశానంద । నియతకోటి నిధీశా । శంఖస్పటి కాభతను ర్రాబాహు 
లోచన త్రయ । రక్తాంబర ముక్తావళీ విలసత్మరండ చుకు టోత్తుంగ 
హారకేయూర కటక కర్ణావతంస । రత్నకుండల మండిత గండస్థల 
లస తృర్జావతంస బాలేందు కళాసేచిత విరక్త జ్వాలా జటామకుట 
మండితస్య । అఖిల జగదండ కల్పోప సంహార లటాటికా సతిలకోజ్వల 
భీకర సంహార నయనస్య |; ఏత దీశానగద్య ప్రియా | తన్నామ 
తాళప్రియా । శంకరాభరణ రాగప్రియా । దైవత గీతప్రియా । వామజాను 
నృత్తప్రియా । వృషభవాహన మారుహ్య (అంజలిం కుర్వన్‌) అస్య 
దేవదేవస్య భగవతో నారాయణస్య పాంచాహ్నిక ధ్వజారోహణ 
దివ్యకల్యాణ మహోత్సవసేవార్థం ఈశానః ఆగచ్చతు ॥ 


5. తాళం: - 
నటన పటుహిత పటహ చటుకృత భేరికాననఘోషణమ్‌ 
వృషభ గళధర ఘటిత ఘణఘణ ఘంటఘోషణ ఘట్టనమ్‌ 
దివిజ నిశిచర నిహిత దమరుక డంబరాహిత యానుగమ్‌ 
సకల సురగణ విజయ శుభకర మిశ తాళమిదమ్‌ తత్తత్‌ 
=== ఈశతాళమిదమ్‌ 11 * 


+* హాహాహంసం విద్యుత్కుంభం కకుభం కకుభక వాద్యమ్‌ 
బృహన్నృత్యం నటకం గంగాధర శూలజటాభరణమ్‌ 
ఉరగాభరణం ఉమయాసహితం సంహార పతిం సకలాధిపతిమ్‌ 
శరణాగత భక్తజన ప్రియదహరం నగపతి ధనుషమ్‌ 
హిమగిరి ధవళిత మకుటం ఫణిమణికిరణ విభూషిత కంఠమ్‌ 
హరహర శివశివ తాళమిదం తత్తత్‌ హరహర శివశివ తాళమిదమ్‌॥ 


1 ఈ గేయం భద్రాచలపారంలో వేరుగా ఉన్నది ఈ తాళగీతం 'సుమారు 10 
పాదాలవరకూ ఉన్నది. 

+ బాలసీమ పాఠంలో అధికంగా ఉన్న వేరొక తాళ గీతం + బాలసీమ 
చావేం.రాభ అధిక పాఠం 


1 ఈశానగద్య 





రే 


హే ఈశాన! పల్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 
సీతాకళ్ళాణమహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్మాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం। 


వాద్యాదికం కుర్యాత్‌! 


న 


య్షా్‌ లా 
లాలా ర్రోకక్తు ప్ర ప్రతనకా---- 





* ఈ సీతాకల్యాణమన్న పారం భారద్వాజ సంహితోక్తం. మిగిలిన ప్రతులలో లక్ష్మి 


కల్యాణమని యున్షది. బహుశః ఒకప్పడు, భారద్వాజ సంహిత పూర్తిగా భద్రాచలమున 
ప్రవర్తిస్తూ ఉండియండవచ్చనన్న ఊహయేర్దడుతోంది. అందుకే సీతాకల్భాణాది 
ప్రయోగములు ఇందులో ప్రముఖంగా కన్చిస్తున్నవి. ఆ గ్రంధం ఇక్కడివారికి 
చేరియుండవచ్చు. బహుశః కొందరు చెప్టిన విధంగా “భద్రంవారు" భద్రాచలం 
నుండి వచ్చినవారా ? వారితో భారద్వాజసంహిత, శ్రీకూర్మానికీ సింహాచలానికి 
సంక్రమించినదా ? 

ఈ విధమైన నృత్త గీత తాళాదులతో బలిప్రదాన మొనరించుట బక్క శ్రీరంగ 
దేవాలయమున మాత్రము గలదనీ అది కేవలము పారమేశ్వర సంహిత యందు 
మాత్రమే చెప్పబడినదని తెలియుచున్నది. రాగతాళములకు చూ... అను.. 9. కాని 
“దేవతాహ్వాన వేళాయాం సర్వవాద్యాణి ఘోషయేత్‌ । దేవ తావాహినీం గాథాం 
సంస్కృతాం ప్రాక్యతాంతువా । ద్రామిడీంవా యధేచ్చాత స్తదా సంశ్రావయే ద్విభుం 
తత్కాలే దేవతాన్యత్తం తత్తద్గీతాది సంయుతం । దర్శయే ద్దేవదేవస్య దేవతానాం 
సుతృప్తయే ౫” - అనిఈశ్వర సం. 11.36, 37 


శేష గద్య' 
. శేషబలి పీరే గంధ పుష్పాక్షతోదకం నిక్షిష్య 1 
. చూర్చికా 
క్షీరసాగర నివాసనం, విశ్వంభరాభరణ భూరి నిర్వాహకం, 
శరశ్చం[ద్ర చంద్రికా ధౌతవర్ణం, శ్యామాంబరధారిణం, శ్యామ 
ధ్వజపతాక శోభితం, చక్రహస్తం, నాగముఖ్యం నాగలోకాధీశ్వరం, 
సమస్త చిదచిద్విధాన వ్యసనాసక్త శ్రీలక్ష్మీ నారాయణ సుఖనివాస 
తల్ప్చభూతం, అతల, వితల సుతల తలాతల మహాతల రసాతల 
పొతాళాది సప్తలోక నాళభూతం, అనంతకల్యాణగుణ పరిపూర్ణ 
శ్రీమన్నారాయణవహన _ సంతోషాతిశయ పరిపూర్ణ కాయం, 
అనపాయన దేవతా ప్రథమభూతం, శేషమభ్యర్వ | 
బలిద్రవ్యం హరేర్ముఖవాసనం నిధాయ | తద్దేవతా తృవ్యర్థం 
శంఖాది సమస్త తాళంఘోషయేత్‌ ॥ 
శ్లో నమోనంతాయ మహసే విదుషాం జ్ఞానదాయినే । 
నాగేశాయ స్ఫురచ్చక్ర ధారిణే శేషమూర్తయే ॥ 
అఖిల జగదభివృద్ది రస్తు; జయజయ అనంత అభిలభుజంగేశ్వర। 
నవరత్న భూషిత కిరీటాది నానాలంకార శోభిత ।; సహస్రఫణా మండల 
మండిత । వాసుకీ తక్షక కర్కోటక శంఖపాల ప్రముఖ నానావిధ 


1. శేష గద్య భద్రాచలపాఠంలో లేదు, ప్రాబీన పాఠాలలో కూడా లేదు. బ్రహ్మపురం 
అం.కూ.. బాలసీమ చా.వేం రాభ, పొం.ల పాఠాలలో మాత్రం ఉన్నది. శేష 
మీశానేంద్రయోర్మధ్యే అని - బాలసీమపాఠం. 


కతత శేషగద్య 


నాగముఖ్య భ్రాత్భమనోల్లాస । తుర్యయుగే శ్రీభూత నామ ధర । శ్రీ 
విష్ణ్రర్చనాసక్త హృదయ ; భగవ దాతపత్రాయమాన । అఖిల వేదాంత 
సిద్ధాన్త న్యాయ మిమాంస తర్మాది సకల శాస్త్ర విద్యా విజ్ఞాన ప్రవీణ! 
అనుజరూప ప్రకటీకృత స్వామి సేవాధురీణ । అనవరత సంగీత 
సుఖానుభవ ప్రకంప్యమాన సహస్రశీర్న ఫణామణి శిఖర మయూఖ 
స్తోమాలంకృత ; అనంత ।! జయవిజయీభవ! దిగ్విజయీభవ | ఏతచ్చేష 
గద్య ప్రియా। తన్నామతాళప్రియా | (అంజలిం కుర్వన్‌) అస్య దేవదేవస్య 
భగవతో నారాయణస్య పాంచాహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ 
మహోత్సవ సేవార్ధం శేషః ఆగచ్చతు | 





5. తాళం: 
భూమిభార విశేషవిక్రమ ఫణిసహ(్ర విరాజితమ్‌ 
శంఖపాలక తక్షకాది ఫణీశ్వరాగ్రజ మవ్యయమ్‌ 
క్షీరసాగర శాయి కేశవ తల్పభూత తనుభృతమ్‌ 
భేరితాడన వాద్యఘోషణ శేషతాళ మిదమ్‌ -తత్తత్‌ 
భేరితాడన వాద్యఘోషణ శేషతాళమిదమ్‌ ॥ 
8. పత్నీపుత్ర పరివార సహితాయ శేషాయనమః ఇమం బలిం దదామి । 
పశ్చాజ్జలం దత్వా | 
7. హే శేష ! పల్నీపుత్ర పరివార సహితేన త్వయా యావత్పర్యంతం 
సీతాకళ్యాణ మహాత్సవం వయం కరిష్యమాణాః తావత్పర్యంతం 
ఆచార్యాది భక్తజన సంరక్షణార్థం అత్ర స్థాతవ్యం ॥ 


వాద్యాదికం కుర్యాత్‌ ॥ 


షష 





గ్రామబలిప్రదానీమ్‌ 


1 కుముదాది గ్రామపాలాన్‌ పూర్నాది క్రమేణ బరిం దద్నార్‌ | 
గ్రామే సంధి'-దేవతా,, పూర్చే-భూతేభ్యో,  దక్షిణే-యక్షేళ. 
అత్య 


పశ్చమే-రాక్షసేభ్యః, ఉత్తరే-నా భష ఊర్జాయాం- రాక్షసభ్యం, 


ఇతి సర్వేదేవాః,  సర్వాదేవపత్నాః సర్నే బుషయ 


చ 


గ 
లై 
ర్‌ 
ని 


పత్య్య శ్చ, సర్వే పితరః, సర్వా పితృ 


గరుద గంధర్వ కిన్నర కింపురుష నాగ భూత అసుర రాక్షసా 


రని 
నై 
ర్త 
బొ 
€£౬ 
వం 
శ 
ళు 
౮ 


విష్టోరుత్సవ సేవార్థం బలిం గ సహీత్సా | సం 
బలి శేషం “యే భూతా ఇతి ” బలిపీరే నిక్షి 
2. యేభూతాః ప్రచరంతి దివానక్తం బలి మి కా వితుదస్య ్రేక్ష్యాః 
తేభ్యోబలిం పుష్టికామో హరామి మయిపుష్టిం పుష్టి 


౯ 


3. ఆచార్యఃపాదౌప్రక్షాళ్య | ఆచమ్య ॥ 
ఆలయం ప్రదక్షణం కృత్వా | 
శాంతం చక్రం స్వేస్వే స్థానం గత్వా | 
ధ్వజం యానాదవరోప్య । పాద్యాద్యైరభ్యర్చ్య | 


(ఏవం ద్వజారోహణాది తీర్థాన్తంు సాయంప్రాతః బలిం దద్భాత్‌ । ఆరంభ దివసే 
రాత్రౌ, సమాప్త దివసే అహని బలిమేకామేకాం, మధ్యమ దివసేషు అహిరాత్రౌ 
సం మి 


చ బలిద్వయం కుర్యాత్‌ । తీర్దదివసే గ్రహణ అయన ఏిషువాదిషు ప్రాప్తే 
తస్మిన్‌ బలి ద్వయం కుర్యాత్‌ ॥ క్రికైచం 24 పరి, పుట 188 ) 


అజా క్తక్తప్తార్టు ప్ర గ్రుళోనననాల- లలా. 





1 గ్రామేనంది గామ మధ్యమున కూడలియందు 


షః 





ధ్వజారో హ్‌ ణమ్‌ 


1. గరుడ పీఠికా' 

ద్విజపతిం, స్వర్ణపక్ష ద్వయధరం, కద్రూపుత్ర 
నిమిత్తాహృతామృతరసం, రక్తవర్ణం, _శ్వేతగ్రీవం, అనూరుణానుజం, 
విష్ణువాహనం, ధ్వజభూతం, నానారత్నఖచిత మకుట దివ్యభూషణ 
భూషితం, నారద పులస్త్య పులహక్రతు మరీచ్యత్రి వళిష్ట గౌత 
మాపస్తంబ భోధాయన ఆశ్వలాయన కాశ్యప సనక సనందన 
జాబాలి కౌశిక గార్హ మార్మందేయ సనత్ముమార వ్యాసవాల్నీకి 
భృగు పరాశ రాత్రేయ దేవదత్త దూర్వాస అగస్త్య కణ్వ జైమిని 
వైశమ్పాయనాది దేవబుషి సమూహైః, దేవజన యక్షేశ విశ్వావసు 
తుంబురు చిత్రసేన మణిభద్రాది దేవగంధర్వ విశేషైః, ఇం ద్రాగ్ని 
యమ నిర్భతి వరుణ వాయు కుబేర ఈశానాది దిక్సాలకైః 
త్రయత్రింశత్కోటి దైవతై రష్టవసుభిః వకాదశరుద్ర చతుర్దశ 
మన్వాదిభిః, బక హంస క్రౌంచ కారందవ చక్రవాక సారస 
కలహంసాది పక్షి సమూహైః, ఐరావతాది దేవనాగ ఉచ్చెశ్రవాది 
దేవహయ సమూహైః, రంభోర్వశీ మేనకా చిత్రరేఖా ద్యప్స్పరోగణ, 
అనుకారికలు ఉండి ఆపైన “జయజయ ట్విజేంద్ర ..” అనే గరుడ గద్య మొ[నఏ 
శ్రీకూ. రేజే. శ్రీరం, రే. రం ప్రతులలో చెప్పబడి ఉన్నాయి. ఈగ్రంధమున ప్రస్తుతం 
“కమలా యువతీ ..” అనునది ఉత్సవాంగీకారమున ఇవ్వబడినది. మిగిలిన 
దంతా ఇక్కడ యథాతథంగా ఇవ్వబడినది. “కమలా యువతీ ..”, “ద్విజపతిం! 
-” అనే రెండు అంశాలు గరుడష్తీళ్లికలుగా ఒకే దగ్గర ఉండడము, “కమలా 
యువతీ ...” అనేది ఉత్సవాంగీకారోహ్లన్షతమనుటకు అంతర్గత ఆధారములు 


లభించడము జరిగినందున, ఈ పాఠములు సహజంగా ఇదే విధంగా ఉండి 
ఉండవచ్చనని భావించి ఈ మార్చు చేయడమైనది. 


| 





న 
తతత టీతో కతత టల ఆత ఆలో. అత” పసల ఆఆ 


న 

లి వెంయడండ ఇ ఖ్ష్‌ ధ్‌ ళ్‌ వట 

దుర్గా కాళ హైమవత్యాపి మాత్ళకాగణ,. చేరు 
శ 


ద్వారవత్యాది మహాపట్టణాద్యైః, ద్వైతవన ప్రమదావన నైమిశాడి 
పుణ్యాశ్రమ సమూహైః, అనంత వాసుకీ తక్షక కర్కోటక ధనంజయ 
ఇడా పింగళాది మహానాగసమూహై శ్వ, అనసూయారుంధతి 
లోపాముద్రాది పుణ్యాంగ నా శిరోమణిభి: యక్ష రాక్షస డైత్య 
దానవ కిన్నర గంధర్వ సిద్ధ చారణ శాకినీ ఢాకినీ భేతాళాదిఖి శ, 
కృత ్రేతా ద్వాపర కలియుగాది యుగసమూహైః, అయనదయ 
బుతుషట్క పక్షద్వయయుత మాసద్వాదశాదిభి: పరివృత ప్రభవాది 
వత్సర షష్టి సమూహ, బు గ్యజు సామా ధర్వణాది వేద సమూహ, 
తర్మశాస్త్ర శబ్దశాస్తాది శాస్త్రస హాష్టాదశ పురాణేతిహాసాదిఖి, 
పరిగీయ్యమానం  గరుడనామానం అర్ధ శ్రపాద్యాదిఖి రభ్యర్చ్య | 
భగవదర్చిత ముద్దాన్నం నివేద్య । తత్తదిగ్గేవతా తృప్య్యర్థం శంఖాది 
సమస్త తాళం ఘోషయేత్‌। 


న్‌ 


నమస్తే పక్షిరాజాయ గరుడాయ మహాత్మనే 
వేదాత్మనే వేదవేద్య సర్వాఘ క్షేమ మూర్తయే 1 


2 శ్రీమ త్సురాసుర మునివర గరుడ గంధర్వ కిన్నర 
కింపురుష యక్ష రాక్షస భూత (ప్రేత పిశాచ బ్రహ్మరాక్షస సిద్ధ యోగినీ 
శాకినీ ఢాకినీ నిగ్భహిణీ భేతాళ వినాయక పూతనా రేవతీ స్కంద 


.'శ్రీ మత్సురాసుర..” వంటి ప్రారంభముతోనే ఇది భద్రాచల పాఠమున కూడ ఉన్నది. 
కాని మిగిలినదంతయూ చాల మార్చుతో ఉన్నది. ఇది కొన్ని ఆధునిక పాఠములలో 
కన్పించుటలేదు. కొన్నిప్రతులలో ఇదే కన్యాదాన సంకల్పము 


॥ ధజూరోపహ 


లై జ్‌ 
గి 
ణ్‌ 
గ 
టె 
గ్ర 


లగ. పైహానక్షత. తారాగణ మృగ పశుపక్షి సరీసృవ 

పాదరజంగమాదిటి-... భూలోక భువర్గోక సువర్షోక మహర్షోక 

జనోలోక తపోలోక సత్యలోక బ్రహ్మాండ గరుదాండ వైష్ణవాండ 

దదడ్రాంచ అమరాండ అందరండ బహిరండ, అతల వితల సుతల 

ప్రతల మహాతల తలాతల రసాతల సప్త్రపాతాళు అనంత వాసుకీ 

తక్షక కర్కోటక పద్మ మహాపద్మ శంఖపా లాంగుళికాది మహానాగ 
ప 


సమూహ, మేరుపర్వత వ గంధమాదన _ కైలాసాది 


లు 


జమదగ్ని యాజ్ఞవల్క్య జరత్మార్వాది మహాబుషయః, సనక 
సనందన సనత్కుమార సనత్సుజాతాది యోగింద్రాః, ఆదిత్య చం 
ద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహు కేత్వాది సర్వేగ్రహా, 
విశ్వేదేవాది సర్థాదేవా, ధ ర్మార్ధ కామ మోక్ష చతుర్విధ పురుషార్దా, 
సప్తసము ద్రాష్టలోకపాలక _ ఏకాదశ రుద్ర ద్వాదశాదిత్య 
త్రయోదశేంద్ర, చతుర్దశ భువన, పంచదశపక్ష్మ షోడశ న్వర, 
మంత్రోపమంత్ర, ఓంకార వషట్కార స్వాహాకార స్వధాకార 
సుఖదుఃఖ ప్ప పుణ్య పాప ధర్మాధర్మ సాత్విక రాజస తామస వ్యక్తావ్యక్త 
మహదహంకార భూతేంద్రియ వాక్సాణిపాద పాయూపస్థ వచనా 
దానాగమన విహరణ విసర్దానంద శబ్ద స్పర్శ రూప రస గంధ 
మనో బుద్ధి చి త్తాహంకార సంకల్ప వికల్ప నిశ్చయాకార సంధాన 
సంధాత్ర శ్రోత్ర త్వకృక్షుర్‌ జిహ్వాఘాణ ప్రాణాపాన వ్యానోదాన 
సమాన, నాగ కూర్మ కృకర ఇడా పింగళ దేవదత్త ధనంజయ 
సుషుమ్న గాంధార హస్తిజిహ్వ హవిష్క పద పదార్ధ గద్యపద్య వ్యతీకార 
వైశేషిక నైయాయి కాశేష మామాంసాచరణ, భరత సంగీత సాహిత్య 





ఆని క! 
పుండరీకాక్ష ఖైలోక్యనాయకస్య దివ్వకలాణ మహాత్గదేే సదారం 
న. ద ఆ న 
బ్రహ్మా త త్సగతైస్సహ ఆగచ్చతు ॥ 


(ఇది భాసంవి ప్రఅడయీర్‌పతి పే 83లో యధాతిధి గా ఆఫ) 


8. గరుడగద్య 

జయజయ ద్విజేంద్ర (ఒకర) దూత్తుదాసా పరిచూచక | 

ం 

ర్ధన । కశ్యపసుత । పన్నగాశన | శేషానుజు ద్‌ 
మహాసత్వ నిషూదన | అనూరుణానుజు | నవరర్శఖ్రచిత మాలాలంకృత 
వక్షస్థల ।; మణికుండల ద్వయధర । అమృ్మతహరణ దక్ష | 
త్రయస్రింశత్మోటి దేవతారాధ్య। త్రయ త్రింశత్కోటిదేవలా మదభంజన। 
విరోచనాహృతానంత కిరిటహరణదక్ష _ వేదాంత జ్ఞానస్పరూప । 
ఆభశ్రితత్రాణ పరాయణ । చిత్స్వ్వరూప । అమిత బలవిక్రమ |; శత్రుపక్ష 
భయంకర । స్వపక్ష ప్రియకర । చతుర్దశ భువన సంచార ।; శరణాగత 
వత్సల; మాధవపదయుగళ ధ్యానపరాయణ । వైకుంరపురీ నివాస | 
విరాజిత రణ్రవీణ | నారదాదిదేవబుషిపూజిత । విష్వక్సేన సఖ | 
సహస్రకిరణ సమనయన  ।; హిమకిరణ సమకంర । శితి కంర 


లు జ 

గ్‌ వ్‌ ల ష్‌ ఇ యీ యో 

శ్రవిష్ణుసఖ | శ్రీవిష్ణు ధజరూప | ఎదశాస్త్ర పరిగియమాన । వినరానంద 
స 


ర్న 


3 ఈ గరుడ గద్య భారద్వాజ సంహితోక్తము, పూర్వాచార్యులందరి ప్రతులలో 
కన్ఫీించు చున్నది. బక్క అం అవ్పలాచార్యులవారి ప్రతిలో మాత్రమిది 
కన్చించుటలేదు. వారి ప్రతియందు గూడ దీనికి బదులుగ వేరేదియూ 
లేకపోవుటయే గాక గరుడపీరి కానంతరం “గోఖండం ” అంటూ తాళము 
ప్రాగంభమైనది 


150 ధ్వజారోహణమ్‌ 





పూజిత ; షణ్ముఖపూజిత పదయుగళ | స్వర్ణపక్ష ద్వయధర | ఉరగపాశ 
విదారణ ।; రామానుజపదాణిత శ్రీవైష్ణవదర్శనోత్సుక ॥ గోవింద 
కథామృత రసోల్లాస।; నందన వనసంచార | నందసుతానందకర । 
ఐరావత మద భంజన । సురేంద్ర వజ్రాయుధ తాడన రణరంజిత 
శిర । సురేంద్రానుజ । గరుడ । జయ విజయీ భవ దిగ్విజయీభవ ॥ 
అఖీల జగదభివృద్ధిరస్తు ॥ 

అనేన గరుడ గద్యా సంఘోషణేన వస్తు వాస్తు రాజా రాష్ట్ర 
గ్రామ యజమానాదీనాం, అర్చక పరిచార కాదీనాం ఇష్టకామ్యార్థ 
ఫలాన్విత సర్వసంపత్సమృద్ధి రస్తు!  (భానం.వి.ప్రఅడయార్‌పే.82) 


సిప్తతాళాని 

1. గోఖండం బ్రమరాండం పృధుమఖ నికట ప్రదాతునమ్‌(?) 
డమాండం ఢిండిం డిబ్రమ ఢిండిం ఢిభ్రమ ఢధిమఢిమఢిమమ్‌ 
కుంకుమం ' కుంకుమాద్యైర్వాద్యెర్నందీశ్వరోవః 
ప్రమథహరినభో భేరితాడన ప్రహరామి(9) ॥ 

2. ముదితమునివర జన్మవారధి శంఖ నావిక * నాయకమ్‌(9) 
ద్రుహిణ శతమఖి మౌళిరత్న కిరీటరంజిత పాదుకమ్‌ 
ప్రధిత భుజద్భృత శంఖచక్ర గదాసిఖేట ధనుశ్శరమ్‌ 
నమత భవభయ (భేరివోవిభు విష్ణుతాళమిదమ్‌ తత్తత్‌ 


1. శుష్కదశాయాం కుమతి కూయతే కుంకుమం = ఎండినపుడు కుమని పలుకునది. 

2. శంఖ నానిజ పొం॥ల, సంఖ్యనావిక - రేజే. శ్రీరం, శంఖనావిక -అం.అప్ట, శంఖవాదిక - శ్రీకూ. 
3. ద్రుహిణ- బహ్మ 

4. భేరివోవిభు - పొం1ల వ్‌రవోభుని - రేజే, శ్రీరం, బీరవాబుని - అం. అష్ట భఖీరువోభుని - భద్రం.ర 
5.వ్యాళదం వ్యాళదం - రేజే.శ్రీరం పాఠం 


ధ్య "జారోహణమ్‌ కరక 
కపిలాక్షం గరుత్మతం సువర్ణ సదృశం ప్రభుమ్‌ 
దీర్జబాహుం బృహత్‌స్కంధం వందే నాగాంగ భూషణమ్‌ 
3. గరుడం గరుడం వ్యాళదం(?) వ్యాకదమో 
గజవాహనం గజవాహనం బేతురంగం ఖేతురంగమ్‌ 
వ్రతత మరేంచ మరేంచ(9) పృధగః పృధగా ప్రథమః ప్రధమా 
వగ్రహ వగ్రహ భుగ్రహ సంగ్రహ సంస్తీర్లీలపరే (9) 
పంకోపంకో (?) మర్దళ మర్దళ 
విరచిత వికసిత గరుడం గరుడమ్‌ 


చక్రపక్షరజి ప్రభాధర విష్ణుభార ధరోమహాన్‌ 
భుజగ నాశన భీమవిక్రము గరుడ తాళమిదమ్‌తత్తత్‌ 
గరుడ తాళమిదమ్‌॥ 


త నాగం గళాభరణ నాగం గళాపురత నాగం గళాభుజగతమ్‌ 

సర్వశుసర్ప భుజసర్వశ్చసర్పాశ్చ సర్వశః సర్వాశనమ్‌ 

రుణర్సుణ ర్సుంకృతి కింకిణితమ్‌ 

హుణహుణ హూంకృతి కంకణితమ్‌ 

వినతా తనయం కనకాంగ నిభమ్‌ 

భుజంగకుల భంజనమ్‌ 

జగదఖిల వందితం మృదు మధుర వాహనమ్‌ 

కనకమయగాత్రం నమతి గరుడం బుధా 

==-నమతి గరుడం బుధాః 
క్‌, బృహత్‌పక్షం విపక్షఘ్నం గరుత్మంతం నమస్తేహమ్‌ 

నమస్తేహం హరికేతనం హరివాహనం హరికేతనమ్‌ 
త్రిభువనం త్రిమదహం రక్షరక్ష త్రిభువనం త్రిమదహమ్‌ 
దివిభువి తటిభృత(?) టమటమ భృతం టట్టమభృతమ్‌ 
గిరిగిరి సరిస్సృఫ నయదమ్‌ మయదమ్‌ 





ఛ్వజ్రారణమ్‌కంకణక్వణీత కింకిణిప్రణిత డిండిమ ప్రహర డంబరమ్‌ 
వంద్యం వంద్యం సుందర వక్తం వాహాధీశం యతిరమ్యమ్‌ 
శతృకులఘ్నం భుజపరిఘం ప్రణఇమత హరిరధ భుజపరిఘమ్‌ 

తత్త త్రణమత హరిరధ భుజ పరిఘమ్‌ 
మత్తకోకిల / అండ మండల ఖండ విభ్రమ విశదపక్ష జవైనజమ్‌(?/జవేనగమ్‌) 

తాళకాహళ తాళబేధన భేరికానుగ ఘోషణమ్‌ 
గండమండల కుండలీశ వికుండ షండన ఖండనమ్‌ 
అంగజోదర బంధుబంధన కంధరోరగ భూషణమ్‌ 
గండ మండిత చండితాహత భేరిమండల డంబరమ్‌ 
శంఖశ్ళంగ మృదంగ సంగమ గరుడ తాళమిదమ్‌ తత్తత్‌ 
(కం ధారయతీతి కంధరా - ఇత్యమరః, - మెడ)...గరుడ తాళమిదమ్‌ 


1 ఇతి సప్రతాకైరాఘోష్య ॥ 


ధృడారోహణమ్‌ ! 
యంత్రరజ్ఞుం సమాదాయ ధ్వజం క్షుద్ర పపయుతం స్వస్తిదేవీతి బధ్వా! 

ఆచార్యః ప్రాజ్ముఖ ఉదబ్బుఖోవా స్థిత్వా ॥ 

స్వస్తిన ఇంద్రో వృద్ధశవాః 
స్వస్తినః పూషా విశ్వవేదాః 
స్వస్థినస్తార్‌క్ష్యో అరిష్టనేమిః 
స్వస్తినో బృహస్పతి ర్దధాతు 11 

2. ధ్వజం దండాగ్రే “సుపర్జో సీతి”, “హవిషృతీరితి యంత్రేణారోహయేత్‌! ! 





1“పూర్వాహ్లేవాథ మధ్యాహ్నే ధ్వజ మారోపయే త్తథా । బధ్వా వురుష మన్తేణ 
సపతాకం సఘంటకమ్‌ ; సువర్జోసీతి మన్రేణ ధ్యజస్యారోపణం భవేత్‌ ॥ - 


పాద్మచర్వా. 10.116,117. 


వ జారోహణమ్‌ వచె 
సుపర్జోసిగరుత్మాన్‌ త్రివృత్తే శిరోగాయత్రం 
చక్షుస్ప్సోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం 
బృహధ్రధంతరే పక్షాయజ్ఞా యజ్హియం పుచ్చమ్‌ 
ఛందాగ్‌ం స్యంగాని ధిష్టియా శృఫాయజూగ్‌ంషి నామ 
సుపర్దోసి గరుత్నాన్‌ దివంగచ్చ సువః పత ॥ 
హవిషృతీరిమా ఆపోహవిష్మాన్‌దేవో అధ్వరో 
హవిష్మాగ్‌ం ఆవివాసతి హవిష్మాగ్‌ం అస్తు సూర్యః 11 

3. భూరసీతి మంత్రేణ ధ్వజదండమూలం హస్తాభ్యామవలంబ్య ॥ 

భూరసి భువేత్వా భవ్యాయత్వా భవిష్యతేత్వా విశ్వేభ్యస్త్వా ॥ 
భూతేభ్యో దేవా ఆశాపాలా ఏతం దేవేభ్యోశ్వం మేధాయ 
ప్రోక్షితం గోపాయత ॥ 

4. ధ్వజం ్రతిష్టాపయామిాతి ప్రతివ్యాష్య ॥ 
ప్రతిష్టాపయతి కవిర్యజ్ఞస్య వితనోతి 
పంధాన్నాకస్య పృష్టే అధిరోచనే దివః 1 
యేనహవ్యం వహసియాసి దూత ఇతః 
ప్రచేతా అముత స్సనీయాన్‌ ॥ 


“ప్రతిష్టాసి ప్రతిష్టావన్తో భూయాస్తమా 
ప్రతిష్టా యా శ్చిత్సహ్య ప్రతిష్టస్స 
భూయాద్యో ౬_ స్మాన్టేష్టియంచ వయం ద్విష్మః ॥ 
(బాలసీమ పారం 
5 దండమూలే ఇంద్రమావాహయామి ॥ 
ఇంద్రంవో విశ్వతస్పరి హవామహేజనేభ్యః అస్మాకమస్తుకేవలః 11 


కరక ధ్వజారోహణమ్‌ 





6. మధ్యే బ్రహ్మాణ మావాహయామి ॥ 
బ్రహ్మజజ్ఞానం ప్రథమం పురస్తా 
ద్విసీమత స్ఫురుచోవేన ఆవహ । 
సబుద్నియా ఉపమా అస్యవివ్వాః 
స్సృతశ్చయోని మసతశ్ళ వివః ॥ 
7. అగ్రేగగుడ మావాహయామి॥ 
సుపర్జోసిగరుత్మాన్‌ త్రివృత్తే శిరోగాయత్రం 
చక్షుస్సోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం 
బృహధ్రథంతరే పక్షాయజ్ఞా యజ్ఞియం పుచ్చం 
ఛందాగ్‌ స్యంగాని ధిష్టియా శృవాయజూగ్‌ంషి నామ । 
సుపర్గోసి గరుత్మాన్‌ దివంగచ్చ సువః పత॥। 
8. అధఃఫలకే సూర్యమావాహయామి ॥ 
ఉదుత్యం జాతవేదసం దేవంవహంతి కేతవః । 
దృశేవిశ్సాయ సూర్యమ్‌ ॥ 
ర మధ్యమఫలకే ఇందుమావాహయామి ॥ 
సోమోధేనుగ్‌ం సోమోఅర్వంతమాశుగ్‌ం 
సోమోవీరం కర్మణ్యం దదాతు సాదన్యం 
విదథ్యగ్‌ం సభేయం పితుశ్శవణం యోదదాశదస్మై ॥॥ 


10. ఊర్థ్యఫలకే వహ్నిమావాహయామి ॥ 
అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం 
అస్యయజ్ఞస్య సుక్రతుమ్‌ ॥ 

క్ష యపష్ట్యాం సుదర్శన మావాహయామి ॥ 


ధ్వజారోహణమ్‌ 


నిచక్షేత సుషణం భిద్యమానం 
మధ్యేబాహు మదధ త్భుదర్శనమ్‌ 
విష్టోరిదం భూరిదం భూరితేజః 
ప్రదర్శయతి దివానక్తం భిభృజుస్తర్జ్షనా సహ॥ 
ప్రతేవిష్ణు రబ్బచక్రేచ సుదర్శన మావాహయామి- 
ప్రతేవిష్ణురబ్బచక్రే పవిత్రే జన్మాం బోధించర్నిణీ దర్చయేన్థః 
మూలేబాహో ర్దదతే పురాణా లింగాన్యంగే తావకా మర్పయన్ని। 
- బాలసీమ పాఠం) 
12. ఆయసవలయే నమోస్తు సర్పేభ్య ఇతి వాసుకీ మావాహయామి ॥ 
నమో అస్తు సర్పేభ్యో యేకేచ పృధివీమను । యేఅంతరిక్షే యేదివి 
తేభ్యః సర్పేభ్యోనమః।॥ 

18. తంతురజ్డుషు అంతశ్చరతి భూతేష్వితి త్రిమూర్తిమావాయామి ॥ 
అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | 
త్వంయజ్ఞః త్వంవషట్‌కారః త్వమింద్రః త్వగ్‌ంరుద్రః 
త్వంవిష్ణుః త్వంబ్రహ్మ త్వంప్రజాపతిః 
త్వం తదాప ఆపో జ్యోతీ రసోమృతం 
బ్రహ్మభూర్భువస్సువరోమ్‌ 1 

14 ఘంటాయాం అజ మావాహయామి ॥ 

అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయన్తీగ్‌ం 
సరూపాం। అజోహ్యేకో జుషమాణోనుదే జహాత్యేనాం భుక్తభోగామజోన్య॥ 
15. కుశమాలికాయాం సరస్వతీ మావాహయామి ॥ 
ప్రణోదేవీ సరస్వతీ వాజేఖి ర్వాజినీవతీ । ధీనామ విత్ర్యవతు ॥ 
- ఇత్యర్చయిత్వా!। 
ముద్దాన్నం నివేద్య, పానీయాచమనముఖవాసాని దత్వా; గరుడం క్షమాప్య ॥ 
14 


156 ధ్వజారోహణమ్‌ 
ననన 


ఖగేశ్చర నవకమ్‌' 


1 శ్లోశ్రీ మత్సుధావార్థిసుతాధినాథ పాదారవిందార్దన తత్పరశ్రీః। 
సవైనతేయో వినతాతనూజు । ఖగేశ్వరోవ శ్రియ మాతనోతు ॥ 
2 _ శ్లో, సుదీర్షనాసాపుటచారు వక్త: ప్రసన్ననేత్రాంబిుజ కాంతిరమ్యః। 
అనన్య సాధారణ విక్రమాధ్యః । ఖగేశ్వరోవ శ్ముభి మూతనోతు ॥ 
3 _ శ్లోసువర్ణవర్డో భుజగోపవీతీ । నాగాంతకో విష్ణు రథస్సుపర్థః। 
ప్రహ్లాద వద్ధాగవతాగ్రగణ్యః । ఖగేశ్వరోవ శ్రీయ మాతనోతు ॥ 
4 శ్లోోధర్మః ప్రసంగ గ్రభితాన్తరాత్మా। జగద్ధితానంత గుణాంబురాశిః। 
స్వపక్ష విక్షోభిత దిక్తటాంతః। ఖగేశ్వరోవ శృుభ మాతనోతు ॥ 
5 _ శ్లోఃదర్వీకరేంద్రా భరణాంచితాంగో । మనోజ్ఞసౌవర్హ కిరీటధారీ । 
మహానుభావో భగవాన్ర్రపన్నః। ఖగేశ్వరోవ శ్రియ మాతనోతు ॥ 
6 _ శ్లో తార్‌క్షో గుణాఢ్యోబలవాన్‌ కృపాళుః। సత్యవ్రతకామచరో గుణజ్ఞు 
శ్రీతి స్కృతిజ్ఞో రుచిరో నితాంతః। ఖగేశ్వరోవ శుభ మాతనోతు ॥ 
7 ల్లో: బ్రహ్మేంద్ర రుద్రామర సిద్ధసాధ్య। గంధర్వవిద్యాధర మాననీయః | 
సుధాసముధ్ధారణ కార్యకర్తా। ఖగేశ్వరోవ శ్యీియ మాతనోతు 
8 _ శ్లో, యోదేవదేవస్య పదారవిందం ధృత్వా విముక్తో భవద ప్రమేయః। 
సవైనతేయో వినతాత్మజోసౌ। ఖగేశ్వరోవ శ్శుభ మాతనోతు ॥ 
9. _ శ్లో విజ్ఞాన సంపన్న మతిప్రపన్నో। లక్ష్మీకటాక్షాంచిత పుణ్యమూర్తి: 
హరిప్రియో వైష్ణవధర్మవేదీ । ఖగేశ్వరోవః శ్రియమాతనోతు! 
1-చాల ప్రతులు ఖగేశ్వరనవకమను పేరుతో ఈ ౩ శ్లోకములనిచ్చినవి. అం.కూ., 
చా.వేం.రా.భ, భద్రాచల పాఠములు మాత్రం మంగళాష్టకములను పేరున 
ఇందులో ఉన్న ((యోదేవదేవన్యతప్ట్ర 8 శ్లోకముల నిచ్చినవి. భా.సం.వి.ప్ర 


అడయార్‌ప్రతి మంగళాష్టకములని పేర్కొనినా అందు ఈ 'యోదేవదేవస్య' ఉన్నది. 
2“శ్కుభమాతనోతు” భా.సంఎవి.ప్ర. పేజి. 181. 


ధ్వజారోహణమ్‌ 157 





17. స్వస్తి । సమస్త దేవగణ మౌళిరత్న కిరీట ప్రభాపటల విరాజమాన 


నిజపద యుగళస్య, నూపుర పీతాంబర శ్రీవత్స కౌస్తుభ మకరకుండల 
కేయూర హార సుదర్శన పాంచజన్య గదా పద్మాంకిత పరిశోభితస్య, కనక 
కమల కల్పార తులసీ పున్నాగ జాతీ చంపక మల్లికాహ్రీబేరాది నానావిధ 
పుష్పమాలాలంకృతస్య, లక్ష్మీమనోహర వక్షస్థలస్య, భోగీంద్ర భోగశయనస్య 
దివ్య కల్యాణ మహోత్సవ సేవార్థం- ప్రాసాదస్యాగ్రభాగే , బలిపీఠ గోపుర 
యోర్మధ్యదేశే, ఆధారశక్తి కూర్మాధిస్టిత హిరణ్యరత్న బీజోషధి మేఖలోద్భాసిత 
చతుర్భద్రపీలోపరి, అష్టదళకర్ణికామధ్యే ప్రతిష్టిత, దర్భమాలాంకృత ప్రమాణ 
నిర్మిత శుభస్తంభలగ్నఫలకత్రయమధ్యారోపిత ధ్వజదందడాగ్ర మండిత ఘంటా 
ప్రోధసూత్రేణ* ఘటిత సశిఖర పుచ్చత్రయాయామ పరిమాణామాది వాజిత* 
లంబిత సలక్షణం ధ్వజం, ఛత్రచామరాద్యలంకృతం, శ్రీవత్సా ద్యష్టమంగళ 
నుదర్శన పాంచజన్య శార్‌జ్ఞాద్యాయుధ, (బవ్మోది నకలదేవతా 
పుంజపంజరయుతం, ఇంద్రాగ్ని యమాది లోకపాలక సేవితం, దేవబుషి 
పితృదైత్య దానవ యక్ష రాక్షస భూత ప్రేత పిశాచ కిన్నర మరుద్గణ 
మాతృగణ కుమారగణ వృష్టిగణ కూష్మాండగణ నక్ష్మత్రగణ రాశి సహి 
తాష్టాదశగణ పరివేష్టితం - ధ్వజారోహణం కరోమి ॥ 


18. తతః జయగోవిందేతి గరుడపటం బధ్వా  దర్భమాలా మావేస్ట్య 


జ 


గరుడ కబళాని పంచవార మూర్ధ్వం క్షిపేత్‌ | తత్కబళం అప్రజాయా 
ప్రియాయాం దద్యా ద్యది సద్యః పుత్రం లభేత్‌ | ధ్వజాయ నిత్యం 
సన్ఫ్యాకాలే బలిహరణా నంతరం నైవేద్యం దాతవ్యం ।; ధ్వజారోహణ 
తంత్ర స్సమాప్తః ॥ 


అథపాణి[గ్రహణ 'ప్రయోగః | 
స్‌ 


షా! 
న్న! 





. ఘంటాప్రాథసూత్రం -గంటలుకట్టేత్రాడు. 2. వాజాః పక్షాః ఇత్యమర: 


18వ కారిక చామర్తి భరద్వాజ వివాహ ప్రయోగములోనిది. 


158 


అర్ధం, విశెషాంశములు 

1. జయదేవోత్తమా అంటూ ఆచార్యుడు (గర్భాలయమున) భగవంతునకు విజ్ఞాపనము 
చేయుచున్నాడు. (ఈ విజ్ఞాపనను కపింజలసంహిత విధించింది - ఆవాహ్య పూజ 
యేద్దీయాన్‌ కార్యం విజ్ఞాపయెత్‌ శనైః కపింజల సంహిత, ఉత్సవవిధి - 18.9) 

ఓ దేవ దేవోత్తమా ! జయము ! దివ్యప్రబంధ విజ్ఞాపనము, పురాణ స్తోత్రము, 
మంత్రపఠనము జరుపబోవుచున్నాము. ఓభగవాన్‌ ! నారాయణా ! భక్తవత్సలా ! కరుణానిధే! 
సకలలోక నాయకా ! దేవతలు, పశు పక్ష్యాదులు, మనుష్యులు, స్థావరములు అను 
భేదమున చి దచి ద్రూపముతో నొప్పువాడా ! సకలజీవన నియామకా ! సకల జగత్‌ 
స్వామీ ! శ్రీమన్నారాయణా ! అర్బామూర్తియగు ధ్రువబేర రూపముననూ, ఉత్సవ విగ్రహ 
రూపముననూ నీ దివ్య కళ్యాణ మహోత్సవమును మాకనుగ్రహింపుడు. అవధరింపుడు. 
అని ప్రస్తుతము జరుగు కార్య విజ్ఞాపనము. 

2. ఇది ప్రతిసరబంధనం లేదా కంకణ బంధనానికి ముందు సంకల్పం. (ప్రతిసరబంధనం 
మొదట (ధ్రువులకు జరిగించబడుతున్నది. ఉన్నచో యాగబింబమునకుకూడ జరిపించవలె. 
ఉత్సవులకు తర్వాత కళ్యాణమందడపమున ప్రతిసర బంధనము జరిపించబడుతుంది.) 
అట్టి భగవత్స్వరూపుడగు మహా పురుషునకు ఈనాటి రాత్రి శుభప్రదమగు వివాహము 
జరుగబోవుచున్నది. 

3. దేవీదేవులకు ప్రతీసర బంధనము - పద్మప్రియే మంత్రమున శ్రీదేవికి వామహస్తమున, 
విష్ణుపల్నీం మంత్రమున భూదేవికి వామహస్తమున, జితంత మన్తమున స్వామికి 
దక్షిణహస్తమున కంకణ బంధనము జరిపించబడుతుంది. పద్మప్రీయే, విష్ణుపత్నీ 
మంత్రములు భారద్వాజ సంహిత వివాహప్రయోగం ఆడయార్‌ ప్రతి యందు చెప్పబడినవి. 
జితంత మన్రము కపింజలము (18.12) విధించినది.) 

తామరతీగవంటి శరీరముతో, పద్మపత్రములవంటి నేత్రములతో, హస్తమున 
పద్మమును ధరించి పద్మమునందు గూర్చొనియున్న ఓ పద్మప్రియా! విష్ణమనోనుకూలవగు 
ఓ విశ్వప్రియా ! నీ పాదపద్మములు నాకు చేరువ కావలెను. 

విష్ణుపత్ని మాధవి, మాధవప్రియ, లక్ష్మీ ప్రియసఖి, అచ్యుతుని దేవేరియు యగు 
భూదేవికి నమస్మరించుచున్నాను. 

దక్షిణః = ఇతరుల కార్యములను శీఘ్రముగా జేయువాడవగు, తే = నీకు, 
జితం = జయమగుగాక్క, హవ్యః = హవ్యము, బుషభ = ప్రవేశించుచున్నదై, ఏధి = 
వృద్ధివందుగాక, ఇంద్రోజయాతి = ఆ దేవుడు జయమందుగాక, నపరాజయాత = 
ఎన్నడును అపజయమంద కుండుగాక, అధిరాజః = మహారాజాధిరాజగు ఆ పరమేశ్వరుడు, 
రాజసురాజయాతి = రాజరాజగు ప్రసిద్ధి నందుగాక,. (అధర్వ-6. 10.98. 1) 

ఉత్సవ విజ్ఞాపనము (్రువులకు గాన గర్భాలయమున చేయవలసియున్నది. 
“శ్రీమన్నారాయణ ధ్రువార్చారూప” అని 1వ కారికలో పాఠాంతర్గతముగా ఉన్న సూచనయే 
ఇందుకు నిదర్శనము. అంతేగాక భారద్వాజ సంహితోక్త వివాహ ప్రయోగము (అడయార్‌ 
ప్రతి) కూడ మొదట ధ్రువులకు యాగబింబమునకు ప్రతిపర బంధనమును చెప్పి, 
ఆపైన బలిబింబమును యానము నెక్కించుకొని ఆద్యాశ్చ కర్మజాశ్చాదులతో బలిప్రదానము 
చేని, బలిబింబమును తిరిగి ఆలయమునకు చేర్చి, కల్యాణ కౌతుకమును 
యానమెక్కించుకొని, యుంజాన మన్తముతో వివాహాగారమున ప్రవేశింప వలెనని 
చెప్పుచున్నది. చూ అను, 2 పుట 266 


159 
తప 5 
వొణిగ్రపొణత్‌ం 

ఉత్సవ విజ్ఞావనమ్‌ (గర్భాలయమున ధ్రువబింబమునకు) 

1. అథ యాగబింబమాదాయ । ధ్రువాగ్రే విన్యస్య; అర్జాద్యుపచారై రభ్యర్థ్య- 
జయదేవోత్తమ దివ్యప్రబంధ వాచాకైంకర్య పురాణస్తోత్ర మంత్రపఠనాని 
కారయిత్వా: భగవ న్నారాయణ। భక్తవత్సల; కరుణానిధే; సకలలోకనాయక। 
దేవ తిర్యక్‌ మనుష్య స్థావరభేద। చిదచిల్లక్షణ ప్రపంచరూప । సకల భూతాత్మక। 
సకలజీవ నియామక । సకల జగత్స్వామిన్‌ | శ్రీమన్నారాయణ ధ్రువార్దారూప। 
ఉత్సవవిగ్రహ ముఖేన దివ్యకల్యాణ మహోత్సవ మనుగ్భహాణ ; అవధారయ | 
ఇతి ప్రకృతకార్యం విజ్ఞాప్య 

వ్రతినర బంధనమ్‌ (ప్రతిసర బంధనం - ధ్రువ యాగబింబములకు 

2.ప్రాణానాయమ్య- ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ, అస్య శ్రీ భగవతో 

మహాపురుషస్య దేవదేవస్య......... గోత్రస్య............ భగవంతముద్దిశ్య ...... 
భగవత్‌ ప్రీత్యర్ధం, అస్యాం రాత్రౌ వివాహమంగళం కరిష్యమాణః ॥ 

౩. పద్మవ్రియే, విష్తువత్నీం, జితంత ఇతి ప్రతినర మాబధ్వ - 
పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయతాక్షి । 
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ। 

విష్ణుపత్నీం మహీందేవి మాధవీం మాధవ ప్రియామ్‌ | 
లక్ష్మీప్రియసఖీం దేవీం నమా మ్యచ్యుతవల్లభామ్‌ |! 


ధనుర్ధరాయవిద్మహే సర్వసిద్యైచ ధీమహి తన్నోధరా ప్రచోదయాత్‌ | 


జితంతే దక్షిణతో వృషభ ఏధి హవ్యః। ఇంద్రో జయాతి 
నపరాజయాత అధిరాజోరాజ సురాజయాతి ॥ 


160 


అర్థం, విశేషాంశములు 





4 బలిబింబమును పల్లకియందుతీసికొనిపోయి, వివాహవేదికకు నాలుగుదిక్కులయందు 


భూతబలి ప్రదానము జరిగింపబడుచున్నది. 


5. ఈ “ఆద్యాశ్చాదశ్లోకములు తన్తసముచ్చయమున(5. 186-140) మండపబలిదాన 


నమయమున చెప్పబడినవి. దాని ననుసరించినదనువిధమునగల కవింజల 
(12. 181- 18 థశ్లోకములివి -“స్థాపయిత్వా సమభ్యర్చ బలిం కుర్యాత్సమంతతః ॥ 
పూర్వాదిషు యథాన్యాయం ఇమం మంత్రముదీ రయేత్‌ । ఆద్యాశ్చ కర్మజాశ్చైవ యేభూతాః 
ప్రార్జిశి స్థితాః! ప్రసన్నాః పరితుష్టాశ్చ తేఇ_పి గృహ్హం త్విమంబలిం ॥ ఇన్హాది సోమపర్యన్తం 
బలింకుర్యా ద్విశేషతః 1! ఆగ్నేయాదిషుకోణేషు ఇమంమంత్ర ముదీరయేత్‌ | వృక్షేషు 
పర్వతాగ్రేషు యే విదిక్షుచ సంస్థితాః | భూమ వ్యోమ్మిస్థితాయేచ తే ఇపి గృహ్హం త్విమం 
బలిం । వినాయక(కా9) క్షేత్రపాలో(లా; యేచాన్యే బలికాంక్షిణః ॥ పూతనాద్యాపిశాచాశ్చ 
(వూర్వాద్యాః పార్షదాన్సర్వే) తేఇపి గృవ్హాం త్విమంబలిం:” ((బ్రాకెట్లలోనున్నవి 
తన్త్రసముచ్చయమున (5, 140) పాఠభేదము). గాన కపింజల వచనానుసారము 
పూర్వాచార్య ప్రయోగమునకు ప్రస్తుత వివరణమీయబడినది. 

ఆద్యాశ్చ = మొదటినుండి ఉన్న కర్శజాశ్చ = కర్మలవల్ల పుట్టిన, ప్రాగ్జిశ 
స్థితా = తూర్పున నున్న ఏ భూతాః = ఓ భూతములారా, పనాన్నా పరితువ్యాశ్చ = 
పనన్నములైయున్ననూ తృప్తినందియున్ననూ, తే అపి = మీరుకూడా, ఇమం బలిం - ఈ 
పూజను (బలి - 1. కప్పము, 2. పూజార్ధమైన కానుక విధివి హితమైనది, 8. చామర 
దండము, 4 బలిచక్రవర్తి గృహ్హంతి = తీసుకొనవలె, 


6. క్షేత్రపాలురు, వినాయకులు మొదలగువారు,పూర్వపార్షదులందరు, వృక్షములయందు, 


పర్వతాగ్రములయందు, విదిక్కులయందు, భూమ్యకాశములయందునను వసించు 
భూతములు, శంఖపాలాది భక్తులు, కల్యాణాగార రక్షకులు - అందరికొరకు ఈ పూజను 
చేయుచున్నాము - అందరూ సత్వరమే దీనిని గ్రహించవలెను. 

త్రివిక్రమక్రమాక్రాంత = మూడులోకములను మూడడుగులచే ఆక్రమించిన 
భ్రైలోకేశ్వరుడవగు ఓ కేశవా 1 నీ అనుగ్రహముతో, తే = నీకు, ఇదం తోయం = ఈ 
జలము, పాద్యం అస్తు = పాద్యమగుగాక - అని ప్రనన్నార్యము నివ్వవలె. 
“తారసావిత్రికామ్నాయా ద్యణుఖిః పరితోష్య తమ్‌ । ప్రసన్నాయ ప్రసన్నార్ధ్యం ప్రదద్యాత్‌ 
'ప్రశ్రయాన్వితః।॥। వివరణమ్‌ - తార సావిత్రికేతి నిత్యస్వాధ్యాయబుధ్యా జపాభిధానం సావిత్రీ 
తత్సవితురీయం గాయత్రీ, ఆమ్నాయమనవః స్వవేదగత సూక్తానువాకాదిరూపాః, ఆదిశబ్టేన 
తొన్రిక మన్రగ్రహణమ్‌ యథా విష్లా జితన్తమూలత్రయ పంచాది ...” - (తన్షస. 7. 120) 
అనుదానిననుసరించి ప్రసన్నార్ధ్యమును మూలమన్రమున సమర్పించడమైనది. 

(ముడి బియ్యం పిడికిలితో ఆయా స్థలములయందు కుప్పగా వేసి ఉద్ధరిణితో 
నీళ్లు పోయడము ఆద్యాశ్చాది మన్రములతో. జరుపవలసిన బలిదాన ప్రక్రియ అని 
సంప్రదాయము. ఆపైన స్వామికి అర్భ్యం పాద్యం సమర్పించవలె.) 


పొణిగ్రహణమ్‌ 161 
కల్యాణమండవ బలిప్రదానమ్‌ 


4. బలిజంబం యానమారోవ్య । ప్రాజా నాయమ్య । కల్యాణ 





మంటిపాశ్రిత భూత బలి ప్రదానం కరిష్యే; ఇతి నంకల్ప్య। 
5. _ఆద్యాశ్చ కర్యజాశ్రైవ యేభూతాః: ప్రాద్దిశి స్థితాః 
పసన్నా పరితుష్టాన్చ తే£ పి గృహ్హం త్విమంబలిమ్‌ 
(ప్రార్దిశ స్థితాః అన్నచోట దక్షిణేస్థితాః పశ్చిమేస్థితాం ఉత్తరేస్థితాప అని మార్చుచూ - 
నాల్గుదిక్కులయంద భూతబలినివ్వవల్సె 
6. వృక్షేషు పర్వతాగ్రేషు యేవిదిక్షుచ సంస్థితా । 
భూమౌవ్యోమ్ని స్థితాయేచ తేః పి గృహ్హం త్విమం బలిమ్‌! 
వినాయకాః క్షేత్రపాలాః యేచాన్యే బలికాంక్షిణః। 
పూర్వాద్యాః పార్షదా స్సర్వే తే పిగ్భహ్హం త్విమంబలిమ్‌! 
శంఖపాలాది యే భక్తాః కల్యాణాగార రక్షకాః। 
తేభ్యోబలిం ప్రదాస్యామి సర్వే గృహ్లాంతు సత్వరమ్‌ ॥ 
(ఆగ్నేయాది నాల్గు విదిక్కులయందు భూమ్యాకాశములయందు గల 
భూతములకు, నినాయకులకు క్షేత్రపాలురకు, పూర్వాద్యులగు పార్షదులకు, 


కల్యాణాగార రక్షకులగు శంఖపాలాది భక్తులకు బలినివ్వవలె. ఆపైన 
భగవంతునకు అర్థ్యమివ్వవలె) 
త్రివిక్రమ క్రమాక్రాంత త్రెలోక్యేశ్వర కేశవ | 
త్వత్తసాదా దిదం తోయం ఆర్ట్యం తే ౬ స్తు జనార్దన! 
“ఓం నమోనారాయణాయ నమః” 
- ఇతి ప్రసన్నార్హ్యం 1 


162 అర్దం, విశేషాంశములు 





7 బారద్వాజసంహిత వివాహ ప్రయోగమున “కనకవర్ణం కనకాచల సన్నిభం * అనునవి 
చెప్పబడలేదు. వేదవురుషానాహనకు కనకవర్జ్ణాదులకు అర్దవత్‌ సంబంధము 
కన్సించుటలేదు భద్రాచలపారమున కనకవర్హాదులు స్తంభ ధ్యానములుగ కన్సించుచున్లవి 
కనకవర్ణాదులయందున్న “ఊర్హ్వం దండం - పద్మచత్ర వలయం - పాతాళాంతరే పాదపీరం 
- మర్షలోక మధ్య ప్రదేశం - సతృలోకోత్తమాంగం - అన్తస్సారం -” అనేవి అర్దవత్‌ 
స్తంభలక్షణమునకు సరిపోవును గాని వేదపురుష వర్ణనకు ఏ విదముగనూ సరిపోవు 
* పద్మచత్రవలయం, మహాగిరి గహ్వరనాభీరణ్ఞం' అనేవి అటు ధ్వజస్తంభమునకుగాని 
గరుడమాుర్తికిగాని సరిపోవు కొప్పాక రేజేచిసిం వంటి కొన్ని ప్రాచీన పారములలో 
కనకవర్జ్ణాదులలో వేదపురుషావాహనగాని కలశలుగాని లేవు కనకవర్ణాదులన్నీ ఒక 
ముద్దగా 7వ కారికలో వలె ఉన్నవి ఇక వేదపురుషావాహనలు ప్రాచీనప్రతులలో ఉన్ననూ 
టీని అనంతరం విడిగా ఉన్నవి ఇది ధ్వజస్తంభధ్యానమే యైనచో మూర్తివర్ణనమెందుకు? 

ఈ పరిస్థితులలో సాత్వత సంహిత(4 7-1 )లక్షీతన్తము(11 9-18)లలో చెప్పబడిన 
విశాఖయూపవర్ణనమును గమనించవలసియున్నది “అస్తి శ్రీవైకుంరే అప్రాకృతలోకే 
విశాఖయూపోనామ ధ్వజస్తంబాకారః కశ్చన తేజోరూపీ భగవన్మయః స్తంభవిశేషః। ... తత్రాధః 
ప్రదేశమారభ్య ఉపర్యుపరి చత్వారోభాగాశ్చతురశ్రా వర్తన్తే। ప్రతిభాగ చతుర్వపి పార్వేషు భగవాన్‌ 
పరవాసుదేవః వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ రూపేణ క్రమేణ ప్రాగాది దిక్షు అవతిష్టతే। 
తత్ర ప్రధమోభాగః అనిరుద్ధ ప్రధానః: ...ఏతాద్భశ విశాఖయూప అనిరుద్ధాదేవ పద్మనాభాదయో 
విభవా ఆవతీర్థా ఇతి లక్ష్మీ తన్తే ఉక్తమ్‌ |” - అని వి కృష్ణమాచార్య పండితులు తమ 
లక్ష్మీతన్తవ్యాఖ్యలో వివరించినదానిని అధారముగాచేనుకొని చూచినచో, ఈ 
ధ్వజస్తంభద్యానము వ్యూహదేవతారూపమూ విభవదేవతా ప్రాదుర్దావనస్టానమూ అగు 
విశాఖయూప వర్ణనమేగాని వేరుకాదని తెలియుచున్నది విశాఖయూపమునకు 
మధ్యనుండి మీదికెగసినాళము ఆపైన ఏర్పడిన వధ్య్మము వలననే ' మవిగిరి 
గహ్వరనాభీరశ్రం, పద్మచ్చత్రవలయం  ” అనునవి ఆర్ధవంతములగును గాన 
ఈధ్వజస్తంభధ్యానము పర వ్యూహ విభవ రూపాత్మకమగు విశాఖయూపద్యానము 

కనకవర్షముతో, కనకాచల సమమగు కాంతితో, చతుర్భుజములతో, 
చతుర్చాహువులతో, నాల్గు నాసికలతో , ఎనిమిది చెవులతో, పెద్దంరము విశాలహృదయము 
గలిగి ఏకపాదమున, మూడు మేఖలలపై శోభిల్లుచు, పైకెత్తబడిన దండముగలిగి, 
పద్మచ్చత్రవలయముతో, తూర్చుముఖమున రక్తవర్ణమున సుప్రసన్నమగు ముఖముతోడను - 

రాక్షసులను సంహరించు తీక్షణములగు కోరలు గలిగిన భయంకరమగు 
ముఖముతోనున్నను, సుప్రసన్నమునగు దక్షిణ ముఖము తోడను - 

శ్వేతవర్జముతో, వెండికొండవంటి కాంతి గల ఊర్ధ్వ కేశములతో, కుండలాలంకృతమై 
వరుజాధి పత్యమున నున్న పశ్చిమముఖము తోడనూ - 

పీతవర్దమున నానావిధమణిగణములతో వెలుగులిడు మకుటముతో, ్రశాన్తము 

సుప్రసన్నము, ప్రసాద అనుగ్రహకరమూనగు ఉత్తరముఖము తోడనూ (విలసిల్లు ధ్వజస్థంభమున)- 


పొణిగ్రహణమ్‌ 163 





ధ్వజన్త్నంభ ధ్యానమ్‌ 
(ఈధ్వజస్తంభధ్యానము సాత్వత, లక్ష్మీతన్తముల యందు చెప్పబడిన 
పర వ్యూహ విభవ రూపాత్మక విశాఖయూప ధ్యానము.) 


7. ధ్వజస్తంభ నమ్‌పం గత్వా ।; ధ్యానం... 


కనక వర్ణం, కనకాచల సన్నిభం, చతుర్ముఖం, బాహ్వష్టకం, అష్టనేత్రం, 
చతుష్టయనాసాగ్రపుటశ్రవణాష్టకం, బృహత్కంఠం విస్తీర్రహృదయం , 
ఏకపాదం, త్రిమేఖ లోపరి శోభితం, ఊర్ధ్వదండం, పద్మఛత్రవలయం, 
పూర్వముఖం, రక్తవర్ధం, సుప్రసన్నం- 

దక్షిణముఖం, ధూమ్రవర్ణం, దైత్యసంహార దంష్తాకరాళకవదనం, 
సుప్రసన్నం- 

పశ్చిమ ముఖం, శ్వేతవర్ణం, రజితాచల సన్నిభం, ఊర్చ్వకేశం, 
కుండలాలంకృతం, సుప్రసన్నం - 

ఉత్తరముఖం, వీతవర్ణం, నానామణిగణోజ్వల మకుటం, 
సుప్రశాంతం, ప్రసాదానుగ్రహకరం, సుప్రసన్నం - 

కుశరోమ విరాజితం, సమస్త దేవగణ పరిసేవితం, దైత్యదానవ 
భయంకరే పాతాళాంతరే పాదపీరం, మర్త్యలోక మధ్య ప్రదేశం, 
సత్యలోకోత్తమాంగం, సహస్రకో ట్యర్కతేజసం, మహాగిరిగహ్వరనాభీ 
రంధ్రం, చతుర్ధశభువనాగార మహోదరం, విష్ణుజిహ్వద దీర్టోరు భుజ జాను 
జంఘాంగుళి నిభం, అంతస్పారం, పూర్వా ద్యష్టభుజ అంజలి ముసల ఖడ్గ 
శంఖ చక్రగదా పద్మ హస్తం, సుప్రసన్నం -- ధ్యాయేత్‌ ॥ 





కుశలవంటి రోమములతో నొప్పుచూ, సమస్త దేవగణములచే.  సేవింపబడుచూ, 
పాతాళాంతరమున పాదపీరము, _ మర్త్యలోకమున మధ్యప్రదేశము, సత్యలోకమున శిరస్సు 
గలిగి, సహస్రకోటి సూర్యుల తేజమున వెలుగుచూ,  మహాగిరి గహ్వరము వలెనున్న 
నాభీరంధ్రముతో, చతుర్దశ భువనాకారముననున్న మహోదరముతో, అంతటను వ్యాపించిన 
జిహ్వతో, దీర్హములగు భుజ జాను జంఘ అంగుళి నఖములతో, అంతస్సారముగలిగి, పూర్వాది 
అష్ట భుజములయందు (క్రమముగా) అంజలి (2), రోకలి (1), ఖడ్గ (1), శంఖ, చక్ర, గదా, 
పద్మ (ఒక్కొక్కటి. మొత్తం-8) ములను దాల్చిన వాడు, అగు సుప్రసన్న ధ్వజస్తంభరూపమును 
ధ్యానింపవలెను. కః 
(ధ్వజస్తంభద్యానమునకు సరిపోని విష్ణుపార్నదేశ్వరం వంటివానిని ఇందు చేర్చలేదు) 


164 అర్థం, విశేషాంశములు 





రి 


షు 


వివాహ వేద్యాః చతుర్గిక్షు చతుర్వేదపురుషా వాహనార్ధం ఆకలశేప్వీతి మంత్రేణ కలశాం 
చతురాసాద్య ఇమమ్మే గంగేతి జలం నిక్షిప్య / పంచత్వక్‌ పంచపల్లవ పంచరత్నాని నిక్షిష్య 
/ పాఠాంతరం-రే.రం) ప్రతిదిక్కునకు విడివిడిగా ఈ ప్రక్రియ జరిపించవలసి ఉన్న దిగాన 
విడివిడిగా చెప్పడం పూర్వ పాఠం. కుదించి సూత్రప్రాయంగా చెప్పడం రే.రం. పాఠం. 
పంచత్వక్కులు = మర్రి, మేడి, రావి, జువ్వి, మామిడి. పంచపల్లవములు = మేడి, జమ్మి, 
మారేడు, మోదుగ, రావి. పంచరత్నములు = నీలము, వజ్రము, పద్మరాగము = 
మౌక్తికము, ప్రవాళము (సూర్యరాయాంధ్రము) 

కలశేషు = కలశములయందు, _ఆధావతి =పరుగిడుచున్నది (సోమలత), 
(దానికొరకు) పవిశత్రే = పవిత్రములు , (అధ్వర్యుల చేత) పరిషిత్యతే = బాగుగా 
తడుపబడుచున్నవి, _ఉక్ణై = స్తోత్రములచేత, యజ్జేషు = యజ్ఞములయందు, వర్ధతే = 
వృద్ధిపొందుచున్నది. (బు 9-18-4) ( మన్రార్ధ్థములు బుగ్వేద 'ప్రయోగరత్నం ఆధారంగా 
ఇవ్వబడినవి. ) 

గంగే = ఓ గంగానదీ ! యమునే ! సరస్వతీ ! సుతుద్రీ ! పరుష్టీ ! అసిక్ట్వా = 
అసిక్నీ నదితోకూడిన, సుషోమయా (నదీ), ఆర్జీకియే (నదీ), మే = నా యొక్క ఇమం 
స్తోమం = ఈ స్తోత్రమును, అసతచ = అంగీకరించుడు, శృణుహి = వినుడు. (బు 
10-75-5) 
యజ్ఞస్యదేవమ్‌ = యజ్ఞదైవమును, _బుత్విజమ్‌ = బుత్విజుడును, హోతయును, 
పురోహితుడును (అగు) అగ్నిని, ఈదే = ప్రార్ధింతును. _బుగ్వేదపురుషుని ఆవాహన 
చేయుచున్నాను. 


10. వివాహవేదిక దక్షిణ దిక్కున కలశనుంచి యజుర్వేదమును ధ్యానించవలెను. 


(హే పలాశ 1) ఇషే = అన్నముకొరకు, త్వా = నిన్ను (నరకుచున్నాను), ఊర్జే = 
రసముకొరకు, త్వా = నిన్ను, (సరిచేయుచున్నాను) ; (ఓ దూడలారా) వాయవః = 
వెళ్ళువారు, స్థ = కండు, ఉపాయనః = వచ్చిన వారలై, స్థ= ఉండుడు, వః = 
మిమ్ము సవితా = ప్రేరకుడైన, దేవః = పరమేశ్వరుడు, ్రేషఘ్రమాయ = మిక్కిలి 
శ్రేష్టమైన, కర్మణే = కర్మకొరకు, ప్రార్వయతు = ప్రేరణ చేయుగాక ; హే అఘ్నియా= 
ఓ గోవులారా, దేవభాగం = దేవేంద్రున కీయదగిన దధిరూపమైన భాగము, ఆప్యాయధ్వం= 
వృద్ధిపొందించుడు, _ఊర్జస్వతీః = అత్యంత రసము కలిగినట్టియు, పయస్వతీః = 
ఎక్కువ పాలు కలిగినట్టియూ, 'ప్రజావతీః = బహుసంతానము కలిగినట్టియూ, అనమీవా= 
క్రిమిదోషములు లేనట్టియు, అయక్ష్మాః = ఇతర రోగములు లేనట్టియు, (వారు కండు) ; 
వః= మిమ్ము స్తేనః= చోరుడు, మా ఈశత = అపహరింప సమర్థుడు కాకుండుగాక, 
అఘసంసః = క్రూరజంతువు, మా ఈశత = అపహరింప సమర్భడు కాకుండుగాక ; 


పాణిగ్రహణమ్‌ 165 
వేదపురుషావావానమ్‌ 
8. వివాహవేద్యా శ్రతుర్దిక్షు చతుర్వేద పురుషావాహనార్థం ఆకలశేప్వేతి మంత్రేణ 
కలశాశ్చతుర ఆ సాద్య ; ఇమంమేగం గేతి జలం, బువతిభీమేతి పంచత్వక్‌, 
ప్రవోయళ్డేతి పంచపల్లవాన్‌, సహిరత్నానీతి పంచరత్నాని నిక్షిప్య; 
ఆకలశేషు ధావతి పవిత్రే పరిషిచ్యతే। ఉక్టైర్యజ్జేషువర్థతే ॥ 
ఇమం మే గంగే యమునే సరస్వతి సుతుద్రి స్తోమగ్‌ంసచతా 
పరుస్టియా అసిక్నియా మరుద్వధే వితస్తయా ర్జీకియే | 
శృణుహ్యా సుషోమయా ॥ 
బువతీ భీమో వృషభస్తం విశ్వయా శృంగే శశానో హరిణీవిచక్రణః 
అయోనిప్సోమ సుకృతం నిషీదతి త్వగ్భవతి నిర్ణిగవ్యయే 
ప్రవో యజ్జ్లేషు దేవయంతో అర్దం ద్యావా పృథివీ ఇషుద్వై। 
ఏషాం బ్రహ్మణ్యసమాని విప్రా విస్వగ్వియంతి వనినో నశాఖా ॥ 
సహిరత్నాని దాశుషే సువా తే సవితాభగః। 
తంభాగం చిత్రమీమహే సఖిభ్యః। 





9. అగ్నిమీళేతి మంత్రేణ పూర్వస్థిత కలశే అక్షతాన్‌ నినీయ - 


అగ్నిమీళే పురోహితం యజ్ఞస్యదేవ మృత్విజం।; హోతారం రత్నధాతమమ్‌ ॥ 
-హరిపాదారవింద సేవాతురం। ఇంద్రద్దైవత్యం బుగ్వేదపురుష 
మావాహయామి! 

10. ఇషేత్వేతి మంత్రేణ దక్షిణ స్లితకలశే అక్షతాన్‌ నినీయ- 
ఇషేత్వోర్దేత్వా వాయవస్తో పాయవస్థ దేవోవస్సవితా ప్రార్వయతు 
శ్రష్టతమాయ కర్మణ ఆప్యాయధ్వ మఘ్నియా దేవభాగ మూర్ణస్వతీః 
పయస్వతీః ప్రజావతీ రనమీవా అయక్ష్యామావ స్తేన ఈ శత మాఘశగ్‌ంసో 
రుద్రస్య హేతిః పరివో వృణక్తు ధ్రువా అస్మిన్‌ గోపతౌస్యాత బహ్వీ 
ర్యజమానస్య పశూన్‌ పాహి! 


166 అర్ధం, విశేషాంశములు 





రుద్రస్య = రుద్రుడనుపేరుగల దేవునియొక్క హేతి = ఆయుధము, మః = మిమ్ము 

రివృణక్తు = అంతటను విడచుగాక ; అస్మిన్‌గోపతౌ = ఈ గోస్వామియందు, (ధ్రువా= 

సిరమైనవారును, బహ్వీ = అనేకులుగను (సంతానమచే), స్యాత్‌ = కండు; (హే 

లాశ 1) యజమానస్య = యజమానుని యొక్క పశూన్‌ = పశువులను, పాహి = 

క్షింపుడు. యజుర్వేదుపురుషుని ఆవాహనచేయు చున్నాను. 

11.వివాహవేదిక పశ్చిమదిగ్భాగమున ఆయామంత్రములతో పూర్వమువలెనే కలశమునుంచి, 
జలము నింపి, పంచత్వక్‌ పంచపల్లవములను, పంచరత్నములను ఉంచవలెను. 
సామవేదపురుషుని ఆవాహన చేయుచున్నాను... 

12.వివాహ వేదిక ఉత్తరదిగ్భాగమున ఆయామంత్రములతో కలశారాధనమును పూర్వమువలెనే 
జరుపవలెను.. దేవీః = ఎల్లరకు ఆనందమును ప్రకాశమును ఇచ్చు దేవుడు, ఆపః = 
సర్వవ్యాపకుడైయున్నాడు, (అతడు) అభీష్టయ = ఇష్టమగు, పీతయే = పూర్ణానంద 
ప్రాప్తికొరకు, నః = మనకు, శం భవంతు = కల్యాణ కరుడగుగాక. అధర్వణ వేదపురుషుని 
ఆవాహన చేయుచున్నాను. 

బలిబింబమును దేవాలయమున (వ్రవేశింవచేయవలెను. ఆపైన 

కల్యాణకౌతుకమును (లేదా ఉత్సవ బింబమును) యానముపైనుంచుకొని - 

13.యుంజాన మన్రమును పఠించుచూ వివాహాగారమునకు స్వామిని తోడ్మ్కొనిరావలెను. 


(యుంజాన మంత్రము తైత్తరీయ సంహితలోనిది. శుక్షయబుః కాణ్వసంహిత (12 
అధ్యా, 1-4 మంత్రములు, పే. 98) యందు కొద్దిపాటి భేదముతో ఉన్నది. ఈ యుంజాన 
మంత్రము భద్రాచలంవారి పాఠంలోకూడా ఉన్నది. (స్మార్తంలో వరుడు శాకున సూక్తాలు చదువుతూ 
వివాహాగారమునకు వస్తాడు.) 

యుంజానః యోగి, మనః = మనస్సును, ప్రథమం = మొదట, సవితా తత్త్వాయ = 
పర్మేశ్వరుని తత్త్వము కొరకు, ధియమ్‌ = బుద్ధియందు, (నిలిపి), అగ్నిం = అగ్నిని, 
జ్యోతిః = (అతని) ప్రకాశముగ, నిచాయ్య = నిశ్చయించి, పృధివ్యా = పృధివియందు, 
అద్యాభరతు = తనలో ధరించును. సవితుః = భగవంతుడైన, దేవస్య = దేవునియొక్క 
సవే = అనంతైశ్వర్యము నందు, స్వర్గాయ = స్వర్గప్రాప్తి కొరకు, _ శక్యా = 
శక్తికొలది, మనసా యుక్తేన = మనస్సుచే లగ్నము చేసి, వయః = మనము (ఉండవలెను.) 
యుక్త్వాయ మనసా = (అటుల) మనస్సుతో ధరించిన వారైన, దేవాన్‌ = యోగుల పైన, 
స్పర్యతో = శుద్ధభావముతో, దివం = దివ్యమగు, బృహజ్యోతి = (తన) అనంత ప్రకాశమును, 
సవితా = భగవంతుడు ప్రసువాతి తాన్‌ = ప్రకటన మొనర్చును. బృహత = అధికముగా, 
విపశ్చితః = విశేషముగా జూచుచూ నెరుగు వారగు, విప్రాః = విప్రలు, ఉత = అట్లే, 
మనః = మనస్సును, ధియం = బుద్ధిని, విప్రస్య = భగవంతుని యందు, యుంజతే = 
యుక్తము చేయుచున్నారు. 


వ 
౮' 


మ 


ర్‌ 


9 
[1 


పొణిగ్రహణమ్‌ 167 





- యజుర్వేదం యమాధి పత్యం సుఫప్రసన్నం ;: యజుర్వేదపురుష 
మావాహయామి; 


11. అగ్న అయాహీతి మంత్రేణ పశ్చిమస్థిత కలశే అక్షతాన్నినీయ - 
అగ్నఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే । 
నిహోతా సత్సిబర్దిసి! 
-సామవేదం వరుణాధిపత్యం సుప్రసన్నం, సామవేదపురుష మావాహ 
యామి। 


12. శన్నోదేవీ రితి మంత్రేణ ఉత్తరస్థిత కలశే అక్షతా న్నినీయ - 
శన్నోదేవీ రభిష్టయ ఆపోభవంతు పీతయే శం యో రభిస్రవంతు నః ॥ 
- అధర్వణవేదం । కుబేరాధి పత్యం । సుప్రసన్నం ।;అధర్వణవేదపురుష 
మావాహయామి! 
--- బలి కౌతుకం దేవాగారం ప్రవేశయేత్‌ । 


13. అథకౌతుక దేవం యానమారోవ్య - యఖ్షూనః ప్రథమమితి 
వావాహా గారమేత్య। 
యుళూనః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః 
అగ్నిం జ్యోతి ర్నిచాయ్య పృథివ్యా అద్యాభరత్‌ 
యుక్త్వాయ మనసా దేవాన్‌ సువర్యతో ధియాదివం 
బృహజ్యోతిః కరిష్యత స్సవితా ప్రసువాతితాన్‌ 
యుక్తేన మనసా వయం దేవస్య సవితు సృవే 
సువర్గే యాయ శై యుఖ్వతే మన ఉత యుజ్వతే 
ధియో విప్రా విప్రస్య బృహతో విపశ్చితః విహోత్రా దధే 
వయునావిదేక ఇన్మహీ దేవస్యసవితుః పరిష్టుతిః ॥ 


168 అర్థం, విశేషాంశములు 





14. కల్యాణ మండపమునకు వచ్చి విష్వక్సేనపూజ పుణ్యాహవాచనములను జరిపించిఇ 
పరిషదర్చనమొనరింపవలెను. 
ఆపైన ప్రాణాయామము చేని నంకల్పము - పైన జెవ్చిన 
గుణవిశేషణములతోగూడిన శుభతిధి యందు శ్రీ భూ సమేత శ్రీమన్నారాయణ భగవాను 
నుద్దేశించి, ఆ శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు, ఏతాసు = వారియందు, ధర్మ = 
ధర్మకార్య నిర్వహణము, ప్రజా = సంతానము, సంపత్యర్థం = సంపన్నమగు నిమిత్తము, 
( శ్రీభూదేవులనే ఉద్దేశమైనచో - ఏతయోః అని ఉండవలెను.) లక్ష్మీ అనునీ కన్యను (ఆపైన 
భూదేవికి కూడ ఇట్లే చెప్పవలెను. ), ఉద్వాహయిప్యే = పెండ్లిచేయుచున్నాము. 
15. అర్యమ్షో అగ్ని అనుమంత్రముతో ప్రతిసరము నభిమంత్రించవలెను. 
శృత్వా = అత్తగార్లు (మా ఇద్దరి తల్లులు), దేవరాశ్చ = బావమరుదులు (మా ఇద్దరి 
తోబుట్టువులు), అర్యమ్ష ద సర్వవ్యాపకుడగు భగవంతుని అనుగ్రహము వలన, అగ్నిం= 
అగ్నిని, క్షిప్రం = శ్రీఘ్రముగ, పరియంతు = చుట్టూ ఆవరించి యుందురుగాక, 


ప్రతీక్షంతాగ్‌ం= జాగరూకులై చూతురు గాక. 
16. కంకణాధిష్టాన దేవతకు శోడశోపచార పూజ నొనర్చవలెను. 


17. ధ్రువంత మంత్రముతో స్వామికి కుడిచేతికి, సుమంగళి మంత్రముతో అమ్మవార్ల ఎడమ 
చేతులకు రక్షాసూత్రమును కట్టవలెను. 

(ఓ రాజు)తే = నీ యొక్క రాష్ట్రమును, రాజా వరుణః = ప్రకాశించు వరుణుడు, 
ధ్రువం = స్థిరముగా, ధారయతు = పోషించుగాక, దేవోబ్బహస్పతిః = దేవతలయందు 
బృహస్పతి, ఇంద్రుడు, అగ్ని తే = నీయొక్క (దేశమును), డ్రువమ్‌ = స్థిరముగా 
(ధరించుగాకృఇయాంవధూః = ఈ వధువు, సుమంగలీః = శోభనమంగళ స్వరూపిణి, 
ఇమాం= ఈమెను, సమేత = మంగళదృష్టితో, పశ్యత = పరికించుడు, అస్యై= ఆమెకొరకు, 
సౌభాగ్మమును, దత్వా = ఇచ్చి, యధాఃత్వం = మీరు యథా పూర్వక ముగా (రావలయును), 
విపరేతన = పరాజ్ముఖులు గావలదు. (బు. 10-85-83) 

18.ఆపః = పాదా అను మంత్రముతో స్వామి పాదములను కడుగవలెను (ప్రోక్షించవలెను) 

పాదావనే జనీః = పాదములను కడుగుటవలన జనించిన, ఆపః = ఉదకములు, 

మే = నా యొక్క ద్విషంతం = శతృవును, నాశయంతు = సంహరించుగాక, అస్మిన్‌ కులే 

= ఈ నావంశమందు, (బ్రహ్మవర్చసి = బ్రహ్మవర్చస్సు గలవాదను, అసాని = అయ్యెదను. 
19 (స్వామికి) ఆచమనము - యజ్ఞోపవీతధారణకై సంకల్పము . 


చతుర్దశ భువనాధీశ్వరుడు, దేవదేవోత్తముడు, జగత్కుటుంబియునగు ఆ 
శ్రీమన్నారాయణుడు జగద్రక్షణార్థము, శ్రీ మన్నారాయణుని లీలావిభూతియగు సకల 
నేతనముల యొక్క విష్ణుభక్తుల యొక్క _ క్షేమము, స్టెర్యము, విజయము, అభయము, 


పొణిగ్రహణమ్‌ 169 
14. విష్వక్సేనం ప్రపూజ్య। పుణ్యాహం వాచయిత్వా తతః పరిషత్‌ ప్రకరణమ్‌ । 
ప్రాణానాయమ్య । ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిథౌ 
శ్రీమాన్‌........... గోత్రస్యశ్రీ ........... భగవంత ముదిశ్య। ............. 
భగవత్‌ ప్రీత్యర్ధం, ఏతాసు ధర్మ ప్రజా సంపత్యర్థం ......కన్యా ముద్వాహ 





రక్షాానూత్రబంధనవ్‌ _(ఇవ్చడు రక్షానూత్రబధనం ఉత్సవులకు - 
రక్షాసూత్రమన్నా ప్రతిసరమన్నా కంకణమన్నా సమానార్థకాలు) 
15.అర్యమ్లో అగ్నిమితి ప్రకిసరమభిమంత్ర్య॥ 
అర్యమ్హో అగ్నిం పరియంతుక్షిప్రం । ప్రతీక్షంతాగ్‌ం శ్వక్రోదేవరాశ్చ ॥ 
16.రక్షాసూత్ర దేవతాభ్యోనమః ధ్యానావాహనాదిషోడ శోవచార 
పూజాం సమర్పయామి - 
17.భ్రువంత ఇతి దేవస్య దక్షిణ కరే సుమంగలీరితి దేవ్యోర్వామకరే 
బర్నీయాత్‌॥ 
ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవోబ్బహస్పతిః || 
ధ్రువంత ఇంద్ర శ్ఞాగ్నిశ్చ రాష్ట్రధాయతాం ధ్రువం। 
సుమంగలీః ఇయం వధూః ఇమాగ్‌ం సమేతపశ్యత । 
సౌభాగ్యమస్వై దత్వాయా థాస్త్వం విపరేతన ॥ 
ద్వితీయయజ్లోవవీత ధారణమ్‌ 
18. అపః పాదా ఇతి పాదౌ ప్రక్షాళ్య। 
ఆపః పాదా వనేజనీ ర్విషంతం నాశయంతుమే 
అస్మిన్‌కులే బ్రహ్మవర్దస్యసాని 
19. అచమ్య॥ 
పృధివ్యాః మేరుషృష్ట్ణ బుషిః.......... భగవంతముద్దిశ్య....... భగవత్‌ 
ప్రీత్యర్థం; అస్యచతుర్దశభువనాధీశ్వరస్య। దేవదేవోత్తమస్య। జగత్‌ కుటుంబినః 


జగద్రక్షాణార్థం, శ్రీమన్నారాయణ లీలా విభూతీనాం, సకలలోకానాం, సకల 
థి 


170 అర్థం, విశేషాంశములు 





ఆయురారోగ్యములు, ఐశ్వర్యము అభివృద్ధి పొందుటకు, సమస్త మంగళములు కలుగు 
నిమిత్తము, అభ్యుదయ మందు నిమిత్తము, ఆయువు కోరిన కోర్కెలు ఫలవంతమగుటకు- 
భగవంతుని ఆజ్ఞచేత, భగవన్మంత్ర సాధనములవలన, భగవాతాధీనుడనై, భగవంతుని 
ప్రీతికొరకు - 

ద్వాదశ లక్ష శ్లోక విస్తృతమగు శ్రీపాంచరాత్ర శాస్త్ర దివ్యాగమమందలి శ్రీ విష్ణు 
పొద్మ కపింజల సంహితలలో చెప్పిన విధముగా - వివాహాంగభూతమగు ద్వితీయ / స్వర్ణ 
యజ్ఞోపవీత ధారణము జరిపించుచున్నాము. 

20. గంధద్వారాం అను మంత్రముతో యజ్ఞోపవీతము నభిమంత్రించవలెను. 


గంధద్వారాం = వాసనవలన తెలిసికొనదగిన, దురాధర్నాం = దుష్టున కవమానింప 

సాధ్యముకాని, నిత్యపుష్టాం = ఎల్లప్పుడు పంటలతో పుష్టిగానున్న, కరీషిణీం = 
గోమయములతో కూడిన, ఈశ్వరీం సర్వభూతానాం = సర్వభూతములకు యజమానియైన, 
శ్రియం = సేవించదగిన, తాం = ఆ భూరూపయగు దేవిని, ఇహ = ఇక్కడకు, ఉపహ్వయే= 
ఆహ్వానించుచున్నాను. (త్రై.ఆ. 10-1-10) 

21.యజ్ఞోపవీతాధిష్టాన దేవతకు షోడశోపచార పూజ చేయవలెను. 

22.యజ్ఞోపవీతం గొప్పది, పవిత్రమైనది. ప్రజాపతేః = బ్రహ్మతో, యత్‌ = ఏది, పురస్తాత్‌ = 
అన్నిటికంటే ముందుగా, సహజమ్‌ = పుట్టినటువంటిది, ఆయుష్యం = దీనిని ధరించుట 
వలన ఆయువు పెరుగును, అగ్రం = అ(గ్రజాతికిది ప్రధానము. ప్రతి ముంచ = 
మనస్సునందలి మాలిన్యమును పోగొట్టునది, శుభ్రం = శుద్ధమైనది, యజ్ఞోపవీతము 
నాకు బలము తేజము అగుగాక. యజ్ఞోపవీతమును ధరింపజేయవలెను. 

ప్రక మదర్థం” నా కొరకు కన్య నన్వేషింపుడని (నిశ్చయించుడని) వరుడు ఎనిమిది మంది 
(బ్రాహ్మణులను పంపవలెను. * నా కొరకు కన్యను వరింపుడు ” - ఆని వరుడు పలికి కన్య 
కొరకు బ్రాహ్మణులను పంవలెను. 


వీరిని ' వరులు * అనుట ప్రాచీన సంప్రదాయం. “సుహృదస్సమవేతాన్‌ మన్తవతో 

వరాన్‌ ప్రహృణియాత్‌” - అనేది ఆపస్తంబ గృహ్యసూత్రం. శృత శీలవేద విత్త సంపన్నాం 
సమవేతాన్‌ కార్యకుశలాన్‌ వరాన్‌ ప్రహృణియాత్‌ అనేది దీని వివరణ. ఇక్కడ వరాన్‌ 
అనగా - వరుని కొరకు కన్యనెన్నుకొనుటకేగు బ్రాహ్మణులని అర్ధం. ఇలా పంపడం 
కన్యా వరణం. ఇక్కడ కన్యావరణ దక్షిణలు బ్రాహ్మణులకు ఇచ్చి పంపుతారు. '...ద్వే 
చత్సారో ష్టాదయోవా వరేణ తత్పిత్రాదినా వా అని బుగ్వివాహ ప్రయోగము. 

24 తే = వారు (ఆ బ్రాహ్మణులు) కన్యాదాతను చేరి అడుగుదురు. 

25.అనంత వేదాధ్యాయియు, అచ్యుత --- గోత్రుడు, పరబ్రహ్మ శర్మ మునిమనుమడు, 
నారాయణ శర్మ పౌత్రుడు, ప్రద్యుమ్న శర్మ పుత్రుడును అగు వరాయ = వరునీ కొరకు 
(కన్యనర్థించుచున్నాము. ), 


పాణిగ్రహణమ్‌ 171 





చేతనానాం, విష్ణు భక్తానాంచ క్షేమ స్టైర్య విజయ అభయ ఆయురారోగ్య 
ఐశ్యర్యాబి వృద్ధ్యర్థం, సమస్త మంగళావాప్త్యర్థ 0, అభ్యుదయార్హ ౦చ 
ఆయుష్కామార్థ ఫలసిద్ధ్యర్థం, భగవదాజ్ఞయా, భగవ త్రైంకర్యార్టం, 
భగవన్మంత్రసాధనైః భగవతాధీనోహం, భగవత్‌ ప్రీత్యర్దం... అన్య 
శ్రీపాంచరాత్ర ద్వాదశలక్ష ప్రమాణ శాస్త్ర దివ్యాగమ శ్రీవిష్ణు పాద్మ కపింజల 
సంహితోక్త ప్రకారేణ వివాహాంగభూత స్వర్దయజ్ఞోపవీత ధారణం కరిప్యే। 
20. గంథద్వారా మిత్యభిమంత్ర్య। 
గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణమ్‌ 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం త్వామిహో పహ్వయే శ్రియమ్‌ ॥ 
21./యజ్ఞోపబీత దేవతాభ్యోనమః ధ్యానావాహనదాది షోడశోపచార 
పూజాం సమర్పయామి। 
22. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్‌ 
ఆయుప్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ॥ 
కన్యావరణమ్‌ 
23. (వరః) మదర్ధం కన్యాం వృణీధ్వమిత్యష్టా బ్రాహ్మణాన్‌ ప్రేషయిత్వా - 
“ మదర్ధం కన్యాం వృణీధ్వం 
24, తే (బ్రాహ్మణాః) కన్యాదాతారం గత్వా । బ్రువతే...... 
25. అనంత వేదాధ్యాయినే, 


అచ్యుత పరబ్రహ్మ నారాయణ నిరాకార సాకార పంచార్నేయ ప్రవరాన్విత - 


అచ్యుత గోత్రస్య ।: పరబ్రహ్మ శర్మణో నప్తే 


అచ్యుత ,,  _అచ్చుత గోత్రస్య ।; . నారాయణ శర్మణః పొత్రాయ, 
అచ్యుత , అచ్యుత గోత్రస్య ; ప్రద్యుమ్న శర్మణః పుత్రాయ, 
అచ్యుత * అచ్యుతగోత్రోద్ధ్దవాయ 


శ్రీమన్నారాయణ శర్మణే వరాయ 
15 


172 అర్థం, విశేషాంశములు 


(అనంత వేదాధ్యాయినే నారాయణశర్మణే వరాయ = అనంత వేదాధ్యాయి 
నారాయణశర్మయనెడి వరునికొరకు అని ఇక్కడ వరుడు వేదాధ్యాయియో కాదో చెప్పవలసి 
యున్నది - కారణ మేమనగా వరుడు వేదాధ్యాయి యైనదో మధుపర్మమును గోసహితముగా 
(సహగవా) ఇవ్వవలెను, కానిచో గోవు లేకుండ (వినాగవా) ఇవ్వవలెనని _ ఆపస్తంబ 
గృహ్య సూత్రం. చూ.. అను... 14, పేజి, 364) 

26.(దీనికి కన్యాదాత) సౌభాగ్య _ సగోత్రోద్భవులైన విశ్వంభర శర్మ మునిమనుమరాలు, 
రత్నాకరశర్థ మనుమరాలు, క్షీరార్లవశర్మ పుత్రికయగు శ్రీలక్ష్మి అను పేరు గల కన్యను 
వృణీధ్వం = వరింపుడు (అని చెప్పును). 

27 దానికా బ్రాహ్మణులు లోకకల్యాణమునకై వరించుచున్నాము అని అంగీకరింతురు. 


28.దానికా కన్యాదాత _ వరింపుడు తసైమదాస్యామి= ఆతనికొరకు ఇచ్చుచున్నాను అని 
వాగ్దానము చేయును. 


29. కన్యాదాత కొన లుత్తరమున కుండునట్లుగా కూర్చను నారాయణునకు సమర్పించవలెను. 


(గృహ్యసూత్రానుసారం కూర్చ అనగా ఆసనము. దీనికి విష్టరమని పేరు. స్మార్త 
కారికావళిలో గృహ్యాది తేన విధినైవహి ...... అంటూ వరుని గృహ్యసూద్రానుసారం 
కూర్చ, మధుపర్మం, మొ॥నవి ఇవ్వవలెను - అని విధింపబడినది.) _ విష్ణుగాయత్రితో 
అభిమంత్రించవలెను. ఉత్తరాగ్ర కుశాసనంమీద వరుడు , పశ్చిమముఖుడుగాకూర్చొనవలె. 
కన్యాదాత ప్రాబ్ముఖుడుగా నుండును . 

30.ఇమమ్మే గంగే అను మంత్రముతో మంత్రస్నానము చేయించవలెను. 


1.మధువాతా అను ౩ మంత్రములతో పాత్రయందున్న పెరుగు తేనెలను చూచి ఉంగరపు 
(వ్రేలు బొటనవ్రేలు కలిపి వానితో పాత్రలోని పెరుగు తేనెలను మూడుసార్లు ప్రదక్షిణముగ 
కలియబెట్టవలెను. తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అను దిక్కులయందు 
చల్లవలెను. (స్మార్తమున ఇక్కడ వేర్వేరు 'మంత్రములున్నవి.) (మధుపర్మము దధిమధు 
సమ్మిశ్రమని అపస్తంబ గృహ్యసూత్రం. చూ. అను...12, పే. 353) 
బుతాయతే = యజ్ఞమును కోరు (యజమానునికొరకు), వాతాః = వాయువులు, 
మధు = మధురమైన కర్మఫలములను, క్షరింతి = ఇచ్చుచున్నవి. నః = మాకు, సింధవ= 
నదులు, ఓషధీః = ఓషధులు, మాధ్వీః = మాధుర్యము గలవై సంతు = ఉండుగాక. 
నః = మాకు, నక్తం మధు = రాత్రి మధురము, ఉత = ఇంకా, ఉషసి మధుమత్‌= 
పగలు మధురము, పార్ధివగ్‌ం రజః మధుమత్‌ = పృథివీ రజము మధు మంతము, 
పితాద్యాః మధు = తండ్రి వంటి ఆకాశము మధురము (అగుగాక). 
నః = మాకు, వనస్పతిః మధుమాన్‌ = వనదేవత (మూలికలు), మధుమంతుడు, 
సూర్యః మధుమాన్‌ = సూర్యుడు వ'రుమంతుడు, _ అస్తు = అగుగాక,నః = మాకు, 





పాణిగ్రహణమ్‌ 173 


26. (కన్యాదాతా)........ 
సౌభార్య విశ్వంభర నిరాకార సాకార త్రయార్నేయ ప్రవరాన్విత - 





సౌభార్యస గోత్రస్య ! ......విశ్వంభర శర్మణో నప్త్రీం, 


సౌభాగ్య షణ సౌభారగ్యస గోత్రస్య । ..... .రత్నాకరశర్మణ: పౌత్రీం, 
సౌభాగ్య ౪. =. సౌభార్యన గోత్రస్య; ......క్షీరార్ణవశర్మణ: పుత్రీం, 
సౌభాగ్య ** సాభారగ్యసగోత్రోద్దవం 

శ్రీలక్షీనామ్నీం కన్యాం వృణీధ్వమ్‌!! 


27. (బ్రాహ్మణా) లోకకల్యాణార్థ్ధం వృణీమహే। 
28. (కన్యాదాతా) వృణీధ్వం-తస్పై దాస్యామి । ఇతి 
వరపూజూ (కన్యాదాతా ప్రాబ్ముఖః - వరః పశ్చిమముఖఖ 
29.ఉత్తరాగ్రం కూర్చం నారాయణాయ దద్యాత్‌ । 
విష్ణు గాయ త్ర్యాభమంత్ర్య। 
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి! 
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ । 
30. ఇమమ్మేగంగేతి మంత్రస్నానమ్‌ | 
ఇమమ్మే గంగే యమునే సరస్వతి సుతుద్రి స్తోమగ్‌ం సచతా పరిస్టియా 
అసిక్నియా మరుద్వ్యధే వితస్తయా ర్లీకియే । శృణుహ్యా సుషోమయా ॥ 
31. మధువాతాఇతి దధిమధు సమ్మిశ్రం సువర్గపాత్రే నిధాయ | 
మధువాతా బుతాయతే మధుక్షరన్తి సింధవః । 
మాధ్వీర్న స్పం త్వోషధీః; మధునక్త ముతోషసి 
మధుమత్సారివగ్‌ం రజః; మధు ద్యౌ రస్తు నః పితా! 
మధుమాన్నో వనస్పతి ర్మధుమాగ్‌ం ఆస్తు సూర్యః । 
మాథ్వీర్గావో భవంతున ః 1 


174 అర్దం, విశేషాంశములు 





గావ= ఆవులు, మాద్వీ భవంతు = మధురములగు పాలనిచ్చునవి అగుగాక. 

32.యన్మధున అను మంత్రము చదివి 8 సార్లు ప్రాశన చేయించవలెను. 

యత్‌ మధున = యే తేనె యొక్క పరమమ్‌ = గొప్పదియును, అన్నాద్యం = 
అన్నమును జీర్ణము చేయు, మధునః తేన మధవ్యేన = తేనె యొక్క ఆ మాధుర్యము చేత్త 
అహమ్‌ = నెను, అన్యాద్యః మధవ్యం = అన్నము తినగలవాదను, అందరిచే 
కోరదగినవాడను, ఆసాని = అయ్యెదను. ఈమంత్రముతో ఒకమారు మంత్రంలేకుండా 
రెండుమార్లు మధుపర్మప్రాశనమొనరించవలెను. 
అమృతా పిధానం = అమృతమును మరపించు దానవు, అసి = అయితిని - అని 

(నీరు త్రాగవలెను.) ఆచమనమును సమర్పించవలెను. (అవృతోపస్తరణమసీ త్యవః వీత్వా - 
ద్విరాచమ్య - యన్మధున ఇతి మధుపర్శం, సకన్మండత్రేణ - ద్విః తూస్తీం - అవృతావిధానమసి 
ఇత్యహః వీత్వా, వాస్తం ద్రక్షాళ్ళ, _ ద్విరాచమేత్‌... గా మభిమంత్రయేత్‌ - ఓముత్సృజతే 
త్యుబై ర్వరో బ్రూయాత్‌, ఓ ముత్సృజత - అని యాజుషం వుట - 178-180) 

33. చరణం పవిత్రం అను మంత్రముతో పాదప్రక్షా౪నము చేయవలెను. 
ఈ చరణము కడు పవిత్రము - కడు పురాణము, వితతం = మిక్కిలి వ్యాపించి యున్షది, 
ఏన పూత: = టినిని కడిగి పవిత్రుడయిన వాడు, దుష్కృతాని తరతి = దుష్కర్మలను 
తరించును, పవిత్రేణ శుద్ధేన తేన = పవిత్రములు శుద్ధములు అగు అట్టి చరణములచే 
పవిత్రుడై, అతి పాప్మానం అరాతిం = అతిపాపాత్సుడు శత్రువు (కూడు, తరేమ = 
తరించును. (ఇతిపాదౌ ప్రళ్షాళ్ళ్య-ఆచమ్య- అనేది రే.రం. అధిక పాఠం. 
పొదప్రక్షాళనానంతరం ఆచమనం చేయించవలసి యున్నది. 

34 ఓం ఉత్సజత క్ష్మ(గోవును) వదిలిపెట్టవలెను. 

గౌఃక్ష్యఈ ఆవుదూడ, ధేను భవ్యా = యోగ్యమగు ఆవు కాగలదు, రుద్రాణాం 
మాతా = రుద్రులకు తల్లియు, వసూనాం దుహితా = వసువులకు కూతురు, 
ఆదిత్కానాం స్వసా = ఆదిత్యులకు సహోదరి, అమృతస్య నాభి; = యజ్ఞము యొక్క 
ముఖ్యన్థాననము, విడిచిపెట్టవలెను. 

(దాత గౌః అని ఆవుదూడును చూడవలెను. వరుడు గౌర్జేను భవ్యా . 
అమ్మతస్య నాభిః అని చెప్పి, పిబతూదకం (నీరు త్రాగించవలసినది, తృణాన్యత్తు 
(గడ్డి వేయవలెను) - ఓ ముత్చజత ఇతి ఉచ్చైః వరః బ్రూయాత్‌ (వదలివేయండి 
అని గట్టిగా వరుడు చెప్పవలెను - అని యాజుషం పుట.180. వరుడు కోరినచో 
గోవును హింసించి దానివపతో వపాహోమం చేయడం కృతయుగాచారం.ఇది 
ఆలంభపక్షం. 'అశ్వాలంభం గవాలంభం సన్యాసం పలపైతృకం । దేవరాశ్చ సుతోత్చత్తిః 
కలౌ పంచ విసర్దనమ్‌” అనునది ఆధారంగా నేడు గవాలంభము నింద్యము గాన, 
గాం వినర్జయేత్‌ అని చెవృబడుచాన్నది. ఇది ఉత్సర్జనవక్షం. ఇందు 
మన్రజపముచెప్టబడినది. అదే గౌర్జేనుభవ్యా.మానుషమున గల ఈకారికకు ఆచార్చుడు 
పోకచెక్కను కుడిచేతి బొటనవ్రెలి గోటితో పైకెగురవేసి విసర్జించవలసియున్నది. 
ఇలా పోకచెక్క నెగురవేయుట ఆచార సిద్ధము - కారణము లభింపలేదు) 

35. కన్యాదాన సారాంశము 
(కన్యాదాన సంకల్టంపై చర్చ, వివరణము అనుబంధము.10, పుట.331. లో ఇవ్వబడినవి 


మహాశక్తివంతుడు శ్రీమ దాదినారాయణుడు అగు మహాపురుషుడు 
నర్జ్వమును భరించుచుండగా, మవోజలరాశి మధ్య తిరుగుచున్న అనేక 


పాణిగ్రహణమ్‌ 175 
32. యన్మధున ఇత్యుత్తరవాక్యోచ్చారణ పూర్వకం త్రిః ప్రాశయిత్వా - 
యన్మధునో మధవ్యం పరమమన్నాద్యం వీర్యం తేనాహం ముధునో 
మధవ్యేన పరమే ణాన్నాద్యేన వీర్యేణ పరమోన్నాదో మధవ్యో సాని । 
సకృవ్మంత్రేణ: _ ద్విస్తూస్టీం 
అమృతాపిధానమసి । 





౩క.చరణం పవిత్ర మిత్యుక్తా॥ 
చరణం పవిత్రం వితతం పురాణం యేనపూత స్తరతి దుష్కతాని | 
తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపొష్మాన మరాతిం తరేమ॥ 
-- ఇతి పాదౌ ప్రక్షాళ్ళ్య। ఆచమ్య। 
(గౌ దాతా ప్రాహ) 
34. గాం విసర్జ్ణయేత్‌॥ (ఈకారిక వరుడు చెప్పవలసినది 
గౌర్జేను భవ్యా మాతా రుద్రాణాం దుహితా 
వసూనాగ్‌ం స్వసాదిత్యానా మమృతస్య నాభిః। 
ఓం ఉత్సజత ఇతి ఉచ్చై; “ఓం ఉత్సజత” 


(వధూవరయో రన్తరే నూతన కౌశేయ పట మాస్తీర్య ) 


కన్యాదాన సంకల్ప ముక్తా -- 


కన్యాదాన నంకల్పః (నుహాసంకల్పు 

35. శ్రీ మదచింత్యానంత సంతన్యమాన, అనన్య నివార్య వీర్యస్య, అఖిలలోక పరిపాలన 
పరాయణస్య, మహాజలౌఘమధ్యే, పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం 
ఏకతమే వ్యక్తా వ్యక్త మహదహంకార పృధి వ్యాపస్తేజో వాయు రాకాశా ద్యావరశై 
రావృతే, 

అస్మిన్‌ మహతి బ్రహ్మాండ ఖండమండలే, ఆధారశక్తి కూర్మానంతా 

ద్యష్టదిగ్గజో పరివేష్టితస్య, అతల వితల సుతల ప్రతల మహాతల తలాతల రసాతల 
సప్తపాతాళాది లోకానా ముపరితలే, 


176 అర్థం, విశేషాంశములు 


బ్రవ్మోాండములలో నొకటియై - వ్యక్తము అవ్యక్తము మహత్తు అహంకారము భూమి 
నీరు తేజము ఆకాశములను 7 ఆవరణములతో నున్న బ్రహ్మాండఖండమునకుమధ్య 
- ఆదివరాహము, ఆదికూర్మము, ఆదిశేషుడు మొదలగు ఆధారశక్తులకు ఫైన 
అత్టదిగ్గజములపై ప్రతిష్టింవబడి, అతలాది నవ్హ్శపాతాళలోకములకు పైన, 
సత్యలోకమునుండిక్రిందకుగల ఊర్హ్య లోకములలో అన్నిటికంటె క్రింద నున్నదియు - 
వలయమువలె చక్రవాళ వర్వత మధ్యభాగమున నుండి ఆవలయుమున 
నాళమువలెనున్న ఆదిశేషుడు తన సహస్ర ఫణములచే మోయుచున్నదియూ నగు- 





పంచాశత్కోటియోజన వస్తీర్షముగల భూమండలము - లవణ 
ఇక్షు సురా సర్ది మొదలగు సముద్రములు, క్రమముగా జంబూ ఫ్లక్ష కుశ క్రాంచాది 
ద్వీపములకు వలయములవలె ప్రకాశించుచుండగా - 


అందుగల లక్షయోజన విస్తమగు జంబూట్వీమున గల ......సహస్ర యోజన 
విస్తతమగు భారత వర్షమున, భరత ఖండమున........ అంటూ, అందుగల నదులనూ, 
సట్టణములనూ, పర్వతములనూ, పుణ్యక్షేత్రములనూ చెప్పి, బ్రహ్మణ: ద్వితీయ పరార్ధే 
అంటూ కాలగణనంతో మహాసంకల్పము పూర్తియగు చున్నది. (పరార్ధద్వయసంఖ్యాత 
- రెండుపరార్థములచే లెక్కించబడిను 
36. మమ = నాయొక్క జన్మప్రభృతి = పుట్టుకమొదలకొని, బాల్య యౌవన కౌమార వార్ధకముల 
యందు, జ్ఞానాజ్ఞానత = తెలిసిగాని తెలియకగాని, మనోవాక్కాయ కర్శకృత = మనస్సుచే 
వాక్కుచే శరీరముచే, కర్మలచే చేయబడి, ఆవృత్త= మరలమరల జరుగు, అనావృత్త = 
మరల మరల జరుగని, ప్రకీర్ణక = విరివియగునవి, అగు, సమస్త దురిత క్షయాయ = 
అన్ని పాపములు నశించుట వలన, 


గంగా వాలుకాఖిః = గంగా నదియందలి ఇసురేణువులచేత, సప్తర్నిమండల 
పర్యతం, కృత = ప్రోవుబడిన , రాశే = రాశినుండి, పైక వాలుకా = ఒక్కొక్క ఇసుకరేణువు, 
అపకర్షణ క్రమేణ = తీసివేయు క్రమమున, సర్వరాశి అపకర్షణ = రాశి అంతయు 
తరుగజేయుటకు, సమ్మితకాలే = సరిపడు కాలమునందు, మయాసహా= నాతోబాటుగా, 
దశ ప్పూర్వేషాం=పది ముందుతరముల వారూ, దశ అపరేషాం = పది వెనుకతరములవారూ 
అగు, సర్వేషాం పిత్తూణాం = అందరు పితరులకు, శాశ్వత విష్ణులోకే = శాశ్వతముగా 
విష్ణులోకమునందు, నివాస సిద్ధ్యర్ధం = నివాసము సిద్ధించుట కొరకు, 
87.యవధాన్యముచే చంద్రమండల పర్యంతము ప్రోవుబడిన రాశినుండి ఒక్కొక్క యవను 
తీసివేయు క్రమమున రాశియంతయు తరుగచేయుటకు, సరిపడు కాలమునందు, నాతో 
బాటుగా, మావంశమునందలి పది ముందుతరములవారూ, పది వెనుక తరములవారూ 
అగు అందరు పితరులకు శాశ్వతముగా విష్ణులోకమునందు నివాసము సిద్ధించుట కొరకు, 


88.తిలలచే సూర్య మండలము వరకు ్రోవుబడిన రాశినుండి ఒక్కొక్క తిల తీసివేయు 


పాణిగ్రహణమ్‌ 177 





భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక 
సప్తకస్య అధోభాగే, 
అనేకఫణిరాజిరాజశేషస్య సహాస్రఫణామణి మండలమండితే, దిద్దంతి 
శుండాదోర్దండ మండదితే, లోకాలోకాచల వలయితే, 
లవ ణేక్షు సురా సర్పి రధి క్షీర స్వాదూద కార్ణన పరివృత, జంబూ ప్లక్ష 
కుశ క్రౌంచ శాల్మలీ శాక పుష్మరద్వీప ద్వీపితే, 
ఇంద్రద్వీప కుశ తామ్రపర్ణి గభస్తి నాగ సౌమ్య గంధర్వ చారణ భారతయుతే 
- నవమఖండే, తత్కులాచలేభ్యః, 
చలితకాళిందీ, నర్మదా, గోదావరీ, కృష్ణవేణీ, తుంగభద్రా ప్రభృతి అనేక 
పుణ్యనదీభిః 
సహస్రప్రసరే, కురు పాంచాల మత్వదే శాంగ వంగ కళింగ మగధ మద్ర 
మాళవ నేపాళ చోళ గౌళ మళయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట లాట కిరాట 
మరాట పాండ్య పుళింద దశార్ణవ భోజ బాహ్లిక బర్జర కేకయ కోసల కుంతల 
సౌవీర సౌరాష్ట్ర మహారాష్ర్రాది షట్‌ పంచాశ ద్దేశ విరాజితే - 
పంచాశత్కోటియోజనవిస్తీర్ర భూమండలే - 
సుమేరోర్నిషధ హేమకూట హిమవ ద్వింధ్యాచలానాం, హరివర్ష 
కింపురుషయో ర్దక్షిణే - 
నవసహస్ర యోజనవిస్తీర్ణ మలయాచలా దుత్తరే -- 
సువర్ధ ప్రస్త ప్రాంశు శుక్తా వర్తన రమణక మోహారక పొంచజన్య సింహాలంకేతి 
*సమవేత పుణ్యక్షేత్రీషు - శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ 
శ్రీమదహోబల ప్రభృతి భగవద్దివ్యదేశానాం - 
తామ్రపర్దీ కావేరీ పయస్వినీ కృతమాలా బాహుదా సువర్ణముఖీ కృష్ణాది నదీనాం 
చ ఉత్తర దేశే- 
శ్రీమద్గోదావర్యా ఉత్తరదేశే, కాశ్యాది నిఖిల పుణ్యక్షేత్రాధిక.......... క్షేత్ర హిమవాన్నేరో 
ర్లక్షిణ దిగ్భాగే - శ్రీ శైలస్య సకలజగత్‌ సృష్టినాధస్య పరార్ధద్వయ సంఖ్యాత వర్షశతజీవినో 
* ఇక్కడ అన్ని పాఠాలలో సామ్యోవతీ పుణ్యక్షేత్రే అని వ్రాయబడినది. ఇది 
అర్ధవంతంగా కన్పించనందున సమవేత పుణ్యక్షేశ్రేషు అని సరిచెయడమైనది. 


178 అర్ధం, విశేషాంశములు 








క్రమమున రాశి అంతయు తరుగజేయుటకు సరిపడు కాలమునందు, నాతో బాటుగా, 
మావంశమునందలి పది ముందుతరములవారూ, పది వెనుక తరములవారూ అగు అందరు 
పితరులకు శాశ్వతముగా విష్ణులోకమున నివాసము సిద్ధించుట కొరకు, 
(మినుములచే ధ్రువమండలము వరకు ... గోరోమములతో నక్షత్ర మండలము 
వరకు..., అను కారికలు కూడ కొన్ని పాఠములయందు కన్పించుచున్నవి. ) 
89, మూడురెట్లెన అగ్ని ష్టోమాది క్రతువుల ఫలము సిద్ధించుటకు, 
40.పన్నెండు లక్షల ప్రమాణముగల గ్రంధమగు శ్రీ పాంచరాత్ర శాస్త్ర దివ్యాగమాంతర్గత శ్రీ 
విష్ణు పాద్మ కపింజల సంహితలయందుచెప్పిన విధమున, పాంచాహ్నిక దివ్యకల్యాణాంగభూత 
సాలంకృత కన్యాదానము చేయపూను కొంటిమి. 
41,మంచి గంధము, పూలు, వస్త్రములు, ఆభరణాదులతో కన్యా వరుని అలంకరింపవలెను. 
42హిరణ్య గర్భ అను మంత్రముతో కుశ పుష్ట అక్షతలతో కూడిన హిరణ్య 
వలోదకమును, గృహీత్వా- వరుడు తీసుకొనవలెను. (అనగా - కన్య 
దోసిలియందు కుశ వుష్ట అక్షతలు బంగారము ఫలము ఉంచి ఉదక ధారా 
వురస్సరముగా దానము చేయవలెనుం 
(ఈ హిరణ్య గర్జ మంత్రము స్మార్త సాఠాలలో కనిపించుటలేదు. అగమంలో, శ్రీ 
కూర్మం ప్రతి వంటి పూర్వపాఠాలలో వివాహ ప్రధాన హోమంలో చెప్పబడింది. 
కన్యాదానము వద్ద ఈ మంత్ర వినియోగము లేదు. కాని రేజేటివారి పూర్వ 
పాఠములలో కన్యాదానము వద్ధ, ప్రధానహోమమున, రెండుచోట్ల ఈ మంత్ర 
వినియోగము గలదు 
హిరణ్య గర్భ మంత్రము బుగ్వేదమున చాల ప్రధానమైన మంత్రము. 
“ప్రపంచంలో మొట్టమొదటి గ్రంథం బుగ్వేదం. అటువంటి బుగ్వేదంలో 
మొదటిసారిగా భగవంతుడొక్కడే అని ప్రతిపాదించిన మంత్రం ఇది ..” అంటూ 
మేక్స్‌ ముల్లర్‌ పండితుడు ఈ మంత్రాన్ని ఎంతగానో ప్రశంసిస్తాడు. అటువంటి 
మంత్రాన్ని ఉపయోగించి వరునకూ నారాయణునకు అభేదం చూపి కన్యాదానం 
చేయడం మన ఆచారసంపదాయాల గొప్పదనం. బహుశా - దీనిని గ్రహించేయే 
కావచ్చు, రేజేటివారు ప్రధానహోమంలో ఉన్న ఈ మంత్రాన్ని కన్యాదాన సమయంలో 
కూడా చేర్చి తమ గ్రంధాలలో వ్రానుకొని ఉంటారు. 
అగ్రే = సృష్టికి పూర్వము, హిరణ్యగర్భః = హిరణ్యగర్భుడు, సమవర్తత=(అపరమాత్మ 
వల్లనుండియే) పుట్టెను, జాతః = అటులపుట్టిన హిరణ్యగర్భుడు, భూతస్య=భూతములకు, పతి= 
ప్రభువు, ఏకః = ఒక్కడే, ఆసీత్‌ = అయిఉందెను, సః = ఆపరమాత్మ, పృథివీం = భూమిని, ఉత= 
మరియు, ఇమాం ద్యౌం = ఈ అంతరిక్షమును, దాధార = ధరించియుండెను, కస్మై దేవాయ = 
(అటువంటి) ప్రజాపతి కొరకు (కః = ప్రజాపతి, కస్మై = ప్రజాపతికొరకు), హవిషా = హవిస్సును, 
విధేమ = ఇచ్చెదను, ( బు.8-7, 8-1) 


పొణిగ్రహణమ్‌ 179 





బ్రహ్మణః ప్రధమ పరార్థా నంతరం ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్వే, వైవస్వత 
మన్వంతరే, కలియుగే, ప్రధమపాదే, జంబూద్వీపే, భారతవర్నే, భరతఖండే, మేరో 
ర్టక్షిణ దిగ్ధాగ, ఆగ్నేయకోణే, ఆంధ్రదేశే, అస్మిన్‌ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ 
న నామ సం॥:రే॥ .......అయనే, .........బుతౌ, ......మాసే, ..........పక్షే 
కమ శుభతిథౌ, వాసరః ......వాసరే,శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణ ఏనం 
గుణవిశేషణవిశిష్టాయాం శుభతిధౌ .... గోత్రస్య శ్రీ ......... భగవంతముద్దిశ్య ......... 
భగవత్‌ ప్రీత్యర్థం -- 

36. మమజన్మ ప్రభృతి బాల్య యౌవన కౌమార వార్ధకేషు, జ్ఞానాజ్ఞానత మనో 
వా క్కాయ కర్మ కృత, ఆవృత్త, అనావృత్త, ప్రకీర్ణ కాద్యంత సమస్త దురిత 
క్షయాయ, గంగావాలుకాభిః సప్తబుషి మండల పర్యన్తం కృతరాశే ర్వర్న 
సహస్రావసానే, ఏకైక వాలుకా పకర్షణ క్రమేణ, సర్వరా శ్యపకర్వ్షణ సమ్మిత 
కాలే మయాసహ దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం సర్వేషాం 
పిత్యాణాం శాశ్వత విష్ణులోకే నివాస సిద్ధ్యర్థం, 

37.యవై శ్చంద్రమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావసానే, ఏకైక యవా 
పకర్షణ క్రమేణ, సర్వరా శ్యపకర్షణ సమ్మితకాలే, మయాసహ దశపూర్వేషాం 
దశాపరేషాం మద్వంశ్యానాం సర్వేషాం పిత్ధూణాం శాశ్వత విష్ణులోకే నివాస 
సిద్ధ్యర్థం, 

39త్రిగతోగ్నిష్రోమాది క్రతు ఫలసిద్ధర్థం - 

40. అస్య శ్రీపాంచరాత్ర ద్వాదశలక్ష ప్రమాణశాస్త్ర దివ్యాగమ శ్రీ విష్ణు పాద్మ 
కపింజల సంహితోక్త ప్రకారేణ పొంచహ్నిక ధ్వజారోహణ దివ్యకల్యాణ 
మహోత్సవాంగత్వేన సాలంకృత కన్యాదానం కరిష్యే - 


ఉ1కన్యావరయోః సుగంధ కుసుమ వస్తాభరణాదిభి రలం కృత్య -..... 
42.హిరణ్యగర్భ ఇతిమంత్రేణ కుశపుష్పాక్షతోదకైః హిరణ్యఫలోదకం 
గృహీత్వా! 


180 అర్దం, విశేషాంశములు 





43. ఆపైన కన్యాదాత మంత్రమును చెప్పుచున్నాడు. (కన్యాదాత మంత్రమును పరిస్తూ 
ఉదకధారాపూర్వకముగా వరుని హస్తమందు కన్యాదానమొనర్చును.) 

ఓ నారాయణా స్పరూపుడా ! కనకవర్జముతో, కనకాభరణములతో ఉన్న కన్యను తుభ్యం= 
నీకొరకు, దాస్యామి = దానము చేయుచున్నాను. దత్తా = అటుల దొనము చేయబడిన ఈమె, 
దేవం సమాశ్రయేత్‌ = దేవుడవగు నిన్ను ఆశ్రయించియుండుగాక. 

ఓ కన్యా ! నాముందు దేవిపార్వమున, అన్నివైపుల ఉండుము. నిన్ను దానము చేయుట 
మోక్షసాధనము. భూమి, (విశ్వంభరా = భూమి, విశ్వంభరః = విష్ణువు - అమరం) 
పంచభూతములు, సర్వదేవతలు దీనికి సాక్షులు, తస్మాత్‌ = అందుచేత, విష్ణులోకప్రాప్తి కొరకు 
ఈమెను నేను ప్రదాస్యామి = ఇచ్చుచున్నాను. లక్ష్మి అను పేరుగల ఈ కన్యను, యధాశక్తి 
అలంకరించిన దానిని, దాస్యామి = ఇచ్చుచున్నాను, దత్తా = అటుల దానము చేయబడిన ఈమె, 
దేవం సమా(శయేత్‌ = నారాయణ స్వరూపుడవగు నిన్ను ఆశ్రయించి యుండుగాక ! 
దానమీయబడిన ఈ కన్య నారాయణస్వరూపుడవగు నిన్ను ఆశ్రయించి యుండుగాక అను 
అర్ధమునిచ్చు ఈ భారద్వాజ సంహితా ప్రయోగము చాల అర్ధవంతముగా కనిపిస్తున్నది. “దత్తా 
దేవీం సమాంశ్రయి అను అలవాటులో నున్న పారానికి ఏదోలా అర్ధం కిట్టించవలసి వస్తుంది. 

44 క్రియాకైరవచంద్రికయందు ప్రాణిగ్రహణ విధిః ఉచ్యతే అని వివరిస్తూ వరహగురుడు - ఉద్వాహ 
కౌతుకబంధము, సంకల్పము చెప్పి, “జగత్మారణ భూతాయదేవాయ మదీయ గోత్రజాం కన్యాం 
ప్రజాసహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి ...ఇతి దేవీం సహిరణ్యోదకం దేవాయ దద్యాత్‌ ” - 
అంటూ హోమాదులు, ఘృతారోపణం మాత్రం విధించి యున్నాడు. ఆపైన “ లౌకికేన మార్గేణ 
అన్యత్‌ సర్వమపి విధాయ” అనిచెప్పి, “జామదగ్యాది దేవీనాం ఉద్వాహం స్మార్త వర్మనా కుర్యాత్‌” 
అని చెప్పాడు. (చూ. పుట. 8485 క్రిక్రైచం.). _ క్రి.కై.చం రాకా వ్యాఖ్యాకారులు కూడ 
జామదగ్య్యాది అనగా “శ్రీరామ, బలరామ, కృష్ణాదయః తేషాం దేవ్యాః సీతా, రేవతీ, రుక్కిణ్యః 
తాసాముద్వాహం స్మృత్యుక్త వర్శ్మనా- స్వసూత్రోక్త మార్గేణ లౌకిక పధా కార్య ఇతి భావః ” అని 
వివరించారు. (పుట. 274) అందుకే ఈ భగవత్మల్యాణ ప్రయోగమున స్మార్తంలో చెప్పబడినవి 
చాలవరకూ భగవద్విషయంలో కూడ అనుసరిస్తూ వస్తున్నారు. ఈ 44 కారిక చాల ముఖ్యమైనది. 
యాజమానునిచే చేయించ తగినది. గనుక అదనముగా చేర్చడమైనది. ఇది క్రి.కై.చం. వంటి 
భట్టీయమునందలిదని త్రోసివేయుట సాధ్యముగాదు - “ దద్యాచ్చ దేవీం దేవాయ వారిఫూర్వం 
యదావిది . యజమానః సువర్గోర్వీం గవాది నహితాం తదా  న్వగోతనామ్నా కధితా మిమాం 
(జీయ_ మనుత్రమాం "” అను పాద వచనానుసారి ఇది. - (పొద్య, కియా 80. 8.9) 

45 కన్యాదానము సద్దుణవంతమగుటకు సాలగ్రామ హిరణ్య గో భూ దానములు చేయవలెను. 

46 (ఓ ద్రవ్యమా) త్వా = నిన్ను సవితః దేవస్య ప్రసవే = ప్రేరకుడైన దేవునియొక్క పప్రేరణవలన, 
ఆళ్వినోః బాహుభ్యాం = అశ్వినీదేవతలు బాహువుల చేతను, పూష్ణో హస్తాభ్యాం = సూర్యదేవత 
చేతులచేతను, ప్రతి గృహ్హాంతు = తీసికొన వలసినది, అని దాత పలికి కన్యాదానము చేసినట్లు 
యాబుష స్మార్త పాఠం (తై.సం 1-1-4) ఈ కన్యాదానమువలన సర్వాత్య్మకుడగు భగవంతుడు 
శ్రుతినందుగాక 





పాణిగ్రహణమ్‌ 181 





హిరణ్య గర్భ సృమవర్తతాగ్రే భూతస్య జాతః పతిరేక ఆసీత్‌ | 
స దాధార పృధీవీం ద్యా ముతేమాం కసై దేవాయ హవిషా విధేమ! 
43౩.తతః కన్యాదాన మంత్రః ॥ 

కన్యాంకనక సంపన్నాం కనకాభరణైర్యుతాం 
దాస్యామి విష్ణవేతుభ్యం దత్తా దేవం సమాశ్రయేత్‌ ॥ 
కన్యే మమాగ్రతో భూయాః కన్యే మే దేవిపార్వయోః 
కన్యేమే సర్వతో భూయాః త్వద్దానం మోక్షసాధనం ॥ 
విశ్వంభరా పంచభూతాః సాక్షిణ్య స్పర్వదేవతాః 
తస్మా దస్యాః ప్రదానేన విష్ణులోక జిగీషియా 
లక్ష్మ నామ్నీ మిమాం కన్యాం యథాశక్తి విభూషితాం 
దాస్యామి విష్ణవే తుభ్యం దత్తా దేవం సమాశ్రయేత్‌ ॥ 

44. “జగత్కారణ భూతాయ దేవాయ, మభీయ గోత్రజాం కన్యాం 
ప్రజూానహత్చ కర్షభ్యః ప్రతిపాదయామి - ఇతి దేవీం సర్వాభరణ 
నువర్ణ గో భూ సహితాం నహిరజ్యోదకం దేవాయ దద్యాత్‌ ” 

ఉ5.కన్యాదాన సాద్దుణ్యార్ధం సాలగ్రామదాన హిరణ్యదాన గోదాన 
భూదానాని కరిష్యే- 

సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ 
యస్మాత్‌ తస్మాత్‌ చ్చివంమేస్యా దతశ్శాంతిం ప్రయచ్చమే 


46. _ దేవస్యత్వా సవితుః ప్రసవే అశ్వినోర్దాహుభ్యామ్‌ 


న్‌ 


పూష్టో హస్తా భ్యాం ప్రతిగృహ్ణామి ॥ (ఇది ప్రతిగ్రహణమంత్రం 


“ అనేన కన్యాదానేన భగవాన్‌ సర్వాత్మకః శ్రీమన్నారాయణ: ప్రీయతామ్‌, 


182 అర్దం, విశేషాంశములు 





17 ఆపైన సుముహూర్తకాలమున మంగళాష్టకములను పరించవలెను. - చూర్ణికను 


1. వ్యాస, పరాశర, శుక, ప్రహ్హ్ణాద, గరుడ, శివ, ధ్రువ, పుండరీక, హనుమాన్‌, భీష్మ 
అ౨దికీష, శేషృఅక్రూర, వశిష్ట నారద, బ్రహ్మ, విఖిషణాడులగు భక్తులు మీకు శుభము 
చేకూర్తురు గాక. 

2. శ్రీకృష్ణుడు, దయాపరుడు, భువనాధీశుడు, పుణ్యాత్మకుడు, శ్రీనాధుడు, లక్ష్మీదేవి 
సోదరుడగు చంద్రుని మించిన ముఖముగల ప్రభువు, పంకజలోచనుడు, అంటూ 
అసంఖ్యాకముగా ఉన్న అతని అనంతనామములు సర్వమంగళకరమలగుచూ మీకు 
ఎల్లవేళలా శుభము చేకూర్చుగాక. 

8. శ్రీదేవి, సరస్వతి, గిరిజ, అహల్య, మండోదరి, పాంచాలి, లోపాముద్ర, సీతా, శచి, 
రోహిబి, తారా, భూదేవి, అరుంధతి, కౌసల్యా మొదలగు పుణ్యస్రీలు మీకు ఎల్లప్పుడు 
శుభములను చేకూర్చుగాక. 

4 గంగ, భోగవతి, కాళింది, భాగీరధి, నర్మద, గాయత్రి, భవనాశని, గుణవతి, కన్యానది, 
గోమతి, కాళీ, వేగవతి, సువర్ణముఖి, గోదావరి, గండకి, కావేరీ, కుముద్వతి మొదలగు 
నదులు (సరిత) మీకు శుభము చేకూర్చుగాక. 

5. పద్మ భాగవత, భవిష్యత్‌, అగ్ని వరాహ, గరుడ, బ్రహ్మ, విష్ణు, వామన, నారద, 
బ్రహ్మండ, శివ, కూర్మ, మత్స్య, మార్మండేయాది పురాణములన్నియూ మీకు శుభమును 
కూర్చుగాక. 

6 కాంభోజ, కళింగ, వంగ మగధ, కాళ్ళీర, భోజ, నేపాళ నిషధ, టెంకణ, కురు, 
సౌవీర, సౌరాష్ట్ర చోళ, అంగ కరనాట, లాట, యవన, ప్రాగ్గోతిష (నేపాల్‌, కోసల, 
గాంధారాది సమస్త దేశములు మీకు శుభము చేకూర్చుగాక. 

7. ఏకాదశ స్థానముననున్న సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, 
శుక్రుడు, శని, రాహువు, కేతువు అను నవగ్రహములు, శుభకరములగు నక్షత్ర లగ్న 
యోగ తిధులునూ మీకు ఎల్లప్పుడు మంగళమొనర్చుగాక. 


వొణిగ్రహణమ్‌ 183 





4ఉ7.తతఈ సుముహూర్త కాలే మంగళాష్టకాని పఠిత్వా చూర్లికాం జపేత్‌! 
శ్రీ మద్వ్యాస పరాశరార్జున శుకాః ప్రహ్లాద నాగాంతకాః 
శ్రీకంఠ ధ్రువ పుండరీక హనుమద్‌ భీష్మాంబరీషాదయః 
శేషా. క్రూర వశిష్ట నారద పయోజాతాసనా భాగ్యదాః 
ఏ తేభాగవతా విభీషణముఖాః కుర్వంతు వాం మంగళమ్‌ ॥ .1 


శ్రీకృష్ణళ్చదయా పరశ్చ భువనాధీశశ్చ పుణ్యాత్మకః 

శ్రీ నాథశ్చ ముఖారవింద విజిత శ్రీసోదరశ్చ ప్రభో 

శ్రీ మత్ప్సకంజలోచనస్య బహుథా ౬ నంతాని నామానివ 
నానామంగళకారణాని సతతం కుర్వంతు వాం మంగళమ్‌ ॥ 2. 


శ్రీదేవీచ సరస్వతీ చ గిరిజా ౭౬ హల్యాచ మండోదరీ 

పాంచాలీ ఘటసంభవస్య రమణీ సీతా శచీ రోహిణీ 

తారా సాగరమేఖలా గుణవతీ దేవస్ను షా౭ి_ రుంధతీ 

కౌసల్యాది సమస్తపుణ్యవనితాః కుర్వంతు వాం మంగళమ్‌ ॥ 3, 


గంగాభోగవతీ కళందతనయా భాగీరథీ నర్మదా 

గాయత్రీ భవనాశనీ గుణవతీ కన్యానదీ గోమతీ 

కాళీ వేగవతీ సువర్ణవదనా గోదావరీ గండకీ 

కావేరీచ కుముద్వతీచ సరితః కుర్వంతు వాం మంగళమ్‌ ॥ శే 


పద్మం భాగవతం భవిష్య దనలం వారాహకం గారుడమ్‌ 

బ్రాహ్మం వైష్ణవ వామనేచ మహితే శ్రీనారదీయంశుభమ్‌ 

బ్రహ్మాండం శివ కూర్మకం చ విలస న్వేత త్పురాణానివా 
మార్కండేయముఖానిమాత్స్యమనిశంకుర్వంతువాం మంగళమ్‌! 5 


కాంభోజశ్చ కళింగ వంగ మగధా కాశ్ళీర భోజౌ మురుః 

నేపాళో నిషధశ్చ టెంకణ కురూ సౌవీర సౌరాష్ట్రకాః 

చోళాంగౌ కరనాట లాట యవనాః ప్రాగ్టోతిషం కోసలః 

గాన్ఫారాది సమస్తదేశవనికాః కుర్వంతు వాం మంగళమ్‌ ॥ 6. 


184 అర్ధం, విశేషాంశములు 





8. దేవేంద్రాది సమస్త దేవగణములు, సద్విప్రలయొక్క వారి శిష్యులయొక్క ఆశీస్సులు, 
అన్నివిధములా ఆద్యములగు బుగాదినిగనమములు మన్వాది స్మృతులు, మందారము 
మొదలగు కల్పతరువులు, కోర్కెలను తీర్చు చింతామణి కామధేనువులు, షట్ఫాస్తములు, 
మొదలగునవి మీకు శుభమును చేకూర్చుగాక. 


48. స్వస్తి అష్టాశీతి సహస్రాణాం ద్విజ గురు దైవత్యానాం చతుర్దశ భువనాన్లాం ..... అంటూ 
యాజుష స్మార్త పాఠం కన్పిస్తోంది. 88 వేల ద్విజ గురు దేవతలకు శుభము అని దీనికి 
అర్ధం. ఆగమ పాఠాలన్నీ “స్పస్య్యష్టాశీతి సహస్రాణాం చతుర్దశ భువనానాం అనేక కోటి 
బ్రహ్మండానాం,” అంటూ దేవతలను చెప్పుకువచ్చాయి. ఈచూర్ణిక భారద్వాజ సంహితోక్త 
వివాహ ప్రయొగానికి దగ్గరగా నున్నది. కాబట్టి, “ త్రిష్వాసితం గవీనం తద్గావోయత్రాశితాః 
పరా, గావః అశిత అస్మిన్నితి ఆశితమ్‌ - ఆవులు మేపబడిన స్థలం లేదా ఆవులునిలచినచోటు 
- అమరం ” - అనుదాని ప్రకారం ప్రస్తుత పాఠానికి ఆశితి సహస్రం అని చెప్పవలసి 
ఉంటుంది, లేదా ద్విజగురు దైవత్యానాం చేర్చవలసి ఉంటుంది. 

49. అఘోరచక్షు ధ్రువంతేరాజూా అనుమంత్రములతో బాగుగా నలగగొట్టి, బెల్లముతో గలిపి, 
ముద్దజేసిన జీలకర్ర ముద్దను వధూవరులు ఒకరి శిరస్సుపై మరియొకరు ఉంచుకొనవలెను. 
(జీరక ధారణము ఆచారసిద్ధము) 

(వృషభోనభీమో అని శుక యజుః కాణ్వ సంహిత. (పుట. 171), ...వృషభోనయిధ్యో 
అని యాబుష స్మార్త మంత్ర పాఠం (పుట. 60.) ..... శివా పశుభ్యః ... వ్రీరసూః ....... 
అని బ్రుగ్యేద పాఠం ... శివాప్రత్రిభ్యః ...... జీవసూః ...... అని యాజుష స్మార్త పాఠం. 
పుట. 182) 

(ఓ వధూ నీవు) అఘోరచక్షుః = సౌమ్యమైన (భయము కలిగింపని) కనులు కల 
దానవుగా (స్పపతి విషయమున) ఏధి = అగుము, అపతిఘ్ని = పతిని పోగొట్టని దానవుగను, 
పతిభ్య॥ = భర్తకును బావలకును మరదులకును- సుమనాః = మంచి మనస్సుతో 
కూడిన దానవుగను, సువర్చాః = మంచికాంతిగల దానవు గను, శివా = శుభము కలిగించు 
దానవుగను, జీవసూః = సజీవులగు సంతానము గలదానవుగను, దేవకామా = దేవతల 
నారాధించుదానవుగను, స్యోనా = సుఖించుదావనవుగను, నః = మా యొక్క ద్విపదే 
మనుష్యులకు, చతుష్పుదే = పశువులకు, శం = శుభమునిచ్చు దానవుగా, భవ 
ఉండుము. (కృష్ణ యజుర్వేద “పతిభ్యః అను బహువచన ప్రయోగమునకు బావగార్హు 
మరదులు అని హరదత్తాచార్యునివ్యాఖ్య. ) 


11 


[1 


(ఆపస్తంబుడు చతుర్ధాం సమీక్ష్యేత ... అని వధూవరులు ఒకరినొకరు బాగుగా 
చూచుకొనడమే (సమీక్షణము) సుముహూర్తమని చెప్పియున్నాడు.. దాని 


పాణిగ్రహణమ్‌ 185 
ఆదిత్యశ్చ సుభాకరశ్చ ధరణీ పుత్రశ్చ చంద్రాత్మజః 
దేవార్యశ్చ బృహస్పతి రృ గుసుతో ఛాయాసతీ నందనః 
రాహుణేతు రితిగ్రహా నవశుభా పకాదశస్థా స్సదా । 
నక్షత్రాణిచ లగ్న్మయోగతిధయః కుర్వంతు వాం మంగళమ్‌ ॥ 7. 





దేవేంద్రాది సమస్తదేవత గణాః సద్విప్రశిష్యాశిషః 

మన్వాది పృతయో బుగాది నిగమా వాద్యాశ్చ నానావిధాః 

మందారాది సమస్త కల్పతరవ శ్చింతామణిః సర్వశః 

షట్టాస్తాణి చ కామధేనురనిశం కుర్వంతు వాంమంగళమ్‌ ॥ _ 8. 

48.చూర్లిక 
స్వస్తృష్టాశీతి సహస్రాణాం (ద్విజగురు దైవత్యానాం) చతుర్దశ 

భువనానాం అనేక కోటి బ్రహ్మండానాం, ఇంద్రాగ్ని యమ నిర్‌బుతి వరుణ 
వాయు కుబేర ఈశానాద్యష్టలోక పాలకానాం, అనవరత జటాకోటి 
మణిమయాను మండిత జాజ్వల్యమాన నారాయణ పాదారవింద దర్శన 
సందోహానాం, త్రయ త్రింశత్మ్కోటి దేవతానాం, పరాశరాత్రేయ కాస్యప మరీచి 
వామదేవ నారద జాబాలి వశిష్టగౌత మాపస్తంబ బోధాయన కాశ్యప మరీచి 
వామదేవ నారద జాబాలి వశిష్ట గౌతమ ఆపస్తంబ బోధాయన హిరణ్యకేశి 
జైమి న్యాంగిరస కుంభోద్దవ కపిల శౌనక వరతంతు యాజ్ఞవల్య భృగ్వాది 
మునీనాం, గర్భమందిర, శుకనాసికా, స్టూపీ, మధ్యరంగ, మహదాస్థాన, 
సౌధోంతరాళ, గోపుర, ప్రాకార, పచనాలయ, వాహనమండప, నృత్యమందప, 
కేతుస్తంభ, యాగశాలా ద్యనేక మండప రత్నవేదికాది మహామండపానాం। 
వాజపే యాతిరాత్ర, ..., అశ్వమేధ, నిత్యోత్సవ, పక్నోత్సవ, మాసోత్సవ, 
సంవత్సరోత్సవ, మహామహోత్సవానాం, బు గ్యజు సామా ధర్వణ నాలాయిర 
ప్రబంధ తర్మవేదాంత మీమాంసా శబ్ద శాస్తాణాం, భారత రామాయణ 
భాగవతా దృష్టాదశపు రాణాదీనాం, కనక రత్న మౌక్తిక దుకూల విచిత్రాంబర 
వలయ గంధపుష్టాక్షత కుంకుమ గోరోచన కర్పూర తాంబూలాదీనాం అనేక 
శోభన ద్రవ్యాణాం; స్వస్తి పుణ్యాహవాచన మంకురార్పణ వాస్తుహోమ 


186 అర్దం, విశేషాంశములు 


పోతా నవనవ. 
కనుగుణముగా మంగళప్రదమగు జీరక ధారణము ఆచార ప్రాస్తమైనది. 
జీరకనుంచుటకై ఇరువురూ తమతమ తలలనెత్తి ఒకరిముఖ మొకరు తప్పనిసరిగా 
చూచుకొనుట (వారుబాలురైనను) జరుగనుగాన ఈ ఆచార మేర్ప్చడియుండవచ్చును.) 

1. సగుడమిభ్రిత జీరక = గుడముతో కలిపిన (నలగగొట్టి కలిపిన) జీలకర్ర 

2... సగుడ జీరక = బెల్లముతో నున్న జీలకర్ర 

8. జీరకగుడం = జీలకర్రతో నున్న బెల్లము అని అర్ధము. 

- గాన అర్ధవత్‌ మొదటి రెండు పదప్రయోగములకు క్రమప్రాధాన్యత అనిచెప్ప 
వచ్చును. 

50. ఆవరణముగానున్న వస్త్రమును (అపాన్య్ర) తొలగించవలెను. లక్షీవేవిని చూడవలెను. 

ఆరణవస్త విషయంలో అన్వయం కుదరక రకరకాల వివరణలు ఇస్తూవస్తున్నారు. 

- ఆవరణ వస్త్రం అంటే - మనం తెరపడుతున్నాము గనుక, తెర అని అర్ధం చెపుతున్నాము 

(ఆవరణ శబ్బానికి మధ్య గోడవలె ఉండే తెర (యవనికు అనే అర్ధం ఉన్నదా ? 

- ఆగమంలో కాని, యాజుష న్మార్తపాఠంలోకాని “ఆవరణ వస్త్రం అపాన్య” అనగా తీయడమేతపష్ట 
పట్టవలసినదిగా యెక్కడా చెప్పబడలేదు. దీనికి కారణం ఆలోచించవలసి ఉన్నది. 

- ఇలా చెప్పలేదని, ఆవరణమును తెర అనుకొని, తియ్యడం ఉన్నది కనుక పట్టడం ఉండాలని, 
దానిని ఎక్కడో బక దగ్గిర తగిలించాలి కనుక, పాణిగ్రహణం ప్రారంభంలో పద్మప్రియే విష్ణుపత్మీం 
జితంతయితి ప్రతిసర మాబథధ్వా అను దానిలో ఉన్న ప్రతిసరమును ప్రతిసీరముగా మార్చుకొని, 
అక్కడ మూడుమంత్రాలతో ముగ్గురికీ ప్రతిసరం కట్టవలసి ఉండగా నిరంకుశంగా ప్రతిసీరం 
(ప్రతిసీరమనగా తెరు పట్టిస్తున్నారట. 

- మరొక ప్రక్క ఆధునికులు కొందరు కన్మాదాన సంకల్ప సమయమున వధూవరయో రంతరే 
నూతన కౌశేయపటమాస్తీర్య అనుదానిని చేర్చారు. 

- ఈ అపార్థాలకు పరిష్కారమార్గం విజ్ఞులు ఆలోచించాలి - దానికి ఈ క్రింది నూచన 
పరిశిలనీయము 

ఆవరణ వస్త్రం అంటే మధ్యను అడ్డుగా పట్టే తెరకాదు - ఆవరించి ఉన్న వస్త్రం. 
ఇది దేనినావరించి యున్నది? దీనికి సమాధానం ఉత్తరాది సంప్రదాయంలో లభిస్తుంది. 
వధువుకు ముఖంచుట్టూ, ముఖం కనిపించకుండా మేలిముసుగు ఉంటుంది. (వధూవరుల 
ముఖాలు కనిపించకుడా ముఖంముందు పూలదండలు వేలాడునట్లు కట్టడం కూడా 
ఉన్నది) సమీక్షణానికై ఈ ఆవరణవస్తాన్ని వరుడు తొలగించి వధువు ముఖమును చూస్తాడు. 
గాన ఆవరణ వస్త్ర మసాప్య అనేది సరిపోతుంది. ఆవరణ వస్త్రం యెప్పడూ ఉండేదే గనుక 
వేరేగా కట్టడం/పట్టడం చెప్పనక్కరలేదు. ఇక్కడ సమీక్షణం పరస్పర ముఖావలోకనమైనా, 
వరుడు వధువు యొక్క ముఖం చూడడానికే ప్రాధాన్యత. అందుకే సన్మార్గంలో అఘోరచక్షు 
మంత్రం వరుడు చదువుతూ వధువు ముఖాన్ని చూస్తాడు. ఆగమంలో కూడా ఆవరణ వస్త్ర 


పాణీగ్రహణమ్‌ 187 





భేరీతాడన యాగోపకరణ కుంభస్టాపన దేవతాహ్వాన దేవతామహోత్సవ 
అష్టోత్తర శతసంహితాసార, లగ్నశ్చ తిధివార నక్షత్ర లగ్న హోరా ద్రేక్కాణ 
నవాంశ ద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకానాం, నిరంతర 
మనుకూలానాం, సర్వే గ్రహా సనక్షత్రాః శుభ ఏకాదశ స్టాన ఫలదా 
స్సుముహూర్తా స్ఫుప్రసన్నా వరదా భవన్సు - 


49. అఘోర చక్షు, ధ్రువంతేరాజా ఇతి సగుడమిశ్రిత జరకాన్‌ పరస్పరం 
శిరసి నిక్షిప్య - 
అఘోర చక్షు రపతి ఘ్వేధి శివా పతిభ్య స్సుమనా స్సువర్జాః॥ 
జీవనసూ ర్టేవకామూ స్యోనా శన్నోభవ ద్విపదే శం చతుప్పదే! 
ధ్రువం తేరాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ; 
ధ్రువం త ఇంద్ర శ్ఞాగ్నిన్చ రాష్ట్రం ధారయతాం ధ్రువమ్‌! 


50. ఆవరణవస్త మపాస్య - శ్రీలక్షీం దృష్ట్వా: అశుశ్శుశాన ఇత్యాసనం - 


ఆశుశ్చుశానో వృషభోన ఇద్లో ఘనాఘనః క్షోభణ శ్రర్శణీనామ్‌ 
'క్రందనో నిమిష ఏకవీరూ శతగ్‌ం సేనా అజయత్సాక మింద్ర ః4 
51.4శి5ఈః ప్రదేశే, హిరణ్యం, పాత్రే నిధాయ । హిరణ్యవర్డ్థా శృువయ ఇతి 
న్నాపయిత్వా। 
_మపాస్య - శ్రీలక్ష్మీ దృష్ట్వాలని ఉన్నది. గాన ఆవరణ వస్త్రం అనగా మేలిముసుగు అనుకొంటే 
ముందుగా ఎక్కడ పట్టాలి అన్న సమన్య ఉండదు. 
ఆశుశ్ళుశాన అను మంత్రముతో ఆసనము సమర్సిం చనలెను. వరుడు ఆసనముపై 
పశ్చిమముఖుడుగా కూర్చానవలెను. (తై. సం. 5-4-651) 
51.(శ6ః ప్రదేశే హిరణ్యం పాత్రే నిధాయ. అనే పాఠాన్ని, శిరోపదేశే హిరణ్య పాత్రే పవిత్ర ద్వయ 
నిధాయఅనే భ.సం.వి.ప్ర. పాఠాన్ని గూడ గమనించవలసి ఉన్నది. 'ఆర్భమ్షుఇత్‌ యజ 
తస్యాశిరసి కుశేజ్వం నిధాయ । ఇణ్వం నామ కుంభదారణార్ధం తృణపుంజు | శేనస ఇత్వ 
ఇణ్వే దక్షిణ యుగ చ్చిద్రం ప్రతిష్టాప్య । శంతే హిరణ్య మిత్య”ా ఛిద్రే హిరణ్య నిధానం | యాః 
పూర్వ మానీతా ఆపః తాభిః సువర్ణసహితాఖీః హిరణ్య వర్గాఃత పంచ బుచ ఉక్త్వా తై సా నృపయతే 


ల 


ర్‌ వో 


వధూం।!” అని ఆపస్తంబగ్భహ్య స్ళసూక్తం. 


16 


188 అర్ధం, విశేషాంశములు 


ఈ విషయాలన్నిటికీ ప్రతీకగా కూర్చకు బంగరు మంగళ సూత్రమును చుట్టి దానిమీదుగా 
జలమును ్రోక్షించడం పూర్వాచార్య ప్రయోగం అని గమనించవలసి యున్నది. 





1. పసిడికాంతులను వెదజల్లుచూ, పరిశుద్ధములై, పవిత్రమొనరించు, ఆపః = ఉదకములు, 
అవద్యం = పాపమును, హిత్వా = పోగొట్టి, ప్రచక్రముః = ప్రవహించు చున్నవి, యాసు = 
వేనియందు, పవిత్రా : వితతా ః = పవిత్రములై వ్యాపించినవగు, శతం = (నదీ) శతమున్నదో, 
తాభిః = ఆ ఉదకములచేత, (నిన్ను, పునాతు = పవిత్రురాలను చేయుగాక. 

2. యాసు = వేనియందు, కశ్యపః జాతః = కశ్యపుడు పుట్టెనో, యాసు అగ్నిః = వేనియందు 
బడబాగ్ని పుట్టెను యా = ఏవి, అగ్నిం = బడబాగ్నిని, గర్భం దధిరే = గర్భమున 
ధరించినవో, తాః = ఆ హిరణ్యవర్ణాశుచయః పావకా ఆపః, తేనీకు, శం శ్యోనా = శుభము 
సౌఖ్యము, భవంతు = అగుగాక. 

3. యాసాం = ఏ ఉదకములకు, రాజా వరుణః = రాజగు వరుణుడు, జనానాం = జనుల 
యొక్క సత్యా నృతే అవపశ్యన్‌ డ్‌ సత్యాసత్యములను చూచుచూ, మధ్యే యాతి = మధ్య 
సంచరించుచున్నాడో, యా అగ్నిం గర్భందధిరే = ఏవి అగ్నిని గర్భమందు ధరించినవో, తాః 
ఆపః = ఆ ఉదకములు, శం (దీనికి వేదమున శగ్‌ం అని ఉచ్చారణ) = శుభమును, స్యోనా = 
సౌఖ్యమును, భవంతు = అగుగాక. _ 

4 యాసాం = వేనియొక్క భక్ష్యమ్‌ = తినుటకు, దివి = ఆకాశమున, దేవాః కృణ్వంతి = 
దేవతలు చేయుచున్నారో, యాః అంతరిక్షే బహుధా నివిష్థాః = ఏవి ఆకాశమున బహువిధముగా 
ఏర్పడియున్నవో, తాః= ఆ ఉదకములు, (నీకు), శగ్‌ం = శుభమును, స్యోనా = సౌఖ్యమును, 
భవంతు = అగుగాక. 


52.యవం వస్తాణి మంత్రముతో పట్టువస్త్రము నివ్వవలెను. (క్షామం దుకూలంస్యాత్‌ - అమరం) 
దాతల పేర్లు తెలియుటకై తెలుగున చదివించుట జరుగు చున్నది. 
మిత్రా వరుణా = మిత్రా వరుణులారా, యువం = మీరు, పీవసా = అఖండమైన, 
వస్త్రాని = వస్త్రములను, వసాధే = ధరించుచున్నారు, యువోః = మీ యొక్క సర్గాః = సృష్టులు, 
అచ్చిద్రాః = విచ్చేదములేక, మంతవః = మననయోగ్యములైనవి, (అట్టి మీరు), _ విశ్వా = 
సమస్తమైన, అన్ఫతాని= అసత్యములను, అవాతిరతం = నశింపజేయుదురుగాక, బుతేన = 
ఫలములతో, (మమ్ములను), సచేధే = చేర్చుదురుగాక. (బు. 1-152-1) 
58.మాంగళ్య తంతునా అను మంత్రముతో మంగళ సూత్ర ధారణము. మాంగళ్య సూత్రాధిష్టాన 


దేవతను షోడశోపచారములచే అర్చించవలెను. లోకరక్షణ హేతువుగా ఈ మంగళసూత్రమును 
నీ కంఠమున కట్టుచున్నాను. నీవు నూరేండ్లు జీవించుము. 


పాణిగ్రహణమ్‌ 189 

1. హిరణ్య వర్ణాః శుచయః పొవకాః ప్రచక్రముర్షిత్వా వద్యమాపః 
శతం పవిత్రా వితతా హ్యాసు తాభివ్టా దేవనస్ఫవితా పునాతు ॥ 

2. హిరణ్యవర్ణాా శుచయః పావకాః యాసుజాతః కశ్యపోయా స్వగ్ని 
యా అగ్నింగర్భం దధిరే సువర్ధా స్తాస్త ఆపశ్శగ్‌ం సోనాభవంతు ॥ 

3. యాసాం దేవా దివి కృణ్వంతి భక్షంయా అంతరిక్షే బహుధా నివిష్టాః 
యా అగ్నింగర్భం దధిరే సువర్ధా స్తాస్త ఆపశ్శగ్‌ం స్ళోనాభవంతు ॥ 

4. యాసాం రాజా వరుణోయాతి మధ్యే సత్యానృతే అవపశ్యం జనానామ్‌ । 
యా అగ్నింగర్థం దధిరే సువర్ధా స్తాస్త ఆపశ్శగ్‌ం స్యోనాభవంతు ॥ 

ఈ. శివేనత్వా చక్షుషా పశ్యం త్వాప శ్మివయా తన్వోపనృశంతు త్వచంతే, 
ఘృత శ్చుత శృుచయో యాః పావకా స్తాస్త ఆపశ్ళగ్‌ం స్యోనా భవంతు ॥ 





52. యువం వస్తాణీతి కామాంబరం ॥ 
యువం వస్త్రాణి వీవసా వసాదే యువోరబ్ధిద్రామంత వోహ సర్లాః, 
అవాతిరత మనృతాని విశ్వర్లేన మిత్రా వరుణా నచేనే॥ 
శ్రీమ దఖిలాండ కోటి బ్రహ్మండ నాయుకులై శ్రీకామరాజుపేట 
గ్రామంలో వేంచేసియున్న శ్రీరుక్సిణీ నత్యభామా నమేత 
శ్రీవేణుగోపాలస్వామివారి పొణిగ్రహణ మహోత్సవ సమయమందు 
ధర్మకర్తలు మైలవరపు కామరాజు పంతులుగారు సమర్పించిన మధుపర్క 
ద్వయం ॥ 


53. మాంగళ్యం తంతునానేతి మంగళ సూత్ర ధారణమ్‌ ॥ 
మంగళ సూత్రాధిష్టాన దేవతాభ్యోనమః ధ్యానావాహనాది షోడశోపచార 
పూజాం సమర్పయామి - 
మాంగళ్ళం తంతు నానేన లోకరక్షణ హేతునా 
కంఠేబద్దామి సుభగే త్వం జీవ శరదాం శతమ్‌, 
- మాంగళ్య ధారణముహూర్త స్ఫుముహూర్తోస్తు । 


190 అర్దం, విశేషాంశములు 





54.(తతః అగ్జాక్షతారోపణం కుర్యాత్‌ .... కపిలా వాచనాది మంగళాచార ప్రాప్తం కుర్యాత్‌ - తస్యాయం 
ప్రయోగః - వరః పయసా వధ్వంజలా ఉపస్తీర్య 1 ద్విస్తండులానోప్య । (ఆర్హ్రాక్షత శుక్ల శాలి 
తండులాన్‌ ... అని కారికావృత్తి) ద్విరథిఘారయతి .. బ్రాహ్మణైస్సహ కపిలాగ్‌ం స్మారయంతు | 
దక్షిణాః పాతు బహుదేయంచాస్తు ...... యాజుషపూర్వప్ర. పుట. 184) గాన ఆగ్హాక్షతారోపణము 
తడిపి ఆరబెట్టిన తెల్లబియ్యముతో చేయవలెను - ఇది పూర్వాచార్య ప్రయోగము కూడ. సుప్రసిద్ధ 
శోకం * జానక్యా కమలామాలాంజలిపుటే .....” దీనినే సూచిస్తున్నది. కాని కారణం ఏమిటో 
తెలియదుగాని ఈ శ్లోక సంబంధియగు భద్రాచలమున పసుపు కలిపిన బియ్యంతో అక్షతారోపణం 
జరగడం విచారించదగినది. 


శ్రీ భూదేవుల దోసిళ్ళను పాలతో ్రోక్షించవలెను- నారాయణుని అంజలియం దుంచవలెను. 
పైన ఫలమునుంచవలెను. గంధద్వారా అను మంత్రముతో క్షీరధార గావించవలెను. 


55.ఆపైన కపిల గోవును స్మరించవలెను. బ్రాహ్మణులు ఈ క్రింది ఆశీర్వాక్యములు పలుకవలెను. - 
బహుదేయంచాస్తు = ఇచ్చునది వృద్ధినందుగాక. శాంతిపుష్టితుష్టివద్ధికలుగుగాక. అవిఘ్నమస్తు - 

56. ఆపైన దంపతులిరువురి జన్మనక్షత్రమును, తద్రాశ్యాధిపతులను, తదధిష్టానదేవతలను, చంద్రుని 
స్మరించవలెను. వీరలు శాంతి కారకులగుదురు గాక. 

67. ప్రజాపతి - బ్రహ్మ, స్త్రియాం = ప్రీలయందు (భార్యయందు), యశః = యశమునకు కారణమగు 
వీర్యమునకు, ముష్మయోః = అండములయొక్క సపం = సంబంధమును, అదధాత్‌ = స్థాపించెను.; 
కామస్య = కామము యొక్క తృప్తిం = తృప్తికి కారణమయినది, ఆనందం = సుఖమునకు 
కారణమయినది, ఆగ్నే = (ఓ) అగ్నీ ఇహ = ఈ వివాహ కార్యమందు, మాం = నన్ను తస్య = 
ఆ సుఖమును, భాజయ = పొందింపుము; మోదః = వార్త వినుటవలన కలుగు సుఖము, ప్రమోద= 
దర్శన సుఖము, ఆనందః = అనుభవమువలన కలుగు సుఖము, (యొక్క సపః = సంబంధమును, 
ముష్మయోః = అండములయందు, నిహితః = ఉంచబడినది; దక్షిణానాం ప్రతిగ్రహే = 
దక్షిణలను స్వీకరించుట వలన, కామస్య సృత్వా ఇవ = కోరిన దానిని పొందినట్లుగనే, తృష్యాణి = 
తృప్తినందుదును.; 

మనసః = మనస్సునకు సంబంధించిన, చిత్తం = విజ్ఞానమును, ఆకూతిం = సంకల్పమును, 
వాచః సత్యం = వాక్సంబంధమైన సత్యమును, ఆశీమహి = పొందుదుముగాక, పశూనాగ్‌ం 
రూపం = పశువుల యొక్క అనేక రూపములను (పశు సంపద), అన్నస్య = అన్నము యొక్క 
(ధాన్య సంపద), ఆశీమహి = పొందుదుముగాక, మయి = నన్ను యశః = యశస్సు, శ్రీః 
= ధనము, శ్రయతాం = సేవించుగాక. ; అస్యస్రిమై = ఈ స్రీయందు, అహం పుమాన్‌ = 
పురుషుడనగు నేను, యథా = యే విథముగా, అత్ఫపగ్గ్‌ం = తృప్తినందుచున్నానో, యథా = ఏ 
విధముగా, ప్రియా స్త్రీ = ప్రియురాలగు స్త్రీ ప్రియే పుగ్‌ం సి = ప్రియుడైన పురుషుని వలన, 
తృష్యతి = తృప్తినందుచున్నదో, యేవం = ఆ విధముగా, భగస్య తృష్యాణి = సౌభాగ్యము చేత 


పాణిగ్రహణమ్‌ 191 
అక్షతారోవణమ్‌ - 

54. కపిలాగ్‌ం స్మారయం త్వితి శ్రీభూమ్యో రంజలొ పయసా స్మృశ్య। 
నారాయణాంజలౌ నిధాయ ।; ఫల ముపరివిన్యస్య। గంధద్వారా మితి 
క్షీరధారాం కృత్వా 11 

గంధద్వారాం దురాధర్నాం నిత్యవుష్ణాం కరీషిణీం 
ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తా మిహాపహ్వయే శ్రియం ॥ 

55. కపిలాగ్‌ం స్మారయతు । బహుదేయం చాస్తు । పుణ్యం వర్ధతాగ్‌ం 
శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరన్తు అవిఘ్నమస్తున 
ఆయుప్యమస్తు ఆరోగ్యమస్తు అచల మహదైశ్వర్య సమృద్దిరస్తు ; 

56.దంపత్యోస్సగ్రహే, సనక్షత్రే సహసోమేన, క్రియేతాగ్‌ం శాంతిరస్తు! 

57. ప్రజాపతిః స్రియాం యశః; ముష్కయో రదధా తృపం। కామస్యతృప్తి 
మానందం। తస్యాగ్నే భాజయేహమా ; మోదః ప్రమోద ఆనందః | 
ముష్కయోర్నిహితః స్పపః। సృత్వేవ కామస్య తృష్యాణి। దక్షిణానాం ప్రతిగ్రహే। 
మనసః చిత్తమాకూతిం; వాచసృత్యమశీమహీ। పశూనాగ్‌ం రూపమన్నస 
యశ శ్రీశ్షయతాం మయి। యధాహమస్యా అతృపగ్‌స్తయై పుమాన్‌; యధా 
శ్రీసృష్యతి పుగ్‌ంసి ప్రియే ప్రియా; ఏవం భగస్య తృష్యాణి యజ్ఞస్య కామ్యప్రియ। 
దదామీ త్యగ్నిర్వదతి । తధేతి వాయురాహ తత్‌ హంతేతి సత్యం చంద్రమాః । 


ఆదిత్యః సత్యమోమితి । ఆపస్తత్సత్య మాభరన్‌; యశో యజ్ఞస్య దక్షిణా 


192 అర్థం, విశేషాంశములు 





తృప్తడనౌదును.; యజ్ఞస్య కామ్యః ప్రియః = (నేను) యజ్ఞము యొక్క కోరదగిన ప్రియుడను, 
దదామి ఇతి = ఇచ్చుచున్నాను అని, అగ్నిః వదతి = అగ్ని చెప్పుచున్నాడు, తథా ఇతి వాయుః 
ఆహ = తథాఅస్తు అని వాయువు చెప్పుచున్నాడు, చంద్రమాః = చంద్రుడు, తత్‌ సత్యం = అది 
నిజము, హంత ఇతి = సంతోషమని, ఆదిత్య= ఆదిత్యుడు, సత్యం ఓం ఇతి = సత్యము 
అంగీకరించుడు అని, తత్‌ సత్యం = ఆ సత్యమును, ఆపః = జలము, ఆభరన్‌ = తెచ్చినది. 
యజ్ఞస్య దక్షిణా = యజ్ఞముయొక్క దక్షిణ, యశః= యశము. 

58. ప్రజామేకామస్సమృధ్యతాం = పుత్రోత్పత్తి రూపమున నాకోరిక పరిపూర్ణమగుగాక, - అని 
స్వామి దోసిలితో తలబ్రాలను దేవి శిరస్సున ఉంచవలెను. పశవో ......తాం = పశువులను 
గూర్చిన నా కోర్కె సిద్ధించు గాక, - అని లక్ష్మీదేవి స్వామివారి తలపై ఉంచవలెను. యజ్ఞో 
....తాం = యజ్ఞ విషయుకమగు నా కోర్కె సిద్ధించుగాక అని స్వామివారు లక్ష్మీదేవి శిరస్సున 
ఉంచవలెను. తూష్ణీం చతుర్ధం = నాలుగవది మంత్రము లేకుండ ఒకరి శిరస్సున ఒకరు 
ఉంచుకొనవలెను. లేదా (ధర్మో మేకామ స్సమృధ్యతాం. = నేను కోరిన ధర్మ సమృద్ది యౌగాక, 
శ్రియో మేకామ స్పమృధ్యతాం = నేను కోరిన ధన సమృద్ధి యగుగాక.) కొందరి మతమున 
నాలుగవసారి తూష్టీంగా చేయవలెనని, _ మరికొందరి మతమున నాలుగవసారి ధర్మో మేకామ..... 
(శియోమేకామ..., అనేవి చెప్పుచూ అక్షతారోపణము జరుపవలెనని ప్రయోగములు 
కన్చించుచున్నవి. గాన ఏదో ఒక విధానమును అనుసరించ వలసి యున్నది. 

59. విశ్వేత్తాతే, పద్మప్రియే, విష్ణు పత్నీం అను మంత్రములతో క్రమముగా స్వామి, శ్రీదేవి, భూదేవుల 
కొంగులయందు బంగారము, పసుపుకొమ్ము, పోకలు ఉంచి ముడివేసి, అలా ముడివేసిన కొంగులను 
జితంత మంత్రముతో కలిపి ముడివేయవలెను. ఇది బ్రహ్మబంధనము.మఘవన్‌ = ఓ ఇంద్రుడా, 
సవనేషు= యజ్ఞములయందు, సున్వతే = సోమరసమును పిందెడి, (యజమానికొరకు) యా = 
ఏ కర్మలు, చకర్ధ = చేసితివో, తే = నీ యొక్క తాః = ఆకర్మలు, ప్రవాచ్య = చెప్పదగినవి, విశ్వేత్‌ 
= అనంతములు, (నీవు), పారావతం = పరావతుడు అను పేరు గల శత్రువు యొక్క యత్‌ 
= ఏ (ధనము), బుషిబంధనే శరభాయ= బుషిబంధువగు శరభుని కొరకు, పురుసంభృతం 
= అధికముగా సంపాదించినట్లు, అపావృణో= వరించినావు (దాచినావు) 
పద్మప్రియే, విషుపత్నీం, జితంత మంత్రములకు అర్ధము ముందుగా ఇవ్వబడినది. 

60. అంతవరకూ పశ్చిమముఖుడైయున్న స్వామిని తూర్చుముఖమున నుండునట్లు స్థాపించవలెను. 

మహదాశీర్వచనము, ఫలప్రదానములు ఆచారానుగుణ్యంగా జరిగించవలెను. 


పాణిగ్రహణమునందలి అర్ధం-విశేషాంశములు సంపూర్ణము 


మ్మై్చ్య 


పాణిగ్రహణమ్‌ 193 


58. ప్రజామేకామ సృమృధ్యతాం । 





పశవోమేకామ సృమృధ్యతాం । 
యజ్ఞోమేకామ సృమృధ్యతాం । 
ఏవం త్రిః అక్షతానారోపయేత్‌ । 
తూస్టీం చతుర్థం ॥ 
(లేదా. (ధర్మోమేకామ నృమ్యధ్యతాం శ్రియోమేకామ స్సమృధ్యతాం[) 


59. విశ్వేత్తాతే, పద్మప్రియే, జితంత ఇతి బ్రహ్మబంధనం కృత్వా - 
విశ్వేత్తాతే సవనేషు ప్రవాచ్యాయా 
చకర్ధ మఘవన్‌ ఇంద్రసున్వతే 
పొరావతం యత్సురు నంభృతం 
వనస్వపొవృణో శృరభాయ బుష్తిబంధవే॥ 


పద్మప్రియ వ సన్నిధ / 


60. దేవం ప్ర్య్మాఖం సంస్థాప్య - 
మహదాశీర్వచనం కుర్యాత్‌ - 
భక్తాభీష్ట ఫలసిధ్యర్థం ఫలప్రదానానికరిష్యే -- 


ఇతి పాణిగ్రహణమ్‌ ॥ 


194 వ్రధానహోమాదులు 
1. వివాహా ప్రధానహోూమః 
(వివాహప్రయోగానంతరం ఈ వివాహప్రధానహోమంమొదలుకొని నక్ష్మత్రదేవతా హోమం 
ఆపైన జయాదుల వరకూ పాంచాహ్నిక ప్రథమదివసమున( వరుసగా ) జరిగింవలెను) 
తతః అగ్నిప్రతిష్థాపన సంస్మ్కారాజ్యభాగాంతే మూలమంత్రేణ 
సమిధాజ్యచరుం హుత్వా। అనయా నవోఢయా వధ్వాసహ, 
హిరణ్యగర్భ, ప్రజాపతే, సహ్రశీర్నేతి వివాహప్రధాన హోమం 
జాహుయాత్‌! 
1. హిరణ్యగర్భ సృమవర్తతాగ్రే భూతస్య జూతః వతిరేక అనీత్‌ 
సదాధారప్పథివీం ద్యాముతేమాం కస్కైదేవాయ హావిషావిధేమ 
న్వావో ॥ 








2. ప్రజాపతే నత్వదేతాన్యన్యో విశ్వాజాతాని పరితా బభూవా ॥ 
యత్సామాస్తే జుహుమస్తన్నో అస్తు వయగ్‌ ౦ స్వామ వతయో 
రయాణాగ్ల్‌ స్వావో ॥ 


8 సహస్రశీర్నా పురుషః .............. అయనాయ విద్యతే స్వాహా॥ 
యజ్లేన యజమయజంత దేవాః 444న్సంతి దేవా స్వాహా! 
జ ఇ 


(మానుషంలో ప్రథానహోమమున అగ్నిప్రతిష్ట, సంస్కారములు, సోమాయేదంవరకూ 
అజ్యభాగములు, జయాదులు ఆపైన పాణిగ్రహణము, సప్తపదులు ఉంటాయి. ప్రవేశహోమమున 
ఆగ్నిప్రతిష్ట ఆజ్యభాగముల అనంతరం జయాది వర్ణంగా ప్రాజాపత్యహోమం, ఆపైన 
ధృవారుంధతీదర్శనము చెప్పబడినది.) 

1. పాణిగ్రహణ విధ్యుక్తం కర్మ సర్వం సమాచరేత్‌ | కుండస్య చతురస్య్యస్య సమీపే మ్ర్మాఖం హరిం! 
దేవీభ్యాం సహ దేవేశం నివేశ్చ సుసమాహిత:। ఇధ్మాధానాటి సంస్కారా నాఘారాన్తం యథావిథి। 
ప్రధాన హోమం కుర్వీత ప్రవేశాఖ్య మత; పరం । లాజహోమం ప్రకుర్వీత తాన్తికం హోామమేవచ। 
సప్తావరణ హోమాన్‌ కృత్వా వైకుంఠ పార్షదాన్‌ । శ్రీ సూక్త హోమం కుర్వీత తిథి వారాధిదేవతాన్‌! 
నక్షత్రాణా మధిపతీంచ జయాటబించ  హునేత్ర్రమాత్‌ ; ప్రణీతి మార్దనాంతంతు కృత్వా 

- కర్మయథావిధి:! యానేదేవం సమారోప్ట న్యత్తవాధ్య పురన్లరం । గ్రామం ప్రదక్షిణీకృత్య దేవాగారం 
ప్రవేశయెతో। ఇతి సమ్మ క్షమాఖ్యాతం పాణిగ్రహణముత్షవం | తతో వనవిహారాఖ్య ముత్ళవం 
తూచ్చ తేధునా । ద్వితీయదివసే దేవం ..” పురు.సంహి. బ్రహ్మోత్సవాధ్యాయం 24.98-105. 

భద్రాచల పాఠమున ప్రధాన, ప్రవేశ, లాజహోమాలు లేవు. 


ప్రభానహోమాదులు 185 


2. ప్రవెశహోమః 





1... అతోదేవా అవంతునో ............. స్పష్తధామభి స్వాహాః; 

2 'ఇదం విష్ణుర్విచక్రమే పటుట సుం స్వాహా! 

తి త్రీణి పదావిచక్రమే ................ ధారయన్‌ స్వాహా॥ 

డ్తే విష్ణోః కర్మాణి పశ్యత 4004000 స్పా స్వాహా॥ 

న్‌ తద్విష్టోః పరమంపదగ్‌ం ........... పరమంపదగ్గ్‌ స్వాహాః 
6. _సహస్రశీర్నం దేవం విశ్వాక్షం ..... పరమస్స్వరాట్‌ స్వాహా! 


అథధలాజహోమః।। 


3.లాజహోమః 
అనయా నవోఢయా వధ్వాసహ లాజహోమం కరిప్యే- 
ఇయం నారీతి తస్యాః లాజాంజలినా వామపారే జోహుయాత్‌॥ 
(లాజలతో నిండిన వధువు దోసిలితో వరుడు ముమ్మారు హోనుము చేయవలెను) 
ఇయంనా ర్యువ బ్రూతే కుల్చా న్యావసన్తికా 
దీర్దాయురస్తుమే పతిర్జీవాతుశరద శృతగ్‌ం స్వావో॥! 

( కుల్పాని=పేలాలను, అవసంతికా=హోమముచేయుచున్నదై, ఉపబ్రూతే=చెప్పుచున్నది. ) 
వజ్రనఖాయ విద్ధహే। తీక్‌ప్ణ దగ్‌ంమ్రాయ ధీమపొః 
తన్నోనారసింహః ప్రచోదయాత్స్వావో!। 
నారాయణాయ విద్మహే వాసుదేవాయధీమహి । 
తన్నో విష్ణుః ప్రచోదయాత్సాహా | 


196 వపత్రభానహోమాదులు 
న. తాంత్రిక్‌ పమ? (జనని పురుషోత్తమ సంహిత విధించినది. 24 98-102) 
అథతాంత్రిక హోమం కరిప్పే ॥ 
ఇంద్రాగ్నీ నవతింవురో దాసపల్నీరధూనుతమ్‌ + 
సాకమేకేన కర్షణ శుచిన్నుస్తోమ న్నవజాత 
మద్యేంద్రాగ్నీ వుత్రహణాజుషేధాగ్‌ం స్వావో ॥. 


గయస్ఫానో అమీవవో వసువి త్పుష్టివర్ధనః 
సుమిత్ర స్ఫోమనో భవ స్వావో॥ 


* ఓం నమో నారాయణాయస్వాహా ॥ 
+*ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా ॥ 


5, నీప్పావరణ దోవతా హోమ: 
సపష్తావరణ దేవతా హోమం కరిష్వే - 
నివృత్తి శక్తి సహితాయ స్వాహా । ప్రతిష్టా శక్తి సహితాయ స్వాహా। 

వేద్యా శక్తి సహితాయ స్వాహా | కరుణా శక్తి సహితాయ స్వాహా! 
శ్రీమహాలక్ష్మీ శక్తి సహితాయ స్వాహా । రతీ శక్తి సహితాయ స్వాహా! 
సంజ్ఞా శక్తి సహితాయ స్వాహా | ప్రద్యుమ్నాయస్వాహా। అనిరుద్ధాయ 
స్వాహా ॥ 

-- ఇతి ప్రథమావరణమ్‌ 
హనుమతే స్వాహా । సుగ్రీవాయ స్వాహా । భరతాయ స్వాహా | విభఖీషణాయ 
స్వాహా । లక్ష్మణాయ స్వాహా | అంగదాయ స్వాహా శత్రుఘ్నయ 
స్వాహా । జాంబవతే స్వాహా॥ 

-- ఇతి ద్వితీయావరణమ్‌ 


ఫీ అధిక పాఠం అం. అప్ప. 


ప్రధానహోమాదులు 197 
ధృష్టయే స్వాహా । జయంతాయ స్వాహా । విజయాయ స్వాహా । 
సురరామ్రాయ స్వాహా | రాష్ట్రవర్ధనాయ స్వాహా । ఆకోపాయ స్వాహా | 
ధర్మపాలకాయ స్వాహా । సుమంతాయ స్వాహా॥ 

== ఇతి తృతీయావరణమ్‌ 
బ్రహ్మణే స్వాహా । వజ్రాయ స్వాహా । శక్ష్యై స్వాహా; దండాయ స్వాహా! 
ఖడ్దాయస్వాహా । పాశాయ స్వాహా । ధ్వజాయ స్వాహా । గదాయ స్వాహా 
త్రిశూలాయ స్వాహా । 





-- ఇతి చతుర్ధావరణమ్‌ 
సుదర్శనాయ స్వాహా | పాంచజన్యాయ స్వాహా | గదాయై స్వాహా! 
ఖడ్ద్గాయ స్వాహా | శార్‌జాయస్వాహా । పద్మాయ స్వాహా । కౌస్తుభాయ 
స్వాహా | వనమాలాయైస్వాహా। 

--= ఇతి పంచమనా వరణమ్‌ 
వళిష్టాయ స్వాహా । వామ దేవాయ స్వాహా । జాబాలాయ స్వాహా। 
గౌతమాయ స్వాహా । భరద్వాజాయ స్వాహా । కౌశికాయ స్వాహాో। 
వాల్మీకాయ స్వాహా । నారదాయ స్వాహా | 

-- ఇతి షష్టా వరణం 
నలాయస్వాహా ; _ నీలాయస్వాహా । గవయా యస్వాహా । 
గవాక్షాయస్వాహా । గంధమాదనా యస్వాహా ।; మైందాయస్వాహా। 
ద్వివిదాయస్వాహా । శరభాయస్వాహా | 

-- ఇతి సప్తమావరణమ్‌ 
“అం” అనంతాయ స్వాహా । 'గం' గరుడాయ స్వాహా | 'విం' విష్వక్సేనాయ 
స్వాహా । 

-ఇత్యావరణ దేవతా హోమమ్‌॥ 


శ శౌనకాయస్వాహా - చా.వేం.రా.భ, అంవే. రా. పాఠాలు 


198 ప్రధానహోమాదుల 
గా ఇ క్షే 
6. వైకుంఠ పార్షద పూమ;ః 
శ ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా। 


దశరథాత్మజాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి 
తన్నో రామచంద్ర: ప్రచోదయాత్స్వ్వాహా ॥ 


1. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ;తన్నో విష్ణుః ప్రచోదయాత్స్వావో 
2. మహాదేవ్వైచ విద్మహే విష్ణుపత్నైచధీమహి ; తన్నోలక్ష్మీః ప్రచోదయాత్సానో ॥ 

౩. ధనుర్ధరాయ విద్మహే సర్వసిధ్యైచ ధీమహి । తన్నోధరాః ప్రచోదయాత్సావో ॥ 

4. విష్ణుపత్నైచ విద్మహే శ్రీభూసబ్యైచ ధీమహి । తన్నో నీళాః ప్రచోదయాత్సాహా ॥ 

6. ఉర్వీధరాయ విద్మహే మహానాగాయ ధీమహి । తన్నశ్శేషః ప్రచోదయాత్సానో 





6. పక్షిరాజాయ విద్మహే సువర్ధపక్షాయ ధీమహి ; తన్నో గరుడః ప్రవోదయాత్సాహా ॥ 
7. విప్వక్సేనాయ విద్మహే వేత్రహాస్తాయ ధీమహి । తన్నస్సేనేశః ప్రచోదయాత్సావో ॥ 

8. చక్రాంతస్థాయ విద్మహే చతుశ్చక్రాయ ధీమహి । తన్నన్చక్రః ప్రచోదయాత్సాహో ॥ 

9, సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి; తన్న శ్చక్ర ప్రచోదయాత్సానో ॥ 
10.శంఖాన్తస్థాయ విద్మహే శర్మదాయ ధీమహి । తన్న శృంఖిః ప్రచోదయాత్సావో ॥ 
11.పాంచజాన్యాయ విద్మహే శుభ్రవర్ధాయ ధీమహి । తన్న శ్శంఖుః ప్రచోదయాత్సానో 
12. గదాధరాయ విద్మహే ఖద్గహస్తాయ ధీమహి । తన్నో జేతా ప్రచోదయాత్సావా ; 
13, కామోదక్షైచ విద్మహే హిరణ్మయ్యైచధీమహి । తన్నో గదా ప్రచోదయాత్సావో ॥ 

14. విష్ణు భక్తాయ విద్మహే వీరవర్యాయ ధీమహి । తన్నో ఖద్గః ప్రచోదయాత్సాహా 

15. తీక్‌ష్ణధారాయవిద్మహే నీలవర్ధాయ ధీమహి । తన్నో నందకః ప్రచోదయాత్సావో ॥ 
16. అత్యుభ్ధితాయ విద్మహే పూర్వగణ్యాయ ధీమహి । తన్నో ధన్వః ప్రచోదయాత్సానో ॥ 
నట ప 


1. ఇది పొం.ల., చా.జగ్గప్ప. గార్ల ప్రతిష్టా ప్రయోగపాఠం. వైకుంఠపార్షదహోమం ఇదే 
క్రమంలో ఏ మార్చు లేకుండా మొత్తం 108 ఆహుతులుగా పురు.సం. (2428-39) 
యందు విధించబడియున్నది. రేజే.శ్రీరం, రే[రం పాఠాలలో 85 మాత్రమే కన్పిస్తున్నవి. 
రేజే. శ్రీరం, శ్రీకూర్మం పాఠాలు వేరే క్రమాన్ని పాటించినవి. ఉదా॥ నారాయణ గాయత్రి 
తర్వాత 'విశ్వవనితాయ' అంటూ ధాత్రు విధాత్రాదులున్నాయి. 


ీ ద్వాదశాక్షరి, రామ గాయథ్రులు రే॥రం, రేజే,శ్రీరం, శ్రీకూర్మం, పాఠాలలో అధికపాఠం. 


వ్రధానహోమాదులు 199 





17. ధనుర్ధరాయ విద్మహే మహా శార్గాయ ధీమహి । తన్నో శార్గ్‌ ప్రచోదయాత్సాహా ॥ 
18. శ్రీవత్సాయ విద్మహే మహాచిహ్నాయ ధీమహి : తన్న శ్రీవత్వః ప్రచోదయాత్స్వావో ॥ 
19. జీవాత్మకాయ విద్మహే తేజోరూపాయ ధీమహి । తన్న; కౌస్తుభః సప్రవోదయాత్స్వాహా ॥ 
20. భూతాత్మకాయ విద్మహే పంచవర్థాయ ధీమహి; తన్నో వైజయన్తీః ప్రచోదయాత్స్వాహాః 
21. కోటిభాస్కరాయ విద్మహే జీవరత్నాయ ధీమహి । తన్నో మకుటః ప్రచోదయీత్వాహో। 
22. నుకరాననౌచ విద్మహే మణిస్థగితాయ ధీమహి। తన్న కుండలౌః ప్రచోదయాత్సానో। 
23. విమానేశాయ విద్మహే విష్ణురూపాయ ధీమహి । తన్నః పుష్పకః ప్రచోదయాత్సావా ॥ 
24. విశ్వవనితాయ* విద్మహే విద్వేద్యాయ ధీమహి; తన్నో ధాతా ప్రచోదయాత్స్వానో ॥ 
25. పరానందాయ విద్మహే వైధాత్రాయ ధీమహి ; తన్నో విధాతా ప్రచోదయాత్స్వాహో ॥ 
26. విక్రాంతాయ విద్మహే ద్వారనాథాయ ధీమహి; తన్నో భువంగః ప్రచోదయాత్సాహో ॥ 
27. ప్రభాకరాయ విద్మహే పారగాయ ధీమహి । తన్నో పతంగః ప్రచోదయాత్త్వావో ॥ 
28. మహాబలాయ విద్మహే ద్వారస్థితాయ ధీమహి । తన్నో మణికః ప్రచోదయాత్తావో ॥ 
29. సహస్రయజ్ఞాయ విద్మహే ద్వారస్థితాయ ధీమహి; తన్న స్తాపసః ప్రచోదయాత్సానో! 
30.ప్రతీ హారాయ విద్మహే మాల్యాంకారాయ ధీమహి । తన్న స్విద్ధఃి ప్రచోదయాత్సానో ॥ 
31.వేదోద్ధారాయ విద్మహే ధనప్రదాయ ధీమహి । తన్న స్పాధ్యః ప్రచోదయాత్సావో ॥ 
32. వేదోద్ధారాయ విదధ్యహీ్‌ మహామానాయ ధీమహి; తన్నో హరిః ప్రచోదయాత్త్వానో ॥॥ 
33. పరబ్రహ్మాయ విద్మహీ వాసుదేవాయ ధీమహి । తన్నోహంసః ప్రచోదయాత్సావో ॥ . 
34. విద్యా ప్రదాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి। తన్నో హయరగ్రీవః ప్రచోదయాత్సావో। 
35. సుధాప్రధాయ విద్మహే పృ్వీధరాయ ధీమహి । తన్న కూర్తః ప్రచోదయాత్స్వావో ॥ 
36. ధరాధరాయ విద్మహే వరాహాయ ధీమహి । తన్నో వరాహః ప్రచోదయాత్సానో ॥ 
37. వజ్రనఖాయ విద్యహే తీక్ష దగ్గ్‌ంస్తాయ ధీమహి తన్నో నారసిగ్‌ంహః ప్రచోదయాత్సావో 
38. అదితేయాయ విద్మహే కాశ్యపాయ ధీమహి । తన్నో వామనః ప్రచోదయాత్స్వావో ॥ 


2. వనితా జనితా త్యృర్థానురాగా యాంచ యోషితి - మిక్కిలి యనురాగము పుట్టించు నట్టి స్త్రీకిని, 
చకారము వలన స్త్రీ మాత్రమునకు పేరు. - అమరం. ఇక్కడ బ్రహ్మ సృష్టికి స్త్రీ మాత్రుడగుటచే 
విశ్వవనిత. 


200 ప్రధానహోమాదులు 
39. భార్గవాయ విద్మహే పరశుహస్తాయ ధీమహి । తన్నో రామః ప్రచోదయాత్సావో ; 
40. దశరథాత్మజాయ విద్మహే సీతావల్లభాయ భీమహి; తన్నోరామః ప్రచోదయాత్త్వావ। 
41. జనకజాయైైచ విద్మహే రామప్రియాయైచ ధీమహి; తన్న స్పీతా ప్రచోదయాత్స్వావో॥ 
42. లక్ష్మీ ప్రదాయ విద్మహే లక్షణాయ ధీమహి । తన్నో లక్ష్మణః ప్రచోదయాత్స్వానో ॥ 

43. రామభక్తాయ విద్మహే నిరాహారాయ ధీమహి । తన్నో భరతః ప్రచోదయాత్త్వావో ॥ 
44. సుమిత్రాత్మజాయ విద్మహే శత్రుఘ్నాయ ధీమహి, తన్నశృత్రుఘ్నః ప్రచోదయాత్త్వాహా। 
45. శబ్బరాజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి। తన్నో హనుమాన్‌ ప్రచోదయాత్త్వావో 
46. సంకర్షణాయ విద్మహే కృష్ణాగ్రజాయ ధీమహి । తన్నో రామః ప్రచోదయాత్త్వానో || 
47. రేవత్యైచ విద్మహే హరిప్రియాయైచ ధీమహి । తన్నో రేవతీ ప్రచోదయాత్సావో ॥ 
48. దామోదరాయ విద్మహే గోపాలాయ ధీమహి । తన్నః శ్రీ కృష్ణః ప్రచోదయాత్స్వావా ॥ 
49. భీష్మజాయైచ విద్మహే కృష్ణపత్నైచ ధీమహి । తన్నో రుక్షిజీ ప్రచోదయాత్య్వాహా॥ 
50. క్షాంశజాయైచ విద్మహే సత్యభామిన్వైచ ధీమహి, తన్నో సృన్మనీ* ప్రచోదయాత్చావా, 
51. మాయారూపాయ విద్మహే పిప్పలస్థాయ ధీమహి । తన్నో బుద్ధః ప్రచోదయాత్స్వానో। 
52. అశ్వారోహాయ విద్మహే కలుషఘ్నాయ ధీమహి । తన్నో కల్మిః ప్రచోదయాత్స్వావో ॥ 
53. ప్రభావత్యైచ విద్మహే ముకుందపత్మ్యైచ ధీమహి | తన్నో ద్వారశ్రీః ప్రచోదయాత్స్వావో। 
54. అగ్రవంద్యాయ విద్మహే జయధ్వజాయ ధీమహి । తన్నో ధ్వజః వ్రచోదయాత్స్వావో ॥ 
55. వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి ; తన్నో బ్రహ్మా + ప్రచోదయాత్స్వావో ॥ 
56. ధాతృపత్త్యైచ విద్మహే సరస్వత్తైచ ధీమహి ; తన్నో వాణీ ప్రచోదయాత్సావో ॥ 

57. బ్రహ్మద్భశ్యాయ విద్మహే విశ్వజ్ఞాయ ధీమహి; తన్నస్సనకః ప్రచోదయాత్సావో 

58. ధన్యాయ విద్మహే సనత్కుమూరాయ ధీమహి । తన్నోయతిరాట్‌ ప్రచోదయాత్వానో ॥ 
59. భక్తి వేద్యాయ విద్మహే భవ్యయాయ ధీమహి | తన్న సనందనః క్రచోదయాత్సావో ॥ 
60. పంచ వర్నాయ విద్మహే జ్ఞానరూపాయ ధీమహి। తన్న సృనః ప్రచోదయాత్త్వావో ॥ 


8. సస్మతీ - రే రం, చా.వేం రాభ పాఠాలు 
ీ వేదస్తత్త తతో బ్రహ్మ, టబ్రవ్మో విప్రః ప్రజాపతిః - ఇత్యమరః. 


ప్రధానవోమాదులు 201 
61. నారదాయ విద్మహే పుణ్య ట్లీకాయ ధీమహి । తన్నో దేవర్నిని ప్రచోదయాత్వానో ॥ 
62. లక్ష్మీ జనకాయ విద్మహే వేదజ్ఞాయ ధీమహి ; తన్నో భృగు: ప్రచోదయాత్స్వావో ॥ 
63. మార్కండేయాయ విద్మహే వేదప్రజ్ఞాయ ధీమహి; తన్నో మునిః ప్రచోదయాత్సానో ॥ 
64. శ్రుతేష్టాయ * విద్మహే వేదార్థాయ ధీమహి । తన్నో వ్యాసః ప్రచోదయాత్తావో ॥ 
65. వ్యాసపుత్రాయ విద్మహే చిద్రూపాయ ధీమహి । తన్నః శ్రీశుకః ప్రచోదయాత్సాహా ॥ 
66. కుంభజాయ విద్మహే సింధుహరాయ ధీమహి । తన్నో అగస్త్వః ప్రచోదయాత్స్వాహో ॥ 
67. బ్రహ్మజ్ఞాయ విద్మహే కాశ్యపాయ ధీమహి; తన్నః కాశ్యపః ప్రచోదయాత్సావో ॥ 
68. దేవజనన్వైచ విద్మహే సుపుత్తైచ ధీమహి । తన్నో అదితిః ప్రచోదయాత్సావో 

69. సర్వజ్ఞాయ విద్మహే అనసూయేశాయ ధీమహి । తన్నో అత్రిః ప్రచోదయాత్సానో 
70. అనసూయాయైచ విద్మహే యోగిన్యైచ ధీమహి । తన్నః సుశ్రీః ప్రచోదయాత్సాదో ॥ 
71. జ్ఞానదాయ విద్మహే నిస్టహాయ ధీమహి। తన్నో భరద్వాజః ప్రచోదయాత్స్వావో ॥ 
72. ఉగ్రతపసేచ విద్మహే విశ్వామిత్రాయ ధీమహి। తన్నోయతిః ప్రచోదయాత్సాహా ॥ 
73. పుణ్యధరాయ విద్మహీ అహల్యేశాయధీమహి ; తన్నో గౌతమః ప్రచోదయాత్సానో 
74. బ్రహ్మజ్ఞాయవిద్మహే అరుంధతీశాయధీమహి । తన్నో వశిష్ట ప్రచోదయాత్సావో ॥ 
75. సౌభాగ్యదాయైచవిద్మహే అరుంధత్వైచధీమహి । తన్న స్సాధ్వీః ప్రచోదయాత్తావో ॥ 
76. విధీశాయ విద్మహే విక్రాంతాయ ధీమహి । తన్నో జమదగ్ని! ప్రచోదయాత్వావో ॥ 





77. రామజనన్వైచవిద్దహే క్షత్రకన్యాయ ధీమహి । తన్నో రేణుకాః ప్రచోదయాత్సావో 1 
78. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి । తన్న శృక్రు ప్రచోదయాత్వావో ॥ 
79. శచీప్రియాయవిద్మహే పురుహూతాయధీమహి | తన్నో జిష్టుః ప్రచోదయాత్సావో ॥ 
80. రుద్రనేత్రాయయవిద్మహే శక్తిహస్తాయధీమహి । తన్నో వహ్నిః ప్రచోదయాత్సానో 
81. ధనంజయాయవిద్మహే శోచిష్కేశాయ ధీమహి । తన్న శృుష్మః ప్రచోదయాత్సానో | 
82. వైవస్వతాయ విద్మహే దండహస్తాయ ధీమహి: తన్నోయమః ప్రచోదయాత్సావో | 

4. శ్రుతేష్టాయ - రే; శ్రీరం, స్మ ఇలేస్టదాయ - అం.కూ, చా.వేం. రాభ పాఠాలు. 

5. పుణ్యాధారాయ - రే.శ్రీరం 


202 త్రభానహోమాదులు 





83. ధర్మరాజాయ విద్మహే కృతాంతాయ ధీమహి । తన్న శృమనః ప్రచోదయాత్వావో ॥ 
84. పుణ్యజనాయ విద్మహే కర్టురాయ ధీమహి । తన్నో నిర్‌బుతిః ప్రచోదయాత్సానో ॥ 
85. నిశాచరాయ విద్మహే ఖద్గహస్తాయ ధీమహి । తన్నో నిర్భతిః ప్రచోదయాత్సావా ॥ 
86. శుద్ధి జలాయ విద్మహీ పాశహస్తాయ ధీమహి; తన్నో వరుణఃప్రచోదయాత్తావో ॥ 
87. మకరాశ్వాయ విద్మహే ఖాండేశాయ ధీమహి ; తన్నో వరుణః ప్రచోదయాత్స్వావో ॥ 
88. జగత్రాణాయ విద్మహే గంధవాహాయ ధీమహి । తన్నోవాయుః ప్రచోదయాత్త్వావో 
89. ప్రాణరూపాయవిద్మహీ శరభారూఢధాయధీమహి। తన్నోవాయుః ప్రచోదయాత్సావో 
90. యక్షరాజాయ విద్మహే గదాహాస్తాయ ధీమహి । తన్ను కుబేరః ప్రచోదయాత్సావో ॥ 
91. పొలస్వాయ విద్మహే పకపింగళాయ ధీమహి । తన్న శ్రీదః ప్రచోదయాత్సావో ॥ 
92. తిపురాన్తకాయ విద్మహే గౌరీశాయ ధీమహి । తన్న శివః ప్రచోదయాత్తానో ॥ 
93. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి । తన్నో రుద్రః ప్రచోదయాత్సావో 
అపఉపస్యృశ్య। 
94, హిమాద్రిజాయైచవిద్మహే దాక్షాయత్రైచ ధీమహి। తన్నో గౌరీః ప్రచోదయాత్సావో। 
95. భాగీరథ్యైచ విద్మహ్‌ లోకపావన్వైచ ధీమహి । తన్నో గంగాః ప్రచోదయాత్సావో ॥ 
96. భాస్మరాయవిద్మహీ మహాద్యుతికరాయధీమహి ; తన్నోఆదిత్యః ప్రచోదయాత్స్వానో। 
97. రామాంశుజాయైచవిద్మహే సూర్యపత్త్యైచధీమహి। తన్నోపద్శినీః ప్రచోదయాత్సావాః 
98. ధరాంశజాయైచవిద్మహే కలిజనత్యైచ ధీమహి | తన్న శ్థాయా ప్రచోదయాళత్తావో ॥ 
99. నీళాంశజాయైచ విద్మహే సవితృపత్మ్యైచ ధీమహి। తన్నో ఉషా ప్రచోదయాత్సావో ॥ 
100. ఓషధీశాయ విద్మహీ సుధాకరాయ ధీమహి; తన్నో సోమః ప్రచోదయాత్సావో ॥ 
101.అంగారకాయవిద్మహే లోహితాంగాయథీమహి । తన్నో భౌమః ప్రచోదయాత్వావో 
102.రౌహిణేయాయ విద్మహే చంద్రజాయ ధీమహి। తన్నో బుధః ప్రచోదయాత్సావో ॥ 
103.మంత్రరాజాయవిద్మహే ఆంగీరసాయ ధీమహి । తన్నో గురుః ప్రచోదయాత్సానో ॥ 
104.భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి । తన్న శ్ళుక్రు ప్రచోదయాత్స్వానో ॥ 
105.ఛాయాపుత్రాయ విద్మహే శనైశ్చరాయ ధీమహి । తన్న స్పౌరిః ప్రచోదయాత్సాహాః 


త్రభానహోమాదులు 203 


106. అమృతభక్ష్యాయవిద్మహే చక్రచ్చిన్నాయధీమహి ; తన్నోరాహుః ప్రచోదయాత్సాహా 
107. ధూమ్రవర్థాయ విద్మహే అర్ధకాయాయ ధీమహి । తన్న కేతుః ప్రచోదయాత్సాహా 
108. రత్నాకరాయ విద్మహే సరిన్నాధాయ ధీమహి । తన్న సింధుః ప్రచోదయాత్స్త్వాబో 


అనేన విధినా అష్టోత్తరశత గాతత్ర్యా హోమం కుర్యాత్‌ 
శ్రీ భూ సూక్త హోమం కుర్యాత్‌ 


( శ్రీభూసూక్తహోమములు శ్రీకూర్మప్రతిలో అధికపాఠం ) 


7. వరివారదవతా హోమ; 


ఓం ఆధార శక్ష్యెస్వాహా 1 కూర్మాయ స్వాహా ।; కాలహుతాశనాయ 
స్వాహా । అవనీచక్రాయ స్వాహా । అమృతార్ణవాయ స్వాహా । 
అంబువర్థాయ స్వాహా । శ్వేతద్వీపాయ స్వాహా । కల్చవృక్షాయ స్వాహా! 
స్వర్ణ మండపాయ స్వాహా । పుష్మరార్హతాయ స్వాహా । విమలాయ 
స్వాహా। సరత్నాయ స్వాహా సౌమ్య సింహాసనాయ స్వాహా | ధర్మాయ 
స్వాహా । జ్ఞానాయ స్వాహా । వైరాగ్యాయ స్వాహా! ఐశ్వర్యాయ 
స్వాహా । అధర్మాయ స్వాహా। అజ్ఞానాయ స్వాహాః అవైరాగ్యాయ స్వాహా। 
అనైశ్వర్యాయ స్వాహా । ఆత్మనే స్వాహా ।; అంతరాత్మనే స్వాహా | 
పరమాత్మనే స్వాహా । శానై స్వాహా | మధ్యస్థాయ స్వాహా । 
సూర్యమండలాయ స్వాహా । సోమమండ లాయ స్వాహా | 
వహ్నిమండలాయ స్వాహా ; సత్వగుణాయ స్వాహా । రజోగుణాయ 
స్వాహా । తమోగుణాయ స్వాహా | కమలాయ స్వాహా | కమలోపరి 
సుదర్శనాయ స్వాహా । విమలశక్రై స్వాహా । ఉత్మర్షణ శక్తై స్వాహా 
జ్ఞాన శక్తె స్వాహా | క్రియాశక్రై స్వాహా । యోగశక్రై స్వాహా । ప్రభుశ్తె 
స్వాహా । ఈశ్వరశక్తై స్వాహా । సంజ్ఞాన శక్తె స్వాహా | కర్ణికాయ స్వాహా! 
కర్ణికోపరి - ఓం నమో నారాయణాయ స్వాహా | 
శ్రియై స్వాహా । భూమ్వాస్వాహా । 


204 ప్రధానహోమాదులు 





+ విమానాధి దేవతా హోమం కరిష్యే - 
చణ్జాయ స్వాహా । ప్రచణ్ఞాయ స్వాహా । భద్రాయ స్వాహా । సుభద్రాయ 
స్వాహా ।; జయాయ స్వాహా । విజయాయ స్వాహా । ధాత్రే స్వాహా । 
విధాత్రే స్వాహా । వాస్తుపురుషాయ స్వాహా । క్షేత్రపాలకాయ స్వాహా | 

+ దిక్సాలకథదేవతాహోమమ్‌కరిష్యే - 
ఇన్లాయ స్వాహా | అగ్నయే స్వాహా ।; యమాయ స్వాహా । నిర్భతయే 
స్వాహా । వరుణాయ స్వాహా । వాయవే స్వాహా । కుబేరాయ స్వాహా | 
ఈశానాయ స్వాహా ॥ 

+ ధ్వజదండాధి దేవతా హోమం కరిష్యే 
ప్రజాపతయే స్వాహా । తార్‌క్ష్యాయ స్వాహా | భూలోకాయ స్వాహా । 
భువర్లోకాయ స్వాహా; సువర్లోకాయ స్వాహా । మహర్లోకాయ స్వాహా | 
అనంతాయ స్వాహా | వాసుక్షై స్వాహా । తక్షక్రాయస్వాహా | 
కర్కోటకాయ స్వాహా । పద్మాయ స్వాహా । వు స్వాహా | 
శంఖాయ స్వాహా | గుళికాయ స్వాహా । 

శసర్వదేవతా హోమం కరిష్యే - 
పరబ్రహ్మణే స్వాహా 1 ప్రజాపతయే స్వాహా । రుద్రాయ స్వాహా | 
(అవ ఉవస్పుశ్చు సర్వదేవేభ్య స్వాహా । సామభ్య స్ప్వాహా ; యక్షేభ్య 
స్వాహా । అప్సరాభ్య స్ప్వాహా । మాసేభ్య స్ప్వాహా । సంవత్సరేభ్య 
స్వాహా । సర్వదేవేభ్య స్స్వాహా ; సముద్రేభ్య స్స్వాహాః పర్వతేభ్య 
స్స్వాహా | ఆపగాభ్య న్స్వాహా | భూతేభ్య స్స్వాహా। పశుభ్య స్వాహా ॥ 
పిండజేభ్య స్వాహా ' జరాయుజేభ్య స్వాహా | భూతేభ్య స్వాహా । 
సర్వలోకేభ్య స్స్వాహా | అతలాదిభ్య స్ప్వాహా । చండాదిభ్య స్స్వాహా॥। 

శ గుర్తు గలవి బొబ్బిలి, పొం.ల పాఠాలలో అధికపాఠాలు 


ప్రభానహోమాదులు 205 





శవాహనాథి దేవతాహోమం కరిష్యే - 
ఓం నమోభగవతే వైనతేయాయ స్వాహా | 


శశాలాధి దేవతాహోమం కరిష్యే - 
కుముదాయ స్వాహా | కుముదాక్షయ స్వాహా । శుశోభనాయ స్వాహా 
పూర్ణాయస్వాహా। పుష్మరాయ స్వాహా ; ఇంద్రాయ స్వాహా | 
పుండరీకాయ స్వాహా । వామనాయ స్వాహా; సుభద్రాయ స్వాహా । 
ఆనందాయ స్వాహా | నందనాయ స్వాహా |; యమాయ స్వాహా | 
శంకుకర్ణాయ స్వాహా । సర్పనేత్రాయ స్వాహా ; సుబంధనాయ 
స్వాహా | వీరసేనాయ స్వాహాః సుషేణాయ స్వాహా |; వరుణాయ 
స్వాహా ।; సుముఖాయ స్వాహా! సుప్రతిష్టితాయ స్వాహా |్ససుహోత్రాయ 
స్వాహా |సంభవాయ స్వాహా |ప్రభవాయ స్వాహా; కుబేరాయ స్వాహా। 

దశావతార దేవతాహోమమ్‌కరిష్యే - 
ఓం మత్స్యాయ స్వాహా | ఓం కూర్మాయ స్వాహా । ఓం వరాహాయ 
స్వాహా । ఓం నారసింహాయ స్వాహా । ఓం వామనాయ స్వాహా । ఓం 
పరశురామాయ స్వాహా | ఓం రామాయ స్వాహా । ఓం కృష్ణాయ 
స్వాహా । ఓం బుద్ధాయ స్వాహా । ఓం కల్మినే స్వాహా । 


+శపాలికాధి దేవతా హోమమ్‌కరిష్వే - 
బ్రహ్మణే స్వాహా । విష్ణవే స్వాహా। ఈశానాయ స్వాహా । సోమాయస్వాహా 


ఊ*నవకుంభాధిదేవతా హోమమ్‌కరిష్వే - 
ఓం నమో భగవతే నృసింహాయ స్వాహా; ఓం వాసుదేవాయ 
స్వాహా । ఓం సంకర్షణాయ స్వాహా । ఓం ప్రద్యుమ్నాయ స్వాహా । ఓం 
అనిరుద్దాయ స్వాహా । ఓం సత్యాయ స్వాహా । ఓం అచ్యుతాయ న్వాహా। 
ఓం అనంతాయ స్వాహా । ఓం నమోభగవతే సుదర్శనాయ స్వాహా 


206 ప్రధానహోమాదులు 





శ+అష్టమంగళాధి దేవతాహోమమ్‌కరిష్యే - 


శ్రీ వత్సాయస్వాహా  -  చంద్రమసే స్వాహా 
ఉదకుంభాయ స్వాహా -.. జాహ్నవ్యైస్వాహా 
భేర్యై స్వాహా ఆ 

ఆదర్శాయస్వాహా.. - 

మత్స్వయుగ్యాయ స్వాహా -  శ్రీదేవ్యై స్వాహా 
అంకుశాయ స్వాహా -.. విమలాయ స్వాహా 
శంఖభాయస్వాహ  - వహ్నయే స్వాహా 
ఆవర్తాయస్వాహా  - సరస్వత్యై స్వాహా 


8. కేశేవాది చితుర్పింశతి నామ హూమిః ॥ 

కేశవాది చతుర్వింశతి నామ హోమం కరిప్యే- 

ఓం కేశవాయస్వాహా । ఓం నారాయణాయ స్వాహా । ఓం 
మాధవాయ స్వాహా | ఓం గోవిందాయ స్వాహా | ఓం విష్ణవే స్వాహా। 
ఓం మధుసూధనాయ స్వాహా । ఓం త్రివిక్రమాయ స్వాహా । ఓం 
వామనాయ స్వాహా । ఓం శ్రీధరాయ స్వాహా । ఓం హృషీకేశాయ 
స్వాహా । ఓం పద్మనాభాయ స్వాహా । ఓం దామోదరాయ స్వాహా। ఓం 
సంకర్షణాయ స్వాహా । ఓం వాసుదేవాయ స్వాహా । ఓం ప్రద్యుమ్నాయ 
స్వాహా। ఓం అనిరుద్ధాయ స్వాహా | ఓం పురుషోత్తమాయ స్వాహా | 
ఓం అధోక్షజాయ స్వాహా ।; ఓం నారసింహాయ స్వాహా ఓం 
అచ్చుతాయ స్వాహా । ఓం జనార్దనాయ స్వాహా | ఓం ఉపేంద్రాయ 
స్వాహా। ఓం హరయే స్వాహా। ఓం శ్రీ కృష్ణాయ స్వాహా | 


ప్రధానహోమాదులు లిం? 


10.89 వార నక్షత్ర దైవత్యహోమమ్‌కరిప్యే' - 

తివి దేవతా హోమః ;:- 
ఓం వహ్నయే స్వాహా - ప్రతిపదే స్వాహా; ఓం త్నష్షే స్వాహా - ఓం 
ద్వితీయాయై స్వాహాః ఓం హిమాద్రి జాయై స్వాహా - తృతీయాయై 
స్వాహా ; ఓం గణపతయె స్వాహా- చతుర్ధెస్వాహా ; ఓం సర్సాయ 
స్వాహా - పంచమ్మై స్వాహా; ఓం కుమారాయ స్వాహా - షస్టైస్వాహా। 
ఓం గౌరీశాయ స్వాహా - అష్టమ్మై స్వాహా । ఓం వసవే స్వాహా - 
నవమ్యై స్వాహా । ఓం నాగాయ స్వాహా - దశమ్యై స్వాహా । ఓం 
ధర్మాయ స్వాహా - ఏకాదశ్ర్యైస్వాహా । ఓం హరయే స్వాహా - ద్వాదశ్యై 
స్వాహా । ఓం కామాయ స్వాహా - త్రయోదశ్వ్యై స్వాహా । ఓం కలయే 
స్వాహా - చతుర్దశ్యై స్వాహా ।; ఓం ఇన్షవే స్వాహా - రాకాయై స్వాహా | 
ఓం పితృభ్య స్వాహా-ఓం అమావాస్యాయై స్వాహా ॥ 





వారాధి దేవతా హోమః :- 
ఓం భాస్మరాయ స్వాహా - భానువాసరాయ స్వాహా । 
ఓం చంద్రాయ స్వాహా - ఇందువాసరాయ స్వాహా । 
ఓం భౌమాయ స్వాహా - కుజవాసరాయ స్వాహా | 
ఓం ఇందుజాయ స్వాహా - సౌమ్య వాసరాయ స్వాహా | 
ఓం గురవే స్వాహా - గురువాసరాయ స్వాహా । 
ఓం భృగవే స్వాహా - భృగువాసరాయ స్వాహా | 
ఓం మందాయ స్వాహా - మందవాసరాయ స్వాహా॥ 


1. తిథి, వార హోమములు అం.అప్ప, శ్రీకూ, రేజే.చి.సిం. ప్రతులలో కన్పించలేదు. 


208 


వప్రధానహోమాదులు 





నక్షత్ర దైవత్య హోమ :- 
ఓం అగ్నయే స్వాహా 
ఓం ప్రజాపతయేస్వాహా 
ఓం సోమాయ స్వాహా 
ఓం రుద్రాయ స్వాహా 
ఓం ఆదిత్యై స్వాహా 


ఓం బృహస్పతియే స్వాహా 


ఓం సర్చేభ్య స్వాహా 
ఓం పితృభ్య స్వాహా 
ఓం అర్యమ్లు స్వాహా 
ఓం భగాయ న్వాహా 
ఓం సవిత్రే స్వాహా 

ఓం త్వష్ల్రే స్వాహా 

ఓం వాయవే స్వాహా 


ఓం ఇంధ్రాగ్నిభ్యాగ్‌ంస్వాహా - 


ఓం మిత్రాయ స్వాహా 


ఓం కృత్తికాభ్య స్స్వాహా | 

ఓం రోహిత స్వాహా | 

ఓం మృగశీర్నాయ స్వాహా | 
ఓం ఆర్హాయై స్వాహా | 

ఓం పునర్వసుభ్యాగ్‌ం స్వాహా । 
ఓం తిష్యాయీ స్వాహా | 

ఓం ఆశ్రేషాభ్య స్ప్వాహా | 
ఓం మఖాభ్య స్వాహా । 

ఓం ఫల్గునీభ్యాగ్‌ం స్వాహా | 
ఓం (ఉత్తర) ఫల్లునీభ్యాగ్‌ స్వాహా! 
ఓం హస్తాయ స్వాహా | 

ఓం చిత్రాలయై స్వాహా | 

ఓం స్వాత్యై స్వాహా | 

ఓం విశాఖాభ్యాగ్‌ం స్వాహా | 
ఓం అనూరాధేభ్య స్స్వాహా | 


2. శ్రీకూర్మప్రతిలో అగ్నయే స్వాహా, కృత్తికాభ్య స్వాహా, అంబాయై స్వాహా, దులాయై స్వాహా, 
నితత్యై స్వాహా, అభ్రయంత్యై స్వాహా, మేఘయంత్యై స్వాహా, వర్ష్మయంత్యై స్వాహా, చుపుణీకాయె 
స్వాహా, ....... అంటూ పూర్తిగా స్మార్త పాఠాన్ని అనుసరించిన నక్షత్ర దేవతాహోమం 
కన్పిస్తున్నది. చూడడు యాజుష పూర్వ ప్రయోగం. పుట. 72. నక్షత్రములు వాని 
అధిదేవతలు తైత్తరీయ సంహిత 4 కాండ 4 ప్రశ్న 10 అను వాకమునందు గలవు. 
కృత్తికతో మొదలై భరణితో ముగియడం వైదిక నమృదాయం. 


8 * తుష్యం త్యస్మిన్నర్థయే ఇతి తిష్యః - దీనియందు కార్య సిద్ధికొరకు సంతోషింతురు తిష్య 


ఆనగా పుష్య నక్షత్రము. * - అమరం. 


ప్రభానహోమాదులు 


209 





ఓం ఇంద్రాయ స్వాహా - 
ఓం నిర్‌బుతయే స్వాహా - 


ఓం అద్భ్య స్వాహా - 


ఓం విశ్వేభ్యోదేవేభ్య స్వాహా - 


ఓం బ్రహ్మణేస్వాహా - 
ఓం విష్ణవే స్వాహా 

ఓం వసుభ్య స్వాహా 
ఓం వరుణాయ స్వాహా 


ఓం అజాయైకపదే స్వాహా- 


ఓం జ్యేష్టాయై స్వాహా | 

ఓం మూలాయ స్వాహా | 

ఓం (పూర్వ) ఆషాధాభ్య స్స్వాహా। 
ఓం (ఉత్తర) ఆషాఢధాభ్య స్స్వాహా। 
ఓం అభిజితే స్వాహా | 

ఓం శ్రవణాయ స్వాహా | 


ఓం శ్రవిష్టాభ్య స్స్వాహా | 
ఓం శతభిషజే స్వాహా | 
ఓం ప్రోష్టపదేభ్యీ స్ప్వాహా | 


ఓం అహయే బుద్నియాయిస్వాహా- ఓం (ఉత్తర) ప్రోష్ట పదేభ్యస్స్వాహా | 


ఓం పూష్టే స్వాహా ఆ 
ఓం అశ్చ్విభ్యాగ్‌ం స్వాహా - 
ఓం యమాయ స్వాహా - 


ఓం రేవత్యై స్వాహా | 
ఓం అశ్చ్వినీభ్యాగ్‌ం స్వాహా | 
ఓం అపభరీణీభ్యాగ్‌ం” స్వాహా 


4 శ్ర విష్టా - రేజే॥ శ్రీరం పారం. “ శ్రవిష్టయా సమా ధనిష్టా - శ్రవిష్ట యని శ్రవణమునకు, 

ధనిష్టకు కూడ పేరు. శుభకర్మలయందు మంచిదని వినబడునది శ్రవణము, ధనము 
కలిగించునది ధనిష్ట” - అమరం. స్మార్తమున శ్రవణమునకు శ్రోణపదము వాడబడినది. 
అమర కోశమున (శవణమను అర్హమున (శ్రవణ, శ్రోణపదములు లేవు కాని 
సూర్యరాయాంధ్రము శ్రోణ పదమునకు శ్రవణమును అర్ధమునిచ్చినది. 


లః 


నారా 


. ప్రోషపద, ఉత్తర ప్రోష్ప పదలని వేదమున పేర్కొనబడిన నక్షత్రములకు క్రమముగా పూర్వభాద్ర, 
ర్‌ టా క్ర ర్‌ ట్‌ లు లు: 


ఉత్తర భాద్రలని పేర్లు. “స్యుః ప్రోష్టపదా భాద్రపదాః - ప్రోష్టమనగా నెద్దు, దాని పాదము 
వంటి పాదములు గలవి, భద్రం పదం యాసాం తాః శుభకరములైన పాదములు గలవి, 
అను ఈ రెండు పూర్వభాద్ర ఉత్తరాభాద్రలకు పేళ్ళు - అమరము 


అహయే బుధ్నిమాయ - అని స్మార్తపారం. 


అపభరిణి పదము వేదంలో ఉన్నది 


ప్రధానహోమాదులు 





210 
11జయాదిహోమః * 
సమిత్సన్నహన మది స్సంస్పర్శయిత్వా | 
అగ్నయ ఇదమితి సమిధ మగ్నొ నిధాయ | 
రుద్రాయ తంతిచరా యేదమితి యిధ్మసన్నహనం నిదధ్యాత్‌ ॥ 
(సమిధను ఇధ్మ సన్నహనమును నీటితో తడిపి అగ్నియందుంచవలలె) 
తతః అస్మిన్‌ కర్మణి కర్మ పరిపూర్ణతా సిధ్యర్థం తత్తత్‌ కర్మ ఫల 
సిధ్యర్థం జయాదిహోమం కరిష్యే - 


చిత్తంచ స్వాహా | ........... (ప్రణీతి మార్దనాంతం చేయవలెను) 








8. శ్రీకూర్మ పాఠంలో జయాది హోమానికి ముందు 'విష్ణవే స్వాహా, యజ్ఞాయస్వాహా, ప్రతిష్టాయై 
స్వాహా, భూస్స్వాహా, భువస్స్వాహా .. అని కొన్ని ఆహుతులు కన్పిస్తున్నవి. జయాదులను, 
ఆపై ప్రణీతి మార్దనాంతం జరిగించవలెనని పురు.సం విధించినది. చూ. అధస్సూచిక 1. 


పుట .... 


బలిప్రీదానేమ్‌ 1 

చిత్రవస్త్ర విచిత్రమాల్యాద్యైః శివికాదిక మలంకృత్య ; ఆలయాఖి 
ముఖే ప్రతిష్థాప్య । దేవేశం నానా విధ వస్తై రలంకృత్య। వేడాహమేతమితి 
శిబికా మారోప్య । నృత్త గీత వాద్య ఛత్ర చామర ధూప దీప ధ్వజ 
పతాకాద్యిః ఆచార్యాది భక్త జన యుక్తం, ప్రథమ దినాది నిత్య బల్యర్థం 
ముద్ద నిష్పావ కుళుత్ణ మాష తిల తిల్యాపూప మిశ్రిత బలిపాత్రయుత 
మాచార్యః వరిచారకమూర్శ్ని విన్యన్య, ఆలయ ద్వారపాలక, 
విమానపాలక, ఇంధ్రాది లోకపాలక బల్యర్థం గ్రామం శనై శృనైః 
ప్రదక్షిణం కృత్వా, గగ్రామవాసిన స్సర్వజనాః నానాఫలాపూపాదీని. 
దద్యుః ॥ 

ఏవం గ్రామం ప్రదక్షిణం కృత్వా దేవ మాలయ మావిశ్య । 

అలంకృతాస్థాన మండపే సింహాసనే దేవం సంస్థాప్య | 

పాద్యాద్యై రభ్యర్చ్య | 
ఫి “ బ్రహ్మ కలశాది కలశాన్‌ ధాన్యోపరి నిధాయ | హిరణ్య శృంగమితి 

వరుణ సూక్తం పఠన్‌ ఉదకం పూరయిత్వా ।! గాయత్ర్యాఖి మన్య్య ! 
పురుష సూక్తే నాభిషించ్య 1” 

అపూపాదికం నివేద్య | నీరాజనం దత్వా । ప్రణమ్య । అభ్యంతరే 

దేవ మాస్థాపయేత్‌ | 
ఏవం సాయాహ్నే ద్వితీయాత్రభృతి నిత్యం సాయం ప్రాతర్నిత్యార్చనాంతే 
దేవస్య విశేషార్చ్సనం విశేష నివేదనం, ద్వారతోరణాన్తరాళ పతాక 
దేవతారాధనం, యోగేశ్వర ధ్యానకుంభారాధనం హోమం బలించ 
కృత్వా । సాయం ప్రాత రుభయంచ కారయేత్‌ | 


1. రెండవదినమునుండి ప్రతిదినము నిత్యార్చ్సనానంతరం ఉదయ సాయంకాలములయందు 
వైకుంఠపార్వదాది హోమములన్నియు జరిగించి ఆపై బలిప్రదానమొనరింపవలె . 


జీ బంవేం రా. ప్రతి అధిక పాఠం 


212 విశేషోత్సవములు 
సీదస్యోత్స్‌వవిధి: 
(6 వ దినము (పాంచాహ్నికమున 2 వదినము) 
నవాహ్నిక దీక్షా షష్టదినే (ద్వాదశి) సాయాహ్నేదేవమాసానే వినివేశ్య। 
విష్వక్సేనం ప్రపూజ్య। పుణ్యాహజలేన చందన తాంబూలాది సదస్య సంభారాన్‌ 
సంప్రోక్ష్య । నూతన పీత కౌశేయ వస్తే ఆఢథకప్రమాణ తండులోపరి అష్టదళ 
పధ్మకర్ణికా మధ్యస్థిత కుంకుమ వుష్ప చూర్జోదక కలశే బ్రహ్మాణం, 
అష్టదళేప్వింద్రాదీన్‌ షోడశోపచారై రభ్యర్హ్య। 

+ “ చతుర్వలయయుత మండపాష్టదిక్షు ఆష్టదిక్సాలకానావాహ్య । 
తన్మధ్యే బ్రహ్మకలశోత్తరభాగే వసన్త కలశం నిధాయ। ఆపోవా ఇదగ్‌ం సర్వమితి 
తీర్థాన్యాక్ళష్య। కలశస్య ముఖే విష్ణురితి కలశానావాహ్య : శ్రీమత్తులసీ దళం 
నిక్షిప్య; పంచత్వక్‌ పంచపల్లవ పంచామృత నవరత్నాని పరిమళద్రవ్యాణి 
తత్తన్మన్తై ర్నిక్షి్య । ధ్రువ బేర గాయత్ర్యా అభిమన్ష్య । సర్వధర్మాన్‌ పరిత్యజ్యేతి 
నమస్మ్కుర్యాత్‌ ” + 

అనంతరం సువర్హ భాజనే క్రముక నాగవన్లీ దళయుతం పరిషద్దక్షిణాం 
గృహీత్వా ॥ కమాంగాథాముదీ రయేత్‌ ॥ 


(నభా తాంబూలమును వక్లెమునందుంచుకొని లేచినిలచి నభవారి కీక్రిందివిధముగా 
విజ్ఞాపునచేయవలెన్తు 


సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిష్ణు స్వరూపాణామ్‌ బ్రాహ్మణానాం 
సర్వత్ర ఇమా న్యాసనాని - సుఖాసనాని। 








2. హవల్దార్‌ అం.సీతారామాచార్యులుగారు చెప్పిన ప్రకారం బొబ్బిలి శ్రీవేణుగోపాలస్వామి 
వారి దేవాలయమునందు నవాహ్నిక షష్ట దినమున (ద్వాదశి) సాయంకాలం వసంతోత్సవం 
జరుగుతున్నది. అ వసంతోత్సవ ప్రయోగముతో బాటే ఆ దినముననే అం.వేంన ప్రతియందు 
సదస్యోత్సవము వ్రాయబడియున్నది. 

ఫీ అం.వేం.రా. ప్రతి, 


విశేషోత్సవములు 218 
పొరణ్యరూవ నృహిరణ్య సందృగ పొన్న పాత్సేదు హిరణ్య వర్ధః। 
హిరణ్యయా త్పరియోనే ర్నిషద్యా హిరణ్యదా దద త్యన్న మస్తై / 

అఖిలాండ కోటిబ్రహ్మాండ నాయకస్య శ్రీ ........ 
స్వామినః వివాహ సదస్య మహోత్సవ సమయే అత్రస్థితాశేష విద్వస్హనానా 
మనేక సువర్ణ మంత్ర పుష్వాణి । ఇతి పరిషద్దక్షిణాం దత్వా ॥ 
ఆశిషోవాచయిత్వా ! వస్త్రచందన తాంబూలదిభి స్తోషయేత్‌ ॥ 
ఇతి సదస్యోత్సవ విధిః! ! 





వసీంతోత్సవ; (6 వ దినము (పాంచాహ్నికమున 2 వదినము) 

నవాహ్నిక దీక్షా షష్టదినే (ద్వాదశి) సాయంకాలే వసంతోత్సవం 
కుర్యాత్‌ |! సంకల్ప్య। విష్వ్సేనపూజా పుణ్యాహవాచనం కుర్యాత్‌ |! వసంత 
కలశాన్‌ ప్రోక్ష్య । దేవస్య పురతః నూతన వస్త్రోపరి తండులై ర్మండలం 
కృత్వా ! మండలోపరి ఇంద్రాదీశానాన్త మష్టకలశాన్‌ వసన్త యుక్తాన్‌ 
విన్యస్య । మూలమన్రేణాభిమన్య్ర్య | మూలేన షోడశోపచారాన్‌ సమర్వ్య। 
వేదాహ మేతమితి వసంతం సమర్ప్య । శేషం భక్తానాం దత్వా | 
వసంతోత్సవ పూర్వకం గ్రామ ప్రదక్షిణం కృత్వా ।; ఆలయం (ప్రవిశేత్‌! 


ఎర్లం 


1డీ వ్రిశేషోత్సవములు 





రథోత్సవ! (7 వ దినము(పాంచాహ్నిక తృతీయదివసము) 

శ “సప్తమధిన రాత్ర్యాం నిత్యోత్సన నీరాజనా నంతరం భగవతః , 
వురతో నూతన వస్త్రోపరి తండులై రృండలం విరచ్య, తస్తిన్‌ పట్కోణపద్దం 
విలిఖ్య / వదృమధ్యే తండుల కలశే: ఓం వశిష్రాయనమః ఇతి వశిష్ట 
మావాహ్య, ప్రాగాది పట్మోణేషు తండులయుత కలశాన్‌ విన్యస్య। కశ్యప 
అత్రి భరద్వాజ విశ్వామిత్ర గౌతమ వశిస్ట జమదగ్నీన్‌ తత్తన్నామ మంతైః 
యథాక్రమామావావ్యా ॥ ఓం నప్తబుఫపిభ్యోనమః ఇతి మంత్రేణ 
పషోదశోపచారై రభ్యర్హ్య। జిం వళిప్పాయనమః ఇతి మన్రేణ పకస్య వైష్ణవస్య 
తత్కలశం దద్యాత్‌ । ఏవం ప్రకారేణ కశ్యపాది నామ మశ్హైః వణ్ఞాం 
వైఫ్ణవానాం కోణస్థిత పట్కలశాన్‌ దద్యాత్‌; రథోతృవాంగ విప్వక్సేనపూజా 
పుణ్యాహవాచనాని కృత్వా వుణ్యాహవాచ నోదకేన రథం సంప్రోక్ష్య , 
రథేన భగవంతం నివేశ్చ: అర్హ పాద్య ఆచమనీయ గంధపుప్ప దూప దీప 
నైవేద్యాని నమర్చ్య : నివేదిత ముద్గాన్నం రథన్య అప్టదిక్షు బ్రహ్మేన్హా 
దీశానాన్తం తత్తన్నాను మన్తై ఉత్సవ బలించ కృత్వా: తాంబూల నీరాజన 
మన్రపుప్పాణి భగవన్తం సమర్శ్య | గ్రామ ప్రదక్షిణ పూర్వకం ఆలయం 
వ్రవిశత్‌, రథారోహణా ద్యాలయ ప్రవేశపర్యన్తం పట్‌ షష్టి భోజ్యాన్‌ ద్రవిడ 
పారాయణ వూర్వకం భగవతో నివేద్య / అనంతరం పరకాలోత్సవ 
విహారాంళ్రద్రవిడ పారాయణ పూర్వకం నివేద్య, తాంబూల నీరాజన మన్త్ర 
వుప్పాన్‌ భగవతేదద్యాత్‌, ఏకస్య భోజ్యస్య నివేదనేప్వుక్త ప్రకారేణ కర్తవ్యం: 
షట్‌ షష్టి భోజ్యాన్‌ ద్రవిడ వేద పొారాయణోక్త ప్రకారేణ నివేదనం కర్తవ్యం” 

' ఈ రథోత్సవ ప్రక్రియ బొబ్బిలి అం.సీతారామాచార్యుగారి సౌజన్యంతో వారి తండ్రిగారు 


అం.వేం.న ప్రతినుండి లభ్యమైనది. నవాహ్నిక సప్తమ దినమున జరుగు ఈ ఉత్సవం 
పాంచాహ్నికమున కన్పించుట లేదు. 


బ్రిశేషోత్సవములు 215 





మగ (యా) యాత్రావిధి? (8 వ దినము(పాంచాహ్నిక చతుర్ధదివసము) 

సశ చత్రుర్దశ్యా మాచార్యో నిత్యకర్మాను ష్టానాదికం కృత్వా | 
శయనమందిరం ప్రవిశ్య । దేవముత్థాష్య 1 (బ్రహ్మ కలశాది 
పంచకలశాన్‌ ధాన్యోపరి నిధాయ । హిరణ్య శృంగ మిత్యాది వారుణ 
మంత్రే జోదకపూరితాన్‌ పంచకలాశాన్‌ గాయత్ర్యాభిమంత్ర్య । దేవం 
నిత్యార్చన క్రమేణాభ్యర్న్య ; పురుష సూక్తే నాభిషిచ్య ; నిత్యహోామం 
కృత్వా । దేవస్య సమిపం గత్వా | ప్రణమ్య ॥ . 

మృగయాత్రా త్వయాదేవ శ్వః కర్తవ్యం సురేశ్వర | 

తత్ర ప్రతిసరారంభ మనుజ్ఞాం దాతుమర్దసి ॥ 

జితంత ఇతి కంకణంబధ్వా - 

జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన । 

సుబ్రహ్మణ్య నమస్తేస్తు మహాపూరుష పూర్వజా ॥ 
ధృతచాపశరం చిత్రరక్షాది కటక సంయుతం దేవం దేవీం వినా 
అశ్వారఢం కృత్వా। గ్రామసమిపే గగ్రామోపాంతవనే విహారవేదిమధ్యే 
దేవమానీయ । తత్రేక్షుఖండ అపూపాదికం నివేద్య | తత్రాశ్వ గజ 
రథారూఢజనై స్సార్ధం, చక్రవిశ్రామితైస్సహ, మృగయా సంభ్రమం 
నాటయిత్వా - 
“పుణ్యాహం కృత్వా । తజ్జలేన శరశరాసనాదికం ప్రోక్ష్య ।! ధన్వనాగా 
ఇతి మనై్రేణ దేవకర స్పర్శన పూర్వకం యత్ర బాణా సంపతంతి ఇతి 
మన్రేణ బాణాన్‌ సర్వతః విసృజేత్‌- 


శశ నవాహ్నిక అష్టమదినమున (చతుర్దశినాడు) మృగయోత్సవం, పాంచాహ్నికమున ఇది త్రయోదశి 
నాడు కన్చీస్తున్నది (రం, పొం.ల. ప్రతులు). మృగగయోత్సవం “సప్తమే ఆహని యద్వా అష్టమే 
అహనివా” అని క్రి.కై.చం. పేజి.నెం. 190. మృగయోత్సవం సాయంకాలం చేయడం ఆచారం. 


216 విశేషోత్సవములు 


యత్రబాణాః సంపతంతి కుమారవిశిఖా ఇవ 

ఇంద్రోన స్తత్ర వృత్రహా విశ్వాహా శర్మ యచ్చతు ॥ 
మృగచ్చేద నటనార్ధం రంభాస్థంభాన్‌ భిత్వా ! మృగయా * వినోదం 
పరకాల వైభవంచ పరిత్వా |” 
పశ్చాదాలయస్య పురస్తా తృంవాదన 2 రూపం వినోద మవధార్య | 
ఇందిరాకటాక్షైరను (గ్రపాతం దేవం ఆలయ మావిశ్య । 
పూర్వవదర్చయేత్‌॥ 





౩ 
శేషహూమ్‌ః (8వ దినమున అపరరాత్రి (పాంచాహ్నికచతుర్ధదివసము)- 


(వివాహమైనవీదవ దినముల అనంతరం నార్టవనాడు ఆవరరాత్రి యందు దీక్షా 
విసర్థనరూపమగు శేషహోమము జయాద్యుత్తరపరి షేచనాంతం జరిగించదం మానుషమున 
గలదుప్రాణానాయమ్య - .... చత్వారిశ్ళంగా... షట్టాత్ర ప్రయోగం ఆజ్బభాగాలతోసహా 
శేషహోమం జరిగించవలె నని స్మార్తం) 


అథ చతుర్దస్యా మపరరాత్రౌ శేషహోమ ప్రయోగః ॥ 
పరిషించ్య | 
న సమిధాజ్య చరుఖిః ప్రత్యేకం మూలమనై్రేణ, పంచోపనిషదైశ్చ 
ఆష్టోత్తరశతాహుతీ ర్హుత్వా ॥ 
2. తతః అష్టాక్షర, ద్వాదశాక్షర, విష్ణుగాయత్ర్యా చ అష్టోత్తరశత 
మాజ్యేన ప్రత్యేకం హుత్వా | 
అయం శేషహోమ ఇత్యుచ్యతే ॥ 
8. తతః జయాద్యుత్తర పరిషేచనాంతం కృత్వా | 
అథవినోదోత్సవ విధిః 
1.&2 చోరసంవాద రుక్మిణీసంవాదములు అనుబంధము 16 న ఇవ్వబడినవి. 
8.పాద్మం చివరిరోజున శేషహోమాన్ని విధించినది- చర్యా 80. 38,34,385 
“త్రుర్యేహ న్నవర రాత్ర్యాం వై శేషపోమం సమాచరేత్‌ । సమిధాజ్య చరుప్రాయై రష్టోత్తర 
శతాహుతీః జహుయా తేన మూలేన పంచోపనిషదైరపి! పూర్ణాహుతిం తతః కృత్వా 
పంచమే దివసే గురుః ॥ - వి.తి. 7.609,610 


విశేషోత్సవములు రగా 





1.వినోదోత్సవః (9 వ దినము ఉదయం (పాంచాహ్నికపంచమదివసము) 
పరేద్యుః ఉషఃకాలే (మరునాడు ఆనగా పౌర్ణమినాటి ఉషఃకాలం) 
వినోదోత్సవార్థం దేవం యానమారోప్య | ఊర్మికా మార్గణార్ధం (ఉంగరము 
వెదకుట) ఇత స్తతః పర్యటనం కారయిత్వా । ఆలయం ప్రవిశ్య । సింహాసనే 
ఉపవిశ్య ।; పాణానాయమ్య । విష్వక్సేన పూజా పుణ్యాహవాచన 
పురస్సరం ఘృతాఖభిషేకార్థం ఘృతకుంభ మండలారాధనం కరిష్వే | 
ఇతి సంకల్ప్య 
2.వృతారోవణమ్‌ - * 
ద్రోణ పరిమిత తండులోపరి నూతన వస్త్ర మాచ్చాద్య। తదుపరి అష్టదళ పద్మం 
విలిఖ్య మధ్యే ఘృతపూరిత కుంభం నిధాయ । తస్తిన్‌ బ్రహ్మాణ మావాహ్య । 
అష్టదిక్షు లోకపాలా నావాహ్య । షోడశోపచారై రభ్యర్ధ్వ్య । ఘృత కుంభం 
సమాహృత్య। 
ఆచార్య హస్తేన పాదాగ్రే - సుమంగళాయ నమః 
- ఇతి ఘృతమభ్యర్జ్య - పాణిం ప్రక్షాళ్ళ 
మూలమంత్రేణ కంఠే - భద్రాయ నమః 
- ఇతి ఘృతమభ్యర్జ్య - పాణిం ప్రక్షాళ్ళ , 
మూలమంత్రేణ శిరసి - సుశోభనాయనమః 
- ఇతి ఘృ్యతమఖ్యర్జ్య - పాణిం ప్రక్షాళ్య 
అన్యేప్వంగే ప్వక్షతారోపణ మేవ ॥ 





ఆం పాద్మాది సంహితలలో లాజహోమానంతరం (ఏకాదశినాడు) ఘృతారోపణము చెప్పబడగా 
ప్రస్తుతము లభించిన పాఠమున చక్రతీర్ధవిధికి ముందు (పౌర్ణమినాడు) చెప్పబడినది. ఈ విధానము 
కపింజల సంహితయందు సంపూర్ణముగ చెప్పబడియున్నవి.. (కపిం.23. 50-54) పాద్మమున 
ఘృత దూర్వాంకుర చందన శాలితండులముల ఉపయోగముండగా ఇందు కేవల ఘృతోపయోగమే 
కన్చించుచున్నది. సుశోభనాది మన్హములు దాదాపు ఒకే విధముగనున్నను వాని వినియోగమున 
భేదమున్నది. వినోదోత్సవ, ఘృతాభిషేక, చూర్జోత్సవములు బొబ్బిలి అం.వేం.న పాఠము 
ననుసరించి, చక్రతీర్థపాఠము బాలసీమ చా.వేం రాభ. పాఠముననుసరించి నిర్ణయింపబడినవి. 
క్రి.కై.చం. చూర్చోత్సవమునుచెప్పుచూ “పూర్వవత్‌' అనగా నవాహ్నిక షష్టమ దినమున జరిగిన 
విధముగా పౌర్ణమినాటి ఉదయం జరిగించవలెననిచెప్పినది. (పేజి.నెం. 191.) 


ఫా 


218 విశేషోత్సవములు 


3౩.చూర్చోత్సవ విధిః 
అథ పౌర్ణమాస్యాం* ప్రాతరుత్సవానంతరం తీర్ధస్నాన కాలాత్పూర్యం 
ఉత్సవ బేరం వినా ధ్రువాయ హవిర్నివేద్య | అన్యత్సర్వ హోమాదికం 
కృత్వా || తీరయాత్రాధివాసార్థం దేవాభిముఖే స్థండిలం కృత్వా- 
పశ్చమే చక్రం, ఉత్తరే విష్వక్సేనం అష్టోపచారైరభ్యర్చ్య ॥ 





 “దేవాభిముఖే వంచదోణపరిమితి ధాన్య రాశౌ అలంకృత ఉలూఖలం 
నిధాయ ॥ 
ఉలూఖలే లక్ష్మీ మన్రేణ లక్ష్మీ మావావ్యో ॥ 

్రొశ్చతే లక్ష్మీశ్చ వత్వ్యౌ ..... సర్వం మ నిషాణ / 


మునలే మూలమన్రేణ భగవన్త మావావ్యా ॥/ 
ఓం నమోనారాయాణాయ 


బుత్విగ్భిన్సహ ఆచార్యః తదులూఖలే వారిద్రా ఉళీర కచ్చూర 
వలా లవంగాది వరిమళ ద్రవ్యాణి నిధాయ ॥ గణికాదిభిః దేవానీభిః 
మంగళ పాళకైః చూర్చీకృత్య / తచ్చూర్జం నవవస్రయుత కలశే. నిక్షిప్య 
ద్రోణపరిమిత తండులోపరి విన్యస్య । మూలమన్తేణ భగవన్త మావాపహ్యా! 
గంధాదిభి రభ్యర్ష్య / బుత్విగ్భిన్సవా ఆచార్యః తచ్చూర్గకలశం దేవ 
సమీపే నిధాయ ! ప్రదక్షిణ వూర్వకం దండవత్ర్రణమ్య / తచ్చూర్ధం శ్రీ 
సూక్తేన దేవాయ సమర్పయేత్‌! అనేక స్తోత్ర పూర్వకం వుష్పాంజలిం 
సమర్చయేత్‌ / తచ్చూర్థం అశుభ వారణార్ధం ఆచార్యాది భక్తజనైః శిరసి 
ధారయేత్‌! దోణవరిమిత తండులోపరి వసంత కలశం నిధాయ ! తస్మిన్‌ 
నారాయణం, దిక్షు లోకపాలానావావ్యా / తద్వసంతం శళీర్షే సమర 
శేషం భక్తానాం వినియోగ మాచరేత్‌ /” 

శ చూర్చోత్సవం అం.పీ గారి పాఠం, క్రి.కై.చం. అనుపారి. 


బ్రిశేషోత్స్వవములు 219 
4. చకతీర్థమ్‌ (అవభృధః, చక్రవారి) 


“అథ పౌర్థమాన్యాం ప్రాతరుత్సవానంతరం _ ప్రతిసరం బధ్వా! 
చక్రబేరం యానాదిక మారోవ్య / నదీ తటాక సాగరతీరంవా గత్వా! 
త(త్ర అలంకృత ఆన్భానమంటపే దేవం నిధాయ / నవ కలళన్నవన 
మందలారాధనం కృత్వా / న్నానాసనం సమర్ద్య ; అభ్లింగై ర్వైష్టవ 
సూక్తాదిభి రేవ మఖిషిచ్య ॥ తటాకాది తీర్టేషు గంగాది తీర్జాదీనావావ్వా! 
తదుత్సవ బేరేణసవా త్రివారం భక్తాః స్నానం కృత్వా ॥ వూతాత్తానో 
భవేయుః ॥ దేవన్వ్య రక్షాబంధనం విన్ఫజ్వః తజ్జలే నిక్షిష్వు ౧” - 


(బాలసీమ చా.వేం.రా.భ పాఠంనుండి. దేవునితోబాటు ఆచార్యాదులందరకూ రక్షాబంధన 
విసర్జనమును క్రి.కై.చం.పుట 192 చెప్పినది.) 

కుంకుమ పుష్పాదిభిః పూర్వోక్త కలశచూర్జేన సహ మిశ్రీకృత్వా 
యేతేశత మిత్యభిమంత్య - దేవాయ సమర్పయేత్‌! బ్రహ్మాిణమభ్యర్చ్య। 
వసంతం సమర్శ్య | వినియోగం కృత్వా । దేవం యానమారోప్య | 
చక్రవి శ్రామితైస్సహ తోయ ధారపురస్సరం ఆలయాగ్రం గత్వా ॥ 





అవభృధ సమయస్యాపవాదః :- 

1. * సంకల్ప పూర్వ మాలోచ్య మాసేబుక్షే తథాతిథౌ | తీర్థావగాహనం యద్వా సమ్యోగే 
తిథితారయోః విషువేచాయనే చైవ నాదరస్తిథి తారయోః దుష్టవారాది సంయోగే శుభమేవ 
యజథోదితమ్‌ ” - పాద్మ. చర్యా 10. 24-26 ॥ 

_2.“నవమే దివసేవాపి కుర్యాదవభృధోత్సవం । ప్రతిష్టా దివసే యద్వా రాజ్ఞో జన్మ దినేపివా 
మాసనక్షత్ర తిథిషు దర్శేవాతీర్థ మాచరేత్‌ । సాగరేవా మహానద్యాం పుణ్యతీర్ధే 2. ధవాబ్దజ 
వాష్యాం వా పుష్కరిణ్యా వా కుర్యాదవభృధోత్సవమ్‌ | ...తీర్టోత్సవం వినిశ్చిత్య ధ్వజారోహణ 
మాచరేత్‌ ॥ ” - వి.తి. 8. 79-86 ॥ 

కలశసాపన చ[కాబిషేకములు :- “* కలశాన[గ్రతః పంచవింశతిం దశ సప్త చ యద్వా నవస్య 
యథావిధిః యథాక్రమం కలశై రభిషించేత చక్రం శిప్టెశ్చ వారిభిః ! సరితాదౌచ తీర్చేషు 
తీర్ధాన్యావాహ్య నామభిః నిమజ్ఞయే త్తత్ర బింబం చక్రం చ త్రి ర్యథావిధి । తీర్జార్థ మౌత్సవే 
బింబే సమానీతే తు వారిభిః ప్రోక్ష్య కూర్చాగ్ర పతితైః ర్చింబం చక్రం నిమజ్జయేత్‌ । 
చక్రాభావేతు తత్మూర్చం కేవలం దేవసన్నిధౌ దేవేనసహ తత్మాలే నిమజ్ఞన్తి చ యే నరాః | 
తే నిర్భ్ధూతయా 2. శుభం సర్వం మహాపాతక మప్యథ యాన్తి ధ్రువం సుదుషాపం స్థాన 
మాచన్టతారకమ్‌ ॥ - పాద్మచర్యా. 11. 228 - 228 

18 


220 పూర్ణాహుతి 


ఆస్టానే దేవమాస్థాప్య । చతురిక్షు వేదాధ్యయనం కృత్వా 
జయస్తోతై ర్దేవం సంస్తూయ ;,ఆలయ మావిశ్య ; అభ్యంతరే 
పూర్వస్థానే సంస్థావ్య ; అష్టాక్షరేణ పుష్పాంజలిం దత్వా । 
యాగశాలామాగత్య ।; పావకం పరిషిచ్య । పూర్ణాహుతి హోమం 
కుర్యాత్‌ 





5. వూర్ణాహుతిపోూమమ్‌ ! 
1పునః ప్రాణానాయమ్య ॥ పూర్ణాహుతి హోమం క రిష్యే- 
అదితేనుమన్వస్వేతి పరిషే చనం కుర్యాత్‌ - 
2.ఆచార్యః ప్రాబ్ముఖ ఉదబ్బుఖోవా భూత్వా ఆదౌ జిహ్వహోమం కుర్యాత్‌- 
ఓం మధ్యమే విశ్వరూపాయ స్వాహా । తత్పూర్వే కాళ్యై స్వాహా | 
యామ్యేకరాళ్ష్యై స్వాహా | పశ్చమే మనోజవాయ స్వాహా ; ఉత్తరే 
సులోహితాయ స్వాహా । ఆగ్నేయే ధూమ్రక్షాయ స్వాహా । నైరుత్యాం 
విస్ఫులింగాయ స్వాహా ॥ 
సమాహిత మనోభూత్వా సప్రజిహ్వాః ప్రకల్పయేత్‌ ॥ 
3.“ సర్వరత్నాని _ ధాన్యాని ఫలాని కుసుమాని చ గన్ట ద్రవ్యాణి 
వస్తాణి లోహాని న. చ | సర్వాషధీ శ్చ తాంబూలం దక్షిణా 
భూషణాని చ 1” 


1. పాద్మ క్రి.కై.చంద్రికా, పురుషోత్తమ సంహితలు పుష్టయాగానంతరం పూర్చాహుతి నివ్వవలెనని 
చెప్పిననూ కపింజల, విష్ణుతిలకాదులు అవభృధాన్తముగా చెప్పినవి. చూ..అను..1,6 . 
పూర్వాచార్య ప్రయోగమున పూర్ణాహుతి అవభృధక్రియ చివరిభాగముగా కన్సడుచున్నది. 

2. “పరిషేచన పూర్వకముగా పూర్ణాహుతి నివ్వవలె. సర్వరత్నములు ధాన్యములు ఫలములు 
పూవులు గంధద్రవ్యములు వస్త్రములు లోహములు ఓషధులు, తాంబూలము, దక్షిణ, 
భూషణములు, అజ్యసిక్తములగు వివిధ అన్నములతో పూర్ణాహుతినివ్వవలె. ఇదం విష్ణురితి 
మన్షమున, యోదీక్షా మనమున మంగళవాద్యములతో జయశబ్దములతో పూర్ణాహుతి 
(ద్రవ్యములను, వసోర్ధారేతి మన్హ్రమున అజ్యధారను అగ్నియందుంచవలె” - 
నారా సం. 11. 166-169, 


పూర్ణాహుతి 221 





సోన్హు ద్రవ్యాణి సర్వాణి పాత్రే నిధాయ, పూజాదికం కుర్యాత్‌ - 
4ద్వాదశ ' గృహీతే నాజ్యేన స్రుచం పూరయిత్వా - 
ఏకం, ద్వే, త్రీణి, చత్వారి, పంచ, షట్స్‌ సప్త, అష్టా, నవ, దశ, ఏకాదశ, 
ద్వాదశ, ్రుచా ఓం - ఇత్యాజ్యం గృహీత్వా న 
5. తదనంతరం కుక్కుటాండ ప్రమాణేన చరోః పిండం ఘృతాఫ్లుతం 
ప్రుగావర్తే నిధాయ - స్టువేణ పిధాయ । నాసికాగ్రాన్త ముద్ధృత్య | 
ఇదం విష్ణు రితి మన్తేణగ్‌ సర్వమంగళ వాద్యైశ్చ జయశబ్ద 
సమాకులైః పూర్ణాహుతిం దద్యాత్‌- 
ఇదం విష్ణు ర్విచక్రమే త్రేధా నిదధేపదం 
సమూఢముస్య పాగ్‌ం సురే స్వాహా ॥ 
సప్తతే అగ్నే సమిధ స్సప్తజిహ్వా 
సృప్తర్వ్మయ _సృప్తధామ ప్రియాణి | 
.సప్రహోత్రా స్సప్తధాత్వా యజన్తి 
సప్తయోనీ రాష్ఫృణస్వా ఘృుతేన స్వాహా ॥ 
- అగ్నయే సప్తవత ఇదమ్‌ | 
పూర్ణాహుతి ముత్తమాం జుహోతి | 
సర్వంవై పూర్ణాహుతిఃసర్వమేవాప్పోతి | 
అధోఇయం వై పూర్ణాహుతిః । అస్యామేవ ప్రతితిష్టతి ॥ 
6. తదను వసోర్భారేతి మన్రేణ ఆజ్యధారా మగ్గా క్షిపేత్‌ - 
వసో ర్థారాం జుహోతి వసోర్మేధారా స దితివా ఏషా హూయతే 
ఘృతస్య వా ఏన మేషాధారా 2 ముష్మిన్‌ లోకే పిన్నమా నోపతిష్టత 
ఆజ్యేన జుహోతి తేజో వా ఆజ్యం తేజో వసోర్థారా తేజ సై వాస్మై 


8.“ఆజ్యం ద్వాదశ కృత్వస్తు గృహీత్వా పూరయే త్రుచం ; తయా చాజ్యాహుతః కార్యా సా 
పూర్ణాహితి రిష్యతే”- చూ... అను. 14. కపర్టి కారికలు. 
శ పాద్మ చర్యా. 11.88, పురు.సం. 2448 


222 వూర్జాహుతి 


తేజో ఒవరుంధే ౬ ధోకామావై వసోర్థారా కామానే వావరుంధే॥ 


- పూర్ణాహుతి ముహూర్త స్సుముహూర్తోస్తు ॥ 





7. ఇత్యాసనా దుత్ళాయ స్రుచా పూర్ణాహుతిగ్‌ం హుత్వా - 
(ముందు ద్రవ్యములు, ఆపై ఆజ్యధార) 


ఉత్తర వరిషేచనమ్‌ - 

8 అదితేన్వమగ్గ్‌ం స్టాః | అనుమతేన్వమగ్గ్‌ స్థా | సరస్వతేన్వమగ్గ్‌ 
స్థా | దేవసవితః ప్రసావీః ॥ 

పణీతావోక్షణమ్‌ 


ఉ(ఆత్మన: అగ్రే ప్రణీతాం నంస్థొధ్య ! ప్రోక్షణీజలం తస్పాం నంయోజ్ఞ ౧ 
9.పూర్ణపాత్రమాదాయ పునఃపూర యిత్వా | 
సదసి సన్మేభూయా స్సర్వ మసి సర్వంమే భూయాః | 
పూర్ణమసి పూర్ణంమే భూయా అక్షితమసి మా మే క్షే ష్టాః ॥ 
-ఇత్యభీిమంత్ర్య ॥ 

10. యేనదేవాః పవిత్రేణ ఆత్మానం పునతే సదా । తేన సహస్ర ధారేణ । 
పావమాన్యః పునన్తుమా | ప్రాజాపత్యం పవిత్రం తశోద్యామగ్‌ం 
హిరణ్మయం । తేన బ్రహ్మ విదోవయం । పూతం బ్రహ్మపునీమహే । 
ఇంద్రస్సు నీతీ సహ మా పునాతు । సోమ స్ప్వస్యా వరుణ స్సమీచ్యా! 
యమోరాజా ప్రమృణాభిః పునాతుమా | జాతవేదా మోర్దయంత్యా 


పునాతు ॥ - ఇతి మార్దయిత్వా ॥ 


ఉ ఇక్కడ నుండి ఈ విధముగా ్రాకెట్లలో నివ్వబడినవి ఆయా సందర్భమున చెప్పబడిన 
క్రికైచంద్రికా వచనములు. పూర్వాచార్య కృత కారికల నర్థము చేసుకొనుటకై ఈ విధముగా 
నివ్వబడినవని గమనించగలరు. - క్రి.కై.చం. 29 పరి. పేజి. నెం. 145 


పూర్ణాముతి 223 





అథ దిజ్బార్దనం - 

22. (పూర్వాది సోమాన్తం జలేన సంనిచ్చ ॥ పళ్చిమాయాం నిక్షిప్పు |) 
ప్రాచ్యాం దిశి దేవా బుత్విజో మార్భయంతాం | దక్షిణాయాం దిశి 
మాసాః పితరో మార్ణయంతాం । ప్రతీచ్యాం దిశి గృహాః పశవో 
మార్ద్ణయంతాం । ఉదీచ్యాం ది శ్యాప ఓషధయో వనస్పతయో 
మార్ణయంతాం | ఊర్భాయాందిశి యజ్ఞా స్సంవత్సరో యజ్ఞపతి 
ర్మారయంతాం! - ఇతి దిజ్మార్జనంకృత్వా ॥ 

12. (స్వాత్కానం సంప్రోక్ష్య | బ్రహ్మాణం ఉద్వాన్ట 

సముద్రం వః ప్రహిశోమి స్వాం యోని మపి గచ్చత 
అచ్చిద్రః ప్రజయా భూయాసం మాపరాసేచి మత్ప్సయః ॥ 
18.అంజలౌ పూర్ణపాత్ర మానయతి । 
రేత ఏ వాస్యాం ప్రజాం దధాతి | ప్రజయాహి మనుపష్యః పూర్ణః 
ముఖం విమృష్టే 1 అవభృధ స్యైవ రూపం కృత్వోత్తిష్టతి 1 
భగవాన్వాస్తోప్పతిః ప్రీయతా మగ్నే తృణా సన్యపచినోతి 11 
14 అక్షతాన్‌ శిరసి ధారయేత్‌ - బ్రవ్మోాణం వూజయామి 
తేజస్వీ యశస్వీ బ్రహ్మవర్చసీ భవతీతి విజ్ఞాయతే ॥ 

15. అగ్నేనయ సుపథారాయేతి ప్రదక్షిణమగ్నిం కృత్వా - (అగ్బుపస్థానమ్‌) 
అగ్నే నయ సుపథా రాయే అస్మాన్‌ విశ్వాని దేవ వయునాని విద్వాన్‌ | 
యుయోధ్య స్మజ్జుహురాణ మేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమ | 
ప్రవశ్శుక్రాయ భానవే భరధ్వగ్‌ం హవ్యం మతిం చాగ్నయే సుపూతమ్‌! 
యోదైవ్యాని మానుషా జనూగ్‌ం ష్యంత ర్విశ్వాని విద్మనా జిగాతి | 
అచ్చాగిరో మతయో దేవయంతీ రగ్ని యంతి ద్రవిణం భిక్షమాణాః 


2924 పూర్ణాహుతి 





సుసందృశగ్‌ం సుప్రతీ కగ్గం స్వంచగ్‌ం హవ్యవాహమరతిం 
మానుషాణామ్‌ | అగ్నే త్వ మస్శద్యు యోధ్యమావా అనగ్ని త్రా 
అభ్యమంతకృష్టీః । పున రస్మభ్యగ్‌ం సువితాయ దేవక్షాం విశ్వేభి రజరేఖి 
ర్యజత్ర । అగ్నే త్వం పాఠరయా నవ్యో అస్మాన్‌ త్సస్తిభి రతిదుర్గాణి 
విశ్వా! పూశ్చష్ఫథ్వీ బహులా న ఉర్వీభవా తో కాయ తనయాయ శం 
యోః। ప్రకారవో మననా వచ్యమానా దేవద్రీచీం నయథ దేవయంత। 
దక్షిణా వాద్వాజినీ ప్రాచ్యేతి హవి ర్భృరం త్యగ్నయే ఘృతాచీ ॥ 
16. _ సకృత్తే అగ్నే నమః, ద్విస్తే నమః, త్రిస్తే నమః, చతుస్తే నమః, 

పంచకృత్వస్తే నమః, దశకృత్వస్తే నమః, శతకృత్వస్తే నమః, ఆసహస్ర 
కృత్వస్తే నమః, అపరిమిత కృత్వస్తే నమః । నమస్తే అస్తు 
మామాహిగ్‌ంసీః 

నమస్తే గార్జ్హపత్యాయ నమస్తే దక్షిణ్నాగయే 

నమ ఆహవ నీయాయ మహావేద్యె నమోనమః 

కాణ్జద్వయోపపాద్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణే 

స్వర్గాపవర్గ రూపాయ యజ్జేశాయ నమోనమః 

యజ్జే శాఒచ్యుత గోవిన్ద మాధవా. నన్తకేశవ 

కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే 

(అగ్గిమడద్యన్ట దేవం న్వవృాదయే నమర్హ ౧ 
17.యాతే అగ్నే ఇత్యాత్మా రోపణమ్‌ | | 

యాతే అగ్నే యజ్ఞియా తనూస్తయే హ్యరో హా త్మాత్మాన మచ్చ్భావసూని 
కృణ్వన్నస్మే నర్యాపురోణి । యజ్ఞోభూత్వా యజ్ఞమాసీద స్వాం యోనిమ్‌ 
జాతవేదోభువ ఆజాయమాన స్సక్షయ ఏహి । 


పూర్ణాహుతి 225 
( స్రువం జలేన నమ్హూర్ధ  కుండాత్‌ బహి; ప్రాదక్షిశ్చేన సేచయిత్వా! 
శేషేణ ఆత్మానం నంప్రోక్ష్య / శిరని భవ్మనాతిలకంక్యత్వా! ధాన్ని 
దేవమజఖ్యర్ష /౫ 
19. ఆప్యాయస్వేతి మంత్రేణ ప్రణీతాజలేన సంప్రోక్ష్య, 
అగ్ని ముద్వాసయేత్‌ - 
ఆప్యాయ స్వ సమేతుతే విశ్వతస్సోమ వృష్టియమ్‌ 
భవా వాజస్య సంగథే ॥ 

20. పృధివీశాంతాసాగ్నినా శాంతా సామే శానా శుచగ్‌ం శమయతు | 
అన్త రిక్షగ్‌ం శాంతం తద్వాయునా శాంతం తన్మేశాంతగ్‌౦ 
శుచగ్‌ంశమయతు 1 ద్యౌశ్శాంతా సాదిత్యేన శాంతా సామే శాంతా 
శుచగ్‌ం శమయతు । పృధివీ శాంతి రంత రిక్షగ్‌ం శాంతిర్వౌ శాంతి 
ర్లిశశ్శాంతి రవాంతరదిశా శాంతి రగ్నిశ్ళాంతి ర్వాయుశ్శాంతి 
రాదిత్యశ్శాంతి శ్చద్ధమా శ్శాంతి రృక్ష త్రాణి శాంతి రాపశ్ళాంతి రోషధయ 
శాంతి ర్వనస్పతయ శాంతి ర్లౌశ్ళాంతి రజాశ్శాన్తి రశ్వశ్శాన్తి ర్రహ్మ 
శాంతి ర్రాహ్మణ శ్భాంతి శ్భాంతి రేవ శాంతి శాంతిర్మే అస్తు శాంతిః | 
తయా హగ్‌ం శాంత్యా సర్వశాంత్యా మహ్యాంద్విపదే చతుష్పుదే చ శాంతిః 
కరోమి శాంతిర్మే అస్తు శాంతిః ॥ 


2౮1 


226 


విసిర్జనబలి? 


స పార్టమాస్యాం రాత్రౌ చ్రూదీన్‌ విసృజ్య; పూర్వవదుత్సవవాద్యం బలిం” చ దత్వా। 
బలిదేవాన్‌ విసృజ్య - 


శ్షే శ్లో 


2ళ్లో॥ 


బ్రహ్మ బ్రహ్మవిదాంవర శ్రుతిగశై రేవ్యాసమం భాషయా 

రాజద్రాజమరాళ వాహనగతిః పుణ్యో హిరణ్యాక్చృతిః 

శ్రష్టా సృష్టి విధానకర్మ చతురో దక్షా త్రిమున్యావృతో, 

విష్వక్సేనగిరా ప్రయాతు నగరీం శ్రీ సత్యలోకాంకితామ్‌ ॥ 

బ్రహ్మణేనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
(వాక్‌, గాయత్రీ - సత్యలోకం)" *॥ 

ఇంద్రశ్చంద్రకరాభిరామ మధిపం ఐరావణే నుస్థితమ్‌ | 

వుత్రేణోజ్వల తేజసా మరగశై స్ఫేవ్యో జయన్రేనచ, 

సుప్రీత న్సురకామినీ పరివృత శ్భూరాగ్రణీ వజ్రబ్బ 

ద్విప్వక్సేనగిరా ప్రయాతు నగరీం వస్త్వైకసారాం శుభామ్‌ ॥ 
ఇంద్రాయనమః పత్మీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు 

(శచీ - వస్వైకసార)॥ 

ఆరూడ శృరదభ్ర శుభ్రరుబిరం మేషప్తం స్వధా స్వాహయా। 

హస్రై సృవ్యభి రన్న ముత్సలనరం శక్తిం వహన్‌ స్రుక్షువౌ 

వామై స్తోమర మాజ్యపొత్ర మనిళం యత్తాలవృ్ఫంత౦ న్వక్రే 

ర్విప్వక్చేనగిరా ప్రయాతు నగరీం జ్యోతిష్మతీ మక్షయామ్‌ ॥ 


1. భా.సం.వి.ప్ర. అడయార్‌ ప్రతియందు ఉద్వాసన బలిపేరుతో శ్లోకాలులేని కారిక కొంత ఉన్నది. 
విసర్జన బలి శ్లోకాలు చాలవరకూ వేళంగి, రేజేటి గోపాలాచార్యులుగారి పాఠాన్ని బట్టి సరిచేయబడిన 
ది. ఈపారం ప్రెస్‌కాపీ తయారైనతర్వాత రేజేటొ శ్రీధరాబార్యులు(కామరాజుపేట) నుండి లభించినది. 

శౌప్రాక్రో హోమ శ్చాతిధీనాంసపర్యా తర్పణం బలిఃఏతే పళ్బ మహాయజ్ఞా బ్రహ్మయజ్ఞాది 
నామకా[౫; * కరోపహారయోః పుంసి బలిః ప్రాణ్యబ్దజేస్తియామ్‌”-ఇత్యమరః ॥ “బలీచామర 
దట్జేస్తీ... నైవేద్య కరయోరపి” -ఇతి ప్రతాపః॥ 

శశిన్టోకాల క్రింద ఈ విధంగా బ్రాకెట్లలో ఇవ్వబడినవి ఆయా దికాలుర “భార్యలు, నగరములూ 
ఇవి శ్రీప్రశ్న సంహిత 87 అధ్యాయాంతర్గతములు. 


విసర్జనబలిః 227 





4శ్లో॥ 


5ట్లో! 


6శ్లో! 


7శ్లో! 


అగ్నయేనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
(స్వధా, స్వాహా - తేజోవతీ। 
నానారత్న సువర్ధ నిర్హిత శుభాలంకార రన్యూక్థృతిః 
సౌకం శ్యామలయా తురంగమహిపషం సంప్రాప్య దండాయుధః 
ధర్మాధర్మ విచారణే సమమతి ర్థారాధిపః కింకరైః 
విప్పక్సేనగిరా ప్రయాతునగరీం ముత్తోరణాం సంయమీమ్‌ ॥ 
యమాయనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
(శ్యామలా - సంయమీ) 1 


దంప్ర్లోదధ్రండ యుగ ప్రచండ వదనో మానేన భీమాక్చతిః , 
దీరగ్రీవక యాతుధాన నిర్బతిః కాలాభ్ర నీలాక్టతిః, 
రక్షోభిః సరిరక్షీతాక్షయ బలో కౌక్షేయ శిక్షాదమో ॥ 
విప్వక్సేనగిరా ప్రయాతు నగరీం రక్షావతీ మక్షయామ్‌ః 
నిరబుతయేనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥! 
(కృష్ణాంగనా - ౫ 
గౌర్యాగౌర సువర్ధయా సు మకరారూదో బహిః ప్రాణయా 
పుణ్యాగణ్య నదీనదాంబుధికులై సృంసేవ్యమూనా నృదా। 
ఘోరాకార భుజంగ పొశవరభ్బ దేవ ప్రతీచీ పతిః, 
విప్వక్సేనగిరా ప్రయాతు నగరీ మృద్దాం శుభాభ్యాం వవాన్‌॥ 
వరుణాయనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
(శ్రద్ధావతీ- 
కృష్ణాభం ఘనక్చష్థసార మనిలం సంప్రాప్య వృత్యాసమం 
రత్నాలంక్చత కైతమం కుళకశం దోర్జ్యా ముభాభ్యాం వహన్‌। 
మందం మందమనర్హ్ర్యగంధ మధురం వప్రొణాత్మకు ప్రాణినామ్‌ 
విప్వక్సేనగిరా ప్రయాతు నగరీం తీ గంధవత్యాభిధామ్‌ ॥ 
వాయవేనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు 1! 
(సదాగతీ - గంధవతీ) ॥ 


8శో!॥ 


9శ్లో। 


10ళ్లీ! 


విసర్దసబలిః 
అధ్యారుహ్య దశద్ధవాంచిత తనుం తుంగం తురంగోన్నతమ్‌, 
వీశాపాణిభి రున్నతస్తన తనూమధ్యాభి రానేవితమ్‌ ॥ 
శ్రీభి ర్యక్ష ముకుంద కుంద నిధిభి రైవ్యాచ బుధ్యాసహ , 
విప్వక్సేనగిరా ప్రయాతు నగరీం నామ్నూలకా మూర్చ్వుజామ్‌ 
కుబేరాయనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
(సంపద్దేవీ - అలకా) ॥ 
గోక్షీరస్పటికేందు కుంద ధవళం గోరాజ మారుహ్య సత్‌, 
రుద్రాణీ నిత స్తిశూల వరభ్భ ద్దాలేందు చూడామణి: 
ఈశానః ప్రమణైః ప్రభూతభసితై రావిళ్ణ ఘోరానశై 
ర్విప్వక్సేన గిరాప్రయాతు నగరీం కైలాన నామాంకితామ్‌ 
ఈశానాయనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు॥ 
(ఉమా-యశోవతి) ॥ 
శేష శ్చేతఫణాసహస్ర విలస తృాయేన య స్తల్పతామ్‌ 
భూత్వాక్షీరనిధౌ సమస్త జగతాం నాథస్య శ్రీశస్య సః, 
కుర్వన్హాస్య మత్య్థితోపి విమలం నాగేశతాం ప్రాస్తవాన్‌ 
విప్పత్సేనగిరా ప్రయాతు నగరీం శ్రీ నాగనామాంకితామ్‌ ॥ 
శేషాయ నమః వత్నీవుత్ర నమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 


2. సముద్రం గచ్చ స్వాహా; అంతరిక్షం గచ్చ స్వాహా; దేవగ్‌ం సవితారం గచ్చ స్వాహా; 
అహోరాత్రే గచ్చస్వాహా ; మిత్రావరుణా గచ్చ స్వాహా । సోమం గచ్చ స్వాహా । 
యజ్ఞం గచ్చ స్వాహా। ఛందాగ్‌ంసి గచ్చ స్వాహా । ధ్యావా పృథివీ గచ్చ స్వాహా; 
నభోదివం గచ్చ స్వాహా; అగ్నిం వైశ్వానరం గచ్చస్వాహా। 

అధ్ధస్తాషధీ మనోమేహార్థి యచ్చతనూమ్‌ త్వచం వుత్రం నస్తారమశీ, 
యజ గసీత మభిశోచయోస్తాన్‌ ద్వేస్టియంచ వయం ధ్విషో 
ధామ్నోధామ్నోప్టియ రాజన్నితో వరుణ నో ముంచ 
యదాపో అఘ్నియా వరునేతి శపామహేతో వరుణనోముంచ ॥ 


విసర్జనబలిః 229 

3. తద్రామస్థ సర్వదేవాలయేపు, శూన్యాగారే, చైత్య వృక్ష తటాకేషు, దుర్గా స్కంద 
ధాతృ విఘ్నేశాది గృహేషు, స్మశానాది సమిపే, వాపీ కూప సరి న్నుద్యానవన 
వల్మీకే, ప్రపాయాం, గ్రామస్థానే, క్రూరదేవాలయేషు వాద్యం వినా 


బలిందద్యాత్‌ ॥ 





ఇతి విసర్జన బలిః॥ 
4యాజకస్వాత్వా నాకబల్యర్థం అస్త్మిన్‌దినే పరాకాలవైభవం' పరిత్వా। 
5.ధ్వజదేవ మభ్యర్ద్య॥ ముద్గ్దాన్నం నివేద్య; పూర్వవద్గద్యపద్వై రాఘోస్య ॥ 
6.సుపర్జోసీతి హవిష్మతీరితి ధ్వజపట మవరోప్య॥ 


(మానుషంలో నాకబలి తర్వాత కంకణ విమోచనం జరిగించ బడుతుంది 


ధ్వజపటోద్వాసన శ్లోక 
11ళ్ల్లీ పక్ష ద్వంద్వ విరాజమాన శుభదం పక్షీంద్ర విద్యుత్పృభమ్‌ । 
లోకానందకరమ్‌ సురాసుర గతై స్పంస్తూయ మానాత్మకమ్‌ | 
దీప్తాంగం వినతాసుతం బుషిగణైః సంసేవ్యమానోత్సవః । 
విష్వక్సేనగిరా ప్రయాతు నగరీం శ్రీవైనతేయో బలః ॥ 
శ్రీ వైనతేయాయనమః పత్నీపుత్ర సమేతాయ స్వేస్వే స్థానం గచ్చతు ॥ 
తత్పటం సూత్రసహిత మాచార్య శిరసి నిధాయ ॥ త్రిః ప్రక్షిణం కృత్వా 
దేవపార్వే నిధాయ॥ పుష్పాంజలిం దత్వా; 
ఆలయం ప్రవిశ్య! । 
ఉత్సవాంత స్నపనం కారయేత్‌ । । 
ఇత్యవరోహణ ప్రకరణమ్‌ 


1.శ్రీకూర్మం, రేజే.శ్రీరం పాఠాలలో రుక్మిణీ కవాటబంధనం ఇక్కడే చెప్పబడింది. 
పురు.సం.యందు పుష్పయాగానంతరం లక్ష్మీకవాట బంధనాదులు, ఆపైన పూర్జాహుతి, 
దేవతోద్వాసనములు చెప్పబడినవి. ఇక్కడ శ్రీకూర్మ, రేజే.శ్రీరం మొ॥ ప్రతులయందు 
పూర్వాచార్యులు చూపినక్రమము మనుసరింపబడినది. లక్ష్మీ సంవాద, చోరసంవాదములు 
అను. 16 న ఇవ్వబడినవి. 

2. 11వ శ్లోకం పొం.ల ప్రతిలో అధికపాఠం 





230 
వ్రుష్పయాగవిథిః 
(9 వ నాటిరాత్రి లేదా ఆ మరునాటిరాత్రి) 
1. అథపుష్పయాగ విధిరుచ్యతే ॥ ఉత్సవపర్యటన పరిశ్ర మాపనయార్థం 
న్యూనాధిక శాన్యర్థం, దోష నివృత్యర్థం పుష్పయాగాఖ్యం కర్మ కరిష్వే! 
2. ఉత్సవ కౌతుకం యానమారోప్య ఆ 
8. తతః పుష్పయాగార్థం ఆస్తానమంటపే, అష్టతాలాయత చతురశ్ర 
మండల మధ్యే సర్వాలంకార సంయుక్తం, దేవం ధాన్యరాశౌ 


జ్య 


సంస్థాప్య ॥ 


ప్రష్పచూగమండల రచనా 
ప్రముఖే ధాన్యపీలే శ్వేత రక్త పీత హరిత కృష్ణ వర్జాని శుద్దాని, 
అపరాణమిశ్రాణి చ ఆనీయ | పుష్పరక్షక మభ్యర్య్య; _ పుణ్యాహం 
వాచ ఇత్వా ॥ 
తత్ర చతురావరణ మధ్యే భద్రక, స్వస్తిక, పద్నాకార మన్యతరంవా 
వంచవర్శశాలి చూల్ణ్చేన చతుర్వింశత్యంగుళిరజ్ఞు భ్రాంతం 
సంవృతాష్టదళపద్మమండలం లిఖిత్వా* ॥ 


శ “* (ఇంద్రాదిసోమపర్యన్తం) ద్వారేద్వారే ద్వేద్వే ఘటికే విన్యన్య | 
ఇంద్రాదీశాన పర్యన్తం _శరావ పాలికాన్విన్యస్య /* తత్పార్వేశంఖ 


1 మండలపద్మ నిర్మాణము స్వళన్రముగా కన్చించుచున్ననూ, పుష్ఫవిన్యాస దేవతావాహనాదులు 
కపింజ లానుసొరులు. * భద్రక, స్వస్తిక, చక్రాబ్ద, చతురస్ర మండలములలో నొకదాసి నని 
కవీింజలము.” మంటపాంతరమున ఆవరణాన్విత చక్రాబ్బమును, తులస్యాది 
నానావిధప్రసూనములతో యథావిధి (విధినివ్వలేదు) చిత్రించవలె, దానిమధ్య కల్యాణ కౌతుకమును 
భద్రపీఠమున నుంచవలె ” నని క్రికై.చం. పుట 192. చూ.. అను..18 పుట 855 

2. ఈపొలికాదులు అంకురార్పణ పాలికాదులు కావచ్చు. ఒక్కపురుషోత్తమ సంహితమాత్రము (25: 48) 
“పాలికా పొత్ర సంస్థానే చాంకురాణి సమాచరేత్‌ । సమర్చ్య దేవదేవస్య పాదయోః ప్రీతిపూర్వకం” 
-అనిచెప్పినది. గాన కారికలో చెప్పినట్లు ద్వారములయందు రెండేసి ఘటికలనుంచి, మిగిలిన 
పాలికా ఘటికట శరావములను ఆయాదిక్కులందుంచవలెను. 

శ అం.వేం.న పాఠం 4 


న్‌ా 


పుష్పయాగవిధిః 231 
దర్పణాదిమంగళ (ద్రవ్వాణి నిక్షివ్య పువ్చుయాగార్థం నానావిధ 
వర్ణపుష్పాణి నమానీయ / తై రృండలం వూజయేత్‌ / శ్వేత ర్తక్త వీత 
వారిత కృష్ణ వర్ణాని శుద్దాని, అవరాణిచ ఆనీయ!” 


వీతపుప్పై రష్టదళపద్దమధ్య కర్ణికాం నంవూర్య / కేసరాణి రక్తపుప్తై 


రాపూర్య / వూర్వ కర్ణికా వలయం రక్తపు స్పై ర్హరిత వుష్పై ర్వా ఆవూర్య! 
కేసరాంత వలయం శ్వేత వుస్పైరాపూర్య! మూలభాగ పద్ధదళాని 
శ్వేతరక్తమి(్రితపు ప్పైరావూర్య / దళాన్తరేఖాం రక్తకునుమై రావూర్య ॥ 
త దన్యతరాన్లిమ రేఖాం వరితరక్తె రావూర్య / రేభాద్వయానంతర్య 
నేవ్యాదిరేఖాం కృష్ణపుమ్సై రావూర్వ / నేమ్యన్తరేఖాం సితపు మ్పైరావూర్య! 
వఏవమాది లక్షణం పుష్పమండపం కృత్వా! మండపస్య ఏకహస్తమాత్ర 
వ్రదేశమతి[క్రమ్య,  ఆవరణార్లళంస్థావ్య! తతో హాన్తమతి[క్రమ్య 
ద్వితీయావరణార్థళం కృత్వా ! తతో వాస్తమతిక్రమ్య తృతీయావర 
జార్గళం కృత్వా  వుష్పమండపాన్తమారఖ్య మండలావరణ బాహ్యా 
చతుర్లేఖాకారళ్ళు కారయిత్వా / వువ్చమండ పావరణరేఖాం సితవుఫ్లై, 
ద్వితీయాం వీతపుప్పై తృతీయాం హరితపు స్పై, చతుర్ధీం రక్తవుప్పై 
రాఫూర్య  ” * 

ప్రథమావరణాష్టదళేషు - అష్టరత్నాని విన్యస్య | 
ద్వితీయావరణాష్టదళేషు - వాసుదేవాయనమః | సంకర్షణాయనమ। 
ప్రద్యుమ్నాయ నమః । అనిరుద్దాయనమః। శ్రియై నమః । సరస్వత్రైనమ। 
శాంత్రైనమః | రత్యైనమః | 

తృతీయావరణాష్టదళేషు - శంఖాయనమః | చక్రాయనమః । 
గదాయైనమః | ఖడ్గాయనమః । శార్‌జ్లాయనమః |; పద్మాయనమః । 


232 పుష్పయాగవిధిః 
హలాయనమః | ముసలాయనమః । 


చతుర్ధావరణాష్టదళేషు -ఇంద్రాయనమః । అగ్నయేనమః ।; యమాయ 
నమః । నిర్‌బుతయేనమః ।; వరుణాయనమః । వాయవేనమః । 
కుబేరాయనమః ।|ఈశానాయనమః 
కర్ణికార్థమానే - మూర్తిపద్మాయనమః । తదర్ధమానే - శంఖపద్మాయ 
నమః । 
తత్రాచ్చ్ధాం - ఇంద్రాయనమః । తత్రాచ్చాం - గరుడాయనమః | 
సోమేశానయోర్మధ్యే - విష్వక్సేనాయనమః । 
యమ నిర్‌బుతయోర్మధ్యే - ఏక హస్త విస్తార ద్వారం ప్రథమార్గళ 
పర్యంతం । ఇంద్రద్వారం సర్వం పుష్పమండలం సురమ్య మలంకృత్య॥ 
పంచభూతమయం ధ్యాత్వా ॥ 

కర్ణికామధ్యే - ఆకాశాయనమః । తత్కేసరేషు - వాయవేనమః । 
దళేషు - తేజసేనమః । నేమ్యాం - వరుణాయనమః । నేమిమధ్యే - 
భూదేవ్యైనమః 

5. కళ్యాణ మంటప మధ్యే యోగేశ్వరకలశం నిధాయ । భగవన్తమావాహ్య। 
పూజాంకుర్యాత్‌ | తత్తదాగమ మంత్రేణ పీఠంసంపూజ్య । మూల 
ప్రాసాద ద్వార మాగత్య । దండవత్ర్రణమ్య । నృత్తగీతవాద్యై స్సహ 
యాగమంటపం త్రిః ప్రదక్షిణీకృత్య । తన్మండల మధ్యే దేవం ధ్యాయన్‌ 
తత్సమిపే వసంత కలశం నిధాయ । బ్రహ్మకలశం నిక్షిప్య ॥ 

6. శ్రీకూర్మనాథ భగవత్‌ ప్రీత్యర్థం ద్వాదశోపచారేణ ద్వాదశవారపూజా 
పూర్వక పుష్పయాగాఖ్య వైష్ణవ్ర్వమహాయజ్ఞం కరిష్యే - 


7. బ్రాహ్మం వాద్యం వైష్ణవం చాఘోప్య । సర్వవాద్యాని ఘఫోషయిత్వా | 


పుష్పయాగవిధిః 233 
సముఖే నృత్త గాయకాన్‌, దక్షిణే పురాణశ్రవణం పశ్చిమే స్తోత్రధ్వని, 
ఉత్తరే వేదాంగాని, చతుర్దిక్షు వేదాధ్యయనం చ కారయేత్‌! 


యాగదూర్శనమ్‌ 


8. శ్రీమదష్టాక్షరీ న్యాసం కృత్వా ; పంచ పాత్రాణి క్రమేణ మూల 
మంత్రోచ్చారణ పూర్వకం ప్రపూర్య ; తులసీదళం నిక్షిప్య | 

అథ పీఠార్చనమ్‌ 1 

9. ఓం ఆధార శక్ష్యనమః । ఓం అనంతాయనమః । ఓం కూర్మాయనమ! 
ఓం పృథివ్యైనమః । ఓం క్షీరార్లవాయనమః । ఓం శ్వేతద్వీపాయనమ। 
ఓం కల్పవృక్షాయనమః । తస్యోపరి రత్నమంటపాయనమః। 
మంటపమధ్యే రత్న సింహాసనాయనమః | 
తత్రాగాది - ఓం అధర్మాయనమః । ఓం అజ్ఞానాయనమః । ఓం 
అవైరాగ్యాయనమః । ఓం అనైశ్వర్యాయనమః । 
ఆగ్నేయాది - ఓం ధర్మాయనమః । ఓం జ్ఞానాయనమః । ఓం 
వైరాగ్యాయనమః । ఓం ఐశ్వర్యాయనమః | 
పర్యంక కమల కర్ణికామధ్యే- ఓం సూర్యమండలాయ నమః । ఓం 
సోమమండలాయనమః | ఓం వహ్నిమండలాయనమః । ఓం 
సత్వగుణాయనమః । ఓం రజోగుణాయనమః।ఓం తమో గుణాయ 
నమః | 
పద్మదళేషు - పూర్వదళమారభ్య |; ఓం విమలాయైనమః ।; ఓం 
ఉత్మర్నిత్యినమః | ఓం జ్ఞానాయైనమః : ఓం క్రియాయైనమః ।; ఓం 
యోగాలైనమః । ఓం సత్యాయైనమః ఓం ప్రహ్వైనమః । ఓం 
ఈశాన్యైనమః | 
దేవపూర్వభాగే - శ్యామాం చతుర్భుజాం తాళవృంత ధారిణీం 
అను[గ్రహాం సంస్థాప్య! ఓం కుముఎఎయనమః । ఓం కుముదాక్షాయ 


234 పుష్పయాగవిధిః 
నమః । ఓం పుందరీకాయనమః |; ఓం వామనాయనమః । ఓం 
శంకుకర్ణాయనమః ।; ఓం సర్పనేత్రాయనమః ; ఓం సుముఖాయ 
నమః । ఓం సుప్రతిష్టాయనమః । 
తత్రాగాది - ఓం చండాయనమః | ఓం ప్రచండాయనమః । 
ఓం భద్రాయనమః ఓం సుభద్రాయనమః | ఓం జయాయనమః | 
ఓం విజయాయనమః । ఓం ధాశక్రేనమః ఓం విధాత్రేనమః 1! ఓం 
గంగాయై నమః । ఓం యమునాయైనమః ఓంశంఖనిధయేనమః | 
ఓంపద్మ నిధయేనమః । ఓం క్షత్రాయనమః । ఓం మిత్రాయనమః । 
ఓం పక్షాయ నమః । ఓం విపక్షాయనమః । 


తస్మిన్‌ “సహ్రశీర్షాయ నాగరాజయనమఃొ _ ఇతి పీఠ మంత్రేణ 
పుష్పాంజలిందత్వా | తులసీదళ మాదాయ । 


10.కూర్మాదిం దివ్యలోకమితి శ్లోకమనుసంధాయ - 


కూర్చాదిం దివ్యలోకం తదను మణిమయం మండపం తత్రశేషమ్‌। 
తస్మిన్‌ ధర్మాది పీఠం తదుపరి కమలం చామరగ్రాహిణీశ్చ 
విష్ణుం దేవీ ర్విభూ షాయుధగణ మురగం పాదుకే వైనతేయమ్‌ 
సేనేశం ద్వారపాలాన్‌ కుముదముఖగణాన్‌ విష్ణుభక్తాన్‌ ప్రపద్యే ॥ 
“ఓం నమో భగవతే విష్ణవే సర్వభూతాత్మనే వాసుదేవాయ 
సర్వాత్మ సంయోగ పద్మపీఠాత్మనేనమః ” 
ఇతి పీఠకమమంత్రేణ పీఠం సంపూజ్య । | 
భగవచ్చరణారవిందే పుష్పాంజలిం ప్రదాయ | | 


కీర్తయేత్‌ ॥ సర్వాత్మ సంయోగ యోగపద్మపీఠాత్మనేనమః ; ఇత్యయంస్యాత్‌ సమష్ట్రాత్మకమనుః 
హరి ర్షర్రీశయోః ॥ * - ఇతి తన్ర సముచ్చయే 7.58,54) 


పుష్పయాగవిధిః 235 
జ్యోతిశ్ళాంతం నర్వలోకాంతంస్త 
మోంకారాఖ్యం యోగిహృధ్యాన గమ్యమ్‌ ॥ 
సౌంగోపాంగం సాయుధం భక్తసేవ్యం 
నసర్వాధారం విష్డు మావాహయామి ॥ 
కల్పద్రుమూలే మణివేదిమధ్యే సింహాసనం న్వర్థకతం విచిత్రమ్‌ 
విచిత్ర రత్నాక్ళృతి మచ్యుత ప్రభో గృహాణ లక్ష్మీధరణీ సమేతః 
-ఇతి మంత్రాసనం సమర్ప్చయా మోతి విజ్ఞాష్య ॥ 
11.సహస్రశీర్నం దేవమితి అర్హ్యపురస్సర మావాహన ముద్రయా దేవస్య 
శిరసి బ్రహ్మరంధ్ర మార్గేణ జ్యోతిర్మయం నివృత్తి మంత్రేణావాహ్యా | 
12.త్రీణిపదేది పాద్యం । త్రిర్దేవ ఇత్యర్హ్యం ; శన్నోదేవీరిత్యాచమనీయం । 
గంధద్వారేతి గంధం ।; ఇమాస్సుమన థ్రేష్టా ఇతి పుష్పం । ఇమేధూపా 
ఇతిధూపం | శుభ్రజ్యోతి రితి దీపం | 
18. తతః స్నానాస నార్ధం పాదుకాన్‌ సమర్పయామిోతి పుష్పాంటిలీొ 
ప్రదాయ | అభ్యంగోద్వర్తన చూర్ణం ప్రదాయ । అభ్యంగ స్నానమాచర 
న్నివభావ్య । పురుష సూక్తా ద్యనుసంధానేన స్నాష్య | ప్లోతశాట్యా 
సంమృజ్య | పాత్రశిష్టతోయేన భ్రియాది స్వాచార్య పర్యంతం అర్భ్యా 
ద్యుపచారాన్‌ ప్రదాయ | 
14ఉతతః భగవంత మలంకారా సనార్థం పుష్పాంజలిం పాదుకాన్‌ ప్రదాయ! 
యువంవస్తాణీతి వస్త్రం । సోమస్యే త్యుత్తరీయం । బ్రహ్మాదేవానా 
మితి లలాటే ఊర్బ్వపుండ్రం | గంధద్వారేతి గంధం ।; ఇమాస్సుమన 
ద్రేష్టా ఇతి పుష్పం | ఇమేధూపా ఇతి ధూపం । ఉద్దీప్యస్వ ఇతి దీపం 
- ఇత్యభ్యర్చ్య ! చతుర్వేద పారాయణం కృత్వా | 


236 పుష్పయాగవిధిః 
15. భోజ్యాసనార్థం పాదుకే ప్రసార్య । అర్భ్యాదిభి రభ్యర్చ్య | మధుపర్కం 
దత్వా! పాయసాపూపాదికం ప్రభూతంచ దత్వా। నీరాజనం ప్రదాయ! 
ఆగమోక్త విధానేన ద్వాదశవారం విశేషపూజాం విశేషనైవేద్యాని చ 
దత్వా | 
/వురుషోత్తమ నంపొతాన్తర్గత ద్వాదళవారవూజూవిధానమ్‌- 
(ద్వాదశవార వూజావిధానంవివషయుంలో ఉన్న కారికలు అంత 





సుబోధాకంగా కన్సించనందున ఈ క్రింది వివరణ ఇవ్వబడినది 


ద్వాదశారాధనవిథి - పువ్చయాగమండలమున ఉత్సవ 
మూర్తులను యథాక్రమం ధ్యానించి అర్జించవలె. 


శీవైష్తవ మవోయాగం - ఆరాత్రియందు షోడళశోవచారము 
లను 12సార్లు ఆవర్తమొనరించి వేదవాద్యవురన్సరముగా 
వూజించవలె  పాయనాది అన్షములను, ఆవమ్రాభి ఫలములను, 
ఘృతపక్వ భక్ష్రములను విశేషముగా నివేధించవలె పానీయ 
ఆచమన కర్పూర తాంబూలములను భక్తితో నమర్హించి, 
పాదములయందు వుష్టాంజలిని నమర్చించవలె. 

నవ్తవ్రదక్షిణలు : - సర్వాలంకార శోభితము, మణికాంచన 
అఉవయుతము, ముత్తాజాల విరాజితము, కన్తూర్యగురు 
ధూవయుత శయ్యానన నమాయ్యుుక్తమగు శయన మంటపమున 
దేవేరులను స్థాపించి, ఆపైన దేవుని యానము నందుంచి, 
త్వరితముగా నప్తథా దేవాగార వరిక్రమణ మొనరింవ వలెను. 
దేవేరుల కభిముఖముగా భద్రవీఠలమున స్వామి నానీనుని 
జేయవలె. _ లక్ష్మేనంవాద కవాట బంధనోత్సవ నటన 
మొనరింవవలె. ఆపైన లక్షీ కటాక్షానుగ్రహీతుడగు స్వామిని దేవేరుల 


పుష్పయాగవిధిః 237 





మధ్య ప్రవేశ పెట్టవలె. 

దర్హణదర్హ్శనము: - దర్ణణమును దేటీదేవుల కెదురుగ 
స్ట్థావించవలె. అందు దేవేరులతో కూడియున్న దేవుని 
దర్శించినవారి పాపములు నశించి నర్వనంపదలు సిద్ధించును. 
ఆపైన పాయసాన్ష నివేదనము - శర్మ రయుత క్షీర నమర్దణము 
- కర్పూర లవంగయ్యుక్త తాంబూల సమర్ద్పణ-శీరాజనం-ఫువ్చాంజలి 
- శయ్హైోవచార విహిత ఉపచారములు సమర్దించవలె. పాలికల 
యందలి అంకురములను దేటీదేవుల పొదములయందు 
నమర్చించ వలెను. 


అగ్గి వ్రతిష్ణావనము :- మూలమన్త్రమున 108 సార్లు నమిధాజ్య 
చరుహోమం - వంచోవనిష నవృంత్రములతో థృుతమున 
ప్రాయశ్చిత్తాహుతులు - వూర్ణాహుతి - ఆగ్భుద్వాననము. / 
16. హోమమారభ్య | తత్మాలే సమిధాధీన్‌ యథాక్రమం, అష్టోత్తర 
సహస్రం, అషోత్తరశతంవా జుహుయా న్మూలవిద్యయా | యోగేశ్వర 
కలశోదకేన పూర్వోక్తమంత్రేణ ధ్రువబేరాది సకల ' బేరాన్‌ సం్రోక్ష్య | 
షోడశోపచారేణ నిత్చోత్సవం, విధివ దుత్సవ బేరశయనం కుర్యాత్‌ ॥ 
ఫి సీతాకవాట బంధనోత్తర ప్రత్యుత్తర భాషణాద్యభినయనం నిర్వర్య॥॥ 
17. నవోనవ ఇతి నమస్కారం । యన్న్మేవర్చసా, ద్రువంతేరాజాఇతి 
దర్పణమ్‌। విశ్వజితేతి నృత్యం ; పర్యాప్యేతి గీతం । సహిరత్నానీతి 
సాష్టాంగం | బువతిభీమేతి ప్రణిపత్యయనం | ఉదుత్యమితి ఛత్రం | 


తవవాయురితి చామరం |; మోషణః పరాఇతి ఖట్వాంగ న్థాపనం / 
రాజాధిరాజా ఇతి హంస తూలికా తల్పం । అసునీతేతి శయనం । 


ఫి ఇది రేజే.శ్రీరం., శ్రీకూ. ప్రతులలో లేదు. 


238 పుష్పయాగవిధిః 
త్వమగ్నేద్యుభిరితి కవాట బంధనమ్‌ ॥ 
ఆచార్య బ్రహ్మ బుత్వి గర్బకాదీన్‌ వస్త చందన గో భూ హిరణ్య 
కుంద లాంగుళ్య కాభరణాదిభి స్స్పంపూజ్య | సర్వవాద్యెస్సహ ఆచార్యః 
స్వగృహం ప్రవేశయేత్‌ ॥ 
ఫలశ్రుతి: య్‌ 
“* వవ ముక్షప్రకారేణ యః కరోతి మహోత్సవమ్‌ ॥ 
స చాభీష్టాన్‌ ప్రాప్య విష్ణో సాయుజ్యం గచ్చతి ధ్రువమ్‌ | 
యాగః ప్రవర్తతే విష్ణోః గ్రామేవా పట్టణేపి వా | 
దేశే రాష్ట్రేపి వా తత్ర నాస్తి దుర్భిక్ష సమృవః | 
సర్వదుఃఖ వినిర్ముక్తా భవన్తి సుఖినోనరాః ॥ ” 
-_-- పురు.సం.25. 64-66 
ఈవిధముగ నెవరు మహోత్సవమొనరింతురో వారు ఇహమున 
సర్వాభీష్టములను పొంది, పరమున విష్ణుసాయుజ్యము నందుదురు. 
ఇట్టి విష్ణుయాగము జరిగిన గ్రామము దేశము రాష్టములయందు 
దుర్చిక్షముండదు. నరులు సర్వదుఃఖ ఏముక్తులై సుఖమున నుందురు. 
ఇది పుష్ణయాగోత్ళవము. 
వివాహప్రయోగన్సమాప్త: 
“ యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యధ్ధవేత్‌ | 
తత్సర్వం క్షమ్యతాం దేవ ! ప్రసీద పరమేశ్వర !” 
శీఠిఠీ 


నా నేసు...0 స్వర శక్యా. 


పుష్పయాగవిధిః 239 





“ఈమండలమునకు 24 అం. పొడుగు గల సూత్రముతో 5 ఆవరణలను సమముగా వేసి 
అష్టదళపద్మములను వెయ్యవలెను. కర్ణిక పీతవర్ణము, కేసరములు రక్త వర్షము, కేసరాంత 
వృత్తము శ్వేతవర్ణము, ఆపై నాలుగు పద్మములు శ్వేత రక్త మిశ్రితములగు వర్ణముల చేతను, 
దళాగ్రములయందు దళసంధులయందు దళాంతరేఖలయందు తదితరరేఖలయందు 
నేమ్యంతములయందు. నేమిమధ్య శ్వేత రక్త పీత కృష్ణ వర్ణములు వెయ్య వలెను చతుర్విధ 
పుష్పములచేత పూజింపవలెను. ఇట్టి పుష్పమయ మండలమున పద్మమందు ఆష్టరత్నములు, 
వాసుదేవాది ఆష్టమూర్తులు, శంఖాది అష్ట దివ్యాయుధములు, ఇంద్రాద్యష్టమూర్తులున్నూ 
వరుసగా ప్రధమాది చతుర్ధావరణాంతము ధ్యానించ వలెను కర్ణికార్థమానమునందు 
మూర్తిపద్మమున్నూూ తదర్ధమానమందు శంఖ పద్మమున్నూ ధ్యానించ వలెను ఇంద్ర గరుడ 
విష్వక్సేనాదులు తూర్పు దిక్కున ధ్యానించేది. శరావ ఘట పాలికలు ద్వారోభయ 
పార్వములయందు ఉంచవలెను ఈలాగటి పుష్పయూగమండలమందు భగవంతుని అవాహన 
చేసి పూజించితే ఉత్సవాంగ స్పర్శా స్పర్శ దోషశాంతి గలుగును ఇది పుష్పయాగ 
మండలపూజావిధి.” 

- శ్రీమాన్‌ దొడ్డిపట్ల ప్రకాశంగారి ఆగమ గ్రంధంనుండి ఉద్దృతము. 


240 





ఇతి, పురా భగవద్రామానుజ దత్త, 
శ్రీ పాళ్బురాత్ర శాప్ర దివ్యాగమాన్తర్దత, 
శ్రీవిష్ణు పాద్మ కపింజల భరద్వాజాది సంహితోక్త, 
సమర్ధ పూర్వాచార్యైః శ్రీరజ్ఞాది ప్రసిద్ధ దివ్యదేశేభ్యః 
సంపాదిత, ప్రయోగ (గ్రన్ధ సజ్బుయేషు, 
రేజేటి సింగరాచార్య, దొడ్డిపట్ల ఉప్మాకార్య, 
అంపోలు అప్పలాచార్య, పొందూరు సూర్యనారాయణాచార్య, 
భద్రం శ్రీరామాచార్య, చామర్తి ఆప్పికొండాది 
పూర్వాచార్వైః ప్రకటిత పరిరక్షిత కోశేషు 
లభ్యమాన ప్రయోగగ్రంథో౭_ యమ్‌ 


భగవత్మల్యాణమహోత్సవః 


శ్రీమద్రేజేట్యన్వయ సంజాతేన, 

నరసమాంబా రంగాచార్యయోః జ్యేష్ట సూనునా, 

“ ఆచార్య ” వేంకట వేణుగోపాలాచార్యేణ, 
యథావిధి పరిశోధితః,  యథామతి పరిషృతః 

కిచ్చి ద్వ్యాఖ్యాత శ్చ సర్వం సంపూర్ణమ్‌ ॥ 
పార్ధివనామసంవత్సర జ్యేష్ట బహుళ దశమీ శుక్రవాసరే 

1-7-2005 
శ్రీశ్రీశ్రీ 


నలైన... వ్వ్తైతటం హవా... 


241 
అమబంధము - 1 


పంచసూక్త హోమః 


1. పురుషసూక్తమ్‌ (పూర్వనారాయణం తై.ఆ. 3-12-1) 


గం 


ఓం సహస్ర శీర్నా పురుషః; సహస్రాక్ష సహస్రపాత్‌! 
సభూమిం విశ్వతో వృత్వా। అత్యతిష్ట ద్దశాంగులగ్గ్‌ స్వాహాః 
పురుష ఏవేదగ్‌ం సర్వం; యధ్ధూతం యచ్చభవ్యమ్‌! 
ఉతామృతత్వస్యేశానః।; యదన్నేనా తిరోహతి స్వాహా, 
ఏతావానస్యమహిమా । అతో జ్యాయాగ్‌ంశ్చపూరుషః । 
పాదోం స్య విశ్వాభూతాని త్రిపాదస్యా మృతం దివి స్వాహాః 
త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః। పాదోస్యేహా భవాత్సునః। 
తతోవిష్వజ్వు క్రామత్‌ సాశనా నశనే అభి స్వాహాః 
తస్మాద్విరాడ జాయత | విరాజో అధిపూరుషః । 

సజాతో అత్యరిచ్యత | పశ్ఞాద్దూమి మధోపురః స్వాహాః; 
యత్స్పురుషేణ హవిషా; దేవాయజ్ఞమతన్వతా | 

వసన్తో అస్యాసీదాజ్యమ్‌ । ర్రీష్మఇధ్యశ్మరద్ధవిః స్వాహాః 
సప్తాస్యాసన్నరిధయః ; త్రిస్పప్త సమిధః కృతాః 
దేవాయద్యజ్ఞిన్త న్వానాః। అబధ్నన్‌ పురుషమృశుగ్‌ంస్వాహాః 
తం యజ్ఞం బర్చిష్లి ప్రాక్షన్‌ । పురుషం జాతమగ్రతః। 
తేనదేవా అయజన్త। సాధ్యాబుషయతశ్చ యే స్వాహాః 
తస్మాద్యజ్ఞాత్సర్వహుతః । సమృ తం పృషదాజ్యమ్‌ | 
పశూగ్‌ంస్తాగ్‌ంత్ద క్రవాయవ్యాన్‌ ; ఆరణ్యా న్రామ్యాశ్చయే స్వాహాః 


242 వపంచసూక్త వోమః 





10. తస్మాద్యజాత్సర్వహుతః। బుచస్సామానిజిజ్ఞరే। 
ఛందాగ్‌ంసి జిజ్ఞిరే తస్మాత్‌; యజు స్తస్మాదజాయత స్వాహా, 
11. తస్మాదశ్వా అజాయన్త । యేకే చో భయాదతః। 
గావో హ జిజ్జిరే తస్మాత్‌; తస్మా జ్ఞాతా అజావయః స్వాహాః 
12, యత్సురుషం వ్యదధుః। కతిధావ్య కల్పయన్‌ । 
ముఖం కిమస్య కౌ బాహూ । కా వూరూ పాదావుచ్యేతే స్వాహ 
(ముఖం కిమస్యాసీ త్మిమ్దూాహూ కిమూరూపాదా వుచ్చేతే। - జెత్తరాహ పాఠ 
13. బ్రాహ్మణోస్య ముఖమాసీత్‌ ; బాహూరాజన్యః కృతః । 
ఊరూతదస్యయద్వైశ్యః। పద్ధ్యాగ్‌ం శూద్రో అజాయత స్వాహాః 
14. చంద్రమా మనసో జాతః । చక్షో స్ఫూర్యో అజాయత 
ముఖాదిస్థ్ర శ్ఞాగ్నిశ్చ। ప్రాణా ద్వాయు రజాయత స్వాహా, 
(శ్రోత్రాద్వాయుశ్చప్రాణశ్చ ముఖాదరి రజాయత ॥- జెత్తరాహ పాఠఏ 
15. నాభ్యా ఆసీదన్తరిక్షమ్‌ । శీర్ణో ద్య స్పమవర్తత। 
పధ్ధ్యాం భూమి ర్టిశ శ్ర్యోత్రాత్‌ తథా లోకాగ్‌ం అకల్పయన్‌ స్వాహ, 
16. వేదాహమేతం పురుషం మహాన్తమ్‌ । ఆదిత్యవర్ణం తమసస్తు పారే! 
సర్వాణిరూపాకి విచిత్యధీరః। నామానికృత్వా అభివదన్‌యదాస్తే స్వాహాః 
యజ్జేన యజ్ఞమయజన్త దేవాః; తానిధర్మాణి ప్రథమా న్యాసన్‌। 
తేహనాకం మహిమాన సృచన్తే, యత్రపూర్వే సాధ్యా స్పన్తిదేవాః స్వాహాః, 


(వేదాహమేతం అనేది రుద్ర అష్టాధ్యాయి ద్వితీయాధ్యాయంలో 18 వ 
బుక్కుగా కన్ఫిస్తున్నది. జెత్తరాహ పాఠంలోని పురుషనూక్తంలో ఇది లేదు. 
దీనికిబదులు “యజ్లేన యజ్ఞమయ..*” 16 వ బుక్కుగా కన్సిస్తున్నది. 


లావూ ఇఆక్తాడా- 





వంచనూరక్త హోము 243 
౨. నారాయణనసూక మ్‌(ఆన్టపాఠం4. 13. 1-12) 


1. “సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశమ్థువమ్‌ ; 
విశ్వం నారాయణం దేవ మక్షరం పరమం పదగ్గ్‌ స్వాహాః 
2. "విశ్వతః పరమా న్నిత్యం విశ్వం నారాయణగ్‌ం హరిం! 
“విశ్వమేవేదం పురుష స్తద్విశ్వ ముపజీవతి స్వాహాః 
3. పతిం విశ్వ స్యాత్మేశ్వరగ్‌ం శాశ్వతగ్‌ం శివమచ్యుతం ; 
నారాయణం మహాజ్జేయం విశ్వాత్మానం పరాయణగ్‌ం స్వాహాః 
4. “నారాయణ పరోజ్యోతిరాత్మా నారాయణః పరః । 
నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః స్వాహా, 
౨నారాయణ పరోధ్యాతా ధ్యానం నారాయణః పరః। 
5. “యచ్చ కించి జ్ఞగత్సర్వం దృశ్యతే శ్రూయతేపి వా స్వాహాః 
“అన్ల ర్టహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః 
6. “"అనన్త మవ్యయం కవిగ్‌ం సముద్రేన్తం విశ్వశంభువగ్‌ం స్వాహాః 
“ప్పదక్రోశ ప్రతీకాశగ్‌ం హృదయం చా ప్యధోముఖమ్‌! 
7 “అధో నిష్టా వితస్త్యాన్తే నాభ్యా ముపరితిష్టతి స్వాహాః 
15జ్ఞ్వ్వాల్రామాలా కులంభాతీ విశ్వ స్యాయతనం మహత్‌ 
8. “సంతతగ్‌ం శిలాభిస్తు లంబత్వా కోశ సన్నిభ్రగ్‌ం స్వాహాః 
“"తస్యాన్తే సుషిరగ్‌ం సూక్ష్మం తస్మిన్‌ త్సర్వం ప్రతిష్టితమ్‌: 
9. *తస్యమధ్యే మహానగ్ని ర్విశ్వార్చి ర్విశ్వతోముఖః స్వాహాః 
ఇస్ర భుగ్విభజన్తిష్టన్నాహార మజరః కవిః। 
ంత్రిర్యగూర్థ్య మధశ్యాయా రశ్మయ స్తస్య సంతతా స్వాహా, 


244 పంచసూక్త హోమః 





10. *సంతాపయతి స్వందేహ మాపాదతల మస్తగః 
2జ్రస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః స్వాహాః 

11. వోనీలతోయద మధ్యస్టా ద్విద్యుల్లేఖేవ భాస్వరా । 
పోన్చివారశూకవ త్తన్వీ పీతాభాస్వత్యణూపమా స్వాహాః 

12. గోతస్యాశ్ళిఖాయామధ్యే పరమాత్మా వ్యవస్థితః; 
జసబ్రహ్ష్మాసశివః సహరి స్పేన్ట స్ఫోంక్షరః పరమ స్వరాట్‌ స్వాహాః 
నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి 
తన్నో విష్ణుః ప్రచోదయాత్‌ స్వాహా; 


ఈనారాయుణనూక్తంలో చాల పాఠభోదాలు కన్చిన్తున్నాయి. ఇది 
తైత్తరీయోపనిషత్‌లో చతుర్ధప్రశ్షగా ఉన్నది. దక్షిణదేశంలో దీని ముఖ్యపాఠాలు రెండు. 
1. ఆన్ధపాఠం, 2 ద్రావిడపాఠం. ఆశ్ఞపాఠం ఆశ్ధదేశంలోనేకాక దక్షిణదేశంలోకూడా 
అనునరించబడుతోందనీ ద్రావిడపాఠం కేవలం ద్రావిడ వైష్ణవులలోమాత్రం 
చెప్టబడుతోందనీ తెలుస్తోంది. నారాయణసూక్తం ఆఖ్థపాఠంలో 13 వ అనువాకంగా 
26 పాదాలు గల 12 మన్హాలతో ఉండగా - ద్రావిడపాఠం 24 పాదాలతో 12 మన్రాలతో 


11 వ అనువాకంగా ఉంది. భేదాలు ఈక్రింద పట్టికలో చూపబడినవి - 


చపా కావా 
మాయో్ళః్ళః నానడు 
పకన వకవ. మచం మంకు 
2. 18.19. 20 పాదాలతో 
య్‌... 2 చవాదం | _ పరమం ప్రభమ్‌ 
5... సేం .... పరమం నిత్తం... 





















ము [క 15వ పాదం న్బాదయయం తద్విజానీయా. ... 


కూ నా వనం పట 
ప సషనత నవం స్తు. వవ నష నమస్త 


వంచసూక్త హోము 245 





8. శీ సూకమ్‌ 


1. 


ఓం హిరణ్యవర్థాం హరిణీం సువర్థ రజతస్రజామ్‌ । 

చన్ర్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ స్వాహాః 
తాంమ ఆవహ జాతవేదో లక్షీమనప గామినీం। 

యస్యాం హిరణ్యం విన్హేయం గామశ్వం పురుషానహం స్వాహాః! 
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీమ్‌ । 

శ్రియం దేవిముపహ్వయే శ్రీర్మాదేవీ ర్హుషతాం స్వాహాః 
కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్హ్రాం జ్వలంతీం తృప్తాంతర్పయన్తీమ్‌ 
పద్మేస్థితాం పద్మవర్థాం తామిహోపహ్వయే శ్రియమ్‌ స్వాహాః 
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియంలోకే దేవజుష్టా 
ముదారామ్‌ । తాం పద్మినీం మాం శరణమహం ప్రపద్యేరలక్ష్మీర్మే 
నశ్యతాం తాంవృణే స్వాహా 

ఆదిత్యవర్లే తపసో5ధి జాతో వనస్పతి స్తవ వృక్షోంథ బిల్వః । తస్య 
ఫలాని తపసా నుదన్తు మాయాన్త రాయాశ్చ బాహ్యా అలక్ష్మీ స్వాహాః 
ఉపైతుమాం దేవసఖః కీర్తిశ మణినాసః 

ప్రాదుర్దూతోంస్మి రాష్ట్రేస్మిన్‌ శ్రీర్తి మృద్ధిం దదాతుమే స్వాహాః 

క్షు త్పిపాసా మలాం జ్యేష్టా మలక్ష్మీం నాశయా మ్యహం 

అభూతి మసమృద్దించ సర్వా న్నిర్ణుదమే గృహాత్‌ స్వాహాః 
గంధద్వారాం దురాధర్నాం నిత్యపుష్టాం కరీషిణీమ్‌: 

ఈశ్వరీగ్‌ం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్‌ స్వాహాః 


246 పంచసూక్త వోమః 





10. మనసణామమాకూతిం వాచస్పత్య మశీమహి। 
పశూనాం రూపమన్నళశ్ణ మయిశ్రీ శ్రయతాంయశః స్వాహా; 


11. కర్టమేన ప్రజాభూతా మయిసంభవ కర్దమ । 
శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీం స్వాహాః 


నం య చ 
12. ఆపస్ర్రజన్తు స్పిగ్భాని చీక్లీత వస మేగృహే। 


నిచదేవీం మాతరం శ్రియం వాసయ మేకులే స్వాహాః 
13. ఆర్ర్రాం పుష్కరినీం పుష్టిం సువర్థాం హేమమాలినీం । 
సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ స్వాహ 
14. ఆర్ర్హాంయణరిణీం యష్టిం పింగళాం పద్మ మాలినీం । 


చన్హాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ స్వాహా, 


15. తాంమ ఆవహజాతవేదో లక్ష్మీ మనపగామినీం। 
యస్యాంహిరణ్యం ప్రభూతం గావోదాస్యోరశ్వా  న్విన్హేయం 
16. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్యైచ ధీమహి! 
తన్నోలక్ష్మీ ప్రచోదయాత్‌ స్వాహాః 


గాలా ఇకా 


శ 


వంచనూక్త వోమః 247 


= 





4. భూసూక్త మ్‌ (తై.సం.1-5-4) 


భూమిర్భూమ్నా ద్యౌర్వరిణాన్తరిక్షం మహిత్వా। 

ఉపస్థేతే దేవ్యదితేగ్ని మన్నాద మన్నాద్యాయా దదధే స్వాహ, 
ఆరయజ్నా పృశ్నిరక్రమీ దసదన్మాతరం పునః। 

పితరం చ ప్రయ న్నువః స్వాహాః 


త్రిగింశ్రద్దా మవిరాజతి వాక్స్వతంగాయ శిశ్రియే | 


ప్రత్యస్య వహద్యుభిః స్వాహాః 
అస్యప్రాణాదపానత్యన్తశ్చరతి రోచనా ; 
వ్యఖ్య న్మహిష స్సువః స్వాహాః 
యత్వా క్రుద్ధః పరోవప మన్యునా యదవర్య్యా। 
సుకల్పమగ్నేతత్తవ పునస్తోద్దీపయామసి స్వాహాః 
యత్తే మన్యు పరోప్తస్య పృథివీ మనుదధ్వసే | 
ఆదిత్యా విశ్వేతద్దేవా వసవశ్చ సమాభరన్‌ స్వాహాః 

(ఇంతవరకూ తైత్తరీయసంహిత) 
మేదినీ దేవి వసుంధరా స్యాత్‌ వసుధా దేవీ వాసుకీ బ్రహ్మవర్దసః 
పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్టిణీ దేవీ ప్రసూవరీ 
స్వాహాః 
సదనే సత్యాయనే సీద సముద్రవతీ సావిత్రీ 
ఆనోదేవీ మహ్యంగీ  మహీధరణీ మహోద్యతిష్టత్‌ స్వాహా, 
శృంగేశ్ళంగే యజ్జేయజ్డే విభిషణీ। 
ఇంద్రపత్నీ వ్యాపినీ సరసిజ ఇహాస్వాహా, 


248 వంచసూడ్త వోమః 





10. వాయుషతీ జలశయినీ సయంధ్రారాజా 
సత్యంతో పరిమేదినీ సోపరిదత్తంగాయ స్వాహాః 

11. విష్ణుపత్నీం మహీందేవీం మాధవీం మాధవప్రియాం। 
లక్ష్మీప్రియసఖీం దేవీం నమా మ్యచ్యుతవల్లభాం స్వాహా, 

12. ధనుర్ధరాయ విద్మహే సర్వసిద్యైచ ధీమహి। 
తన్నోధరాః ప్రచోదయాత్‌ స్వాహాః 

5. నీళా సూక్తమ్‌ 

1. ఓం నీళ్తాం దేవీగ్‌ం శరణమహం ప్రపద్యే " సోమత్రయస్రిగ్‌ంశే 
భువనస్యవిత్నీ। వివస్వ ద్వాతే అభినో గృణాహి స్వాహాః 

2. ఘృతవతీ సవితరాధి పత్యైః పయస్వతీ రన్తి రాశానో అస్తు స్వాహా, 

3. _ ధ్రువాదిశాం విష్ణు పత ఘోరాస్యేశానా సహసో యామనోతా। 
బృహస్పతి ర్మాతరిశ్వోత వాయుః సన్దువానా వాతా అభినో 
గృణన్తు స్వాహాః 

4. _విష్టమ్రోదివో ధరుణః పృధివ్యా అస్యేశానా జగతో విష్ణుపత్నీ 
విశ్వవ్యచా ఇషయన్తీ సుభూతి శ్శివానో అస్త దితి రుపస్టేస్వాహ, 

6. విష్ణుపత్వైచ విద్మహే శ్రీభూసబ్వైచ ధీమహి తన్నోనీళా 
ప్రచోదయాత్‌ స్వాహాః 


రాశా ఇకక్రానా 


1. నీళాసూక్త్రహోమంలో పాఠభేదాలు బాగా కన్పిస్తున్నాయి. ప్రస్తుత పాఠం పొం. లక్ష్మణా 
చార్యులుగారిది. దీనితో క్రియాకైరవచంద్రిక ఏకీభవించడంతో ఆపాఠం ఇవ్వబడింది. 
రే॥రం పాఠంలో “సోమత్రయస్త్రిగ్‌ంశే భువనస్య విత్ని వివస్వద్వాతే అభివో” అనువచనం 
పూర్తిగాలేదు. ఇతరపాఠాలుకూడా ఈ్రారంభ వచనాలవద్దే భేదిస్తున్నవి. 


249 
నిత్యాపాసనమ్‌ 

1. తతః హోమవేద్యాః పశ్చాద్భాగే బలిదేవం పీలే నివేశ్య ॥ 

2. కుండే అగ్నిం ప్రతిష్టాష్య - 

8. హోమ సంభారాన్‌ దేవస్య దక్షిణ పారే నిధాయ | 

4*సంకల్ప్య - పృధివ్యాః మేరువృష్ట బుషిః | కూర్మోదేవతా । సుతలం 
ఛందః | ఆసనే వినియోగః ।; అనంతాసనాయ నమః | ప్రణవస్య 
పరబ్రహ్మ బుషిః ।; పరమాత్మా దేవతా! దేవీ గాయత్రీ ఛందః | 


ప్రాణాయామే వినియోగః ।; ఓం భూః ......... (బ్రహ్మ భూర్చు 
వస్సువరోమ్‌॥ భగవదనుజ్ఞయా భగవత్‌ తైంకర్యార్ధం శుభే 


శోభనే ముహూర్తే శ్రీ మహా విష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్య 
బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే 
కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరత వర్న । భరత ఖండే 
మేరోర్దక్షిణ దిగ్భాగే అగ్నేయకోణే ఆంధ్రదేశే అస్మిన్‌ వర్తమాన 
వ్యావహారిక చాంద్రమానేన శ్రీ ....... సంవత్సరే ......... అయనే 
.... బుతౌ। .... మాసే.... పక్షే ... శుభతిధౌ .... వాసరే శుభనక్షత్రే 
శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ 
శ్రీమాన్‌ .... గోత్రస్య .... భగవన్త ముదిశ్య | .... భగవత్‌ ప్రీత్యర్థం! 
ప్రాతరౌపాసన హోమం కరిష్పే 


5. ఉపావరోహ జాతవేద ఇతి సమిధ మగ్గ్నా ప్రతిష్థాష్య |] 


1. ఉపావరోహ జూతవేద అను మన్రముతో ఒకసమిధను, దానితోపాటు నీటతడిపిన 
శ్వేతతండులములను తీసుకొని, ఆసమిధను ఆజ్యమునముంచి అన్నిటిని అగ్నిలో 
వేయవలెను. వివాహమున శేషహోమా నంతరము ఆత్మ నమారో పణము చేసి 
అగ్నిని శరీరమున దాచుకొనియున్నాము. ఇలా దాచుకొన్న లేదా ధరించిన ధార్యాగ్ని 
యందు వైదికమగు నిత్యౌపాసన చేయవలసియున్నది. గాన ఉపావరోహ మంత్రముతో 
చేయు ఈ ప్రక్రియ ధార్యాగ్నిని అగ్నియందు కలుపుటకుద్దేశించబడినది. 


250 నిత్వౌవ సనమ్‌ 
ఉపావరోహ జాతవేదః వునస్త్వం దేవేభ్యో హవ్యం వహనః ప్రజానన్‌ | 
ఆయుః ప్రజాగ్‌ం రయిమస్మాసు ధేహ్య జస్రో దీదిహినోదురోణే ॥ 





6. అగ్నిర్భగవతః | అగస్త్య భగవాన్‌ బుషి | అనుష్టుప్‌ ఛందః । హుతాశనో 
దేవతా! రం బీజం | స్వాహా శక్తి । ఓం కీలకం । సువర్ణ వర్ణ సకల 
హోమార్ధే జపే వినియోగః | 


స్వస్తిపూర్ణ ముఖాయ అంగుష్టాభ్యాంనమః | తేజోరళ్ళినే 
తర్జనీభ్యాం నమః ।1ధూమ్రాక్షాయ మధ్యమాభ్యాం నమః । జ్వాలామాలినే 
అనామికాభ్యాంనమః | అమృత తేజసే కనిష్టికాభ్యాం నమః । 
సహవీర్యాయ కరతలకర పృష్టాభ్యాం నమః । 


స్వస్తిపూర్ణ ముఖాయ హృదయాయనమః | తేజోరళ్ళినే శిరసే 
స్వాహా। ధూమ్రాక్షాయ శిఖాయై వషట్‌ । జ్వాలామాలినే కవచాయహుం। 
అమృత తేజసే నేత్రత్రయాయ వౌషట్‌ । సహవీర్యాయ అస్త్రాయఫట్‌ । 
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః | 
( ద్విముఖం చైకహ్ఫదయం చతుశ్ళోత్రం ద్వినాశికమ్‌ | 
ఆస్యద్వయంచ షణ్జేత్రం పింగళం సప్తహస్తకమ్‌ | 
ఉపవీత సమాయుక్తం సర్వా భరణ భూషితమ్‌ | 
ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చి స్స్పర్వకామదమ్‌ | 
ఆత్మాఖిముఖమాసీన మేవం ధ్యాయే ద్ధుతాశనమ్‌ ॥ 
8. కుండ మధ్యే లక్ష్మీం రక్తమాల్యాంబరధరాం | బుతు స్నాతాం 
విచింతయేత్‌ - 


తతః సర్వ లక్షణ సంయుతం చతుర్భుజం ! విశాలాక్షం | కోమలం! 
పీతవాససం । శంఖచక్ర గదా పద్మధారిణం । కంజపాణిపాదం 


నిత్వాపాననమ్‌ 251 


శ్రీవత్సవక్షసం | శ్యామలం | శాంతం । చంద్రాననం । హార కేయూర 
కిరీటశోభఖితం ; నారాయణం కుండమధ్యే ధ్యాత్వా అభ్యర్చ్య | 
ర ఓంరంఓం!॥ 

“చత్వారిశ్ళంగా త్రయో అస్యపాదా ద్వే శీర్నే సప్త హస్తాసో అస్య | 
త్రిధా బద్దో వృషభో రోరవీతి మహో దేవో మర్య్యాగ్‌ం ఆవివేశ । 
సప్త్రహస్త శృతు శ్చంగస్సప్త జిహ్వో ద్విశీర్న్షకః | 
త్రిపా త్ర్రసన్న వదన స్సుఖాసీన శ్ళుచిస్మితః | 

స్వాహాం తు దక్షిణే పారే దేవీం వామే స్వధాం తథా | 
బిభ్ర ద్దక్షిణ హస్తెస్తు శక్తి మన్నం ్రుచం స్రువమ్‌ 
తోమరం వ్యజనం వామై ర్హృతపాత్రం తు ధారయన్‌ 
మేషారూధఢం జటా బద్ధం గౌరవర్ణం మహౌ జసమ్‌ | 
ధూమధ్వజం లోహితాక్షం సప్తార్చి స్సర్వకామదమ్‌ । 
ఆత్మా భిముఖ మాసీన మేవం ధ్యాయే ద్ధుతాశనమ్‌ 1” 
10.ఏషహి దేవేతి మంత్రేణ సాక్షతోదక పాణినా అక్షతోదకం పూర్వమేఖలో 
పరివిన్యస్య ! 
ఏషహిదేవః ప్రదిశోను సర్వాః పూర్వోహిజాతః స ఉగర్భే అంతః 
సవిజాయ మానః సజనిష్యమాణ ప్రత్యజ్ముభా స్తిష్టతి విశ్వతోముఖ 
11. ప్రాజ్ముఖాగ్నే మమ అభిముఖోభవ । వరదోభవ । సుముఖోభవ | 
సుప్రసన్నోభవ ॥ యధోక్త జిహ్వయా హవిర్దృహాణ | 
12. కుశకూర్చేన అగ్ని గాయత్రియా కుండం సంప్రోక్ష్య 
రుద్రనేత్రాయ విద్మహే శక్తి హస్తాయధీమహి!। 
తన్నోవహ్ని ప్రచోదయాత్‌ ॥ 


20 


252 నిత్వాపాసనమ్‌ 





18. పరిసమూహ్య - తూష్టీం పరిషిచ్య - 
14 ఆహవీనయాయనమః ఇతి అప్టదిక్షు అక్షతైరలం కృత్య | 
అహవనీయాయ నమః । గార్హపత్యాయ నమః । దక్షిణాగ్నయే నమ 
సభ్యాయ నమః । అవసథ్యాయనమః । రత్నాగ్నయే నమః । దావాయ 
నమః । సప్తజిహ్వాయ నమః | ద్విశీర్నాయునమః 1 త్రిఃపరిషిచ్య ॥ 
15. అదితే5ను మస్యస్వే త్యగ్నిం పరిషిచ్య। 
అదితేరను మన్యస్వ । అనుమతే5ను మన్యస్వ। సరస్వతే5ను మన్యస్వ 
దేవసవితః ప్రసువ | 
16. ముఖ్యకాలాతిక్రమణ ప్రాయఃశ్చిత్తార్ధం చతుః సమిధహోమం కరిష్యే 
“ఓం భూస్స్వావో । ఓం భువస్వ్వాహా । ఓం సువస్స్వావా। 
ఓం భూర్భువస్సువస్స్వాహా” | 
క్షా మధ్యమే విశ్వరూపాయ స్వాహా | తత్పూర్వే కాళై స్వాహా | యామ్యే 
కరాళ్షె స్వాహాః పశ్చమే మనోజవాయ స్వాహా | ఉత్తరేసులోహితాయ 
- స్వాహా । ఆగ్నేయ్యాం ధూమ్రాక్షాయస్వావా । నైర్భత్యాం విస్ఫులింగాయ 
స్వాహా । సమాహిత మనో భూత్వా సప్రజిహ్వాః ్రకల్పయేత్‌!। 
18. అతోదేవా అవంతునో యతోవిష్ణుర్వి చక్రమే । 
పృధివ్యా స్సప్త్రధామభిః స్వాహా।' 
ఇదం విష్ణుర్విచక్రమే క్రేధా నిదధే పదమ్‌ | 
సమూఢమస్యపాగ్‌ం సురే స్వాహా॥ 
త్రీణపదా విచక్రమే విష్ణుర్లోపా అదాభ్యః | 
తతో ధర్మాణి ధారయన్‌ స్వాహా॥ 


నిత్యాపాననమ్‌ 253 
విష్ణోః కర్మాణి పశ్యతయతో వ్రతాని పస్పశే | 
ఇంద్రస్య యుజ్యస్సఖా స్వాహా 
తద్విష్టోః పరమం పదగ్‌ం సదా పశ్యన్తి సూరయం: | 
దివీవచక్షరాతతమ్‌ । తద్విప్రాసో విపన్యవో జాగృవాం 
సస్సమింధతే విష్ణోర్య తరమం పదం స్వాహా॥ 
19. గాయత్ర్యా ప్రథమంహుత్వా ద్వితీయం విష్ణమంత్రకం తృతీయం 
మూలమంత్రేణ ।  సమిధాజ్య చరూన్‌ హునేత్‌ - 
విష్ణు గాయత్ర్యా షోడశ వారం సమిధ మగ్నా నిధాయ - 
“నారాయణాయవిద్మహే వాసుదేవాయ ధీమహి 
తన్నోవిష్ణుః ప్రచోదయాత్‌ స్వాహా॥। ” 
విష్ణోర్న్డుకమితి మనై్రేణ షోడశవార మాజ్యం హుత్వా- 
విష్ణోర్నుకం వీర్యాణి ప్రవోచం యః పార్ధివాని విమమే రజాగ్‌ంసి 
యోఅస్క్మభాయ దుత్తరగ్‌ం సధస్థం విచక్రమాణ స్రేధోరు గాయో విష్ణో 
రరాటమసి విష్ణోః పృష్టమసి విష్ణోఃశ్న ప్రేస్టో విష్ణోః స్యూరసి విష్ణోః 
ధ్రువమసి వైష్ణవమసి విష్ణవేత్వా స్వాహా॥ 
మూలమన్రేణ షోడశవారం చరుహోమం- 


“ఓం నమోనారాయణాయ స్వాహా”, 
“ఓం నమో భగవతే వాసుదేవాయ స్వాహా॥;” 


20. తతోనపాయినం హుత్వా హుత్వాభాగవతాన్‌ ప్రతి 
నిధీశాంశ్చ ; క్రమం ప్రోక్తం నిత్యహోమే విధీయతే! 


254 నిత్వౌపాననమ్‌ 





ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహా 
(ఇది బొబ్బిలి దేవాలయంలోని వేణుగోపాలస్వామివారి మూర్తిమన్తం) శ్రీం శ్రియై 
స్వాహా; ఓం భూయభూమ్వై స్వాహా! ఓంనీం నీలాయ స్వాహా; 
పక్షిరాజాయవిద్మహే సువర్ణ పక్షాయధీమహి తన్నోగరుడః ప్రచోదయాత్‌ 
స్వాహాః సుదర్శనాయ విద్మహే మహా జ్వాలాయధీమహి తన్నశ్చక్రః 
ప్రచోదయాత్‌ స్వాహా పాంచజన్యాయ విద్మహే శుభ్రవర్దాయ ధీమహి 
తన్నశ్ళ్శంఖ ప్రచోదయాత్‌ స్వాహాః ఉర్వీధరాయ విద్మహే మహానాగాయ 
ధీమహి తన్న శేషు ప్రచోదయాత్‌ స్వాహా ॥ దీర్హకూయాయ విద్మహే 
'యక్షివాస్తాయ ధీమపొ తన్నోధ్వజః ప్రచోదయాత్‌ స్వావో।। 
విష్వక్సేనాయవిద్మహే వేత్రహస్తాయ ధీమహి తన్నోవిష్వక్సేనః 
ప్రచోదయాత్‌ స్వాహా॥ శబ్ద రాజాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి 
తన్నో హనుమాన్‌ ప్రచోదయాత్‌ స్వాహా ॥ 

'ప్రహ్హాదాయ స్వాహా । నారదాయ స్వాహా । పరాశరాయ స్వాహా! 
పుండరీకాయ స్వాహా । వ్యాసాయ స్వాహా । అంబరీషాయ స్వాహా । 
శుకాయ స్వాహాః శౌనకాయ స్వాహా । భీష్మాయ స్వాహా । దాల్భాయ 
స్వాహా । రుక్కాంగదాయ స్వాహా; అర్జునాయ స్వాహా । వశిష్టాయ స్వాహా! 
బలినే స్వాహా | విఖీషణాయ స్వాహా। 

21.తతః ద్వారాధిష్థాన దేవతాహామం కరిష్వే। 
చండాయ స్వాహా । ప్రచండాయ స్వాహా; జయాయ స్వాహా । 
విజయాయ స్వాహా; ధాత్రీ స్వాహా | విధాత్రే స్వాహా | మణికాయ 
స్వాహా | సంధ్యాయ స్వాహా! శ్రీ. భూతాయ స్వాహా । మహాబలాయ 
స్వాహా | 


చసూక్త హో 


గ 


255 





22. అథ దిక్పాలకదేవతా హోమం కరిష్యే 
ఓం బ్రహ్మణే స్వాహా । ఇంద్రాయ స్వాహా । అగ్నయే స్వా 


యమాయ స్వాహా । నిర్‌బుతయే స్వాహా । వరుజాయ స్వా 


యు 


వాయవే స్వాహా । కుబేరాయ స్వాహాః ఈశానాయ స్వాహా ॥ 


ర్య 


|| 


ఖ్య 


23. అథ విమాన పాలక దేవతా హోమం కరిప్వే- 

క్షత్రాయ స్వాహా । మిత్రాయ స్వాహా । 
పక్షాయ స్వాహా । విపక్షాయ స్వాహా! 

24. యక్షేభ్యః స్వాహా । భూతేభ్యః స్వాహా | నాగేభ్యః స్వాహా | 

గంధర్వేభ్యః స్వాహా। అష్టాదశగణేభ్యః స్వాహా ॥ 

25. అస్మిన్‌ మనోవాక్కాయ కర్మాంగ మన్రలోప క్రియాలోప ద్రవ్యలోప 

న్యూనాతిరేక ప్రాయశ్చితార్థం వ్యాహృతి హోమంకరిప్యే - 

26. “ఓం భూస్ప్వాహా | ఓం భువస్స్వాహా । ఓం సువస్స్వాహా । ఓం 

భూర్భ్చువస్సువస్వాహా / 

27. స్వరాక్షర పదవృత్త వర్ణలోప మన్రవిపర్యాస కర్మవిపర్యాస కాలవిపర్యాస 
బింబాది యాగద్రవ్య సంస్పృశ్య తత్తద్దోష పరిహారార్థం మూలమనై్రేణ 
పజ్బోపనిషన్మన్యైః ఆజ్యాహుతీర్దోప్యే - 

“ఓం నమో నారాయణాయ స్వాహా” 

“ఓం షాం నమః పరాయ పరమేష్ట్రాత్మనే స్వాహా। 
ఓం యాం నమః పరాయ పురుషాత్మనే స్వాహా! 
ఓం రాం నమః పరాయ విశ్వాళ్మనే స్వాహా। 


256 నిత్వాపాసనమ్‌ 





ఓం వాం నమః పరాయ నివృత్యాత్మనే స్వాహా। 
ఓం లాం నమః పరాయ సర్వాత్మనే స్వాహా[ొ 
(ఇవి నారదీయ సంహిత (91.92.5) లోని ఆగమ మన్రములు) 
28. అదితేన్వ మగ్గ్‌ంస్థా ఇత్యుత్తర పరిషేచనం ..... 
29.యజ్ఞ పురుషాయనమః - 
ఇతి ఆజ్యోపహార నైవేద్యం సమర్పయామి! 
80. యాతే అగ్నే ఇత్యాత్మారోపణం ...... 
81. బలిదేవం యానమారోప్య । 
సింహాసన, గర్భమన్దిర, అన్తరాళ, బాహ్యమంటప, నృత్త 
మండప, గోపుర ద్వార పాల, బ్రహ్మేంద్రా ద్యష్టదిక్సాలకాది, భూతబలి 
పీఠాన్తం బలిప్రదానం కుర్యాత్‌ - 


నానైలటుం:0 స్తన: వూ. 


అనుబంధము - 2 న 


కల్యాణ మహోత్సవము 


(ఉత్సవదివస/ తీర్ధ దివస నిర్ణయమునకు చూ. ధ్వజారోహణ దేవతాహ్వానవిధి (అను...9) 
పాద్మ పురుషోత్తమ కపింజల శ్రీప్రశ్న సంహితలు ఉత్సవవిధులనువివరించినవి. 
పాద్మము (చర్యా 11. అధ్యా.) మహోత్సవవిధి ఆను పేరున వివరించగా పురుషోత్తమసంహిత(24 
ఆధ్యా.) బ్రహ్మోత్సవవిధి అని తెల్పినది. కపింజల సంహిత ఉత్సవమని వివరించగా 
(క్రియాకైరవచంద్రిక (24 పరిచ్చేదము)పూర్తిగా పాద్మము ననుసరించినది. మహోత్సవ 
బ్రహ్మోత్సవములు పెద్ద ఉత్సవాన్ని సూచించే పదాలు - సాధారణంగా ఇందులో 9 
దినములపర్యన్తం జరిగే ఉత్సవం వర్ణించబడింది. ఈమహోత్సవాలలో దినమునకొక్క 
వాహనోత్సవమేగాక, 9 దినములయందు జరుగవలసిన 9 విశేషోత్సవములు గూడ చెప్పబడినవి. 
అటువంటి విశేషోత్సవములలో మొదటి దినమున జరిఏ విశేషోత్సవము కల్యాణోత్సవమని 
పురుషోత్తమసంహిత విధించినది. దీనినె పాద్మము పాణిగ్రహణవిధిగా(క్రియా. 80) వివరించినది. 
ఏకాహ్నిక త్రయాహ్నికములకు తప్ప మిగిలిన పాంచాహ్నిక నవాహ్నికాదులకు ధ్వజకర్మ 
విదించబడినది. ఈక్రింది పట్టికలలో ఆయా సంహితలు చెప్పిన వివరములు సంగ్రహముగా 
చూపబడినవి - 


పాణిగ్రహణవిధి (పాద్మసంహిత 80 అధ్యా. మరియు కక్రి.క్రైచం., 20 పరిచ్చేదము.) 


1. యథోక్త దివసమున ఆంకురార్పణము. -పురుషసుక్తమున 16 నమిధలతో 
2.ఉద్వాహదివసమున సంకల్పము- కౌతుక |, అవాుతులు -విమ్యగాయతత్రి 


బంధనం-శిబికారోవణం - (గ్రామ. 


ప్రదక్షిణం. 

89. వివాహసదన ప్రవేశము - ఆర్చన 

4 స్థండిల కల్చనము - ఆగ్నిప్రతిష్ట 

5.యువాసువామన్తమున నూతన వస్త 
సమర్చణము 

6. మదీయగోత్రజాం కన్యాం ప్రజాసహత్వ 

' కర్మ్శభ్యః ప్రతిపాదయామి-అని యజమాని 
నంకల్పం చెవ్చి నపారణ్యోదకం 
కన్యాదానం చేయడం. 

7 పాణిగృహీత యగుదేవితో దేవుని కల్యాణ 
మండవ (వవేశము - ఆచార్యుని 
నంకల్పము - ఆథూర వోవము 





శ్రీనూక్తములతో 15 ఘృతాహుతులు 
-విష్ణుసూక్తమున లాజహా మము. 

8. ఆగ్ని ప్రదక్షిణములు -పంచవారుణిక 
మన్హములతో ఘృతాహుతులు - ద్వాద 
శాక్షరితో పూర్ణాహుతి -బ్రాహ్మణతోషణ 
- అర్చన. 

౦0, ఫఘృతారోపణము - మధుపర్మనివేదనము 
-  ఆలంకారసర్పణ. 

10. ఆచార్య దక్షిణ 

11. ప్రతిదినమున అర్చన - 4 వ దినమున 
అపరరాత్రియందు శేషహోమము - 5వ 
దినమున తైలాభ్యంజనము. 





-అన్యచ్చ మంగళ0 సర్వం కుర్యాతి లో55 వర్హినా'' - వాది, క్రయా. 36.3౮ 
“జామదగ్వాదిదేవీనాం వివాహః స్మార్తవర్మనా ” - పాద్య, క్రియా. 30.37 


258 


క్రి.3.చంద్రిక (24 పరి.) - 
పాద్మచర్యా. (11 అధ్యా.) 


ెచతంకరారళం2 దూగమండప, | 


కుండకల్పనం - బుత్విగ్వరణం. 

. అధివాసార్థం పుణ్యాహ పూర్వక రక్షాబంధనం 
-న్నవనం - అధివాన వోమం - 
ద్వారతోరణ కుంభాద్యర్భనం - మధ్య కుంభే 
భగవదర్చ్భనం - చక్రాబ్టే వాసుదేవార్చనం 
-వానుదేవ నంకర్షణ (వద్యుమ్న 
అనిరుద్ధులను ఆహవనీయ దక్షిణాగ్ని 
గార్హప్రత్య సభ్యములయందు, మూలమాూర్తిని 
ఆవసక్థ్యమున ఆవాహన - హోమం - 
బలిదానం. 

. శయనస్థ ఉత్సవ కౌతుకోత్థాపనం - వీధీ 
పర్యటనం - స్నపనం - దేవీయుతం వా, 
వినా వా మహోత్సవం. 

&ఓ 6వ దినమున న్నవనం - ఉలూఖల 
మునలములతో నిశాచూర్ణ వుట్టనం- 
చూర్చాభిషేకం - ఉత్సవం. 

. 7వ దినమున పూర్వాహ్నమున రథోత్సవము 
-మధ్యాహ్నమున జలద్రోణ్యవగాహనము - 
ఆర్బన. 

. 9వ దినమున తీర్ధబింబ చక్రబింబములతో 
జలావగాహనము - ఆలయ ప్రవేశము. 


. చక్రాబ్దిమున కల్యాణ కౌతుకారోపణము 
-పుష్పసమర్చన - హోమము - యానమున 
కల్యాణ కౌతుకమునుంచి దేవతో ద్వాసనము 
- స్నపనం -మహాహవిర్నివేదనం - శాన్తి 
హోమం - ప్రాయశ్చిత్త పూర్ణాహుతి 
వోమములు -ధ్వజావరోవాణం - 
బలిప్రదానం- ముఖ్యకౌతుక బింబ శక్తిని 
మూలబింబమున చేర్చుట. 

(పాద్మసంహిత పై ఆంశములను దినక్రమమున 
వివరించ లేదు. క్రియాకైరవచంద్రిక వానిని 
్రమబద్ధమొనర్చి చక్కగా వివరించినది. ఈపట్టిక 
'క్రీయాకైరవచంద్రికకు సంగ్రహరూపము.) 


అనుబంధము 2 


. కుంభార్చన - చక్రాబ్బమండల రచన = 
అర్చన. 

2. వైకుఠపారదహోమం - పూర్ణాహుతి 

3. బలిప్రదాన విధి- ప్రత్యహం ఉత్సవం - 
స్నపనం - ఆర్చ్బన 


4. గ్రామోత్సవవిధి - వాహనక్రమం -1.హంస, 


2.సింహ, ౩.ఖగేశ్వర, 4శేష, 5. ఆంజనేయ, 
6.సూర్యచంద్ర, 7. రథ, &తురగ, 9. 
గజవాహనములు. 


. విశేషోత్సవములు-]. కల్యాణ, 2.వనవిహార, 


8.ప్లవ, ఉదోల, 5.పూరణ, 6.జలద్రోణీ, 
7. రథ, &మృగయాత్రా, 9. అవభృధములు 


ం కల్యాజోత్సవవిధి జా విష్వక్సేనపూజ ఆ 


పుణ్యాహం - మూల బింబ దేవీ ఆచార్య 
బుత్విజాదులకు రక్షా సూత్రధారణ. 


. హోమవిధి-అగ్ని ప్రతిష్టా-ఆఘారహోమం 


-వైష్ణవత్వవిధి. 


. నగరోత్సవము-వివావోగారప్రవేశం- 


విష్వక్సేన పూజా-పుణ్యాహం - పాణి గ్రహణ 
విజ్ఞాపనం. 


. ప్రధాన, ప్రవేశ, లాజ, తాన్రిక, సప్తావరణ, 


వైకుంఠ పార్షద, శ్రీసూక్త, తిథివార నక్షత్రాధి 
దేవతా హోమములు, జయాదిహోమం 
ప్రణీతిమార్దనాంతం-గ్రామప్రదక్షిణం- 
అనేవి పాణిగ్రహ ణోత్సవాంతర్భాగములు. 


10. వనవిహారోత్సవము 2వ రోజున -3 వ 


దినమున ప్లవోత్సవము, 
అవభృధము, పుష్ప్టయాగము. 


11.ఊహపోహ విధానములతో దేశికుడు 


ఉత్సవమును మరింత 


మనోహరమొనర్పవలెను. 


కల్ల మహదాశీర్వచనము- కవాటబంధనము 


దేవదేవీ సంభాషణము - ఇతర చిత్రవిచిత్ర 
వినోదములు కల్పించవలెను- ఇది 
బ్రహ్మోత్సవవిధి. 





అనుబంధము 2 


కపింజలసంహిత 


82 అధ్యాయము 












- ఆలయాలంకరణ - మంటప నిర్మాణము 

. పూర్వరాత్రి రక్షాబంధనం (దేశికునికి) 

. ప్రభాతమున భగవంతునకు విజ్ఞాపన - 
పుణ్యాహం - రక్షాబంధన - స్నపనం - 
రాత్రి అంకురార్పణం - అగ్ని కార్యం 

. వీధ్యుత్సవం - 
1వ దినము భూతరాత్రి - తిల, రజనీ 
చూర్ణ, లాజ, దధి, సక్తు, చరువులతో బలి 
,2వ దినము పైతృకదినం - తండుల, తిల, 
చరువులతో బలి 
8వ దినము యక్షరాత్రి - నారికేళపయస్సు, 
సక్తు, శాలిపిస్ట, చరువులతో బలి 
4వ దినము నాగరాత్రి - కంజాక్షతలు, 
చరువులతో 
5వ దినము బ్రాహ్మికదినం - చరువు, 
అపూపము, శాల్యోదనము 
6వ దినము వైష్ణవదినం - గుడాన్నం, 
చరువు 
7వ దినము మృగయోత్సవము 
అక్షతార్చణం - పాయస, కృసర, చరువులు 
8వ దినము ఘృతారోపణము - పాయస, 
కృసర, చరువులు 
9వ దినము గ్రామోత్సవ, చూర్చోత్సవ, 
తీర్చోత్సవములు 

5. పూర్ణాహుతి పుష్పయాగములు - పాయస, 

కృసర, చరువులు 
























2న0 





భారద్వాజ సంహిత 
7వ అధ్యాయం 
వివాహాను[కమణిక 











1. వివాహమంటపొదుల అలంకరణ 

2. మృత్సంగ్రహణం - సంకల్పం 

ఏుణ్యాహం - యాగదేరారున 
అజ్యుడ్డైకం ఇదావాచన 
అంకురార్పణ - వాస్తుషూజ 
అగ్నిస్థావన - వైవ్ళవీకరణ 
అష్టాక్షరితో, రావమమంథతంతో 
విష్వక్సేనమంత్రంతో హోమం 
ధర్మాదులతో, గరుడ మంత్రంతో 
హోమం - అంకురార్పణ హోమం 
పటాధివాస హోమం 

3. తామ్రకుంభమున వైనతేయుని 
విష్వక్సేనుని, సుదర్శనుని ఆవాహన 

4. గరుదడాధివానం -బలిదానం 
ధ్వజారోపణము 

5. ద్వాదశినాడు కల్యాణ మంటప బలిఇ 
వదాన (వవేశవోవుములు 
స్థాలీపాకము - అక్షతలతో 
రామమన్రమున దేవునకు పూజ 

6. త్రయోదశి, చతుర్దశి దినములయంద 
నిత్యపూజలు - సాయంకాలముళ 
యందు బలిప్రదానం 

7. పౌర్ణమినాడు పొండరీకహోమం 
ఆత్మారోవణం - తీర్థయాత్ర 
ధ్వజావతరణం - ఉద్వాసన బలి 

8. పుష్పయాగం 


న్‌ 
చ్‌ ర 


















౧ 
య 




















260 అనుబంధము 2 





కల్యాణోత్సవవిధి - (పురు.సం 2484-..) స్వామి అవతారదినమున 
కల్యాణము జరిపించవలె-జన్మతారచెప్పబడని అవతారములకు ఏకాదశినాడు - 
జగత్మల్యాణసిద్ధికొరకు ప్రతిసంవత్సరము కల్యాణము జరిపించవలె 
విష్వక్సేనపూజ-పుణ్యాహవాచనము-తజ్జలమున సర్వసంబారముల ్రోక్షణ - 
రక్షాసూత్రధారణ ధ్రువాది మూలబింబములకు, శ్రీదేవి మొదలగు * దేవేరులకు, 
ఆచార్య బుత్విజులకు యడావిధి రక్షాబంధనం - ఉత్సవ కాలమున 
దృష్టిదోషనాశమునకు, అశౌచ పరిహారమునకు, యోగ్యతాపాదనమునకు బంగారముతో 
చేసిన రక్షాబంధనములను విడివిడిగా ధరించవలె. 
హోమవిధి - యథావిధి అగ్నిప్రతిష్ట - సంస్కారముల అనంతరం ఆఘారాన్తం 
హోమం - అగ్నికి వైష్ణవసిద్ధికి పంచసూక్త హోమములు - మూర్తి మంత్రమున 16, 
ద్వాదశాక్షరితో 28 ఆహుతులను సమిధాజ్య చరువులతోనిచ్చి హోమశేషమును 
పూర్తిచేయవలె . (పాద్మము క్రియా.30. 22 న కన్యాదానానతరం ఆగ్ని ప్రతిష్టనుచెప్పి 
వురుషసూక్తమున నమిధలతో 16% విమ్ణుగాయత్రితో చరువున 26 శ్రీ/ూ సూక్తముతో 
ఆముతులను విధించినది.) 
పాణిగ్రహణవిధి - కల్యాణమండపప్రవేశము - 1వదినమున రాత్రిగాని 
పగలుగాని నగరోత్సవ పూర్వకముగా వివాహాగారప్రవేశము - విష్వక్సేనపూజ, 
పుణ్యాహవాచనము-భక్తితో పాణిగ్రహణకర్మ విజ్ఞాపనము - పాణిగ్రహణమును 
ప్రతిసంవత్సరము చేయవలె, వదలరాదు, వదలినచో ప్రాయళ్చిత్త మొనర్చవలె 
-  అక్షశ్రారోపణము వరకూ పాణిగ్రహణకర్మ అంతా విధ్యుక్తముగా జరిగించవలె . 
(పొద్దము - వారిపూర్వం యథావిధి కన్యాదానమును యజమాని చేయవలెని చెప్పినది) 
ప్రధానహోమాదులు - చతురస్ర సమీపమున దేవేరులతో హరిని ప్రాజ్ముఖనిగా 
ఆసీనునిజేసి ఇధ్యాధానాది సంస్కారములను ఆఘారాన్తము జరిపించవలె - ప్రధాన, 
ప్రవేశ, లాజ, తాన్రిక, సప్తావరణ, వైకుంఠపార్న్షద, శ్రీసూక్త, _ తిథివారాధిదేవతా, 
నక్షత్రాధిదేవతా హోమములను, జయాదులతో ప్రణీతిమార్దనాంతము జరిగించ వలె 
- యానమున దేవు నధివసింపజేసి గ్రామ ప్రదక్షిణముగా దేవాగార ప్రవేశము - 
ఇది పాణిగ్రహణము _ ( పొద్మము - ప్రధాన ప్రవేశ వోమములను చెవ్పలేదు, 
లాజహోమమును విధించినది (క్రియా 8029) - అగ్నికిప్రదక్షిణమొనర్పి లాజహోమ 
మొనర్బవలె (విష్ణుతిలకము విమ్ణు సూక్తమున అని) - ప్రణవమున నొక ఆమాుతి(వి.తి 


అనుబంధము 2 261 





కూడు పంచ వారుణిక పంచోపనిషనుంత్రములతో (వీనితో ప్రాయల్చి త్తాముతులని 
విష్ణు తిలకం), ద్వాదశాక్షరవిద్యతో ఫూర్ణావము తృంతంగా వోమ మొనర్చి విప్రులను 
సంత్సవ్లి పరచవలెను. ఆపైన శుశోభనమనుచూ పాదముల యందు, సుభద్రమనుచూ 
నడుమున, సుమంగళమనుచూ శిరమున ఘృతారోవణము - మధుపర్మమును, హార 
మాల్యాదులను, ధేనువును దేవునకు యజమాని ఇవ్వవలెను. చివరగా నాల్బవరోజున 
శేషహోమమును విధించి పాద్మము తన పాణిగ్రహణ విధిని సమాప్త మొనరించినది. 
(పురు.సం. శేషపోమమును చెప్పలేదు.) 

2 వదినమున వనవిహారోత్సవము - నిత్యపూజా నంతరం దేవుని 
శ్రీభూదేవేరులతో వాహనమందుంచి, భద్రంకర్ణే అనుమంత్రముతో సువర్జాదులను 
పుష్పములను అలంకరించి, ముందువలె మంగళవాద్యములతో ఉద్యానవనమునకు 
తీసుకొనివెళ్ళి, వన మధ్యస్థ మంటపమందు దేవీదేవులను భద్రపీఠవముననుంచి, స్నపన 
మొనర్చవలె - (కుండమున/ స్థండిలమున యథావిథి హోమం అని అధికపాఠం) 

అలంకారాసనము - వన్య మూల ఫలాదులు, శీతలజల తర్పణం, గుడాన్విత 
ముద్గ సూపము , తాంబూలము, నీరాజనము, స్తోత్రములు, సాష్టాంగము, దేవుని 
పాదముల పుష్పాంజలి - దేవునిముందు నృత్తగీత వాద్యములు, వేదపారాయణ - 
తిరిగి మంగళవాద్యములతో యానముపై ఆలయ ప్రవేశము. 


8 వదినమున ప్లవోత్సవము - అలంకృతులగు దేవీదేవులను శిబిక నధిరోహింపజేసి, 
'ప్రదక్షిణక్రమంలో _ సరస్తీరమునకు తీసుకొని వెళ్లవలెను - సరోవర మధ్యస్థ 
మంటపమునందలి సింహాసనమున _స్వామినుంచి నైవేద్యాంతము పూజించవలె - 
దివ్యమగు పఫ్లవమును (పడవ) పలకలతో దృఢమొనర్చి, అలంకరించి, ధ్వజాదులతో, 
మాలలతో, వలములతో, వుటములతో, చిరుగంటలతో అలంకరించవలె - 
పుణ్యాహజలమున _ ఫ్లవ సంప్రోక్షణము- ప్లవమున ఖగేశ్వరుని ఆవాహన, పూజ, 
నైవేద్యం, ప్రార్థన - దహ నాప్యాయనములతో _సరస్తోయ సంస్మరణ - అందు 
పొలసంద్రము నావాహనము - ఇంద్రాదుల పూజనము - కుందమున/స్తండిలమున 
అగ్నిని ప్రతిష్టించి, ఆజ్య భాగములవరకూ జరిగించి, శేషమంత్రమున 1008/ 
108 ఆహుతులు చరువున, _ పురుషసూక్తమున 16 ఆజ్యాహుతులనిచ్చి, 
సంపాతాజ్యమున పడవను సేచనమొనర్చవలె - దేవదేవు నం దధిరోహింప జేయవలె 
- అర్చకులు దీక్షితులు పరిచారకులు దేవునకు ప్రక్కన భక్తియుతులై కూర్చొనవలె - 


262 అనుబంధము 2 





దేవునిముందు వేరొక పడవలో నృత్త గీత వాద్యములు జరిగించవలె - చెరువు మధ్యనున్న 
మంటపముచుట్టూ మూడుమార్లు త్రిప్పి తిరిగి మండపమున చేర్చవలె - అర్చన - 
పృధుకాదు(ఆటుకులులు, నారికేళములు, అపూపముల నివేదన -తిరిగి యాన 
మధిరోహింపజేసి గ్రామప్రదక్షిణ, మందిర ప్రవేశము . 

4వ దినమున దోలోత్సవము -  ఊయలమండవము నలంకరించి 
విష్ణక్సేనపూజ పుణ్యాహ వాచనముల జరిగించి, పుణ్యాహజలమున డోలికను ప్రోక్షించి, 
దోలికయందు అనంతుని, రజ్జువలయందు వేదాదులను పూజించి. ఇం(ద్రాదులకు 
బలినిచ్చి, దేవుని యానమున ప్రవేశపెట్టి, శంఖ భేరీనాదములతో దోలవద్దకు 
తీసుకొనివచ్చి, డోల నధిరోహింపజేయవలె (నృత్త గీత వాద్యములు జరిగించవలె - 
అధికపాఠం) - దేవునకు అర్చన - _ చిత్రాన్న ఫలోదక పానకముల నివేదన, 
తాంబూల సమర్పణ - పురుషసూక్తాదులను చదువుచూ బ్రాహ్మణులతోకలసి 
దోలారజ్డువును గ్రహించి మెల్లమెల్లగా ఊపవలె - అపై మరల శిబికారోపణ, ఆలయ 
ప్రదక్షిణ, ప్రవేశములు . 


పూరణార్థము ప్రతిమానుగుణమైన ర నిర్మించవలె - ప్రతిమనుమించి 
ఎత్తు 4 అం.లు, చుట్టూ వైపుల్యం 10 అం.లు అధికముగా ఉండవలె - (పుణ్యాహ 
జలమున) ప్రోక్షించి ధాన్య పీఠమున నుంచవలె - దేవుని యోగ పీఠమునం దర్చించి 
ఆచార్యుడు స్వయముగా బింబమును లేవనెత్తి పంజరమున నుంచవలె - భద్రంకర్ణేతి 
మంత్రమున రక్షాబంధనము - తూర్యాదులు వేదఘోషలు ప్రవర్తిల్లు చుండగా హరిని 
స్మరించుచూ రత్నములతో/ సువర్ణమున / ఫలములతో/ ఘృతమున/ మధువుతో 
పూరించిన, క్రమముగా సర్వక్రతువలము లభించుటచే విష్ణుసాయుజ్యము / 
అగ్నిష్టోమఫలమున విష్ణులోకము /ఆశ్వమేధ ఫలమున విష్ణు మందిరము /చాతుర్మాస్య 
ఫలమున విష్ణులోకము / సర్వక్రతుఫలమున విష్ణుసాయుజ్యము లభించును ( 
సహిరత్నాని మంత్రమున రత్నములను, హిరణ్య మంత్రమున సువర్జమును, యాః ఫలినీర్యా 
మంత్రమున ఫలములను, ఘృత మంత్రమున ఘృతమును, మధువాతా మంత్రమున 
మధువును పూరించవలెనని అధికపాఠము) 

6 వదినమున జలద్రోణ్యవగానము - (దీనిని పాద్మముకూడ చెప్పినది) సువర్ణ/ 
రజిత/ తామ మున బింబమానానుసారముగా విభవము ననుసరించి జలద్రోణిని 


అనుబంధము 2 268 





తయారు చేయవలె - కర్పూరము, కుంకుమపూవు, నుగంద [ద వ్యములు 
కలిపిన నీటిని అందు నింపవలె - శోషణాదులనుజరిపి అందు గంగాదినదుల నావాహన 
మొనర్చి పూజించవలె - వేదవాద్య ఘోషలు ప్రవర్తిల్లుచుండగా (అన్లింగమంత్రములతో 
ఆని పాద్మము) ఆచార్యుడు స్వస్తి సూక్తమును జపించుచూ దేవేరులతోసహా దేవుని 
ఆద్రోణియందు నిమజ్జన మొనరింపవలె. - స్నానమున తడిసిన వస్త్రముతోనున్న దేవుని 
శిబిక నెక్కించి ఆపాద మస్తకము సుగంధ కుంకుమమును జల్లవలె - గ్రామోత్సవము 
ఆ ఆన్థానమంటపమున ఉత్సవాంతోచిత స్నపనము - ద్వాత్రింశ దుపచారముల 
పూజ - ఆలయ ప్రవేశము - నిత్యార్చన . 

7 వదినమున రథోత్సవము - ఛత్ర ధ్వజ పతాక పుష్పదామ వితాన(చాందినీ) 
ముక్తాదామ సువర్ణ మంజీరాదులు, ఘంటలు, చామరములు, స్వర్ణకుంభములు, 
నెమలిపింఛములు, నానాచిత్ర వస్తువులతో సుమనోహరము, దీపమాలా లంకృతము 
అగు రథమును పుణ్యాహతోయమున పంచగవ్యమున ్రోక్షించి, రథమునందు 
పాదాది శిఖరాంతముగా ఆయా అధిదేవతల నర్చించవలె - సత్య సుపర్జ గరుడ 
తార్‌క్ష్యులను చక్రములందు, చక్రదండ ద్వయమున మాయను విహగేంద్రుని, 
తలములయందు కేశవాదులను, ధర్మాదులను పాదభాగములయందు, ఆయుధములను 
స్తంభములయందు, _ స్తూపికలయందు హరిని, శాలలయందు వాసుదేవాదులను, 
కూర్మాదులను వేదికయందు, పద్మనాభుని శిఖమున, ఆపైన చండాది ద్వారపాలురను 
కుమారాది గణములను, అష్టదిక్కులయందు దిక్పాలురను, కోణములయందు. పురుష 
సత్య అచ్యుత అనంతులను, తురగములయందు ఖగాధిపతిని, అంతరములయందు 
అతలాదిలోకములను, రథముయొక్క అంతర్భహిస్థ్టలములయందు హేతిరాజగు 
చక్రమును, రథసారధి విగ్రహమున _విష్పక్సేనుని పూజించవలె . 
రథమునకు చుట్టూ బలిదానము (తిల లాజాక్షతయుత చరువున - అని అధికపాఠం) 
జయఘోష వేద వాద్య ఘోషాదులతో శాకునసూక్తమును పఠించుచూ_ ప్రదక్షిణ 
పూర్వకముగా. దేవుని ధృవంత మంత్రమున రథమందు ఆధివసింప జేయవలె - 
నైవేద్యాంత మర్చన యథావిధి జరిపించవలె - నివేది తాన్నమును సంతాన సిద్ధికై 
స్టీలకీయవలె - ఆరథమును గ్రామమున వీలైన అన్ని ప్రదేశములయందు త్రిప్పవలెను 
- రథస్తుడగు దేవుని చూచినవారికి పాపములు నశించునని లోకమున నిశ్చయము . 
“ రథస్థుడనగు నన్ను దర్శించి భక్తి భావమున ధన, అశ్వ, గజ, నగర, గ్రామ, పుష్ప 


264 అనుబంధము 2 


ఫలాదులు, అనేక ఉపాహారములు, బహుమాన ములను ఇచ్చి ఎవరుతృప్తిపరతురో 
వారు అఖిల భోగములను అనుభవించి, చివరన నా సాయుజ్యమును పొందుదురు ” 
ఆపైన దేవుని రథమునుండి యానమునకు దించి ప్రదక్షిణ క్రమమున ఆలయ 
ప్రవేశము. ఇది దేవదేవుడగు శార్‌జ్లి రథోత్సవము. 

క్రివ దినమున మృగయోత్సవము - భగవశ్రీతికరము సర్వారిష్ట వినాశకరము 
అగు మృగయోత్సవమున యాత్రోపకరణముల నలంకరించి నానాలంకారయుతుడగు 
దేవుని అశ్వరత్నము నధిరోహింపజేసి, జనులందరితో కలని అడవికేగవలె - 
అక్కడ అర్చన, వేట - చుట్టూ సైన్యము రాగా మధ్యనగల క్రూరమృగములను భటులు 
హరి ఎదుట సంహరించెదరు - దేవుని ముందు ధనుర్చాణములను పూజించవలె - 
నాలుగు దిక్కుల నాలుగు బాణములను, ఊర్చమున కొక్కటి విడువవలెను - అర్చన 
- గ్రామ ప్రదక్షిణ - ఆలయ ప్రవేశము. ( పూర్వేద్యుః తీర్ధ దివసా దేవస్య మృగయాభవేత్‌ 
। మృగయాదివసా త్పూర్వం జలద్రోణ్యవగాహనమ్‌ ” అని పాద్మ చర్యా.11.180. - 
పొద్మము దేవేరులతో సహా దేవుని _ కృత్రిమాశ్వమున అధిరోహింపజేసి గ్రామోత్సవ 
పూర్వకముగా _ సైన్యముతో పొలిమేరవద్దకుగాని ఉద్యానవన మండపమునకుగాని 
చేర్చవలెనని ఆర్చించవలెనని చెప్పినది) 

శేషహోనము - ఈ 8వదినమున అపరరాత్రియందు శేషపోమము చేయవలెనని 
పాద్మ విష్ణు తిలక సంహితలు చెప్పుచున్నవి. 

పాద్మక్రియా. 30.88.3485. పాణిగ్రహణవిధి - * చతుర్భా మపరరాత్రేషు 
శేషహోమం సమాచరేత్‌ । _సమిధాజ్య చరు ప్రాయై రష్టోత్తర శతాహుతీః । జహుయా 
న్మూల మంత్రాభ్యాం పంచోపనిషదైరపి । దినేతు పంచమే దేవం తైలేనాభ్యంజయే 
ద్ధరిమ్‌ | శ్రీభూమిసహితం దేవం స్నాపయే ద్విధిపూర్వకమ్‌। ” 1 

విష్ణుతిలకం 7. 609,610 దేవీనాముద్వాహవిధి -  * తుర్యేహ 

న్నప్రరరాత్ర్యాంవై శేషపోమం సమాచరేత్‌ । సమిధాజ్య చరుప్రాయై రష్ట్రోత్తర 
శతాహుతీః॥। జుహుయా త్స్వేనమూలేన పంచోపనిషదైరపి పూర్ణాహుతిం తతః కృత్వా 
పంచమే దివసేగురుః ॥” _ గాన శేషహోమము పాంచాహ్నికమున నాలుగవ 
దినమునలేదా నవాహ్నికమున రవ దినమున అపరరాత్రియందు చేయవలసియున్నది. 
మూలమంత్రములు రెండింటితో పంచోపనిష న్మంత్రములతో అది విదా గా 
(ప్రత్యేకం) 108 ఆహుతులు సమిధాజ్య చరువులతో హోమమొనర్చుట శేషహోమము. 


అనుబంధము 2 265 


అవభృధోత్సవము - అదే 8వరోజున అపరరాత్రియందు శేషపోమానంతరము 
తీర్థబింబాధివాసము _ (దీనిని పాద్మము కూడ విధించినది) - బింబ దక్షిణకరమున కౌతుక 
బంధనం - ధాన్య రాశి యందుంచి యథావిధి అర్చన - నిశాచూర్ణ ఘట్టనము 
(పసుపు దంచుట)- దేవునిముందు ధాన్య రాశియందు రోలునుంచి, అందులక్ష్మీదేవిని 
శ్రీసూక్తమున ఆవాహన మొనర్చి, మూలమంత్రమున మంత్రించిన క్షాళిత ముసలమును 
గ్రహించి బుత్విక్కులు నిశాచూర్ణ ఘట్టన మొనరిమపవలె - ఇందు నలుగురు వైష్ణవులు/ 
వైష్ణవీలు పాల్గొనవచ్చు (గణికలు గీతములను పాడుచుండ అని పాద్మము) - ఆచూర్ణమును 
బాగుగా దంచి కుంభమందుంచి క్రొత్తవస్తముచుట్టి తండుల పీఠమున మూలవిద్యతో 
స్థాపించవలె - దానిని గంధముతో అర్చించి శ్రీసూక్తమున అభిషేకించవలె. 

9వదినమున ఉదయము - వాహనమున దేవుని అధిరోహింపజేసి తీర్ధబింబ 
పురస్సరముగా _ నద్యాది పుణ్యతీర్ధములకు గాని , సరస్తీరమునకు గాని, సముద్ర 
తీరమునకు గాని చేరుకొని పౌర్ణమినాడు లేదా దర్శినాడు అక్కడగల జనసందోహమునకు 
దగ్గరగాగల మండపమునందు చాందినీక్రింద, భద్రపీఠమున తూర్పు/ ఉత్తర 
ముఖునిగా స్వామిని వాహనమునుండి దించి పీఠమునం దుంచవలె.. స్వామిఎదుట 
25/10/9/7/5 కలశలనుంచి అభిషేకించవలె. ఆయా తీరముల యందు గంగాది 
నదుల నావాహనకజేసి చక్రబింబమును _ (చక్రాభావమున కూర్చ యని పాద్మము) 
తీసుకొని ఆచార్యుడు స్వయముగా బింబముతోసహా మూడుమార్లు మునుగవలె - 
ఆసమయమున దేవునితో _ మునుగు నరులెల్లరు అనేకమహాపాతక సంచయములు 
నాశనముకాగా , ఆచంద్రతారకమును, చేరనశక్యము అగు స్థానమును పొందుదురు. 

ఆపై అర్భాదుల దేవుని పూజించి పురుషసూక్తమున అన్నాదికములను నివేదించి 
బ్రాహ్మణులకు భోజన మిడవలె . యానమునదేవు నెక్కించుకొని అలయమున జేర్చవలె. 

ఆరాత్రి దేవుని పుష్పయాగ మండపమున పూజించవలె. (మరుసటి దినమున 
చక్రాబ్దమున పుష్పయాగమని పాద్మము) 

మహోత్సవమున ఆచార్యునకు స్వేచ్చ -మహోత్సవము జరుగు సమయమున 
ఆచార్యుడు తన ఇష్టానుసారము ఊహపోహ విధానములతో కర్తవ్యమును మనోహరముగా 
నిర్వహింప వచ్చును. నవాహ ఉత్సవ మధ్యమున ఆచార్యుడు యథోచితముగా మహ 
దాశీర్వ్చచనము, ఆస్థానోత్సవము, పుష్పదామ విలాసము, కవాట బంధనము దేవదేవీ 
సంభాషణములు, ఇంకనూ అనేక చిత్రవిచిత్రములను వినోదములను, కల్పించవలెను. 
అన్యచ్చమంగళం సర్వం కుర్యా ల్లౌకిక వర్మనా .... పాద్మక్రియా. 380.80. 





266 అనుబంధము 2 





భారద్వాజ సంహితోక్త 


వివాహప్రయోగము 
(రేజేటి చిన సింగచార్యులుగారి పాఠం) 


పాజ్బురాత్ర తాంత్రిక ప్రకారేణ విష్ణు వివాహ ప్రయోగ విధిరుచ్యతే 


తతః యాగప్రతిమ మాదాయ । ధ్రువార్చాగ్రే విన్యస్య ; అర్భ్జాద్యుపచారై రభ్యర్బ 
॥ దేవదేవ జగన్నాధ నారాయణ (ధ్రువార్చా రూప ఉత్సవవి[గ్రహ ముఖేన తిరుక్కల్యాణ 
మహోత్సవ మనుగ్భహాణ | అవధారయ - ఇతి ప్రకృతికార్యం విజ్ఞాష్య ॥ 

ప్రాణానాయమ్య - పూర్వోక్తేవంగుణ విశిష్టే శుభాభ్యుదయైక ముహూర్తే 
అస్యదేవదేవస్య.... రాత్రౌ వివాహమంగళం కరిష్యమాణః । ఆదౌ రక్షా బంధనం కరిష్యే 
ఇతి సంకల్ప్య ! (ధ్రువ కౌతుకబింబ దక్షిణ హస్తయోః పద్మప్రియే విష్ణుపత్నీమితి 
మంత్రద్వయముక్త్వా కంకణాని బధ్వా, నత్వా। ననిద్రామవధారయేతి త్రిః శయ్యాయాం 
శాయయేత్‌ | ఇతి ఏకాదశ్యాం కర్తవ్యః ప్రయోగః ॥ 

అథ ద్వాదశ్యాయాం సాయంకాలే బలికౌతుకం అనేన కల్యాణ మండపం 
నయిత్వా 'ప్రాణానాయమ్య ॥ పూర్వోక్షైవం విశిష్టే శుభేభ్యుదయైక ముహూర్తే 
శ్రీరామచంద్ర 'వివాహ మంగళ మత్ర కరిష్య మ । ఆదౌ కల్యాణ మంటపాభ్రిత 
భూత బలిప్రదానం కరిష్యే । - ఇతి సంకల్ప్య - మంటప పూర్వభాగే బలిమండలే 
గంధపుష్పాక్షతోదకం విన్యస్య ; శంఖపాలాదియే భక్తా కల్యాణాగార చక్రిణః | తేభ్యో 
బలిం ప్రదాస్యామి సర్వే గృహ్హంతు సత్వరం । కల్యాణాగార భూతేభ్యః ఇమం బలిం 
దదామి । పశ్చాజ్జలం దత్వా ॥ హే శంఖపాలాదయః సర్వే యూయం సపరివారాః 
స్వార్పితం బలిం గృహీత్వా తృష్తా భవన్తు । వాద్యాదికం కుర్యాత్‌ । బలి కౌతుకం దేవాగారం 
ప్రవేశయేత్‌॥ 

అథ యుంజానః ప్రథమ మిత్యాదికం పఠన్‌ కౌతుకదేవం కల్యాణగారం నయిత్వా 
। రత్న పీరే సన్నివేశ్య । తత్పురతో మంగళ ద్రవ్యాణ్యాసాద్య । బ్రాహ్మణె రనుజ్ఞాతో తదేవ 
లగ్న మిత్యాదికం వాచయేత్‌ । ప్రాజానాయమ్య । దేశకాలా వనుకీర్య। ... శుభతిథౌ 
దేవస్య అక్షతారోపణం కరిష్యమాణః । ఆదౌ కల్యాణమంటపాది సర్వప్రదేశ శుద్ధ్యర్థం 
అభ్యుదయార్థంచ స్వస్తిపుణ్యాహవాచనం కరిష్యే । తదంగ విష్వక్సేన పూజాం కరిష్యే 
ధ్యాయామీత్యాది షోడశోపచారాన్కృత్వా ।; ఓం నమో భగవతో బలే నేత్యాది పుణ్యాహం 
వాచయేత్‌ । ఏవం విళిష్షే స్టే శుభేభ్యుదయైకముహూర్తే అస్యదేవదేవస్య జగత్ముటుంబినః 
శ్రీరామచంద్ర మంగళాంగ ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే | 


అనుబంధము 2 267 


స్వర్ణయజ్ఞోపవీతం హస్తే గృహీత్వా ; గంధద్వారా మిత్యభిమంత్ర్య | 
యజ్ఞోపవీతమితి మంత్రేణ ధారయిత్వా! కన్యాం వృణీధ్వమితి ద్వౌద్వౌ బ్రాహ్మణాన్‌ 
ప్రేషయేత్‌। తే కన్యాదాతారం గత్వా బ్రువతే - దాస్యామితి అచ్యుత పరబ్రహ్మ నారాయణ 
నిరాకార సాకార పంచార్నేయ ప్రవరాన్విత అచ్యుతగోత్రోదృవాయ - పరబ్రహ్మణ శర్మణో 
నప్రే, నారాయణశర్మణః పొత్రాయ, ప్రద్యుమ్నశర్మణః పుత్రాయ, శ్రీ జనార్దన శర్మణే 
వరాయ - సౌభాగ్య విశ్వంభర నిరాకారసాకార త్రయార్షేయ ప్రవరాన్విత సౌభాగ్యసగోత్రస్య 
- విశ్వంభరశర్మణోనప్రీం, రత్నాకరశర్మణః పౌత్రీం, క్షీరార్లవశర్మణః పుత్రీం లక్ష్మీనామ్నీం 
కన్యాం వృణీమహే । వృణీధ్వం - దాస్యామీతి ప్రతివచనం । తతః విధివత్మృత స్వర్ణకంకణే 
శ్రీమన్నారాయణాయ ఇత్యభిమంత్ర్య, హరిద్ర మనులిష్య, పద్మప్రియే, విష్ణుపత్నీం ఇతి 
మంత్ర ద్వయముక్త్వా । దేవీదేవయోః రక్షాబంధనం కుర్యాత్‌! అథో త్తరాగ్ర కూర్చోపరి 
స్థిత కలశం హస్తే గృహ్య నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి । తన్నో విష్ణుః 
ప్రచోదయా దిత్యభిమంత్ర్య ; ఇమంమే గంగేయమునే సరస్వతి ఇతి దేవస్య మన్షోత్సవనం 
కృత్వా! దేవమలంకృత్య । సకలారాధనై శ్తోభనమస్తు | దధిమధు సమ్మిశ్రం మధుపర్మం 
సువర్ణపాత్రే నిధాయ ! పవిత్ర ద్వయం నిధాయ మధువాతాబుతాయే త్యభిమంత్ర్య | 
శ్రీమతే నారాయణాయనమః ఇతి త్రిః ప్రాశయేత్‌ । సకృత్తూష్ణీం : చరణం పవిత్రమితి 
ఉచ్చై రుక్స్వా గాంవిసర్జయేత్‌ ; ఆవరణ వస్త్రంకృత్వా । ప్రాణానాయమ్య । ఏవం విశిష్టే 
శుభాభ్యుదయైక ముహూర్తే శ్రీ రామచంద్ర ప్రీత్యర్థం యధాశక్తి సాలంకృత 
కన్యాదానంకరిష్యే | పుష్పాక్షతోదకం గృహీత్వా । కన్యాంకనక సంపన్నాం ... బ్రహ్మలోక 
జిగీషయా సీతానామ్నీ మిమాం కన్యాం యథాశక్తి విభూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం 
దత్తా దేవం సమాశ్రయేత్‌ ॥ రాజ్డేశ్రైలోక్యనాధాయ, సమన్విత వశిష్టగోత్రోదృవాయ, 
దశరథ పుత్రాయ శ్రీరామచంద్ర వరాయ తుఖ్యం - ... ప్రవరాన్విత గౌతమ గోత్రోద్భవాం 
అముపష్య నప్తీం, పౌత్రీం, పుత్రీం సీతానామ్నీం కన్యాం అహం సర్వలోక రక్షణ 
ధర్మప్రజాసహత్వ కర్మభ్యః ప్రతిపాదయామి | కన్యాదానంకృత్వా - దేవస్య యధాశక్తి 
సువర్ణ దక్షిణాం దద్యాత్‌ ।; మంగళాష్టకాని పఠిత్వా - శ్రీరామాకుచకుంభ ....... 
(మంగళావ్చకములు) చూర్ణికా ।॥ న్వన్య్యష్టాశీతి నవాసాణాం ..... 
మహోత్సవాష్టోత్తరశతసంహితాసార భారద్వాజ సంహితా ప్రకార శ్రీ పాంచరాత్రోక్త 
భగవద్దిన ధ్వజారోహణ తిరుక్కళ్యాణ మహోత్సవస్య తిథి వార నక్షత్ర యోగకరణ ముహూర్త 
లగ్న హోరా నవాంశ ద్వాదశాంశ త్రింశాంశకానా మనవరత మనుకూల శుఖైశ్వోభనానాం 
సర్వేగ్రహా స్సనక్షత్రాః ఏకాదశస్థాన ఫలదా స్సుప్రసన్నా భవంతు | తతః గుడజీనకాన్‌ 
హస్తే గృహిత్వా | అఘోరచక్షు...., ధ్రువంతేరాజా ... ఇత మంత్రదృయిం ఉర్హా 


క. 
1 


. 


268 అనుబంధము 2 





దేవీదేవయోః శిరసి నిక్షిపేత్‌ ।; ఆవరణ వస్త్రమపాస్య । లక్ష్మీం దృష్ట్వా ఆళున్సుశాన 
ఇత్యాసనం దత్వా లక్ష్మీం కన్యాం ఆవాభ్యాం సృష్టి నిర్మాణకరాణి కర్మాణి కర్తవ్యానీతి 
శిరః ప్రదేశే హిరణ్యపాొత్రే నిధాయ । పవిత్ర ద్వయం నిధాయ । హిరణ్యవర్జాం హరిణీం 
.. ఇతి సూక్తే న స్నాపయిత్వా ! యువం వస్తాణీతి దేవ్యా క్షామాంబరం ధారయిత్వా । 
అథ వృద్ధస్త్రీఖి రనుజ్ఞయా మాంగళ్య తంతునానేన ... ఇతి మంగళసూత్రం ధారయిత్వా 
1 ప్రాణానాయమ్య ; ఏవంవిశిష్టే శుభాభ్యుదయైక ముహూర్తే దేవీదేవయో 
రక్షత్రారోపణం కరిష్యే- నారాయణాంజలౌ లక్ష్మీకరస్పృష్టాన్‌ అక్షతాన్‌ నిధాయ । 
ఫలముపరి విన్యస్య । గన్ధద్వారామితి వారిధారం కృత్వా । ప్రజాపతి స్రియాం యశః .... 
'ప్రజామేకామ స్పమృధ్యతాం । పశవో మేకామ స్స్పమృధ్యతాం । యజ్ఞోమేకామ స్సమృధ్యతాం 
; ఏవం త్రిరక్షతానారోపయేత్‌, । తూష్టీ చతుర్ధం | తతః విశ్వేత్తాతేసవనేషు ... ఇతి 
సువర్ణసహిత బ్రహ్మ బంధనం కృత్వా | పునర్దేవాగారం ప్రవిశ్య | యాగావేన్యాం 
దేవముపవేశ్య | ప్రాణానాయమ్య । ఏవం విశిష్టే శుభాభ్యుదయైక ముహూర్తే వివాగా 
(ప్రధాన హోమం కరిష్యే - పూర్వదిన స్థాపిత చక్రకుండాగ్నిం ద్విముఖం చైకహృదయ. 
మిత్యా ద్యలంకృత్య । ఇధ్యా ధ్యాఘా రాన్తం కృత్వా । పంచసూక్తాని ఏకైక బుచా 
హుత్వా | ప్రాణానాయమ్య । ఏవం విశిష్టే శుభేభ్యుదయైక ముహూర్తే పతిగృహీత 
లక్ష్మీ వివాహాగ్ని ప్రవేశ స్థాలీపాక హోమం కరిష్యే। అష్టాక్షరేణ, ద్వాదశాక్ష రేణ, మన్రద్వయ, 
షదక్షరేణ చ క్రమేణ ప్రతిమన్ర మష్టావింశతి వారం హుత్వా । తతః దర్వ్యా మభిఘార్య 
; చరుం ద్విరవదాయ । పునరభిఘార్య । హీరణ్య గర్భ స్సమవర్తతాగ్రే ........హవిషావిధేమ 
స్వాహా; ప్రజాపతయ, ఇదం నమమ । పునః దర్వ్యా ముపస్తీర్య । అభిఘార్య ! చరుం 
ద్విరవదాయ । పునరభిఘార్య । ప్రజాపతే నత్వ దేతా న్యన్యో విశ్వాజాతాని .... రయీణాగ్‌ 
స్వాహా। ప్రజాపతయ ఇదం నమమ । సమిత్సన్నహనే అద్భి స్స్పంస్పర్శయిత్వా । అగ్నయ 
ఇదం నమ మేతి సమిధ మగ్నా నిధాయ । రుద్రాయ తంతు చరాయ ఇదం నమమ । 
అప ఉపస్పృశ్య : అస్మిస్మర్మణి కర్మ శుద్ధ్య్వర్ధం జయాది హోమం కరిష్యే । చిత్తం చస్వాహా 
తన శేషమార్దనాన్తం కృత్వా; దేశకాలామనుకీర్య్య । అనేన మయాక్ళతేన ప్రధానాది 
హోమేన భగవాన్‌ సర్వాత్మకః శ్రీ యజ్ఞపురుష స్సుప్రీయతాం నమమ । ఇత్యక్షతోదకం 
విసృజేత్‌ । ద్వాదశ్యాం కర్తవ్య ప్రయోగ స్సమాప్తః ॥ 

అథ త్రయోదశ్యాం ప్రాతః భగవతః షోడశోపచారాన్‌ కృత్వా । యాగ కౌతుకం 
యాగవేద్యాం ఉపవిశ్య | దేశకాలా వను కీర్త 1. శుభ తిథౌ రామచన్ర ప్రీత్యర్ధం 
'ప్రాతరౌపాసనం కరిష్యే । ద్విముఖం చైకహ్యాదయ మిత్యగ్నిం ధ్యాత్వా । భూర్చువస్సువరితి 
పరిషిచ్య ; అహవనీయాయ నమః .. ఇత్యలంకృత్య ! అదితేనుమన్యస్వేతి' పరిషిచ్య | 


అనుబంధము 2 269 





ఆజ్య మధిశ్రిత్య । విష్ణుసూక్త ప్రకారేణ హోమం _ కృత్వా ! అదితేన్వ మగ్గ్‌ం స్నాః 
ఇత్యుత్తర పరిషేచనం కృత్వా । మన్త్ర హీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన 
యద్భతన్తు మయాదేవ పరిపూర్ణం తదస్తు తే ॥ ఇతి ప్రార్ధ్య ॥. పునః పరిషించ్య। 
అలంకృత్య । ఆజ్యనైవేద్యం దత్వా। అనేన ప్రాతరౌపాసనహోమేన శ్రీరామ చన్టప్రీయతాం 
నమ మేతి అక్షతోదకం విసృజేత్‌ । ఏవం ప్రకారేణ ఇధ్మాది వర్ణం పొండరీక హోమాన్తం 
ప్రాతస్సాయం హోమం కుర్యాత్‌ । హోమానన్తరం ఉత్సవ ఘోషవర్దం బలిం దద్యాత్‌ । 

అథ పౌొర్ణమాశ్యాం రాత్రౌ ఉత్సవానంతరం యాగవేద్యాం దేవ ముపవిశ్య ! 
ప్రాణా నా యమ్య । దేశకాలావనుకీర్య । శుభతిధౌ శ్రీరామ చద్చ వివాహ ప్రత పూర్జార్ధం 
పౌండరీక హోమం కరిష్యే । ఇతి సంకల్ప । ద్విముఖం చైకహృదయమితి అగ్నిం 
ధ్యాత్వా గాయత్ర్యా ప్రక్షాళ్య । ఆహవనీయాయనమః ఇత్యలంకృత్య  అదితేనుమస్యస్వేతి 
పరిషిచ్య ।! మూలమన్త ద్వాదశాక్షార మన్రరత్మః ప్రతిమన్ర మష్టా దశవారం హుత్వా 
అథితేన్వ మగ్గ్‌ స్థాః ఇతి గాయత్ర్యా పరిషిచ్య । పునరలంకృత్య । ఆజ్య నైవేద్యం దత్వా । 
మూల మన్రేణ పూర్ణాహుతిం హుత్వా। యాతే అగ్నే యజ్జియా ..... సక్షయ ఏహి ఇతి 
ఆచార్య హస్తం సంతప్య, హరే ర్ముఖవాసం కారయేత్‌ । తతః ప్రాత రవభృధస్నానం ॥ 
మహనదీం గత్వా। చక్ర తీర్ధ మహోత్సవానంతరం, పునరాగమనే పరకాలవైభవానంతరం, 
దేవీకత కవాట బంధనోత్తర ప్రత్యుత్తరాదికం నిర్వర్ష్య ।; ఆలయం ప్రవిశ్య । ప్రాణానాయమ్య 
దేశకాలా వనుకీర్య । శుభతిథౌ భగవ ద్ధివ్యకల్యాణాం గత్వేన ఆరోపిత ధ్వజావతరణం 
కరిష్యే. ఇతిసంకల్ప్య । ధ్వజారోపణదినవ దుత్సవ ఘోష సహితం ఉద్వాసన బలిం 
దత్వా | గరుడాయ ముద్దాన్నం నివేద్య | గరుడ గద్య మాత్రం పఠిత్వా । సుపర్దోసీతి 
ధ్వజావతరణం కృత్వా । హే బ్రహ్మాదయః సర్వే యూయం ఉద్వాసనం బలిం గృహీత్వా 
తృష్తాస్సన్తు । స్వం స్వం స్థానం గచ్చధ్వం ; ఇత్యుచ్చైరుక్త్వా, దేవాన్‌ విసర్జయేత్‌ । తతః 
పుష్టయాగదినే స్పృష్టా స్పృష్ట దోష నివృత్యర్థం భగవతో ద్వాదశారాధన ప్రబన్థపఠనాదికం 
కుర్యాత్‌ । ఇతి శ్రీపాంచరాత్ర తాన్షిక ప్రకారేణ విష్ణు వివాహ ప్రయోగః సమాప్తః ॥ 
(ధ్రువన్తు గ్రామరక్షార్ధం అర్చనార్థంతు కౌతుకం । స్నానార్ధం స్నపనం ప్రోక్తం ఉత్సవం 
చోత్సవార్థకం బల్యర్థం బలిబేరంచ పంచ బేరాణి కల్పయేత్‌ 11) 


(ఈ శ్లోకంతో సహా ఈ గ్రంథం, విశ్వావసు సంవత్సర మార్గశిర శుద్ధ 18 బుధవారం 
సర్కిరేజేటి చినసింగరచార్యులుగారు వ్రాసుకొన్న భరద్వాజ సంహితోక్త ప్రతిష్టాన్తర్గత కల్యాణ 
విధినుండి గ్రపాంచబడినది. రేజేటివారి వంశవృక్షం ప్రకారం వీరు పేర్కొన్న విశ్వావసు 
సంవత్సరమునకు సరియగు ఆంగ్లసంవత్సరం క్రీ.శ. 1845) 


270 అనుబంధము 2 


ఏకాహ్హిక కల్యాణోత్సవమ్‌ 

ఏకాదశ్యాం ప్రాతరుత్సవాన్తే ఏకాహ్నిక దివ్య కల్యాణ విధిరుచ్యతే - 
ఏవం విశేషణ విశిష్టే శుభాభ్యుదయైక ముహూర్తే ఏకాహ్నిక దివ్య కల్యాణ 
మహోత్సవాంగ మృత్యంగ్రహణ ప్రత్యామ్నాయ తండుల గ్రహణం కరిష్యే ॥ ఏకాహ్నిక 
దివ్య కల్యాణోత్సవ అంకురార్పణ ప్రభృతి అవభృధ పర్యన్తం తన్మధ్యే తత్త తృర్మకరణ 
యోగ్యతా సిద్ధ్యర్ధం రక్షా సూత్ర బన్ధనం కరిష్యే ॥ ఇడావాచన, ద్వారతోర ణాన్తరాళ 
పతాకపూజా, వాస్తుపూజా, యోగేశ్వర పూజాం కృత్వా - పాయసాన్నేన పూర్వ 
వద్చలిహరణం కృత్వా - విశేష నివేదనం నీరాజన మన పుష్ప నమస్కారాన్‌ సమర్ష్య 
-సాయంకాలే, పూర్వ వద్ధోమం బలిప్రదానం కృత్వా ! తద్రాత్రః ఏకాహ్నిక దివ్య 
కల్యాణోత్సవం కరిష్యే ఇతి సంకల్ప్య - 

విష్వక్సేన పూజా పుణ్యాహవాచనం కృత్వా । అక్షతారోపణం కృత్వా | 
దేవమభ్యర్చ్య  కూర్మాది దశావతార హోమ, నక్షత్ర హోమ, సప్తావరణ హోమ, 
వైకుంఠపార్షద హోమ, కేశవాది చతుర్వింశతి నామహోమ, మత్స్యకూర్మాది 
దశావతారహోమ, శేష హోమ, జయాదిహోమ, ప్రాయశ్చిత్రహోమాన్సగ్గ్‌ స్కరిష్యే 
ఇతి సంకల్ప్య ; హోమానన్తరం పాయసాన్నేన బలిదానం కృత్వా | పావకం 
పరిషిచ్య | పూర్ణాహుతిర్దుత్వా | చూర్జోత్సవం కుర్యాత్‌ । అవభృథస్నానాంగ కలశ 
స్థాపనం కరిష్యే | కలశోదకేన దేవం మార్దయిత్వా | ఇత్యవభృ్ళథ స్నానం కృత్వా | 
నైవేద్య నీరాజన మన్రపుష్ప నమస్కారాన్‌ సమర్చ్య । పూర్వవ దభ్యర్చయేత్‌ । ఇతి 
ఏకాహ్నిక దివ్యకల్యాణోత్సవ విధిః మృత్సంగ్రహణం యథా కుర్యా త్తండులానితథా 
కురు! ధ్వజకర్మ వినాకార్యం సర్వం పూర్వవ దాచరేత్‌ ॥ 


(దొ! ఉప్మాకయ్యగారు, రేజేటి శ్రీరంగనాయకులు గార్ల తాళపత్రప్రతులనుండి.) 


(“ఉత్సవే త్రిది నైకాహ సాధ్యే శ్రద్ధా ప్రవర్తితే । బలిప్రదానం సుమనోయజనం 
చాధివాసనమ్‌ | నవానామపి కుంభానాం తథా తీర్థావగాహనమ్‌ ॥ మృగయాచ 
జలద్రోణీ వర్దనీయాని పద్మజ! తావత్యే వోత్సవదినే తీర్చాన్తే గ్రామ వీధిషు । బ్రహ్మాది 
దేవతాస్సద్య సృమావాహ్య బలిం క్షిపేత్‌ ; కేవలోదన మగ్నేచ హోమో నిశ్యధివాసనమ్‌! 
స్నపనం విషువాద్యేషు నద్యా దావగాహనమ్‌ పుష్పయాగో జలద్రోణీ మృగయాచ 
నయుజ్యతే । అన్యత్సర్వం యధాపూర్వం కర్తవ్యం ఫలకాంక్షిభి॥;” 

---- పాద్మ చర్యా. 11. 287-292 ) 
చావా ఆకర 


2271 





అనుబంధము - 8 
భగవత్పుణ్యాహవాచనమ్‌ 
మృత్సంగ్రహణమునకు ముందుగా పుణ్యాహమును, దానికి ముందు 
విష్వక్సేవపూజను జరిపింపవలెనని శ్రీప్రశ్న సంహిత 31వ అధ్యాయమున 2 నుండి 
25 శ్లోకములయందు చెప్పబడినది. కాని విధివిధానములు మాత్రం చూచినమేరకు ఏ 
సంహిత యందుననూ పూర్తిగా లభించలేదు. 


(ఈ అనుబంధము వ్రాయుట పూర్తియైన తర్వాత ఆడయార్‌ పుస్తకభాండాగారం నుండి 
భరద్వాజ (కణ్వ) సంహితను, తత్సంహితనుసారియగు ప్రతిష్టా వివాహ ప్రయోగములను తెప్పించడం, 
అందు ప్రతిష్టా ప్రయోగమున, ఈ మా భగవత్చుణ్యాహవచనమునకు ఆధార భూతమగు “భగవత్పుణ్యాహ 
వాచనము” లభించడం జరిగినది. అది లభించిన తర్వాత ముందు వ్రాసిన ఈ చర్చ అంతా 
అవసరము కాదు. కాని, చేసిన కృషి, అందు లభించిన కొన్ని ముఖ్యాంశములు అందరికీ 
తెలియజేయవలెనని ముందు వ్రాసినవి అవసరమగునంత మేరకు ఇవ్వబడుతున్నాయి.) 

అందుచేత పూర్వాచార్య ప్రయోగములను గ్రహించి వానిని పరిష్కరింప పూను 
కొంటిమి. అందునా మనమీనాడు కొత్తగా ప్రాయోగికగ్రంధ నిర్మాణమొనరించుటలేదు. 
ఆ వనిని పూర్వాచార్యులెన్నడో చేనియున్నారు. కాలగతియందు వానిలో 
స్థాలిత్యములులేర్చడి, ప్రక్షిప్తములు చేరియుండవచ్చును. శాస్త్ర విరుద్ధములగు అట్టివానిని 
గుర్తించి, సూచించి, తగు కారణములను వివరించి, సరియగు పాఠము నెన్నుకొనుటయే 
ప్రస్తుత పరిష్కరణము. శాస్త్రమును ముందిడుకొని ప్రయోగమును తయారు చేసిన అది 
స్వతన్త్ర ప్రయోగ మగునేమో గాని దానికి ఆచార సంప్రదాయత్వములు సిద్ధించవు. 
ప్రాయోగిక గ్రంథ విషయమున శాస్తానుసరణముతోబాటు ఆచార సంప్రదాయములకు 
సమహ్రాధాన్యత గలదు. 

లభించిన మాతృకలలో నాలుగింటియందు విష్వక్సేనపూజా, పుణ్యాహములు 
లున్నవి - 

1. రేజేటి బలరామయ్యగారి తాళపత్ర ప్రతి - విష్టక్సేనపూజ, పుణ్యాహము (కలశలున్నవి) 
(1821) ఇది నేడు ప్రయోగముననున్న ప్రతికి చాల దగ్గరగానున్నది. 

2. భద్రం శ్రీరామాచార్యులు గారి తాళపత్ర ప్రతి - విషక్సేనపూజ, పూణ్యాహము 
(కలశలులేవు) (1800) భగవతోబలేనతో ప్రారంభం - బ్రాహ్మణేష్పమృతగ్‌ం, 
వాస్తోప్పతే మన్హములున్నవి. 


లాల అనుబంధము 8 





3. రేజేటి చిన సింగరాచార్యులు గారి తాళపత్ర ప్రతి - విష్వక్సేనపూజ, పుణ్యాహము 
(కలశలు లేవు) (1845) భరద్వాజసంహితోక్త ప్రతిష్టాన్తర్గతం - బ్రాహ్మణేష్వమృతగ్‌ం, 
వాస్తోప్పతే మన్తములున్నవి. 

4 భద్రం కృష్ణమాచార్యులు గారి తాళపత్ర ప్రతి - విష్వక్సేనపూజ, పుణ్యాహము 
(కలశలున్నవి) (1862) శ్రీ కూర్మ గ్రంధానికి అనుసరణ - బ్రాహ్మణేష్వమృతగ్‌ం, 
వాస్తోప్పతే మన్హములున్నవి. 

. గ్రంధపట్టికలోనున్న కాగితపు ప్రతులు నాలుగింటియందూ కొద్దిపాటి భేదముతో 
నేడు ఉపయోగపడుచున్న గ్రంధమున్నది (1950 - 1990) 

దక్షిణాది సంహితలలో మొదటిదగు ఈశ్వర సంహిత పుణ్యాహమును 
కొంతసూక్ష్మముగ వివరించినది. విష్ణుతిలక సంహిత దానినే విపులముగ వాసుదేవ 
పుణ్యాహమను పేరున దేవసన్నిధియందు విధించి, మానుష పూణ్యాహముపై నిషేధమును 
కూడ ప్రకటించి, విధానమును కూడ వివరముగా నిర్దేశించినది. మన్రసిద్ధాన్తానుసారినని 

(పకటించిన అత్యన్త లోకప్రియ సంహిత 'పాద్మము వాసుదేవ పుణ్యాహమును 

స్పృశించలేదు. పాద్మానుసారి, అతి ప్రామాణిక ప్రయోగ గ్రంధము అగు క్రియా కైరవ 

చంద్రిక కూడ వాసుదేవ పుణ్యాహమును విడిచిపెట్టినది. గాన వాసుదేవ 
పుణ్యాహమనునది ఆగమ పుణ్యాహవిధికి అర్వాచీన వివరణమనియూ, క్రియాకైరవ 
చంద్రికకాలము నాటికి గూడ దానికంత ప్రాచుర్యము లేదనియూ భావింపవలసి 
వచ్చుచున్నది. అదియునూగాక పుణ్యాహవాచనము స్వదేహశుద్ధికి, సంబారముల శుద్ధికి 
ఉద్దేశించబడిన మానుష ప్రక్రియాంశ, కర్మ సంబంధి గాని పాంచరాత్ర సిద్ధాన్త సంబంధిగా 
తోచుటలేదు. గాన ఈ ప్రక్రియ కేవల పుణ్యాహమా, వాసుదేవపుణ్యాహమా, 
భగవత్చుణ్యాహమా, ఏకాయన పుణ్యాహమా అను మీమాంసకు అంతప్రాధాన్యమీయ 
నవసరము కన్పించుటలేదు. కాని భగవత్పుణాహముపై వచ్చిన కొన్ని ఆక్షేపణలను 
దృష్టియందుంచుకొని ఈక్రింది పరిశీలన మనివార్యమగుచున్నది. 

“ పుణ్యాహవిధి” - నంహితా శ్లోక పరిశీలనము 

ఓ... ఈశ్వర సంహిత - 10వ అధ్యాయము - 20 - 51 శ్లోకములు 

2. విష్ణుతిలకము - 5వ అధ్యాయము - 25 నుండి 100 శ్లోకములు 

(క్రింద నిచ్చిన 1-ఈశ్వరసంహితనూ, 2- విష్ణుతిలకమునూ సూచించును) 
-.. క ఈ.సం.- విష్వక్సేనపూజ - స్వదేహశుధ్యర్థం పుణ్యాహవాచనము 

2. వి.తి.- దేవసన్నిధిని వాసుదేవపుణ్యాహము చేయవలె - మానుష పుణ్యహ 
మొనర్చిన మందిరము శూన్యమగును 


యాః 


అనుబంధము 38 278 





1. ఈ.సం.-  శుద్ధభూతలమున ధాన్యపీఠ ప్రకల్పనము 

2. వి.తి.-గోమయమున అలుకవలె - ప్రాబ్ముఖుడుగా లేదా ఉదబ్ముఖుడుగా 
ఆసీనుడై ప్రాణాయామ త్రయము చేయవలె, భూతశుద్ధి - సంకల్పము 

1. ఈ.సం. ---- 

2. వి.తి.-తిల వ్రీహి యవాత్మక చతుర్దళాత్మక పద్మమును విశ్వవిద్యతో లిఖించవలె 
1. ఈ.సం. -గంధవారి సంపూరిత రత్న హాటక, కూర్చ స్రక్‌ వస్తపల్లవయుత, 
చన్దనాద్యుపలిప్త అర్హ్భచర్చిత మంగళకుంభము నుంచవలె 

2. వి.తి.-ఆ పద్మకర్ణిక యందు శుద్ధజల పూరితము, కూర్చా పిధానపత్రయుతము, 
తంతువేష్టనవేస్టితము అగు కుంభమును, పురుష, విద్యతో, ప్రాగగ్ర ఉదగగ్రదర్భలయం 
దుంచవలె 

1. ఈ.సం.- జ్‌ 

2. వి.తి.-ప్రాగాది చతుర్దిక్కభయందు ప్రాగగ్ర ఉదగగ్రములుగా కుశలనుంచి 
వానిపై అర్భాదులను కల్పించవలె. కలశమునకు (కుంభము) క్రింద యోగపీర 
మును కల్పించి ఆ కలశము నందు హృదయాంబుజమునుడి సుదర్శనదేవుని 'అగచ్చ' 
అనుచూ ఆవాహన మొనర్చవలె - ఆవాహన ముద్ర చూపవలె - అర్భాదులలో 
పూజ - నివేదనము 

1 ఈ.సం. -నలుగురు బుత్విక్కులను కుంభమునకు నాలుగు వైపుల నుంచవలె- 
వారికి దక్షిణ తాంబూలాదులు - ఆపై కుంభమున సుదర్శనావాహన, అర్చన- 
హృదయమున అచ్యుతుని ధ్యానించుట - దేశికుడు బ్రాహ్మణులతో గలిసి దర్భలతో 
కలశము స్పృశింపవలె - ఓంకారాద్యము పవిత్రాన్తమునగు మన్త్ర చతుష్టయమును 
ముందుగా జపించవలె- గాయత్రీ ్రితయాన్వితమగు పుణ్యాహశబ్ధమును పరించవలె. 
2. వి.తి.-ఆపై ఆచార్యుడు ద్వాదశాక్షరిని, పవిత్రమన్హమును, త్రిపదామను 
మన్రమును బుత్విజులతో కలిసి జపించవలె- 

1 ఈ.సం.---- 2. వి.తి.- ఆచార్యుడు ప్రణవాదిగా పుణ్యాహశబ్ధిము 
నుచ్చరించవలె 

1. ఈసం.----2. వి.తి.- సుదర్శన షడర్దమును 108 సార్లు జపించవలె. 
1 ఈ.సం. --- 

2. వి.తి.-ఆపై వాసుదేవాది నలుగురు భగవన్మయుల నామములను ప్రణవాదిగా 
కీరించవలె 


2274 


అనుబంధము 8 


ననన 


1. ఈ.సం.- ఆపై ఆత్మానువాదము (ఏకపదీత్యాదులు), ఆత్మవ్యూహము 
(చతుర్విధాదులు), ఆపై శుద్ధి మన్హములు పఠించవలె. (ఇక్కడ శివంపానీయాదులు 
లేకపోవుట గమనార్ధము) 2, వి.తి.- 


ప్రకృతిని, బ్రహ్మను, ఆత్మను చూచుచున్నటుల (ఏషాసా పరాప్రకృతి, వఏషత్చరం 
బ్రహ్మ .. ఇత్యాదులు) స్వయముగా జపించవలె. వాసుదేవ ప్రధమతో కరోతును 
చేర్చి జవీంచవలె - చతుర్విధ నర్వజ్ఞ నర్వేశ్వరాదులు, ఆత్మవ్యూవహ 
ఆత్మానువాదములు, కిపైన శివపానీయం భగవద్వానుదేవయో:ః కరోతు 


అనునవి చేర్చవలె - అక్షజైరక్షతం చాను అనుచు అక్షతం అరోగం కుశలం 
భగవాన్వాసుదేవయోః: కరోతు అనునాలుగింటిని ఉదరించవలె - సుమన 


శృబ్ధ షష్టిని భగవన్‌ వాసుదేవాదుల ్రథమను, కరోతి పదమును చేర్చవలె. - 
ఏషగతి పదము ముందుంచి తర్వాత భగవత్చద ్రథమనుంచి, వాసుదేవాది 
చతుర్మూర్తులను ఉద్ధరించవలె - ఆపై ఓం భగవాన్‌ వాసుదేవో వర్ధతాం ... మొ॥లగు 
నాలుగు, ఆపై ఓం పురుషోవర్ధతాం, ఓంసత్యో .... ఓంఅచ్యుతో..., ఓంఅనంతో 
వర్ధతాం అను నాలుగు, మొత్తం 8 జపించవలె ఆపై పూర్వవత్‌ ఓంభగవాన్‌ వాసుదేవః 
ప్రీయతాం... అంటూ పై ఎనిమిదింటినీ చెప్పవలె - ఆపై ఓం భగవాన్‌ వాసుదేవ 
శాన్తిరస్తు మొ![గు నాలుగు చెప్పవలె. 

- ఆపై ఏకాయన శుద్ధిమన్హాలు ఈ క్రిందనిచ్చిన అర్ధంలో (వ్రిష్ణుతిలకముఈశ్వర 
సంహితలు రెండూ కూడ చాలావరకు ఇవే శుద్ధిమన్తముల నిచ్చినవి - 


పెద్రగా భేదము లేదు) 

పవిత్రం భగవాన్‌ వాసుదేవః పరాత్పరం, పవిత్రం సంకర్షశ్రోదేవః, పవిత్రం ప్రద్యుమ్న 
పవిత్రం అనిరుద్ధః, - ఆపైన శుద్ధయే మొదటిపదంగా వాసుదేవ, లాంగలి, 
ప్రద్యుమ్న, అనిరుద్ధ, పురుష, సత్య, అచ్యుత, అనంత, గోవిన్హ, కేశవ, నారాయణ, 
మాధవ గోవిందంయహావిష్ణు, మధుసూధన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషీకేశ, 
పద్మనాభ, దామోదర, మీనాత్య, కూర్మాత్మ, వరాహాత్మ, నృసింహాత్మ, వామనాత్మ, 
దాశరథిరామ, హరి, శ్రీకృష్ణ బలరామ, కల్మి మూర్తులను ; ఆపై విభవమూర్తులు 
- పద్మనాభ, ధ్రువ, అనంత, శక్తీక, మధుసూదన, విద్యాధిదేవ, కపిల, విశ్వరూప, 
విహంగమ, క్రోడాత్మ, బడబవక్త, ధర్మ. వాగీశ్చర, ఏకార్ణవాన్తశాయి, కమఠరూప, 
వారాహ, నృసింహ, అమృతాహరణ, శ్రీపతి. కన్త, అమృతధారక, రాహుజిత్‌, 
కాలనేమిఘ్న పారిజాతహర, లోకనాధ, దత్తాత్రేయ, న్వగ్రోధశాయీ, ఏకశ్నంగ, 


అనుబంధము 38 275 





వామన, త్రివిక్రమ, నర, నారాయణ, హలీ, కృష్ణ పరశురామ, రామ, కల్మీ 
పాతాళశయన ప్రభువు అను 88 మంది ; దేవేరులు శ్రియాదులు, చక్రాది 
ఆయుధమూర్తులు; నహన్రఫణి అనంతుడు, వైనతేయుడు, గణాధ్యక్షుడు విష్వక్సేనుడు, 
చండప్రచండాది ద్వారపాలురు, ఇన్హాది లోకపాలురు, కుముదాది భూతేశులు, 
సనకాది యోగులు, బుషులు, న్యూనాధిక శుద్ధికి శంఖచక్ర గదాపద్మ యుక్తుడు, 
సర్వేశ్వరేశ్వరుడు, ప్రభువు అగు భగవానుడు, కర్మపూరణమునకు నారాయణుడు; 
పరాత్పరుడగు పరమాత్మ - దివ్యములు సనితములునగు 1పతిమల వరిశుద్ధికి, 
ప్రాసాద గోవురాదుల శుద్ధికి, యాగస్తాన, యాగోవకరణ శుద్ధికి, 
జనపదములకధిపతియగు రాజు, క్షేత్రవాసుల విభుడు, బ్రాహ్మణాది వర్ణములవారు, 
ఆయా ఆశ్రమవాసులు, వేదశాస్తాగమజ్ఞ్డులు శుభాత్మకులగు వ్రతస్థులు, పంచకాల 
విధిజ్ఞులు పాంచరాత్రరతాత్ములునగు ఆచార్య దేశికాదులు, బుత్వి కృరిచారకాదులు, 
విశేషముగ పరహితేచ్చగల వైష్ణవులు, పుత్రమిత్రకళత్ర దాసాదులు, గోవులు 
అనువానికి మరల మరల స్వస్తి, శుభము, శాంతి కలుగుగాక. - అవిఘ్నము, 
దీర్జాయుష్యము కలుగుగాక - సమాహిత మనస్కులగుదురు గాక - ఉత్తరోత్తరము 
సంపదలు కలుగుగాక - భగవద్భక్తులగు వైష్ణవులు, మహాత్ములగు ఏకాన్తినులు. 
సర్వభాగవతులకు ఓంభూః స్వస్తి, ఓంభువః స్వస్తి, ఓం సువ స్వస్తీ ఓం మహః 
స్వస్తి ఓం జనః స్వస్తి, ఓం తపః స్వస్తి ఓం సత్యం స్వస్తి. 

స్వస్తిమన్తముల తర్వాత * పుణ్యాహము, స్వస్తి, బుద్ధి అనువానిని 
బుత్విజులతో గలిసి వచించ వలె- ఆపైన శతధార జలమున స్నానాదులు, 
దేశికుడాత్మశుద్ధికై ఆత్మప్రోక్షణ - ఈ విధముగా అన్ని దేవయాగములయందు 
పుణ్యాహవాచన మొనర్పవలె. (బహుశః ఈ శతధార - పదమును అనుసరించి, 
శుద్ధికొరకు బ్రాహ్మణేష్పమృతగ్‌ం మన్హం గ్రంధమున చేరియుండవచ్చు- 6411) 


ఈ పుణ్యాహము విష్ణుసంబంధమైన యాగాది కర్మలయందు చేయ నుద్దేశింపబడినది 


- ఈ మన జలమున చేసిన ఫ్రోక్షణము శుద్ధియనబడును - కూర్చతో అశ్చత్ణదళములతో 


సుదర్శన షడర్ణమున ఆచార్యుని బుద్ధికి తోచిన చోట్ల కుంభగత సలిల ప్రోక్షణ 
మొనరింపవలె - అని విష్ణుతిలకము) 


276 అనుబంధము 3 





స్మార్పపుణ్యాహవాచనము 
(యాజుష పూర్వ ప్రయోగ చంద్రిక పుట 7 నుండి 15) 


హ్‌్సస్వస్తి ప్రణ్యాహవాచనమ్‌ 


- స్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే - అదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణపతి 


పూజాం కరిష్యే - అనంతరం పుణ్యాహవాచనం. 


- పుణ్యాహం దీర్మమాయురస్తు (శిరస్యభిమన్య్య), శివాపన్సస్తు (కలశేష్వభిమృశ్య), 


సౌమనస్యమస్తు (హృదయేభివృశ్య), అక్షతమరిష్టంచాస్తు, అర్బత ప్రార్బత ... - 
గంధద్వారాం ... గన్ఫాః పొన్తు - అక్షతాః పాన్తు - ఆయుష్యమస్తు. 

పుణ్యాహం వాచయిష్యే - వాచ్యతాం - భద్రంకర్ణే .... 

దక్షిణకలశ మాదాయ - ప్రాక్కలశేకించిత్మిచి దుదకం నినయతి - దీర్ణమాయురస్తు 
మనస్సమా ధీయతాం - సమాహితమనస్యః - ప్రసీదన్తు భవతః - శాన్తిరస్తు, 
పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిశివం 
కర్మాస్తు, కర్మసమృద్ధిరస్తు .. మొ!1నవి 

ఈశాన్యాం బహిర్దేశే అరిష్ట నిరసన మస్తు (ఈశానదేశే ఉదకం సించేత్‌) - యత్పాపం 
తత్ర్రతి హతమస్తు - శుక్రాంగారకాది గ్రహాః ప్రీయతాం - దిగ్దేవతాప్రీయతాం 
నైర్భత్యాందిశి సించేత్‌ - శామ్యస్తు ఘోరాణి, శామ్యస్తు పాపాని ..... మొ!నవి 


ప్రధమకలశే - శుభాని వర్ధన్నాం - శివాబుతవస్సన్తు - శివా ఓషధయస్సన్లు - 
ఉత్తరేశుభకర్మణ్య విఘ్న మన్ను - విశ్చే దేవాశ్చ ప్రీయతాం .... ప్రీయతాం 
భగవాన్నారాయణః ..... ఉద్దొత్నే శకు నేసామగాయసి - ఓం పుణ్యాహం 
భవన్తోబ్రువన్తు - ఓం పుణ్యాహం ఏవంత్రిః - స్పస్తయే వాయుముపబ్రు వామహై 
సోమం - స్వస్తిన ఇంద్రో... బృహస్పతిర్ణధాతు. మహ్యంసహకుటుంబాయ 
శుద్ధివృద్యభ్యుదయ కర్మణే మహాజనా న్నాశీర్చచన మపేక్షమాణాయాయుష్మ తే 
స్వస్తి ఏవం త్రిః - ఓగ్‌ంస్నస్తి భవన్లో బ్రువస్తు ఓగ్‌ం స్వస్తి ఏవంత్రిః 


వామ దక్షిణహస్తాభ్యాం దక్షిణోత్తర కలశౌ యుగపద్దహీత్వా బుద్ధి భవన్తోబ్బవన్తు 


జు 


- బుధ్య్వతాం బుద్ధి సమృద్ధిః ఆ ముఖసమముధ్యత్య 


ఆ 


౧ 


జ 
ల్‌ 


పుణ్యాహ సమృ్మద్ధిరస్తు, వర్షశతం సంపూర్ణమస్తు. గోత్రాభివృద్ధిరస్తు, శాన్తిః పుష్టి 
నచ అస్తు - శుభగ్‌ం శుభమస్తు - గోబ్రాహ్మణేభ్యం శుభం భవతు - సర్పం 


స ౧ క ల్‌ వధ. 
దస్తు - ఇత్యుదగం నిక్షిప్య 


శ్‌! 


రో 
ర 


0 


అనుబంధము 8 2/7 





- శుచీవోహవ్య... (అబ్లింగమనాలు) - మార్దనం - ప్రాచ్యాందిశి దేవా బుత్విజో 
మార్దయంతాం... 


వాస్తోప్పతేతి మన్రపఠనం - మన్రజపదక్షిణ - స్వస్య్యయనం తార్‌క్ష్య...మన్హ్రజపం॥ 


2. కర్మణః పుణ్యాహవాచనం - 

- కర్మణః పుణ్యాహం భవన్లో బ్రువన్తు - ఓం పుణ్యహం కర్శణోస్తు ఏవంత్రిః 

- ఓం కర్మణే స్వస్తిభవన్తో బ్రువన్తు - ఓగ్‌ ౦ స్వస్తికర్మణోస్తు ఏవంత్రిః - స్వస్తిన 
ఇంద్రోవృద్ధశ్రవా.... 

- ఓం కర్మణ బుద్ధి భవన్తోబ్రువన్తు - ఓం కర్మబుధ్యతాం - ఏవంత్రిః - బుద్యాస్మహవై 
మన్రం 

- ముఖసమం కలశముద్దరేత్‌ - కర్మణ ః వుణ్యాహ సమృద్ధిరస్తు - వర్షశతం 
సంపూర్ణమస్తు - గోత్రాభివృద్ధిరస్తు శాన్తిః పుష్టిశ్చాస్తు - శుభగ్‌ం శుభమస్తు - 
గోబ్రాహ్మణశ్చ్శుభమస్తు - శుచబీవోహవ్య. ్రాచ్యాందిశి దేవా బుత్విజో మార్టయన్లాం 
...(మార్జన) - ఏతేభ్యః బ్రాహ్మణేభ్యః నానాగోక్రేభ్యః..... కర్మణః పుణ్యాహ వాచన 
మన్హ జప దక్షిణాం ... సంప్రదదే నమమ - వాస్తోప్పతేతి మన్తజపం - స్వస్య్యయనం 
తార్‌క్ష్య ... మన్త్ర జపం॥ 

వైఖానన పుణ్యాహము కూడ ఇప్పట్టున పరిశీలనీయువబ. - వాసాధికారమున 

వైఖానస పుణ్యాహ విధి ఇట్లు చెప్పబడినది. “పుణ్యాహం దేవకార్యేషు వాచయేత్తు 

విశేషతః దేవస్య ్రముఖే ప్రోక్ష్య మండలంవావత్ర కారయేత్‌ | తండులైః పూరితం 

పాత్రం త్రిపాదప్యోపరి న్యసేత్‌ ॥ గంధంచాక్షత దూర్వాంశ్చ తాంబూలం తంతుభిస్సహ 

| కరకం కూర్చయుక్తస్తు జలపూర్ణం నిధాపయేత్‌ । బుత్విజో వరయే త్పశ్చా త్పజ్ళు సప్త 

నవాథవా। సాక్షతం దర్భ యుగ్మస్తు హస్తే హస్తే ప్రదీయతాం । ఆచార్య స్వగ్రతో బ్రూయాత్‌ 

పుణ్యాహం కర్మణోస్త్వితి । తథాస్వితి ప్రతిబ్రూయుః పుణ్యాహం ప్రతివాచకాః | బ్రువన్తు 

కర్మణే స్వస్తీ త్యాచార్యస్తు తతో వదేత్‌ । స్వస్యస్తు కర్మణ ఇతి బ్రూయుస్తే ప్రతివాచకాః । 

ఆచార్యః కర్మణో బుద్ధిం వదేచ్చ తదనంతరం । ప్రతిబ్రూయు స్తధాకర్మ బుధ్యతామితి 

చేతరే । ఉక్తవ ద్దోషయే ద్విద్వా న్సర్వదేవాది వర్ణితం [హిరణ్యపవమానాన్తమాపోహిష్టాది 

పూర్వకం[- ఇది దీవివేంకటనరసింహాచార్య సంపాదితమగు వైఖానస ప్రతిష్టా గ్రంధము 

68 వ పుట యందు వివరించబడినది. 


వైఖానసమున ఐదుగురు శ్రోత్రియులు, ఆచార్యుడు పుణ్యాహ మొనరింతురు. 


ఫలి 


278 అనుబంధము 8 





- ఆచార్యుడు కరకమును నీటితో నింపును - కరకమును పాంచభౌతికమును, జలమున 
సర్వతీర్థ జలమును ఆవాహనము, అర్చన - ప్రాణాయామము, తిధివార సంకీర్తనము 

- రెండు చేతులతో కలశము నెత్తి అస్య దేవదేవస్య సుపుణ్యాహం కరోమి అని ఆచార్యుడు 
చెప్పగ కురుష్వ అని ప్రతివచనము - కలశను క్రిందదర్భలపై నుంచుట - స్వస్తి 
సుప్రోక్షితమస్తు అని స్థానమును ప్రోక్షణ - ప్రజాపతి ప్రీయతాం అని పలుకుట - 
అభిప్రావ జలమును ధరించుటకు వేరొక పాత్ర నుంచి అందు కుశాక్షతాదుల నుంచుట 

- కరకమును బాహుమాత్ర మెత్తి వామహస్తమున నుంచుకొని దక్షిణ హస్తమును కరక 
ముఖమున మూతవలె నుంచి కూర్చొనియే ' శామ్యన్తు ఘోరాని, శామ్యన్తు పాపాని, 
శామ్యన్తు ఈతయః ' అనుచు పాత్రకు బయట భూమియందు ముమ్మారు 
ఉపస్రావమొనర్చుట - శుభానివర్ధన్త్హాం ఇత్యాదులతో మ? పాత్ర యందు 
అతోదేవా, శుచీవోహవ్యా మొ॥గు మన్రములతో అభిప్రావము - స్వస్తి, బుధ్యంతముగా 
పుణ్యాహమును త్రిధా త్రిధా వాచ నాను వాచనములు - యత్స్పుణ్యం నక్షత్రం 
మంత్రము - దేవదేవస్య స్వామినః .... కర్మణి ఓం పుణ్యాహం అని ముమ్మారు - 
స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తినః పూషా విశ్వ వేదాః, స్వస్తినః తార్‌క్ష్య అరిష్టనేమి, 
స్వస్తినో బృహస్పతిర్దధాతు ఇత్యాదులతో అస్యదేవదేవస్య స్వామినః .... కర్మణి ఓం 
బుధ్యతాం అని ముమ్మారు - ఆపోహిప్టెతి తిమన్హమున అభిప్రావోదకమును కరకమున 
సంయోజనము - హిరణ్య పవమాన లో కుశాగ్రములచే కరకస్పర్శనము 
మొ[నవి - దక్షిణాదానము. వీనిని గమనించిన ఇక్కడ కూడ స్మార్తలక్షణములు 
మెండుగనున్న వనవచ్చును .... లేదా వైఖానసము స్మార్తము నంగీకరించిన 
దనవచ్చును. బహుశా దీనని చూచి మనవారు కొందరు, వాసుదేవ పుణ్యాహమున 
బుత్విజులకు దర్భలనిచ్చు వారు వానిని క్రిందకూ మీదకు ఊపుట నేర్చుకొని 
యుండవచ్చును - లేనిచో వాసుదేవపుణ్యాహవు బుత్విజులను దర్భలనిచ్చుట 
వారు వానిని క్రిందకూ మీదకూ ఊపుట నేర్చి యుండవచ్చును. ఆటుగానిచో 
వాసుదేవపుణ్యాహము దర్భలనూపమని చెప్పలేదు కదా- మహోత్సవ విధియందలి 
కర్మణః పుణ్యాహమున స్మార్తమున గూడలేని హిరణ్యవర్థా, పవమానస్సువర్దనః మొ॥నవి 
బహుశ వైఖానన పుణ్యాహాను సరణము గాక మరియేమగును. సర్వదేవ 
వర్జనవిధియున్న వైఖానపుణ్యాహమునుండి సర్వదేవపూజన విధియున్న పాంచరాత్ర 
పుణ్యాహమున ఇట్టివానిని గ్రహించుట చక్కని తన్త సాంకర్యమునకు ఉదాహరణము 
గాదా? 


అనుబంధము 8 279 


ఆం[ధ[పాన ఆగమ, స్మార్లాది పుణ్యాహవాచనముల పరిశీలనము - 
- ఈశ్వర, విష్ణుతిలక సంహితల యందలి పుణ్యాహమును అక్షరశః అనుసరించు 
పూణ్యాహ వాచన ప్రయోగము ఆంధ్రదేశమున ఆచరణయందున్నదనుటకు 
ఆధారములు లభించలేదు. 


_- ఇటీవల ౮౯7 వారు ప్రచురించిన మహోత్సవవిధి అను గ్రంధమున పుణ్యాహ 
ప్రయోగమున్నదిగాని అది “పరిశోధనమండలివారు” స్వయముగా తయారు చేసిన 
గ్రంధము. దానికి పూర్వాచార్య ప్రయుక్తాధారములు చూపబడలేదు. 

- ఆంధ్రదేశమున అనుచానంగా వస్తున్న పాంచరాత్రాగమ పుణ్యాహము భగవత్పుణ్యాహ 
మని చెప్పబడుతోంది. ఆంధ్రప్రాంత ఆగమ [గ్రంధములు దక్షిణదేశమునుండి 
వచ్చినవనుటకు ఆధారముల గలవు. కొద్దిపాటి ముఖ్యభేదములున్ననూ ఈ 
భగవత్పుణ్యాహగ్రంధము ఈశ్వర, విష్ణుతిలకానుసారియే. దీని ప్రయోగతన్రము 
(ప్రక్రియ) నకు స్మార్హప్రయోగ తన్రమునకు కొన్నిచోట్ల పోలికలు కన్చించుచున్నవి. 

మా పూర్వులేర్చరచుకొన్న పాంచరాత్ర భగవత్పుణ్యాహవాచనమునకు 1821 
గీ.0. వృషసంవత్సరమున శ్రీమాన్‌ రేజేటి బలరామయ్యగారు, దుందుభినామసంవత్సర 
శ్రావణబహూళ 80 కి సరియగు 26-8-1862 న శ్రీమాన్‌ భద్రం కృష్ణమాచార్యులుగారు 

వ్రాసుకొన్న (ఈ రెండూ పరిశోధకుల కత్యన్త విలువైన ౦౫1664 ౧౬|౧ 164! 112౧480/1015) 

తాళపత్ర గ్రంధముల యందలి భగవత్పుణ్యాహమున - మూడు కలశలనుంచుట, 

వానియందు చతుర్వేదములను ఆవాహనము, ఉదకసించనము మొదలగు ప్రక్రియలు 
ముందున్న వాసుదేవపుణ్యాహ గ్రంధమునకు కలిసినవి. సుదర్శనావాహనము, తన్మంత్రజ 
పస్థానములయందు అన్యకలశనుంచి అందు విష్ణువు నావాహన మొనర్చుట గలదు. 
మిగిలిన గ్రంధమంతయూ వాసుదేవ పుణ్యాహమునకువలెనున్నది - స్మార్త స్వస్తి 
పుణ్యాహమునకు దీనికి గ్రంధవిషయమున పోలికయేలేదు. ఈ [గ్రంధమే నేటికి 
ఆంధ్రదేశమున (ఆంధ్ర రాయలసీమ తెలంగాణములయందు) అత్యధికముగా 
వాడబడుచున్నది. " 

లభించినవానిలో ప్రాచీనమగు భద్రం శ్రీ రామాచార్యులుగారి భగవత్పుణ్యాహము 

'భగవతోబలేనితో ప్రారంభమై, పవిత్రమన్ర, ఆత్మవ్యూహ, శుద్ధిమన్రాదులతో చాలవరకూ 

విష్ణుతిలకమును పోలిన గ్రంధమున్నది. కాని వాసుదేవ పుణ్యాహమున గల కుంభస్థాపన, 

సుదర్శనవాహన, తన్మంత్రజప, “ఏక్రపదీ ద్విపదీ త్యాది ఆత్మానువాదములు లేవు. 
వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు చెప్పబడిన చోట్ల నారాయణ / శ్రీరామ, 





280 అనుబంధము 8 


వారాహ, నారసింహ, వామనులు చెప్పబడిరి. ఎందుకనో కరోతు అనుపదము 
వదలివేయబడినది. ఏక కలశావాహనకాని, మూడుకలశలుంచుటగాని చెప్పబడలేదు. 
కాని వాసుదేవ పుణ్యాహమున లేని * బ్రాహ్మణేష్వమృతగ్‌ం, వాస్తోప్ప లేతి” మన్హములు 
మాత్రమున్నవి. 

ఇట్టి పరంపరాగత పొంచరాత్ర భగవత్పుణ్యాహవాచనమును కొందరు పెద్దలు 
ఇది స్మార్తానుసారియనీ, అనవసరపు వేదమన్రములు కొన్ని ఇందు చొప్పించబడినవనీ 
సంహితానుసారికాదనీ నిందించుచున్నారు. వారీక్రింది ఆంశములను గమనించ గలరు 


- విష్ణుతిలకాంతర్గ్ణత వాసుదేవ పుణ్యాహవిధియందు శివం పానీయమస్తు, 

సౌమనస్యమనస్తు, అక్షతమరోగం చాస్తు, పుణ్యాహం భవంతోటబ్రువన్తు, స్వస్తి 

భవంతోబ్రువన్తు మొ॥నవి గలవు. విష్ణుతిలకముకన్న (ప్రాచీనమగు ఈశ్వర 

సంహితయందు ఇవి లేవన్నది గమనించ వలసియున్నది. (యామునులు ఈశ్వర 

సంహిత నుదహరించిరి గాన అది 8వ శతాబ్దికి ముందరిది. విష్ణుతిలకము 

మధ్యమకాల సంహిత, పాద్మం దీనిని పేర్కొన్నదిగాని వాసుదేవ పుణ్యహవిధిని 

అంగీకరించలేదు.) 

స్మార్తమున (యాజుష పూర్వ ప్రయోగ చంద్రికయందు) శివ అపన్సన్తు, 

సౌమనస్యమస్తు, అక్షతైరక్షతం చాస్తు, పుణ్యాహం భవన్లో బ్రువన్తు, స్వస్తి భవన్లో 

బ్రువన్తు అనేవి యథాతథంగా ఉన్నాయి.) 

ఇట్టిసమభావ సమాన పద ప్రయోగాలకు కారణమేమైయుండును - విష్ణుతిలకం 

స్మార్తమైనదా లేదా స్మార్తం విష్ణుం తిలకమైనదా ? - ఏమైననూ శిరోధార్యమే గదా. 

అక్షతమరోగం కుశలం భగవ ద్వాసుదేవయోః కరోతు వంటివి స్మార్తం నుండి 

భేదిస్తున్నవి. 

మరొక ముఖ్యాంశము - భద్రాచల క్షేత్రమున పుణ్యాహవాచనమున నాలుగు 

కలశలనుంచుట గలదు. కుంభకోణమున జరుగు వానుదేవపుణ్యాహమున 

వాప్తోప్పతేతి మన్తమున ప్రోక్షణమున్నది. 

- పై వానివలన స్మార్త ఆగమ పుణ్యాహ వాచనములనకు సారూప్యము సహజముగ 
నున్నదని తెలియుచున్నది. 

-  స్మార్తమున ఏకకలశ పుణ్యాహము అశౌచమున మాత్రము చేయబడుచున్నదని 
తెలియుచున్నది. 





అనుబంధము 8 281 





గాన, బహుశః, ఈ సారూప్యములను, భేదములను, విధి నిషేధములను గమనించిన 
పూర్వులగు ప్రాక్‌ దక్షిణ ఉత్తిర అన్యకలశలను నాలుగు కలశలతో పుణ్యాహమేర్చరచి 
యుండవచ్చు. అన్యకలశయంధు విష్ణువు నావాహనమొనర్చుట, ఆయావేదమన్తముల 
ప్రయోగము మొ॥నవి చేర్చుకొని యుండవచ్చు. ఇదికేవలము మావారిచేతలే 
కానవసరములేదు. భారద్వాజ సంహితోక్త ప్రతిష్టావిధి అడయార్‌ ప్రతి యందలి 
భగవత్పుణ్యాహవాచనము దీని ప్రాబీనతనూ, ప్రాచుర్యమును చెప్పక చెప్పుచున్నది. 
ఇక మన్రసిద్ధాంతానుసారులూ, అస్థలిత సంహితానుసారులని చెప్పుకొన్న పాంచరాత్త 
పరిశోధన మండలివారి గ్రంధములయందలి అంశములను పరిశీలింపవలసియున్నది. 
వీరు తమ గ్రంధములకు పూర్వాచార్య ప్రయోగములను సూచించలేదు. గాన వీరి 
గ్రంధము సంహితను ముందుంచుకొని యథామతి తయారుచేసిన స్వతన్త గ్రంధముగా 
పరిగణింపవలనియున్నది. 

పరిశోధనమండలివారి పుణ్యాహనమునకు మొదటిశే పేరు, 'ఏకాయనపుణ్యాహ 
వాచనం” (భగవదారాధనావిధి - పుట 49) - దీనికే మరొక పేరు 'వాసుదేవ 
పుణ్యాహ వాచనవిధి (మహోత్సవవిధి - పుట 14) ఈ గ్రంధములయందు గల ఈ 
క్రింది అంశములను గమనింపవలసి యున్నది - 
వష్ణోరరాటమన్తమున దర్భసమ్మార్దనము, గంధద్వారేతిమన్తమున పేడ అలుకుట 
మొదలగునవి చేర్చబడినవి - విష్ణుతిలకము వీనిని విధించలేదు 


రం అను అగ్నిబీజము సుదర్శన మనమున చేర్చబడినది 

మహోత్సవవిధి 17వ పుటలో “తస్మిన్‌ ఓం ఓం ఓం పరమధామావస్థిత..... అనునది 
క్రి..కై.చం. రాకా వ్యాఖ్యనుండి సంగ్రహించబడినది. 

ముందు ఏకాయనపుణ్యాహమునలేని బలమన్హ సాత్వికత్యాగాదులు లు విధిలో 
చేర్చబడినవి. 

మరొక ముఖ్యాంశము - మహోత్సవవిధి 22వ పుటయందు, పుణ్యాహశుద్ధి మన్తముల 
అనంతరం, ఏకాయనమునలేని, విష్ణుతిలకము చెప్పని కర్మణః పుణ్యాహ వా ఒఎము 
స్మార్తమునుండి / వైఖానసము నుండి సంగగ్రహింపబడి చేర్చబడినది. - ఇదంతయూ 
వారి అనుసంధాన ప్రక్రియ. - 25వ పుటలోని శానిరస్తు, పుష్టిరస్తు ఇత్యాదులు, 
ఈశాన్యాం బహిర్చేశే అరిష్ట నిరసన మొ॥॥నవి నిర్వ్యంద్వముగా స్మార్తా నుసరణములు. 


ల282 అనుబంధము 38 





- ఇక్కదే మరియొక అంశము “ఆగ్నేయాం యత్పాపం తత్ష్రృతిహతమస్తు' అనునది - 
పాపం స్మార్త నైర్భతి వీరినోటబడి ఆగ్నేయమైనది. 

- 26 వ పుటలోని శ్లోకం ' స్టానాని దేశాని సహస్రబాహుః.... అనేది ఎస్‌.బి. రఘు 
నాథాచార్యుల క్రియాకైరవచంద్రిక రాకావ్యాఖ్యలోనిది. 

- మరొక ముఖ్యవిషయం - 'ఓం సహస్రార హుంఫట్‌' అను మన్రము వీరి 
“రిశోధనమున అస్త్ర మనమై కూర్చున్నది. 

ఈ విషయములను ఇలా వ్రాయడంలోని బెచిత్యం ప్రశ్చించదగినది కావచ్చు. 
కాని శతాబ్దాలనుండి వస్తున్న ఒకానొక సంప్రదాయాన్ని కాదనాలన్న వారి ప్రయత్నమున 
గల లోపాలను ఎత్తిచూపడం ఆ సంప్రదాయము యొక్క ఆత్మరక్షణ చర్యయేగాని 
రంధ్రాన్వేషణకాదని మనవి. పరిశోధనమన్న పక్షపాతదృ్భష్టితో తోచినది వ్రాయుటకాదని 


మనవి. 





వ్యాహతులు :- “భూర్జువస్సువరితివా ఏతా స్తెస్తో వ్యాహృతయః ” అని 
తై.ట. శీక్షావల్లి 5.1 గాన భూః, భువః, సువః అనేవి వ్యాహృతులు. ఇవి మహః అను 
బ్రహ్మముయొక్క అంగభూతములు. “ వ్యాహరణం ఉచ్చారణం తద్విషయత్వా 
న్మంత్రాణాం వ్యాహృతిత్వం, యద్వా వివిధే కర్మణి అహ్రైయన్తే ప్రయుజ్యత ఇతి వ్యాహృ 
తయః ॥ అర్థం - వివిధములగు కర్మలయందు ప్రయోగింప బడుచున్నవిగాన 
వ్యాహృతులు. ఇవి.అగ్నిహోత్రారంభమున హవిరాసాదనకు, ప్రాణాయామము, 
గాయత్రీమంత్రము, పరిషచనము మొదలుగా దాదాపు సకల కర్మలయందు 
ప్రయోగింపబడుచున్నవి. 















మహావ్యాహృతిమన్తములు - ఓంభూః ఓింభువః పీగ్‌ంసువః పంమహః 
పింజనః ఓంతపః ఓగ్‌ంసత్యం అనిక్రి, కై.చం పుట287, గానివీనికి సప్త్రవ్యాహృతులని 
వ్యవహారము కన్పడుచున్నది; తైత్తరీయ ఉపనిషత్‌ (అంధ్రపారం వావిళ్ళ వారి ప్రతి) 
ప్రకారం మహావ్యాహృతులు (4.1-5) - 1. భూరగ్నయే పృథధివ్యై స్వాహా 2. భువో 
వాయవే ౬౦తరిక్షాయ స్వాహా 3. సువరాదిత్యాయ దివేస్వాహా 4. 
భూర్చువశ్చంద్రమసే దిగ్ధ స్వాహా 5.నమోదేవేభ్య స్వధా పితృభ్యో భూర్జువస్సువరగ్న 
పీవ్‌ ॥ - అనునవి. ఇక భూరన్న మగ్నయే వృథధివ్వై స్వ్వాహా... మొః[నవి 
తృతీయానువాకమున అన్నక్రామస్య హోమమంత్రాః అని చెప్పబడినవి.) 








అనుబంధము 8 283 
భగవత్సుణ్యాహవాచనం (భారద్వాజ సంహితోక్త గ్రామార్చా ప్రతిష్టావిధి) 
(000 0 షర ఖజ2? 110120/ - 149. (౧౬౦౪౧ - గ10. 10-1-18, ౧. 6-11) 
అథ భగవత్చుణ్యహవాచనం కృత్వా - 





శ్రీమన్నారాయణో యస్య భగవాన్‌ పవిత్రం నారాయణః పవిత్రం 
శతధారం సహస్రధార మపరిమితధార మచ్చిద్ర మనన్త మరిష్ట మచ్యుత మపరిమితం 
పరమం పవిత్రమ్‌ । ఓం భగవా న్నారాయణః పునాతు ఓం భగవా న్నారసింహః పునాతు 
ఓం భగవాన్వామనః పునాతు । ఇత్యక్షతాన్‌ కలశేషు నిక్షిప్య । ఓం భూర్చువస్సువరోమితి 
దర్శ జ్ఞాన వైరాగ్య కలశేషు పునరుదక మాపూర్య  భగవత్పుణ్యాహం భవన్లో బ్రువన్తు | 
భగవా నృజ్ఞలం ్రేష్టం వాసుదేవ పరాయణం | బుత్విగ్ఫిశ్చ మహా యజ్జై ర్యథా యజ్ఞో 
మహీయతే ।; య ఇదం సర్వదేవానాం భగవా న్వేద పారగః । భగవా న్పుత్ర పౌత్రైశ్చ 
దీర్ధమాయు రవాస్నయాత్‌ ॥ వాసుదేవోభగవాన్‌ నారసింహో భగవా న్వామనో భగవా 
న్వారాహో భగవా న్యేషా సా పరా ప్రకృతి రేత తప్పరబ్రహ్మ ఏష ప్రభవః ! ఏష ఆత్మా 
చతుర్విధః సర్వజ్ఞ స్పర్వదర్శి సర్వేశ్వరేశ్వర స్సర్వశక్తి సమృద్ధిమాన్‌ స్వాధీనో నన్హా ద్వపగత 
నిద్రా భయక్రోధో నిరవశిష్టో నిరనవద్యో భగవాన్‌ శ్రీరామః ; ఇతి దక్షిణోత్తర కలశౌ 
స్వామినః ముఖసమ ముద్ధ త్యా ద్చిర్ధీర్మరూయురస్తు శివం పానీయం భగవాన్‌ సుమనసోపి 
సౌమనస్యమస్తు సుమనసో భగవాన్‌ శ్రీరామః సుమనసో భగవాన్‌ వారాహః ఏష 
గతిర్హరి రృగవాన్నారసింహః ఏషగతిర్దరి రృగవా న్వామనః ; ఓం పురుషప్రీయతాం 
అచ్యుతః ప్రీయతాం సత్యః ప్రీయతాం భగవాన్‌ శ్రీరామః ప్రీయతాం భగవా న్వారాహః 
ప్రీయతాం భగవాన్నారసింహః ప్రీయతాం భగవాన్వామనః ప్రీయతాం భగవతీ హరిణీ 
ప్రీయతాం ఓం భగవతీ శ్రీః ప్రీయతాం మహాపురుష శాన్తిరస్తు । భగవత స్సర్వం 
న్యూనాతిరిక్తం యావ ద్వర్నశతం సంపూర్ణమస్తు! 
ఇతి దక్షిశోత్తర కరాభ్యాం దక్షిణోత్తర కలశౌ గృహీత్వా పూర్వకలశే ఉదకమాపూర్య 
ఓం యజమానాయ జగత్ముటుంబినే సర్వలోక రక్షణార్థాయ శుద్ధివృద్ధి అభ్యుదయకర్శణే 
శ్రీవైష్ణవాశీర్వచన మపేక్షమాణాయ కర్తాచార్యాయుష్నతే స్వస్తి । ఓం స్వస్తి భవన్లో బ్రువన్తు 
ఓగ్‌ం స్వస్తి ఇత్యక్షతైః వైష్ణవానభ్యర్చ | ప్రీణాతు ప్రీయతాం శ్రీరామః ప్రీజాతు ప్రీయతాం 
వారాహః ట్రీణాతు ప్రీయకాం నారసింహః ప్రీణాతు ప్రీయతాం వామనః ।శాన్తిరస్తు 
పుష్టిరస్తు - ఆరోగ్యమస్తు ఆచలమహదైశ్వర్యమస్తు భగవత్స్పుణ్యాహ సమ్మద్ధిరస్తు శాన్తిశ్చాన్తిః 
| శుద్ధయే రాఘవోస్తు వారాహ శ్శుద్ధయే సదా శుద్ధయే నారసింహోస్తు వామనశ్ళుద్ధయేస్తు 
నః । కర్మణశ్ళుద్ధయేచాస్తు విష్ణు స్వర్వత్ర సంస్థిత ; దోషాణాం హరణాయాస్తు సదా 
22 


22ర్రిక్ష అనుబంధము 8 
సింహాకృతిర్మమ । విఘ్నానాం హరణాయాస్తు విష్వక్సేనో గణేశ్వరః ; ఇతి ఈశాన్య దిశి 
దక్షిణ కలశోదకం నినీయ - సర్వత్ర రక్షణాయాస్తు గదా చక్రాదయ స్సదా యాగయేషస్సు 
రేశస్య నగర గ్రామవాసినామ్‌ | తుష్టయే పుష్టయే చాస్తు ఆయు రారోగ్య సిద్ధయే | 
గురూణాం సాధకేన్హాణాం పజ్బకాల రతాత్మనామ్‌ | అశేషపుత్ర మిత్రాణాం దాసీదాస 
గవామపి । వేదశాస్త్ర సమాధీనాం సన్తు త్రాణాయ సర్వశః । అవిఘ్న మనిశంచాస్తు 
దీర్ణమాయుష్య మస్తు నః । సమాహిత మనా శ్చాస్తు సంపద శ్చోత్తరోత్తరమ్‌ ; పుణ్యాహం 
శుద్ధయే చాస్తు రాఘవాద్యాశ్చ మూర్తయః । శంఖ చక్ర గదాపడద్షై ర్యుక్త స్సర్వేశ్వరేశ్వరః 
| నారాయణ స్సురేశోయం కర్మణః పూరణాయచ । న్యూనాధికానాం శాన్యర్థం ప్రీయతాం 
భగవాన్విభుః ఓం వుణ్యాహం భవన్లో (బ్రువన్తు | బ్రాహ్మణే పష్వమృతం హితం 
యేనదేవా....పునాతు ॥ ప్రాబ్యాందిశి రాఘవో మార్దయన్తాం దక్షిణాయాం దిశి వారాహో 
మార్దయాన్తాం ్రతీచ్యాం దిశినారసింహః ఉదీచ్యాందిశి మహాపురుషః శుభమస్తు ॥ 

ఏతేభ్య ణీ వైష్ణవేభ్యః భగవద్చాగవాతాచార్యాను గ్రహేభ్యః భగవస్తం 
శ్రీమన్నారాయణ ముద్దిశ్య శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం భగవత్పుణ్యహవాచన మన్ర జప 
దక్షిణాం యజమానస్య మనసోత్సాహ పరిమితాల భగవదాచార్య ప్రీతిం కామయ మానః 
॥ ఏతేభ్య స్సంప్రదదే నమమ॥  వాస్తోప్పతే .... సదానః | అమీవహా ..... శుభమ్‌ | 
ఇతి భగవత్పుణ్యాహవాచనమ్‌ ॥ 

(నాగరిలివీలోనున్నభగవత్చుణాహవాచనమునకు లిష్యంతరీకళణము..) 


రధ ఆకా 


285 


అనుబంధము ... 4 


రక్షాబంధనము 


రక్షాసూత్ర ప్రమాణము 
క1.పాద్మ భారద్వాజ సంహితోక్తములు (ఆధార శ్లోకములు చివర నివ్వబడినవి) 


నాకు అ 


108 సువర్ణములతో  మ్రూలబేరమునకు 
చిటికెనవేలు లావు, 

1 తాలం పొడవుగల 
1 కంకణం 






















- ఉత్సవబేరము 


కర్మార్చకు 
యాగబేరమునకు 
















54 సువర్ణముల 
2 కంకణములు 






ఆచార్వునకు యమ 
బుత్విక్కులకు 
పరిచారకులకు | 


(80 గురిగింజల యెత్తు - 1 సువర్ణము, 108 సువర్ణముల యొత్తు - 1 నిష్మము) 


2 పాద్మ పురు. సంహితలు. *? లేక 5 తంతువులతో సువర్డ "లేదా క్షామ లేదా 
కార్పాసములతో నిర్మించిన సూత్రం” రక్షాసూత్రం అనిచెప్పినవి.. 


286 అనుబంధము 4 రక్షాబంధనం 





అర్చనాదివిధులు (విష్ణుతికలం 7.53-60, పాద్మచర్యా - 11. 28 - 39, పురు. సం 18. 2-11) 

“సువర్ణ / రజితాది పాత్రయందు ఖారిద్వయం / అర్ధం / పాదం తండులములపై 
పైపట్టికలో చెప్పిన నాలుగు రక్షాసూత్రములనుంచి, నూతన వస్త్రాచ్భాదన మొనర్చి 200 
పోకచెక్కలు దానికి రెట్టింపు (నాలుగు రెట్లని వి.తి) అరటిపండ్లు మొ!వానిని చేకొని ఛత్ర 
చామరాదులతో బ్రావ్మాణులతో కలిసి శొకున సూక్తము చదువుతూ దేవసన్నిధిని 
ప్రవేశించవలె. అక్కడ గోమయమున అలికిన చతురశ్రమమున ధాన్యముంచి ఆపైన పాత్రనిడి 
యథావిధి పుణ్యహ మొనర్చి, సూత్రములను విభజించి వానిని (అపరాజిత మనస్తమున అని 
పొద్మం) చందనోదకమున తడిపి, రెండు చేతుల అంగుష్టానామికలతో రక్షాసూత్రములను 
గ్రహించి అస్త్రమన్తమున (మూలమనస్రమున లేదా విశ్వేత్తాతేమన్తమున అని వి.తి) దేవదేవునకు 
కుడిచేతికి, దేవేరులకు ఎడమ చేతికి, ఆచార్యునకు కుడిచేతికి బంధించవలెనని, దీనికై 
పైనజెప్పిన ప్రమాణము గల 4 సూత్రముల నేర్వరచవలెనని” ... భరద్వాజ సంహిత, 
“బృహత్సామమస్రమున ధూపపాత్రభస్మమున రక్షనేర్వరచి, అర్జాదులనర్చించిన ప్రతిసరము 
నాచార్యుడు తన దక్షిణహస్తమున ధరించవలెనని” వి.తి. 


రేజేటి సింగరాచార్యులుగారి ప్రదీసికాఖ్య ప్రతిష్టాఖండ లో - 
“సప్తభిః పంచభి ర్వా త్రిభిర్వా తన్తుభిః కృతం 
రక్షా సూత్రంతు సంధార్యం బుత్విగాచార్య సేవకైః ;” 
కంకణ ద్రవ్యాణి - 
దూర్వాయమ్మారా శ్రైవ వాలకం చూతపల్లవాః 
హరిద్రా ద్వయ సిద్ధార్ధ శిఖి ప త్రోరగత్వచః 
క్కణొ షధయ శ్రైత త్కొతుకాఖ్యా దశఫ్మృతాః ॥- ఏతే కౌతుక సంజ్ఞాని ॥ 


టీకా : దూర్వా క్ష్మ గరికమొలకలు, యమ్మారాః క్ష్మ వరిమొలకలు, వ్వాల్లక్షః క్ర బంగారు 
సూడిగములు (కడియమ్సుు), చూతపల్లవాః క్ష మామిడి ఆకులుకనైస్పమేం క్ష 
మానిపసుపు, మంచి పసుపు, సిద్ధార్థా క్ష ఆవాల మొలకలు, శిఖి క్ష మయూర శిఖి, పత్ర 
క్ష లేతచిగురుటాకులు, ఉరగ త్వచః క్ష భుజపత్రములు అను ఈ 10 క్కణ ద్రవ్యములు.” 
(ఇవి రేజేటి సింగరాచార్యులుగారి ప్రదీపికాఖ్య ప్రతిష్థాఖండ తాళపత్రగ్రంధలో 9వ ఆకునందు వ్రాయబడియున్నవి.) 
దొడ్దిపట్ల ఉప్మాకయ్యగారి ఉత్సవ సారసంగ్రహం తాళపత్ర గ్రంధంలో లభించిన 
శ్లోకములు - “* రక్షా బంధన కర్మాణి వక్షేహం చతురానన । సహేమ నిష్క మాత్రంతు 
కనిష్టాంగులి మానతః ఉత్రాయం తాలమాత్రంతు కంకణం కారయేచ్చుభం।; 


అనుబంధము 4 రక్షాబంధనం 287 


పవిత్రారోపణాద్యేషు ప్రతిష్టా ద్యంగ కర్మసు దేవస్య కౌతుకం బధ్వా దేవ్యోశ్చ తదనన్తరం: 
ఏకనిష్కప్రమాణేన సూత్రమేకం ప్రకల్పయేత్‌ తదర్ధ నిష్మకం సూత్రత్రయం నిర్మాపయే దవి । 
సౌవర్హం రాజితం వాపి పాత్రేకలమ తండులైః భారర్ధ సమ్మితైః పూర్ణః స్వర్దసూత్ర చతుష్టయం! 
నిధాయ పూరై రనఘాః ద్విశతై శ్చాథ సమ్మితైః। తాంబూలీనాం దలై స్వార్ధం చతుశ్శత మితై 
సహ; కదల్యాదిఫలై స్నార్ధం సాధారం న్యస్యమూర్థని ; అన్యే ద్వౌ క్షౌమ పస్త్రాణి ఛత్ర చామర 
సంయుతం ; దీపికాశత సంయుక్తం సావధానంచ మూర్తిపాః । బహుభి ర్ర్రాహ్మ తై ర్యుక్తం 
పఠద్ధిః శాకునం తతః। ధాన ప్రదక్షిణం నీత్వా బహి రానరణావిచ తూర్య మంగళ సంగీతైః 
ప్రవిశే ద్దేవ సన్నిధౌ | భూతలే గోమయ రసై రాలిప్తే చతురశ్రకే పూరితే శాలి భారేణ పాత్రం 
విన్యస్య దేశికః । పుణ్యాహ వాచనం కృత్వా యథావిధి విభజ్యచ గురు రహీత్వా సూత్రాణి 
చందన క్షోదవారిణి; అంగుష్టా నామికా భ్యాంతు సమృజ్యాస్తేణ దేశిక బంధయే ద్దేవదేవస్య 
దక్షిణే పాశిపంకజే। దేవ్యోర్వామకరే బధ్వా గురో సృవ్యేతరేకరే గత్వాచ దేవనికటం సాష్టాంగ 
ప్రణిపత్యచ ప్రార్ధ యిత్వోత్సవం బింబం బధ్వా కౌతుకమంగళం ॥ - ఇతి పాద్మే. 


“ పంచవింశతిభి సూత్రైెమూలబేరేతు బంధయేత్‌; సూత్రాణా ముత్సవార్థేతు షోడశం తన్తు 
యుజ్యతే కర్షార్ధే నవకం సూత్రం యాగబేరేతు చాష్టకమ్‌।; బలి ప్రతినిధౌ చైవ పంచసూత్రంతు 
కల్పయేత్‌ తీర్ధబేరేతు షట్కంస్యాత్‌ స్నానబేరే త్రిసూత్రకమ్‌ । విప్వక్సేనస్య రక్షార్ధం ద్వాదశం 
సూత్రముచ్యతే దశసూత్రం ప్రయత్నేన ఖగేశం బంధయే త్తతః ।; అలయాశ్రయ బింబానాం 
ప్రొకారాశ్రయ వర్తినాం రక్షార్ధం తం ప్రయత్నేన త్రీణి సూత్రాణి కల్పయేత్‌; ఆచార్యస్య కరేచైవ 
ష ట్ఫూత్రం బంధయేత్తతః బుత్విజాం పంచసూత్రాణి తథైవ పరిచారిణః ! ఏవమేవతు 
సంఖ్యాస్యా ద్రక్షాసూత్ర ప్రకల్పనే ॥-లతి శ్రీ భారద్వాజ సంహితాయాం ఏకాదశోధ్యాయమ। 


రక్షా సూత్రస్య ఆవృత్తి భేదేన ఫలభేదః - 

ఏకసూత్రం మహాపాపం ద్విసూత్రం చాభిచారకం ; త్రిసూత్రం దైత్తనాశార్థం పంచసూత్రం 
మహాఫలం షట్టూత్రం సర్వసిధ్యర్థం సప్తసూత్రం సు శోభనం ; అష్ట సూత్రార్టకా బుద్ధిం 
నననూత్రం సుఖావవహాం ఏకాదశం చ నూత్రిం స్యాద్రాజారాష్ట్ర సుఖావహం । 
త్రిసూత్ర మింద్ర దైవత్యం పంచసూత్రంతు వైష్ణవం । షట్టూత్రే గణనాధళశ్చ సప్తమం 
శ్రీరుదాహృతం అష్టసూత్రస్య వరుణో దశసూత్రం యమస్శృతం : వాసుదేవాథి దైవత్యం 
పంచవింసతి సూత్రితం నవసూత్రాధిదైవత్యం నన నక్షత్ర దేవతాః ; రుద్రమేకాదశం చోక్తం 
రక్షాసూత్రాధి దైవతం కేశవాదీని దైవత్యం ద్వాదశం సూత్రదేవతా : షోడశే సూత్ర దైవత్యం 
ఆయుధైర్వసుదేవతా: త్రిసూత్రాది షోడశాన్తం స్యా త్ర్రత్యేకం దేవతాఫృతా॥ ........... ఇతి శ్రీ 
పొంచరాత్రే సనత్ముమార సంహితాయాం రక్షా సూత్ర దేవతా పటల: 

రా ఇకక 


288 


అంకురారోపణము 


పాత్రలు - మండల రచన 
“ప్రాగేవ వాపయే బీజా నంకురార్థం యథామతి” అను పాధ్మసంహితోక్త ప్రమాణము 
ననునరించి - అంకురసిద్ధి కొరకు చేయు బీజావావనమువకు అంకురావావనము, 
అంకురారోపణను, అంకురార్నణము అని పేర్లు. 

స క్రియా కైరవ చంద్రిక రాకా వ్యాఖ్యయందు చెవృబడిన విధముగా బవువిధ 
పరిణామశీలియగు లోక వ్యవహారముననిది సిద్ధించుచున్నది. ఇక్కడ అంకుర పదము బీజముఅను 
అర్థమువ వాదబడుచున్నది. 

1. అంకురార్య తలు 

ఇవి పాలికలు, ఘటికలు, శరావములని మూడు రకములు. వీని రూపము సంహితలయందు 
విశేషముగా వర్ణింపబడియున్నది. వాడుకలో పాలికకు బదులు పెద్దమూకుడు, ఘటిక బదులు చిన్న కుంద 
(ముంత), శరావమనకు బదులు చిన్న మూకుడు (ప్రమిద వంటిది) ఉపయోగించబడుచున్నవిపాలికా ఘటిక 
శరావముల వర్ణన ఆయాసంహితలయందీ విధముగానున్నది - ఈనాటికీ బొబ్బిలి ప్రాంతంలోని 
కొందరుకుంభకారులు బొమ్మలలోచూపినవిధంగా పాలిక ఘటిక శరావనములు తయారు చేయగలరని 


తెలుస్తున్నది... 
పాలిక (వైష్ణవి) 


మకు మమా 
వ (ఏస్లేరం: ౧ శ్‌ (విస్తారం 
త 


కం నం కఠం ముఖం పద్నా గరప 
పురు.సం 25అం |(16అం 8అం ఉమ్మెత్తపూ! 


20అం (16అం | 8అం 8అం ఉమ్మెత్తపూవు ఆకారం 











ఘటిక (బ్రాహ్మి 


వల 

3 ఊ శై సహక! ర రి ముహాల టం 

వ్‌ సా 
0 


1. క్రిక్రైచం. రాకావ్యాఖ్యపుట219 2. రా 2429-34 
8. కపిం.సం. 21.2-9 4పురు.సం. 1836-12 


అనుబంధము 5 అంకురారోపణము 289 


శరావము (౩వల) 
ఉత్స్పధిం వక్త్రం ఓలం వొదఎఠరం 

వ ఆయామం) (విస్తారం) | (కంఠం) | (విస్తారం) 

రారారా కా య 


న. 


2. బీజములు (నవ ధాన్యములు) 















అంకురారోపణమునకు కావలసిన బీజములు నేటి నవధాన్యములే కాక 
సంహితలయందు మరికొన్ని కన్చించుచున్నవి. కొన్ని సంహితలు త్రయోదశ 
బీజములను కొన్ని ద్వాదశ బీజములను విధించినవి. కపింజలము అభావమును 
ముద్దము ప్రశస్తమని చెప్పియున్నది. ఈక్రిందిశ్లోకములు ఆధారముచేసుకొని పట్టిక 
యందు ఆయా వివరములు చూపబడినవి. 
ముద్గాది వేణు బీజాన్తం త్రయోదశ మనుత్తమం, ముద్ద సర్షపనీవార శింబ మాష యవస్తథా 
ప్రియ్గుశ్చణక శ్యాను కుళుత్శాన్చ తథాతిలాన్‌, వ్రీహి వేణుశ్చ ధాన్యాని పయోభిః క్షాళయేత్సుధీః 
తిల ముద్గ యవ వ్రీహి మాష గోధూమ సర్షపాః చణకో రాజిమాషశ్ట నవధాన్య: ప్రకీర్తితాః 
నవధాన్యాని వా యద్వాత్రయోదశ మధాపి వా, అంకురారోపణార్థంతు సంగ్రహీల్లోహభాజనే॥ 

- శ్రీపురు.సం 13 అధ్యా, 25 - 29 శ్లో 
నీవార శృాలయో ముద్దా ఇ శ్యామాకాశ్ట ప్రియ్గువః। 
యవా స్తిలాశ్చ గోధూమా: యేచా న్యే యాజ్జికా మతా॥ 
- పొద్యేక్రియా.24 అధ్యా -79; నారా. సంయ.7.134,135 

ముద్గసర్నప నీవార శింబ మాష యవస్తథా, 

పియంగు శ్యామ నిష్పావా కుళుత్సాళ్చ తథాతిలాః 

వ్రీహి వేణూ చ ధాన్యాని పయోభిః క్షాళయే త్సుధీః 

బీజానామష్యలాభేతు ముద్గమేకం ప్రశస్యతే॥ 


-కపిం. 21 అధ్యా20, 21 


290 అనుబంధము 5 అంకురారోపణము 


లకక 
ల. 
న ల 
యవలను పొట్టుత్‌ 
సతారా గా. 
వ జత అబ క జ జ సను 
కైనా ల గానా జా లాం లా కా 
వ అలా ల కైసా 
న కా 
నవ 
ఫు మాష మాష మాష | -- | మాష మాష |. మాష 'పనములు. 
60రోజులలో 
ర కా నాతాగా 
ల్యైనొఐ బా నా ణా జా ణా జ జా 
మంటి మ క ఎన్ను. 
వుం తు పు కేబ . - ఫేమనద్యను 
| 


వజూ జ 
య. 
ము ఉచ 
ము 

న. 
క్‌ 



















అనుబంధము 5 అంకురారోపణము బం] 





తిల సర్నప నీవార శాలీ మాష ప్రియ్గువ 
కుకుళ్ధ ముద్గ నిష్పావ యవ గోధూమ వైణవాః 
బీజాని ద్వాదశైతాని..!! - ఈశ్వర.సం. 10 అధ్యా116. 117 

తిలముద్గ యవ వ్రీహి మాష గోధూమసర్నపాః; 

చణకో రాజమాషక్ష ధాన్యాని నవచా హరేత్‌॥ - విష్ణుతిల. 7 అధ్యా, 
గోధూమాన్‌ వ్రీహియ శ్చాధాః ముద్దా శ్లణక బర్జరాః 
తిల మాష కుకుత్మాశ్చ నవధాన్య: ప్రకీర్తితా॥ 
(బర్బ్చరాః = బొబ్బర్లు, ఆధా = కందులు) - పూర్వాచార్యా ప్రయుక్తము 
తిల మాష యవ వ్రీహి ముద్ద సర్ష్నప చణక కుళుత్ధ గోధూమ ప్రియ్ణు 
శ్యామాకాది చతుర్దశ ద్వాదశ వా యథాసంభవం గృహీత్వా ...!! 

- యాజుష. పూ. ప్రయోగము. 
నవ ధాన్యములు = గోధుమలు, యవలు, పెసలు, శెనగలు, కందులు, బొబ్బర్లు, 
నువ్వులు, మినుములు, ఉలవలు. - శబ్ద రత్నాకరం 


తిం అంకురార్పణ మండల రచన: 
అంకురార్పణ మండలమునందుంచు పాత్రల సంఖ్యను బట్టి రచనావిధానమున 
మార్చు కస్పించుచున్నది. పాత్రల సంఖ్య 108, 48, 36, 24, 16, 12, 9,8, 
ర్‌ 4 గా ఉన్నది. ఆయా సంహితలయందు సూత్రపాతాది రచనా విధానము 
చక్కగా వర్ణించబడియున్నది. 
1. అష్టోత్తరశత పాలికాద్యంకురారోపణ మండలోద్ధారము. (108 పొత్రలు) 
ఇంద్రా దీశానాంతం 8 దిక్కులు, మధ్యన బ్రహ్మపదం 1 కలిపిన మొత్తం = 9 


ప్రతి దిక్కునకు 12 పాత్రల చొప్పున 12 ౫ 9 = 108 (36 పాలికలు, 86 
ఘటికలు, 86 శరావములు) (శ్రీపురు.సంహి. 18.1, పాద్మ-క్రియా. 24-59...68, 
క్రి.కై.చం.పుట-29,30, శ్రీమన్నారాయణ సంహితలయందీ వివరములు గలవు) 


రచనా విధానము (క్రి.కె.చం. పుట 80) 


299 అనుబంధము 5 అంకురారోపణము 





ప్రాగాయతముగా (పడమర నుండి తూర్పునకు) = 12 సూత్రములు 
ఉదగాయతముగా (దక్షిణము నుండి ఉత్తరమునకు) = 15 సూత్రముల 
మొత్తం పదములు = 11౫ 14 = 1ర్‌4ీ (దీర్మూయతమ్‌ - అమరం) 


మార్దన పదములు = 46, పాత్రలుంచవలసిన పదములు = 108 


వా ఉత్తరం 


గర రాగా 
వ 





౭౬౪ 
ల 
థె 


2.అన్టచత్వారింశ తృాలికాంకురారణమండలం (48 పాత్రలు) 


'ప్రాగాయతముగ 9, ఉదగాయతము 12 ఈ చొప్పున సూత్రపాతం చేయగా వచ్చే 
పదముల వివరం- 

మండలం యొక్క యావత్తు పదములు - 8 ౫ 11 = 86 

మార్దన పదములు - 40 

ప్రాగాయత' నవసూత్రములలో 2 పద పంక్తులు విడిచి 8వ పదపంక్తి మార్టించి, 
మరల 2 విడిచి 1 మార్టించి, మరల మిగిలిన రెండు పదపంక్తులు విడువవలెను. 
అట్లే ఉదగాయిత ద్వాదశ సూత్రములలో ప్రతి రెండు పంక్తులు విడచిపెడుతూ 8వ 


అనుబంధము 5 అంకురారోపణము 293 





పంక్తి మారన చేసేది. మొత్తం 5 పంక్తులు మార్టన కాబడును. పాత్రలుంచవలసిన 
48 పదముల యందు 16 పాలికల్సు, 16 ఘటికలు, 16 శరావములు స్థాపించవలె 


ల్‌ 


వవ వ న ననన 
పా[పా పా పా పాపా (పా పా 


నై * ద వా 

8.ష[ట్రింశ తృాలికాంకురార్పణ మండలం (36 పాత్రలు) - (కపింజలోక్తము) 
ప్రాగాయ తోదగాయతములుగా 9 చొప్పున సూత్రపాతం చేసి 28వ పదములు 
మార్ట్దించగా 12 శరావములు, 12 ఘటికలు, 12 పాలికలు కలిగి మొత్తము 36 
పాత్రల అంకురార్చణ మణ్జలం ఏర్చడును. 





ప్రాగాయతోదగాయతములుగా ఐదేశి చొ![న సూత్రపాతం చేయగా 16 పదములు 
వచ్చును. వీనియందు 





హ్‌. 


294 అనుబంధము 5 అంకురారోపణము 


4. చతుర్వింశ త్పాలికాద్యంకురార్పణమండలం (24 పాత్రలు 


(పాద్మక్రియా. 24.65) 

ప్రాగాయతముగా - 9, ఉదగాయతముగా - 6 సూత్రపాతం చేయవలెను 
మొత్తం మండలంలోని పదములు - 8 ౫ ర్‌ = 40 

మార్దన పదములు - 16 

8 శరావములు, 8 ఘటికలు, 8 పాలికలు మొత్తము 24 పాత్రలు 








8. ద్వాదశ పాలికాద్యంకురార్చణ మండలం (12 పాత్రలు(పొద్మ క్రియా. 2466) 
. సూత్రపాతము - ప్రాగాయతముగా -5, ఉదగయతముగా -4, చేయగా 
వచ్చు 12 పదములలో కేవలము 12 పాలికలను గాని, లేదా 4 శరావములు, 
4 ఘటికలు, 4 పాలికలు ఉపయోగించవచ్చును. ( “చత్వారి సూత్రాణ్యన్యాని 

పంచ ద్వాదశకల్చనే -పాద్మక్రి. 2466) 


౫ : 





[బీ 


అనుబంధము 5 అంకురారోపణము 295 
6. షోడశ పాలికాంకురరారణామండలం (24 పాత్రలు) 
సర్వార్ధ పక్షే ప్రథమే పంచైవ ద్వివిధాన్యపి । యద్వేన్దుకుమృం పరితః పాలికా 
ష్నోడశస్థితాః॥! -పాద్మక్రి. 2466-68; శ్రీమన్నాసం. య.వై.కాం. 7. 122. 
ప్రాగాయతోదగాయతములుగా ఐదేసి చొ॥న సూత్రపాతం చేయగా 16 
పదములు వచ్చును. వీనియందు కేవలము పాలికలనే ఉపయోగించవలెను. 








7 


ఈ ద్వాదశ, నవ, పంచ పాలికాపక్షములు 
సనత్కుసం.శివరాత్రమున పాంచరాత్ర 


గ్రంధమున 9వ అధ్యాయ మందు 
చెప్పబడిన వని శ్రీమాన్‌ దొ॥॥ప్రకాశం 
గారి వ్రాతప్రతిలో వివరింపబడినది. 


నై ద ఆ 


8 





296 అనుబంధము 5 అంకురారోపణము 


9. పంచపాలికాంకురర్భాణమండలం (5 పాత్రలు) 
. 
ఈ క్రింది అష్ట చతుః పాలికాంకురార్చ్షణ మండలములకు సూత్రపాతం 
లేకుండా కేవలముపాలికలనే ప్రాగా ద్యష్ట/ చతుః దిక్కులయందుంచి యథాశాస్త్రముగా 
బీజావాపము చేయవలెను. 


10.అస్టపాలికాంకురార్చణ మండలం (8 పాలికలు) 


11.చతుష్పాలికాంకురారణ మండలం (4 పాలికలు) 


[మా] 


నవపాలికాంకురార్చణము - విష్ణుతిలకాన్తర్గతమగు ఈ నవపాలికాంకురార్చణ 
విధానమున అంకురార్చణ' హోమము చెప్పబడలేదు. ' ఇందు మధ్య (బ్రహ్మస్థానము 
లేదు. దీనికి బదులు మధ్యన సోమకుంభమున్నది. తూర్పు మొదలు ఈశాన్యం 
వరకు 8 పాలికలు, 4 ౫ 4 సూత్రాస్భాలనము వలన ఏర్పడు 8 కోష్టములయందు 
ధాన్యపూరణ - పాలికల క్షాళన - కుశకాశములతో బిలములను అవరోధించుట - 
పైన అశ్వత్థ పల్లవబంధనము - మట్టి, ఇసుక, ఎండిన ఆవు పేడ ఉంచుట - 
తూర్పుమొదలు ఈశాన్యం వరకూ అష్ట పాలికావాహనము పురుష విద్యతో - మధ్యన 
కూర్చ, పల్లవ, గంధవారి సంయుక్తము, శరావ పిధానయుతము అగు సోమకుంభము _ 


అనుబంధము 5 అంకిరారోపణము 297 





నుంచుట - బీజములను నూతనపాత్ర యందుంచుట - ఆవుపాలతో క్షాళనము - 
బీజపాత్రను స్థండిలమున నుంచుట, మూలవిద్యతో ఆవాహన - సోమావాహన - 
పుణ్యాహం - పాలికలయందు విష్ణువును ఆవాహన, పూజనము - ద్వాదశాక్షరితో 
బీజావాపము - మూర్చాన మన్తమున మృదాచ్భాదన - ఇమమ్మేవరుణమన్తమున 
సోమకుంభోదక సించనములు గలవు. (వి.తి. ? అధ్యా. 20-38) 


అంకురార్చణ విధి : 
శ్రీమన్నారాయణ సంహిత (యజ్ఞవైభవకాండ - 7 అధ్యా, 111 - 165 శ్లో.) 
(పొద్మ సంహిత (క్రియా. 24 అధ్యా. 25-99 శ్లో) 
(కపింజల సంహిత - (అధ్యా 21 - శ్లో 16 - 28) 
(శ్రీమన్నారాయణ పాద్మ సంహితలయందు చాలవరకు విషయమంతయూ ఒకే విధముగ 
నున్నది. అక్కడక్కడనున్న స్వల్ప్చ భేదములు ఆయాచోట్ల బ్రాకెట్లలో నివ్వబడినవి) 

-  ప్రతిష్టాదికర్మలకు ముందు ఆరంభమున అంకురార్థం బీజావాపం చేయవలె. 12, 
9, 7 5, 8 దినముల కార్యక్రమములయందు కర్మారంభమునకు ముందుగ 
అంకురారోపణము చేయవలె. అంకురారోపణ పాత్రలు మూడురకములు. వీని 
కొలతలు రూపవర్ణనము, ఈ అనుబంధము మొదట ఇవ్వబడినది. 

- ఖనిత్రమును తీసుకొని విష్వక్సేనునిగాని వైనతేయునిగాని అలంకరించి యానమున 
నుంచి, ఛత్రాదులు అంకురభాజనములతో, తూర్యనాదములతో, బహుబుక్కులను, 
శాకున సూక్తము పఠిస్తూ ప్రాచీముదీచీ దిశకేగవలె. 

- అస్రమంత్రమున ధరణీ సంప్రోక్షణము - మహీసూక్తమున స్పృశించి ధ్యానించుట 
- వరాహమూర్తిని ఆర్చించుట - భూమిని అస్త్రమన్రమున ప్రోక్షించి పుష్పముల 
పూజించి - క్రోడవిద్యతో భాజనములయందు మృద్ధహణమొనర్చి, మూలమంత్రమున 
నూతన వస్త్రమున చుట్టి, నదిఇసుక, గోకులముల గోమయములను గ్రహించి - 
యానమున/ గజమున/హయముపై కెక్కించి. - శాకున సూక్త, శ్రీసూక్త, 
భూసూక్తములతో, తూర్యఘోషతో గ్రామ'్రదక్షిణము, మంటప ప్రవేశము.(ఇంతవరకూ 
పొద్మానుసరణ - ఇకపై నారాయణ సంహితానుసరణము) 

- భగవదనుజ్ఞార్థం ప్రార్ధనా. 

- పాలికా క్షేత్ర సమ్మార్దన, గోమయేనానులేపన, రంగవల్యాద్యలంకరణ. 

- చన్దనార్ద సూత్రాస్సాలన, ప్రథమం ప్రాగాయతం, తనన్తరం ఉదగాయతం 

- సంహిళోక్త శక్ష్యనుకూల అంకురార్చణ మండల రచన 

(శక్త్యపేక్షపాలికానాం పక్షబేధః ప్రదర్శితం - అను పొద్మ వచనం ప్రకారం యధాశక్తి, 
కర్మభేరము ననుసరించి మండల రచనచేసి పాలికాదుల నుంచవలెను. ప్రతి పదమున తిల 


298 అనుబంధము 5 అంకురారోపణము 





తండుములను ఆధక ప్రమాణమునగాని, ప్రస్థ ప్రమాణమునగాని పోసి ఆ ధాన్యమున పాలికాదులను 
విధ్యుక్తముగా బ్రహ్మాదీశాన పర్యన్తము ఉంచవలెను - పాద్మం) 

- విష్ణు గాయత్ర్యా శరావాది పాత్ర పక్షాళనం. (పాలికలను క్షాళనమొనర్చి స్వస్వమన్రములతో 
అర్చించవలెను, అలకరించవలెను - కపింజలం) 

- పాలికా కంఠే దూర్వా సహదేవీ అశ్వత్థ పల్లవ బంధనం. 

- బీలమూలములయందు కుశకాశ తృణాదుల పూరణం. 

- ప్రథమం మృత్‌, పశ్చాత్‌ వాలుకా, అతః పరం కరీష చూర్ణేన పూరణం. 

- పారమేష్టి విద్యయా ఘటికాః పురుషవిద్యయా పాలికాః విశ్వాఖ్య విద్యయా శరావాః 
న్థాపనం. 

- శరావ ఘట పాొలికలను ప్రత్యేక వస్త్రముతో ఆచ్చాదనం. 

- సర్వేషాం పశ్చాత్‌ సోమకుంభం ధాన్యరాశౌ స్థాపయేత్‌, నవ వస్రేణాచ్చ్భాద్య, గంధోదకేన 
సమ్బూర్జే తస్మిన్‌ కుంభే రత్నాని విన్యసేత్‌, 

- *నీవార, శాలి, ముద్ద, శ్యామాక, ప్రియంగవ, యవ, తిల, గోధూమాది యాజ్జీయ 

వృక్ష బీజాన్‌ నూతన పాత్రే నిధాయ, తత్పాత్రం పాలికానాంతు ప్రాగ్దేశే విన్యస్య, 

వస్రేణాచ్భాద్య, పుణ్యాహంకుర్యాత్‌. (తూర్పున బియ్యముతో ఏర్పరచిన స్థందిలమున 
బీజపాత్రనుంచవలెను. బీజములను సోమవిద్యచే వూరించవలెను - కపింజల నంపొత) 
సోమకుంభమున సోముని ఆవాహనము, పూజ - పాయసాన్న నివేదనము 

- పాలికాధిదేవతా పూజనం - ఘటికానాం బ్రహ్మాణం, పాలికానాం జనార్దనం, 
శరావానా మీశానం ధ్యాత్వా, శాలావూజనం, ధ్వజతోరణ ద్వారకుంభ 
అధిదేవతార్చనం, కుముదాది గణాధిపార్చనం. 

- అంకురార్చణ హోమం - మూల మన్రేణ 100 అజ్యాహుతులు, సోమమన్రేణ 
సమిధలు(4 సమిధలని పాద్మము), నృసూక్తమున (పురుష సూక్తము) చరువు, పునః 
సోమమన్తమున 100 ఆజ్యాహుతులు. (వూర్చాహుతిని కూడ పొద్తము విధించినది. 
క్రీకై చంద్రికయందు - పొలికాదుల అధిదేవతా పూజనము, సోమకుంభ వూజనము, పాయసొన్న 
నివేదనమైైన తర్వాత, కుండమునగాని, స్థండిలమునగాని 'విధివత్‌ అగ్ని ప్రతిష్పా దగ్నిముఖాన్తం 
కృత్వా" - అగ్ని మధ్యమున ఆధారాది వద్మాన్తం వీఠ కల్పనము, అందు సోముని ఆవాహన, అర్జ్వాది 
శైవేద్యాన్తం థభృూతమున ఇవ్వవలె - భృుతమున 108, నమిధలతో 108, చరువున 16, 
సోమమశ్రమున 708 ఆహుతులు ఇవ్వవలెనని చెప్పబడినది (ఏీజినెం. ౩2) - గాన అగ్ని ప్రతిష్టను 
అగ్ని ముఖాన్తం అంకురార్పణ మధ్యమున జరుపవలనియున్నది - ఎడిటర్స్‌ 

- సంపాతాజ్యమును గ్రహించి స్పర్శమన్తమున పాలికలను స్పృశించవలెను. శేషించిన 
సంపాతాజ్యము సర్వమును ఆస్త్రమన్తమున బీజపాత్రయందు నిక్షేపించవలెను. 


అనుబంధము 5 అంకురారోపణము 2ర్రిం 


(సమిధాజ్యములతో సోమమన్హ మష్టోత్తరశతం హోమం చేయవలెను. సమ్పాతాజ్యమున 
సేచనమొనర్చి బీజములను విన్యసించవలెను. పాలికలకు యథాక్రమంగా ఘృతారోపణము 
చేయవలెను. పుణ్యాహవాచన మొనర్చవలెను - అని కపింజలసంహిత. సంపాతాజ్య శేషము 
బీజపాత్రయందు నిక్షేపించవలెను - అని పాద్మము) 
సోమమన్షమును ఆచార్యుడు స్వయముగ 100 గాని, 108 గాని, 1000 మార్లు 
గాని, యథాశక్తి జపమొనరింపవలెను. 
సుముహూర్తమున బ్రాహ్మణానుమతితో బ్రహ్మాదీశాన పర్యన్తం ఓషధయ స్సంవదన్త 
ఇతి మన్షముతో బీజావాప మొనరింపవలెను. (కపింజలం కూడా బ్రహ్మాదీశానాన్తమే 
విధించినది. కాని బీజావాపమునకు జితన్త మన్హమును విధించినది. పాద్మము ద్వాదశాక్షరవిద్యను 
ఈశ్వర సంహిత అప్టాక్షరిని విధించినవి) 
మహీసూక్తమున మృత్తికా నిక్షేపణము, ద్వాదశాక్షరవిద్యతో శ్రీసూక్తమున కించిత్‌ 
హరిద్రాంబువులను చల్లవలెను. పాలికలను కోమల పంచపల్లవములతో కప్పవలెను. 


ఆపైన సర్వదిక్కులయందు కుముదాది గణములకు పాయసమున బలి నొసంగవలెను. 


కర్మాంతము వరకు పాలికలను రక్షించవలెను. ప్రతి దినం సోమకుంభమున సోముని 
పూజించవలెను. (యజేత సోమం తత్ముంభే పాయసేన దివానిశం - అని పాద్మము) 


అనిర్వాణ దీపముంచవలెను - నాలుగు దిక్కులయందు గాని లేదా తూర్పునగాని 
పూర్వాగ్ర ఉత్తరాగ్రములుగా 12 కుశలనుంచి అందు ఒకటి, రెండు, మూడు లేదా 
నాలుగు దీపములను ఉంచవలెను. రెండేసి వత్తులతో గోఘృతమున లేదా తిల 
తైలమున దీపములనుంచవలెను. అగ్ని మన్రమున ఆ వత్తులను వెలిగించి ప్రతిదినము 
యజ్ఞాంతము వరకు రక్షించి పూజింపవలెను. (కపింజలము కూడ ఉద్వాసాంతము నిత్య 
దీప ప్రజ్వలనం, బలి ప్రదానం విధించినది) 

అంకురారోపణము రాత్రి చేయవలెను. (కపింజలం కూడ ఇటులనే విధించినది) 


అంకురవృద్ధి కొరకు సోమకుంభ జలమున శ్రీ సూక్తముతో ప్రతిదినము హరిద్రావారి 
జల్లవలెను. పసుపు పచ్చని తెల్లని నిట్టనిలువగు అంకురములు శుభకరములు, 
తత్‌ విపరీతములు అశుభములు. అంకురములు కన్పించకపోయిన (రాకపోయిన) 
కర్మ అంతయూ నశించును. మృత్సంగ్రహణ కాలమున ఖనన సమయమున 
ఖనిత్రము పతనమైన యజమానున కశుభము. ఇత్యాది నిమిత్తములు కన్పించిన 
వెంటనే శాంతి జరిపించవలెను. (నల్లని అంకురములు ద్రవ్యనాశ కరములనియూ, 
ఎర్రనివి కలహ కారకములనియూ, నీలిరంగు అంకురములు మాననవపీడ 
గలిగించునవనియూ, వంకరలు తింిచిన-ఆంకురములు రోగకారకములనియూ, అసలు 
మొలవకపోయిన మరణమనియూ - ఈశ్వర సంహిత) 


23 


300 


పవరలు - 

1. లక్ష్మీ నారాయణం - అచ్యుతగోత్రం - అచ్యుత, పరబ్రహ్మ, నారాయణ, నిరాకార, 
సాకార పంచార్నేయం - పరబ్రహ్మ శర్మ నారాయణశర్మ, ప్రద్యుమ్న శర్మ, లక్ష్మీదేవి- 
సౌభాగ్యసగోత్రం - సౌభాగ్య, విశ్వంభర, నిరాకారసాకార త్రయార్నేయం - 
విశ్వంభరశర్మ, రత్నాకరశర్మ, _ క్షీరార్లవశర్మ ( ఇది సర్వతోపయోగం) 

2 .శ్రీవేణుగోపాలస్వామివారు- గార్గేయస గోత్రం - ఆంగీరస గార్గ సైన్య త్రయార్నేయం 
యదువర్శ్మణోనప్రే - శూరసేనవర్మణః పౌత్రాయ - వసుదేవ వర్మణః పుత్రాయ 
రుక్మిణీదేవి - శ్రీవత్ససగోత్రం - శ్రీవత్స చ్యవన బెరువ బెప్పువ జామదగ్ని 
పంచార్నేయం -  మహాభీష్మక, భీమరాజ, భీష్మకమహారాజ 

సత్యభామ - భార్గవస గోత్రం - భార్గవ చ్యవన బెరువ బెస్న్షవ జామదగ్ని పంచార్నేయం 
- యుధజిత్‌ , క్రతుజిత్‌, సత్రాజిత్‌ 

8. శ్రీసీతారామస్వొమివారు - వసిస్టసగోత్రం - వసిష్ట మైత్రావరుణ, కజ్వ త్రయార్నేయ 
ప్రవర - రఘువర్శ, అజవర్శ్మ, దశరధ వర్మ 
సీత్రాదేవి - గౌతమసగోత్రం - ఆంగీరస, అయాస్య, గౌతమ త్రయార్నేయం - 

నిమి వర్మ, విదేహవర్శ, జనకరాజవర్శ్మ 

4. శ్రీవేంకటేశ్వరస్వామివారు - 

1. ఆంగీరస బార్జస్పత్య భరద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భరద్వాజ సగోత్రాయ .... 
శ్రీనివాస శర్మణే వరాయ - 


భార్గవ చ్యవన ఆప్నవాన బౌర్వ వైదల పంచార్నేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్ధవీం ... 
శ్రీదేవ నామ్నీం కన్యామ్‌ 





కాశ్యప ఆవత్సార నైధృవ త్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్ధవీం.... 
భూదేవీనామ్నీం కన్యామ్‌ 
( ఇది తిరుమలలో చెప్టేప్రవర అని తిరుమలవానుని కల్యాణోత్సవం పుట 18,19) 

2. ఇతర పాంచరాత్ర దేవాలయాలలో శ్రీవేంకటేశ్వరునకి అచ్యుతగోత్ర ప్రవర 
ఉపయోగిస్తారు. కొన్ని దేవాలయాలలో భరద్వాజసగోత్రం చెప్పే సంప్రదాయం 
కూడా కన్సిస్తున్నది. 


301 





అనుబంధము 6 


అగ్ని కార్యవిధిః 


1.ఉపయుక్త విషయములు 
(శ్రీమన్నారాయణ సంహిత-యజ్ఞ వైభవకాండ 6 అధ్యా. 26-97 శ్లో) 

ఓయాగమంటపాలంకరణ, ద్వారాలంకరణములు :- అశ్వళ్థ, బెదుంబర, వట, 
ప్లక్షములు ప్రాగాదిగా తోరణము లేర్చరచవలె - పై జెప్పినవన్నియూ లభ్యముకానిచో 
అందేదో ఒకదానితో నాలుగు తోరణములు కట్టవచ్చు. అదీ లభ్యము కానిచో 
చందన వృక్షపు ఆకులతో నాలుగు తోరణములు కట్టవలె. తోరణము పొడవు 7 
లేదార్‌ హస్తములు (లేదా బేసి హస్తములు). - అర్ధహస్త ప్రమాణము పట్టిక 
కల్పించవలె - ప్రతి తోరణమునకు మూడు మూడు శూలములు కల్పించవలె. - 
శూలము పొడవు రెండు తాలములు, వెడల్పు 8 అం.లు - పట్టిక యొక్క పాద 
నహనము (వెడల్పు) 22 అం.లు - పాదములు వృత్త లేదా చతురశ్రాకారమున 
ఉండవలె - ఆ పాదములయందు కలశ, దక్షిణావర్త శంఖము, చక్రము, ధ్వజము, 
పటహము, కార్ముకము, నాగము అనువానిని కల్ప్చించవల్మె 


అష్టమంగళములను ఫలకములందు కల్పించవలె - ఫలకములు 
యజ్ఞవృక్షీయములు లేదా సువర్ధాది లోహ నిర్మితములు - 24 ౫ 12 ౫ 2 అం.ల 
ప్రమాణము గలవి - వానిపై శ్రీవత్సము, పూర్ణకుంభము, భేరీ, దర్చణము, 
మత్స్యయుగ్మము, చక్రము, శంఖము, సూర్యుడు అను అష్టమంగళములను 
లిఖించవలె. 


2.ఆచార్యుడు మొ! వారి పీఠములు - వీరికి 24 ౫ 12 అం.ల పొడవు గలపీఠములు 


- ఆచార్యునకు సింహాకారము, బుత్విజులకు కూర్మాకార పీఠములు - ఆచార్య 
పీఠము క్రింద కృష్ణాజినము, బుత్విజుల పీఠముల క్రింద కృష్ణాజినములనుగాని, 
అలాభమున కుశలనుగాని వేయవలె - బ్రహ్మకు వ్యాఘ్రాజినము పై బ్రహ్మపీఠము 
నుంచవలె - పీఠములపై ఉన్నితో లేదా నూలుతో చేసిన ఆసనముల నుంచవలె - 
ఆచార్యునకు, బ్రహ్మకు కల్పించిన ఆసనములకు సువర్ణ రజిత రత్నాదులతో 
నాల్గువైపుల అలంకరించవలె. 

8.బహ్మదండము :- ఇది ఒక హస్తము పొడవు, మూలమునుండి అగ్రము వరకు 
ఆదోక ఆకృతి. మూలమున 1 అం.ల మధ్యస 2 అం.లు., అగ్రమున 3 అలలు 
దళసరి గల యజ్లీయదారు దండము - డీసిపై రత్స సువర్త, రజితములతో 


802 అను..6 - అగ్నికార్య విధి 





ఫలపుష్ప లతాదుల నలంకరింపవలె - దండాగ్రమున బంగారముతో చేయబడిన 
సుదర్శనమును ప్రతిష్టించవలె - అట్టి బ్రహ్మదండమును ధరించిన విప్రుడు నిజముగా 
చక్రధరుడగు హరియే యగును - విఘ్నకర్తలగు భూత పైశాచిక గ్రహములు 
అతనిని చూచి దూరముగా తొలగిపోవుదురు. 

ఉధ్వజములు :- తెల్లని లేదా నల్లని పట్టు వస్త్రములతో ఆచార్యునకు నచ్చిన 
ప్రమాణమున నేర్చరచిన ధ్వజములను దేవుని వాహనములయం దేర్చరచవలె. 
క.పతాకములు :- 8 లేదా 10 తాలముల పొడవు వెడల్పులతో పట్టు లేదా 
నూలు వస్త్రములతో చేయబడినవి, శోభనాకారములు నానా వర్ణ విచిత్రితములు 
న. అగు పతాకములను ప్రతి ద్వారమున కల్పించవలె. 

6€.(బహ్మకూర్చ :- “చతుర్వింశతి దర్భెశ్చ బ్రహ్మకూర్చాదయ స్మృతాః ।; మూల మంగుళ 
ముత్సృజ్య తథాగ్రం విసృజే ద్చుధాః । పవిత్ర గ్రంథివద్దంథి ర్వేణిరూపం తథాకృతి 
॥ పురు.సం 11.39.40 

'పోక్షణపా[త :- సౌవర్ణ / రాజిత / తామ్ర / మృణ్మ్యయమగు పాత్ర - ఎత్తు 8 లేదా 
6 అం.లు. - మూలమున 3 అం.లు, ముఖము 12 అం.లు గల గుంద్రని 
తామరపూవు వంటి ఆకారముననున్న పాత్ర పోక్షణపాత్ర. 

&(ప్రణీతపాశత్ర :- పై ప్రోక్షణపాత్రతో సమానరూపము సమప్రమాణము గల పాత్ర ప్రణీతపాత్ర 

$9.ఆజ్యపా[తత :- ఒక తాలము ఎత్తు, ముఖము 16 అం.లు, మూలమున 3 అం.ల 
విస్తారము - గుండ్రని తామరపూవు వంటి ఆకారము గలిగి లోహ / మృణ్మయ 
నిర్మితమగు పాత్ర. 

10.చరుపాత్ర :- హవిస్సు వండుటకుపయోగపడు పాత్ర చరుపాత్ర - మూలమున 
2 లేదా 6 అం.లు, మధ్యన 12 అం.లు, అగ్రమున 6 అం.లు గలిగి తామర 
మొగ్గ ఆకారమున, ఆఢకము (4 కుంచములు), లేదా అందు సగము, లేదా ప్రస్థము 
(కుంచెడు) బియ్యము ఉడుకుటకు తగిన పాత్ర చరుపాత్ర. 

11.దర్వీపాత :- స్రుక్సువములతో సమానమగు ఆకారము, అదే ప్రమాణము, సువర్ధాది 
లోహములతోగాని యజ్ఞీయ దారువులతోగాని స్రువ ప్రమాణ గర్తముతో ముఖమున 
వలయములతో హస్త ప్రమాణమున నున్నది దర్వీపాత్ర. 

12ఇద్మము. :- అశ్వత్థ వట ప్లక్ష బెదుమ్బరాదులగు యజ్జీయ వృక్షములనుండి 
సంగ్రహింపబడిన 16 సమిధలను, $9 లేదా 12 కుశలతో కట్టిన కట్ట ఇధ్మము - 


అను. 6 - ఆగ్నికార్యవిధిః 303 


ఇందలి సమిధలు 12 అం.లుపొడవు, చిటెకెన వ్రేలి లావు కలిగి సర్వలక్షణ 
సంయుతము లైయుండవలె - (ఇధ్మమేకవింశత్య కుశాభ్యాం బంధయేత్తతః సమి 
త్రాదేశయుగళం చతుర్విదంశాంగుళః కుశైః అని పురు.సం. 11. 88, 89) 
(చర్మహీనములు వినాశనమును, చీల్చబడినవి క్షీణతను, తడివి 
బంధునాశమును, పాతవి పుత్రనాశమును, విరిగినవి భార్యామరణమును, కొమ్మలున్నవి 
కలహమును, లావుగనున్న ఉద్వేగమును, పొట్టిగనున్న అవగహమును, పొడవుగనున్న 
అతివృష్టిన, సన్ననివి అనావృష్టి, వంకరగనున్న సర్వవినాశమును, కాలినవైన మందిర 
దహనమును కలుగజేయును. గాన ఈ లోపములు లేనివి సంగ్రహించవలె. ) 


18.నమిధలు :-సలక్షణములగు సమిధలు పొడవు 12 అం.లున్న శాంతి కర్మలకు, 
18 అం.లున్న దైవికమునకు, 16 అం.లున్న ఆర్షమునకు, 15 అం.లున్న అభిచార 
కర్మలకు ఉపయోగ పడును. 
(పాలా శౌదుంబ రాశ్వళ ప్లక్షా స్పమిధయస్తథాని - పురు.సం. 11.38) 
14.వరిధి :- హస్తమాత్రము (24 అం.లు) పొడవుగల పాలాశ అశ్వత్థ వృక్షజములను 
సలక్షణములను గ్రహించవలె - (శాఖలు గలవి, కాలినవి, క్రిములతోనున్నవి, 
విరిగినవి, తడివి, ముళ్ళచెట్లవి, తొక్కలేనివి, వక్రములు పనికిరావు) (త్రిః 
ప్రాదేశంతుపరిధీన్‌ అని పురు. సం. 11.41) 


15పవి[తతము :- పవిత్రము ప్రాదేశమాత్రమని పురు.సం. -11.41( ద్వి రంగుళం 
మూలవలయం (గ్రంథిరేకాగుళం తథా । చతురంగుళమ([గ్రంస్యా తృవిత్రస్య 
ప్రమాణకమ్‌ ॥ - పూర్వాచార్యోక్తము. 

16.భృంగారము :- లోహజ/ దారుజమై 24 అం.లు పొడవు, 5 లేదా 38 అం.ల 
వెడల్పు గలది భృంగారము. (భృంగారః కనకాలుకా - అని అమరము, 
జలమునుంచుటకు ఉపయోగపడు బంగారు గిండి పేరు) 

17.వ్యజనము :- విశాల శిఖి పింఛములతో వృత్తముగా గాని, చతురశ్రముగాగాని, 
దీర్ధవృత్తముగాగాని వ్యజనము నేర్చరుపవలె - అలాభమున వెదురుతోగాని 
తాటియాకుతో గాని చేయవచ్చును. 

18.దర్భలక్షణము :- కుశ, కాశ యవ, దూర్వా, గోధూమ, ఉదకుందురా, ఉశీర, 
వ్రీహి, మౌంజి అనునవి దశ దర్భలు - ్రాదేశము పొడవున్నది దర్భ, 2 
ప్రాదేశములున్న కుశ, 8 ప్రాదేశములు పొడవున్న బర్జిస్సు, ఆపైన పొడవుగలది 
తృణము. 


304 అను..68 - అగ్నికార్య విధి 

కుశలు సంధ్యకు, దర్భలు పితృకర్మకు, బర్జిస్సు యజ్ఞకర్శకు, మిగిలినవి 
గృహగోపమునకు పనికి వచ్చును - మొదలు కొస సమానముగానున్న పుందర్భ ఆ 
ఇది వివాహమునకు, సర్వసుఖములగూర్చుటకు, మోక్షమునకు వాడబడును; కొన 
లావుగనున్నది స్రీదర్భ - ఇది సీమంతమునకు, సర్వకార్యములకు వాడబడును; 
మొదలు లావుగనున్నది నపుంసక దర్భ - ఇది విశేషముగ యాగములు మొ॥[గు 
సర్వకార్యములకు అభిచారమునకు పనికివచ్చును. 

(దర్భలయందు కొనలు లేనివి, చిన్న కొనలున్నవి, బాగా లావైనవి, 
ఉపయోగించినవి పనికిరావు) 

19.చరులక్షణము :- 1. కేవలాన్నము, 2. ముద్దాన్నము, 8. పాయసాన్నము, 4 
గుడాన్నము అనునవి నాలుగు రకముల చరువులు - ఆఢకము / సగము /ప్రస్థము 
పరిమాణముగల బియ్యమును వండినది చరువు. 

20.కుండ నంస్కారములు :- వీక్షణం ్రోక్షణం చైవ ఖన నావోక్షణం తథా  తాడ 
నాభ్యుక్షణం చైవ కుట్టణం మార్దనం తథా । పూరణంచ త్రిసూత్రంచ రూపణంచ 
సమం తతః ఆలేపనం రంగవల్లీచ అర్చనం చాక్షత్రార్చణం । పుష్పాణిచ కుశాంత్పైవ 
సంస్మారాశ్చ యధాక్రమాత్‌ ॥ 

21. పంచాగ్నులు :- తూర్పున ఆహవనీయము, దక్షిణమున దక్షిణాగ్ని పశ్చిమమున 
గార్హపత్యము, ఉత్తరమున సఖ్యాగ్ని _ ఆగ్నేయమునగాని ఈశాన్యమున గాని 
అవసక్థ్యములనునవి పంచాగ్నులు. వీనికి క్రమముగా పలాశ, ఖదిర, అశ్వత్థ, 
బిల్వ, బెదుంబరములు సమిధలు. అలాభమున పాలాశ మొక్కటి. ప్రాగాదిగా 
క్రమమున వీనికి పాయసాన్న, కృసరాన్న గుడాన్న హరిద్రాన్న ముద్దాన్నములు 
(విష్ణు తిలకము) చరువులు. 

22. అగ్ని లక్షణములు :- అగ్నికి శిరస్సు పొగతోనున్న అగ్ని పొగలేనిది చక్షువు, 
కృశించి మండుమంట కర్ణము, కట్టెనంటియున్నది నాసిక, ప్రజ్వలించుచున్నది 
జిహ్వ. శిరమున ధననాశము, నేత్రమున అంధత్వము, కర్ణమున వ్యాధి, 
నాసికయందు మనః పీడ, జిహ్వాయందు చేసిన హోమమువలన సర్వకార్యసిద్ధి 
కలుగును. అగ్నికి 8 అం.ల స్థానమున పరిషేచనము, 9 అం.ల దూరమున 
పరిధులను, 10 అం.ల దూరమున కుశాక్షతలతో పరిస్తరణలను, ఏకాంగుళ 
ప్రమాణమున అక్షతాదులతో పూజ చేయవలెను. 


23.పోమదవ్యములచే కలుగు వలము - (పాద్మచర్యా. ఓ51 - 58) యజ్ఞ 
వృక్షోదృవముల వలన శాంతి సౌభాగ్యములు, _ శుభ పుష్పములచే సౌభాగ్యము, 


అను. 6 - ఆగ్నికార్యవిధిః 305 





ధూపద్రవ్యముల వలన సదా ఆరోగ్యము, దధి వలన పుష్టి క్షీరమున శుచి, 
అన్నమువలన అన్ని కోర్కెలు, ఆజ్యమున ఆయుష్యవంతులగు సంతానము, 
శ్వేతపద్మమువలన బ్రహ్మజ్ఞాన బ్రహ్మవర్చసములు, లక్ష్మీపుష్పములు నీటి తామరలు 
మారేడు సమిధలవలన లక్ష్మియు లభించును. జ్ఞానకాములు నేతిని, కన్యాకాములు 
కాలపుష్పములను, గోకాములు గోమయమును, దూర్వాల నాయుష్మాములును, 
విభూతికాములు మృత్తును, ఇన్టియకాములు యవలను, సర్వజన ప్రియత్వమునకై 
తిలలను, బ్రహ్మ వర్చసమును కోరి బ్రహ్మ వృక్ష సముదృవములను, వేణు బీజ 
యవ నీవార శాలిధాన్యములను నర్వకామములకు హోమవెబనర్హురు. 
లాజహోమమున సర్వకామములు నిస్సంశయముగ సిద్ధించును. అన్నకాము 
లన్నమును, పుత్రకాములు పాయసమును, హిరణ్యార్థులు నింబ పుష్పములను, 
సర్వసిద్ధికి నేతిని హోమమొనర్హురు. 


24&పహోమ![దవ్య వరిమాణములు :- 1. సర్ఫి, మధు, క్షీరముల ధారలు - 4 
అం.లు, 2. శుక్తి, దధి, పాయసములు - 1 గ్రాసము (కడి), ౩. భక్ష్యాహుతి - 
గ్రాసమున సగము, 4 పుష్పములు - అఖండితములు, 5. నిష్పావాది బీజములు, 
ధూపద్రవ్యాహతులు, తిల, వ్రీహి, యవాదులు - పిడికిలిలో 4వ వంతు, 6. 
సమిధలు 8 అం.లుకాని, 4 అం.లు కాని, 7. దూర్వాలు -6అం.లు & 
గోమయము- ద్రాక్షగింజంత, 9. పూర్ణాహుతి ఘృతము - 1 కుడుపము (మానెడు) 

25. అంగుళమానము :- 


(చేతులు పైకెత్తి పాదాగ్రములపై నిలబడిన యజమానుని కొలతలో 5వ వంతు హస్తము. 
(5 హస్తములు = 1 పురుషుడు) ... ఆ హస్తమున 24వ వంతు అంగుళము.) 


8 పరమాణువులు = 1 త్రసరేణువు 8లీక్షలు =1యూక 
౭8త్ర్తసరేణువులు = 1 రథరేణువు  తయూకలు=1 యవ 
8రథరేణువులు = 1 వాలాగ్రము. 8యవలు =1 అంగుళము 
8వాలాగ్రములు = 1లీక్షా 24 అంగుళములు= 1 హస్తము 
అంగుష్ట తర్ణనులతో ఏర్పడు జానకు  - ప్రాదేశమని 
అంగుష్ట మధ్యమములతో ఏర్పడు జానకు - తాలమని, 
అంగుష్ట అనామికలతో ఏర్పడు జానకు - గోకర్ణమని, 
ఈ వితస్తే సరిగా 12 అం.లు ఉండును. . 
గప్రాదేశ తాల గోకర్థా స్తర్గన్యాదియుతే తే అంగుస్టే స కనిష్టే స్యా ద్వితస్తిరాదశాంగులః" - అమరం) 


306 అను..6 - అగ్నికార్య విధి 

26.వసన మానము 
2గిద్దలు - 1 అరసోల 2 అడ్డలు - 1 కుంచం (ఫ్రస్థము) 
2 అరసోలలు - 1 సోల (నికుంచకము) 4 కుంచములు - 1 తూము (ఆధకము) 





2సోలలు -1తవ్వ ద్రోణము (నలుతుము) - 1 లేదా 2 తూములు 
2 తవ్వలు - 1 మానిక (కుడుపము)  _ 20 కుంచములు - 1 పుట్టి (ఖారీ) 
2 మానికలు - 1 అడ్డ వాహః - 20 పుట్లు 
“అస్రియా మాధక ద్రోణౌ ఖారీ వాహో నికుఖ్బకః | కుడుషః ప్రస్థ ఇత్యాద్యా 
పరిమాణార్ధకాః క్రమాత్‌ 1” - అమరం (కుడువ - కుడుబ - కుడుప) 
27.నవ్రజిహ్వలు (సంహితాంతర భేదములు గలవు) 


కాళీ - కుండమధ్యమున - శాంతి కర్మకు 
2.కరాళీ - తూర్పున - విజయార్ధము 
8.సుమన - ఆగ్నేయమున _ - పుష్టికొరకు 
4&లోహిత - పశ్చిమమున _ - వశీకరణమునకు 
ఈ.స్ఫులింగినీ _ - వాయవ్యమున - సర్వసిద్ధికి 
6ధూమ్రా - ఉత్తరమున - మారణాదులకు 
7.విశ్వరూపీ  - ఈశాన్యమున - మణిమాద్ద్వష్ట సిద్ధికి 


- నమూహ్యా (సమముగా ఊహించుట) పరిచాయ్య, ఉపచాయ్య అనునవి 
యాగాగ్ని యందుపయోగపడు పదములు. నహనం = విస్తారము 
ఆ ర్యగ్నీకరణము ఆ మండుతున్న దర్భకట్టతో కుండమును అంతటా స్పృశించుట. 


- వరిన్తరణ - కొనల గ్రంధిగలిగి ప్రాగుదగగ్రములుగా 11 చా॥న కుండమునకు 
నాల్గుదిక్కుల యందుంచు కుశలు 


- స్రంప్రాతాజ్యం - హోమము చేయునపుడు ప్రత్యేక పాత్రలోనికి చేరిన నేయి 
- ధమని - అగ్నిని ప్రజ్వప్రజ్బలింపచేయుట క్తుపయోగపడు వెదురు గొట్టము 
- ధవిత్రము - మృగచర్శ్మమున చేయబడిన విసనకర్ర 

జూ వజీతము లా మంత్రాసంస్కృతమయిన అగ్ని ప్రణీతము 

- పాత్రలు - స్రువాదులు, 6 పాత్రలతో చేయు ప్రయోగము షట్పాత్ర ప్రయోగము 


అను. 6 - ఆగ్నికార్యవిధిః 307 
- హవ్య కవ్యములు -క్రమముగా దేవ, పితృయోగ్య ఆహుతులగు అన్నములు 
- ఉపస్పర్శనము - ఆచమనము (శుద్ధాచమనము) 
- అవుమర్నణ మనము - సర్వపాపములను పోగొట్టు మంత్రము 
- అవబ్బథధము - యజ్ఞా దీక్షాంతమున న్యూనాతిరిక్తదోష పరిహారార్థము చేయు 
స్నానము. 
“ ప్రోక్షజణం  - జలేన సేచనం, నవవిత్రేణ దక్షిణ పాణినా ఉత్తానేనక్ళతం 
(పవిత్రయుతమగు కుడిఅరచేతిని పైకెత్తి జలము చల్లుట) 
అవోక్షణం - జలేన సేచనం, సపవి(త్రేణ దక్షిణ పాణినా అర్వాచీనేనక్ఫతం 
(పవిత్రయుతమగు కుడి అరచేతిని బోర్లించి నీరుచల్లుట) 
అభ్యుక్షణం - జలేన సేచనం, నవవిత్రేణ దక్షిణ పాణినా ముష్టిక్సుతేన 
(పవిత్రయుతమగు బోర్లించిన కుడి అరచేతి పిడికిలితో నీరు చల్లుట) ” 





(క్రీయాక్రైరవ చంద్రిక రాకా వ్యాఖ్య - పేజి నెం. ౨) 


2. అగ్నికార్యము 
(అగ్నిద్వారా వా ఆగ్నావేవ వా క్రియమాణం కార్యం అగ్నికార్యం - క్రికై.చం.) 


శ్రీమన్నారాయణ సంహిత - య.వై.కాం. 11 అధ్యా, 1 - 187 


1ఓఅగ్ని 8 విధములు (1-6 శ్లో) :- 
1_బాలాగ్ని - ఉత్తమము - ఇది మంధితాగ్ని - ఫలము దశ 
గుణము(10రెట్లు) - ప్రతిష్ట యజ్ఞము మొ॥వానికి, 
2. యువాగ్ని - మధ్యమము - ఇది సూర్యకాంతజన్యము - 
ఫలము ద్వి గుణము - ప్రాయళ్చిత, ఉత్సవాదులకు, 
త.వృద్ధాగ్ని - అధమము - ఇది లౌకికాగ్ని (శోతియాగార 
సంపాదితము) - ఫలము ఏక గుణము - నిత్యయాగవిధులకు, కామ్యములకు. 
2.మంధనపా[తల లక్షణము (10-14 శీ) :- శమీగర్భయగు అశ్వత్థ దారువునుకాని, 
కేవలము అశ్వత్ధమునుకాని అరణికి ఉపయోగించవలె, దీని పొడవు 2 తాలములు, 
వెడల్పు 6 అం.లు. ఎత్తు 4 అం.లు. - మంధన దండము ఖాదిరమున (చంద్ర), 
12 అం.ల పొడవగు నాళము, మూలమున 1 అం., సుషిరమున (రంధ్రమున) 


308 అను..6 - అగ్నికార్య విధి 


1 అం., అగ్రమున (శిఖ) 1 అం.ను, ఊర్ధ్వ పట్టిక మధనదండ ప్రమాణానుగుణముగా 
భాదిరమున నాలుగు ముఖములతో ఉండవలె. 
8.మంధన విధానము (15-26 శ్లో) :- పుణ్యాహము జరిపి ఆ జలమున మంధన 
పాత్రల (ప్రోక్షణ - విష్ణుగాయత్రితో పంచగవ్య ప్రోక్షణ - అస్త్రమన్రమున 
భూసం:్రోక్షణము - గోమయానులేపన, రంగవల్యాద్యలంకరణ - ద్రోణము లేదా 
అందు సగము ధాన్యముతో (వ్రీహి, శాలి, తిలలు) ధాన్యపీఠ కల్చ్పనము - భూమిర్భూమ్నేతి 
మన్రమున భూహ్రార్ధనము - త్రాతార మన్రమున ధాన్య పీఠ ప్రకల్పనము - యువం 
వస్రేతి మన్తమున అష్టదళపద్మ సంయుక్త నూతన వస్తాచ్భాదనము - ధన్వనాగ 
దేవస్యత్వ మన్రములతో దర్భాచ్భాదనము - ధ్రువమన్రమున పాత్ర స్థాపనము, 
శ్రీసూక్తమున అరణీ మధ్యమున శ్రీదేవీ ఆవాహనము, అర్జ్వాది పూజనము - 
దండమధ్యమున పురుష సూక్తమున విష్ణు ఆవాహన పూజనములు - ఆపై 
రజ్ఞుమధ్యమున పట్టికయందు స్వస్వ మన్రమున సుదర్శనావాహనము, పూజ - 
తవవాయు, ఆవాతవాయు మన్హములతో సర్వపాత్రలను అభిమన్రణ. అగ్నిందూత 
'“ఇన్షమున అరణియందు దండమునుంచి అగ్నిసంభవము వరకూ బుత్విక్కులు 
సుంధన మొనర్చవలె - వేద వాద్య ఘోషలతో వహ్నిగతుడగు హరిని 
ధ్యానించవలె - శ్రీవ్రముగానగు అగ్నిదర్శనము సర్వశుభము - అగ్ని 
యేర్చడకపోయినను, అగ్నిమంధనకాలమున దండము నేలబడినను శాంతి చేయవలె, 
కఉఅగ్ని ఆరాధన (29-84 శ్లో) :- సౌవర్ణ / రజిత / తామ్ర / మృణ్మయ పాత్ర మధ్య 
అగ్నినుంచి, అందు ఎండుపుల్లలు ఆకులను వైచి అందు విధ్యుక్తముగా త్రివిక్రముని 
ఆవాహనమొనర్చి అర్చించి, ఆ అగ్నియం దగ్నిమయుడగు హరిని ధ్యానించవల 
=- “నమస్తే సర్వలోకేశ ! భక్తాభీష్టపలప్రద ! తేజోమయస్వరూపా ! శ్రియః పతీ ! 
ఈ యజ్ఞమున, సమాప్తివరకూ, లోకక్షేమార్ధము, నాపైననుగ్రహమున, సావధానుడవై 
ఉండవలసినది ” అని అగ్నిపాత్రను తీసుకొని ఛత్ర చామర వాద్యములతో 
ప్రాదక్షిణమున యాగశాల ప్రవేశింపవలె. 


౬కుండ నంస్కారాదులు (35-44) :- యధోక్తవిధిని కుండముల _ నేర్చరచవలె 
- కుండ అష్టాదశ సంస్కారముల నొనర్చవలె (వీక్షణ, ప్రోక్షణ, ఖనన, అవోక్షణ, 
తాడన, అభ్యుక్షణ, కుద్దన, మార్దన, పూరణ, త్రిసూత్ర, రూపణ, సమీకరణ, ఆలేపన, 
రంగవల్లీ, అర్చన, అక్షతార్చణ, పుష్పములు, కుశలనర్పించుట అనునవి) - 
కుండమునకు పశ్చిమమున ఆచార్యుడాసీనుడై తనకు దక్షిణమున పుష్పాదిహోమ 
ద్రవ్యములను, కుండమునకు ఉత్తరమున ప్రాగగ్రములుగా 8 కుశలను (6 అని 
క్రీ.కై.చం) భూమిపై నుంచి మూలమన్రమున పాత్రలను రెండు రెండుగా ఉంచవలె- 


అను. 6 - ఆగ్నికార్యవిధిః 309 


(పాద్య సంహిత - ఆజ్బి చరు, ప్రోక్షణ, ప్రణీత పాత్రలు, సమిధ, కుశ, తండుల, 
తోయ, పరిథీ, స్రుక్‌, స్తువ, దర్వీ, వృజన, శుష్కకాష్ట్ర ఘంటా, గంధ, అక్షతలను చెప్టినది. 
శ్రీమన్నారాయణ నంపాత, కపింజిల, క్రియాకైరవచంద్రికలు సుమారు ఇవే 
విషయములను చెప్టినవి. శ్రీ పురుషోత్తమ సంహిత మాత్రము - “ద్వాదశంవా 
అష్టపాత్రంవా షట్టాత్రంవా చతుష్టయం: ఏతేప్వేకం ప్రకుర్వీత యథా కర్మానుసారత” 
- (31 అధ్యా10 శ్లో అని చెప్టియున్షది. తదనుగుణముగా కావచ్చు లేదా 
వైదికానుసరణము  కావచ్చ పూర్వాచార్యులు 'దర్వి, ఆజ్యస్థాల, ప్రోక్షణపాత్రు, 
పూర్ణపాత్ర, ఇధ్మము, స్రువము' అనువానితో చేయు ప్రయోగము షట్‌పాత్ర ప్రయోగమని, 
(దర్వి, ఆజ్యస్థాలి, ప్రోక్షణి, స్రువము' అనువానితో చేయునది చతుష్టాత్రప్రయోగము - 
ఇందు ఆఘారము, ఆభ్యభాగము, ఇధ్మము, జయాదులు ఉండవు) “ఆఖ్యన్థాలీ, చరుస్తాల్‌, 
ప్రణీతీ, ప్రోక్షణీ, స్రుక్కు, స్రువము, ఘంట, ఇధ్యం, పరిథి, భృంగారం, వ్యజనము, దర్ధలు" 
అనునవి ద్వాదశ పాత్రప్రయోగమని చెప్పియున్నారు. ఇక్కడ పాత్రప్రయోగమన్న మాట 
తరచుగా యజ్ఞయాగాదులు చేసేవా రుపయోగించు సాంకేతిక పదము. దానివలన 
ఆయాకర్మలకు ఎన్ని పాత్రలుండవలెనో అవిపవో నిస్సందేహంగా తెలుసుకొన 
వీలుకలుగుతుంది. (ఎప్పడో ఏదో చేసేవారు “ఏ పాత్రైతేనేమి” అనవచ్చు. వారికి 
ఏదో బక పాత్ర సరిపోవచ్చు) “ద్వాదశంవా అష్టపాత్రంవా షట్‌పాత్రంవా చతుష్టయం। 
ఏతేప్వేకం ప్రకుర్వీత యధా కర్మాను సారత?” - అని పురు. సంహి. 31.10 శ్లో 

6.కుండమధ్యమున వర్ణచ(కలేఖవాదులు (45-64) :- కుండమధ్యమున ప్రాగాయత 
ఉదగాయతములుగ 8, 8 రేఖలు గీసి అష్టాక్షరితో శాలిధాన్యము నుంచవలె - 
అందు స్వర్ణశలాకతో ప్రాగుదగగ్రములగు 8, 8 రేఖలను లిఖించవలె - 49 
కోష్టములేర్చడును - మధ్యకోష్టమున చంద్రమండలమును, అందు క్రమముగా 
అష్టాక్షర బీజ విన్యాసము నొనర్చవలె - దాని వెలుపల 8 కోష్టములయందు 
ఆకారాద్యక్షరములు బుకారాన్తము, _ ఆపై దాని బయటి కోష్టములయందు 
బుకారాది జకారాన్తము 16 అక్షరములు, _ దాని బయటి కోష్టములయందు రు 
కారాది సకారాన్తం 24 అక్షరములు, యోని మధ్యమున హ కార ళకారక్ష 
కారములు ముందుగా ప్రణవముతో లిఖించవలె - నాలుగు దిక్కులనున్న 
మేఖలలకు సహస్రారం, సుదర్శనం, చక్రం, 'హేతిరాజం అని విన్యసించవలె - 
పర్యగ్నీకరణము కుండమధ్యస్థ విష్టరమున జరుపవలె. 

7-అగ్ని[వతిష్టావన (54-56) :- గార్హపత్య కుండమున వాద్యఘోషతో అగ్నిమన్తమున 
అగ్నిస్థాపన - కాష్ట్ర నిక్షేపణ - వాయుమన్రమున వ్యజనముతో వీచుట - ఆపైన 
అన్ని కుండములయందు సంస్కృతాగ్నిని యధోక్తముగా అసాదనమొనర్సవత్శె 


810 అను..6 - అగ్నికార్య విధి 


8వరిన్తరణాదులు (57,58) :- అద్భిః పరిసమూహ్య (చూ. ప్రయోగకారిక 15, 
అగ్నికార్యవిధి) - అగ్నిః పరిస్తీర్య, అనగా ప్రాగగ్ర ఉదగగ్ర దర్భలు, చివర (గ్రనలు 
గలవి ద్వంద్వములు కానివి, 3, 3౩కాని 5, 5 కాని, 7, 7 కాని, 9, 9 కాని, 11, 
11కాని 25 అం.లు పొడవగు వానిని (పంచవింశతి నిష్టితములు) పరిస్తరణలుగా 
ఉంచవలె. (“దర్భై రగ్నిం పరిస్తీర్య” అని మాత్రమే పురు.సం. 31.9) 

9.వోమనంకల్పము (59-69) :- తిధ్యాదుల కీర్తనము - తూర్పున ఆహవనీయ 
కుండమున వాసుదేవుని, దక్షిణమున దక్షిణాగ్నియందు సంకర్షణుని, పశ్చిమమున 
గార్హసత్యమున ప్రద్యుమ్నుని, _ ఉత్తరమున నఖ్యకుండమున అనిరుద్భని, 
కోణభూములయదు పురుష, సత్య, అచ్యుత, అనంతులను సంకల్పవిధిని ఆవాహన 
- కుండ మధ్యమున సర్వావయవ సంపూర్ణ సర్వాభరణ భూషిత బుతుస్నాతయగు 
మహాలక్ష్మిని, శంఖచక్రగదాపద్మాది భూషితుడగు నారాయణుని ధ్యానించి 
అర్చించవలె - గ్రామ్యధర్మ ప్రకారమున చింతించవలె - ఆపైన అగ్నిబీజమున 
అగ్నిని జనింపచేసి కుశవారితో సంప్రోక్షణ మొనర్చి ఏషహిదేవేతి బుక్కుచే అక్షతలతో 
కూడిన ఉదకమును అగ్ని ముందుంచి. అభిముఖుడవు కమ్ము అని అగ్నిని 
స్మరించవలె - (పురు. సంహిత కూడ ఏషహిదేవ మనమును, సుముఖోభవాదులను 
విధించింది) (ఇక్కడ అగ్ని ప్రతిష్ట తర్వాత అగ్ని జననమును మరల సంహితయే 
చెప్పుట తొందరపాటునకు లేదా ప్రక్షిప్తమునకు ఉదాహరణవలె కన్చించుచున్నది.) 

10.ఆగ్యృలంకారం (69-72) :- వాసుదేవాది మన్హములచే దిక్‌విదిక్కులయందు 
యథాక్రమముగా ప్రణవాది నమోంతముగా ఆహవనీయ, గార్జపత్య, దక్షిణాగ్ని 
సభ్యాగ్ని అవసథ్యాగ్ని. రత్నాగ్ని దావాగ్ని, ద్విశీర్షం అని పలుకుచూ అక్షతలతో 
అర్చించవలె. (పురు. సంహిత కూడ ఇదే విధము) 


11అగ్నిధ్యానవిధి (72-75) 
బాలాగ్ని ధ్యానం -* ద్విశీర్షకం సప్తహస్తం త్రిపాదం సప్తజిహ్వకం । 
అభీతిదం చర్మధరం వామే చాజ్య ధరం కరే | స్వాహాసమేతం వరదం భిభ్రాణం 
స్రుక్షువౌ కరే । శక్తిహస్తం మహాతేజం యజ్ఞమూర్శ్యనలం భజే ॥ ” అని పాద్మ. 
పురు.నారా. సంహితలు క్రి.కై.చంద్రిక కేవిధంగా చెప్పినవి 


కాని క్రిక్రైచంద్రిక (పుట 142,148) - యువాగ్ని వృద్ధాగ్ని ధ్యానాలను వేరు 
వేరుగా ఇచ్చింది - 


యువాగ్ని ధ్యానం - ' త్రినేత్రం పంచ వక్రాధ్యం రక్తవర్ణం సన్లు 1 








అను. 6 - ఆగ్నిక్రార్యవిధిః 311 


త్రి మేఖలం త్రిపాదం సప్త జిహ్వా సమన్వితం । ఉపవీత సమాయుక్తం జటామకుట 
మండితం । చక్రం పరశు ఖడ్డ్దంచ వజ్రం చాభయ దక్షిణే । టంకం పాశాబ్ద 
చక్రంచ వరదం వహ్నినామకే । స్వాహా దక్షిణపార్యేతు స్వధా వామే తథైవచ । 
...మేషారూఢం యౌవనాగ్నిం ధ్యాయే దుత్సవ కర్మణి 1 
 వృద్ధాగ్ని ధ్యానం- *చతుర్భుజం' త్రినేత్రం చ ఏకవస్రం జటాధరం । 
శూలం పరశు హస్తంచ అభయం వరదానిత్వం । సప్రజిహ్వాన్వితం శక్తిం 
ఉపవీతోత్తరీయకమ్‌ | మేషాసీనం సితం నిత్యే శివమ్‌ వృద్ధాగ్ని మారభేత్‌ 11” 
స్మార్తంలోనూ వైఖానసంలోనూ ఇచ్చిన “చత్వారి శృంగా త్రయొ 
అస్యపాదా ద్వే... మేషారూఢం జటాబద్ధం ... ధ్యాయేద్ధృతాశనం' నానేది బహుశా 
అన్నిటకి వర్తించే ధ్యానం కావచ్చు. 
12.పాత నంస్కారవిధి. (76-94) :- ప్రోక్షణపాత్రజలములను తీసుకొని 1. 
ఇమంమే, 2. తత్వాయామి, 3. త్వన్నో అగ్నే 4. సత్వంనో అగ్నే 5. త్వమగ్నే 
అను పంచవారుణిక మన్రములతో అన్ని పాత్రలను - ప్రోక్షించవలె - వానిని 
ఎదుటనున్న తండులముల యందుంచవలె - వాసుదేవాది మన్తములతో 
దిక్కులయందు దర్భలను నిక్షేపించవలె - కమండలమునందు ్రోక్షణీజలములను 
నింపవలె - దానియందు పవిత్రమును, అక్షతలను, దర్భలను ఉంచవలె - 
వాసుదేవుని సుదర్శనమును పూజించి, పై జలమును అస్త్రమన్తమున అభిమన్రించి 
వెంటనే సర్వపాత్రలను ్రోక్షించవలె (త్రిరుత్పూర్య పవిశ్రేణ పాక్రాణాం ప్రోక్షణం 
చరేత్‌-అని పురు.సంహిత) - ఆపై పాత్రలను ఉత్తాన మొనర్చి ప్రణీత పాత్రను 
శోధించవలె (ఉత్పూర్య పూర్వవన్నీరం ఉద్ధరేన్ముఖసమ్మితం - అని పురు.సంహిత) 
- దానిని ఎదురుగనుంచుకొని ప్రోక్షణపాత్రజలమును అందుంచి మిగిలిన ప్రోక్షణీ 
జలమును వేరొక పాత్రయందుంచవలె. 


అగ్నికి ఉత్తరమున గల ఎనిమిది కుశలపై _ఆఢకార్థ మానమున 
తండులముల నుంచి ఆపైన ప్రణీత పాత్రనుంచవలె - కుశలచే మూతవేయవలె 
- దానియందు వాసుదేవునర్చించవలె - కుండ దక్షిణపార్వమున బ్రహ్మ నర్చించవలె 
- సప్త్రదర్భకృత కూర్చను కుశత్రయ కృత ఆసనమున నిక్షేపించి బ్రహ్మ నర్చించవలె 
- ఆజ్యపాత్రను తీసుకొని సంస్మ్కారమొనర్చి దానియందు కపిల గోఘృతమునుంచవలె 
- మూలమన్రమున, విష్ణుగాయత్రితో ఆజ్య సంపూర్ణపాత్ర మగ్నికి ఉత్తరమున 


312 అను..6 - అగ్నికార్య విధి 


ఉంచవలె (ఆజ్యపాత్రం విలాప్యాగ్నౌస్థాల్యా మాజ్యం నిరూప్యచ అంగారానుత్తరస్థాన్వై 
నిరూహ్యోపరి విన్యసేత్‌! ఆజ్యస్థాలీం తతోత్పూర్య ప్రణవేన యథావిధి | 
అంగుష్టోపకనిష్టాభ్యాం గ్రంధిం విస్రయ క్షాళయేత్‌ ॥ - పురు.సంహిత) - 
ద్వయమన్రమున ప్రత్యస్య దర్భాగ్రే అగ్నా నిధాయ - వెలిగించిన బర్హిస్సుతో 
పర్యగ్నీకరణమొనరించి పాత్రలను లేవనెత్తి యథాస్థానమున నుంచవలె - 
ఉత్పూర్యోత్‌ప్లవనంకూర్చ మద్చిస్పృష్టా హ్యాషర్చుధే ప్రహృత్య చామృతీకృత్య ఘృతం 

- సురభి ముద్రయా అవకుంఠ్యచ దిక్సాలా నింద్రాదీన్‌ పూజయేత్రమాత్‌ - 
్రుక్షువములను ఉష్ణోదకమున ప్రక్షాళన మొనర్చి, కుశ పంచక నిర్మితమగు కూర్చను 
తీసుకొని దాని మూలము, మధ్య, అగ్రములతో క్రమముగా స్టుక్రువముల మూల, 
మధ్య, ఆగ్రములను సమ్మార్దన మొనరింపవలె, ఆపై దానిని తనకు ఉత్తరముగా 
అగ్నియందుంచవలె. 

దర్వీపాత్రను కూడ పైజెప్పిన విధమున సంస్మరించవలె - ప్రాగాదిగా 
నాలుగు దిక్కులయందు వాసుదేవాది మన్తములతో పరిధులనుంచవలె, 

8 పరిధులు - పశ్చిమమున అంగుష్టాగ్రములావు 3 ప్రాదేశముల పొడవు 
గల పరిధిని ఉత్తరాగ్రముగను, _ తర్జన్యాగ్రసమ స్థౌాల్యము _ప్రాదేశముకన్న 
తక్కువపొడవుగల పరిధిని ప్రాగగ్రముగా దక్షిణమున, మధ్య మాంగుళిసమస్థాల్యము 
ప్రాదేశత్రయముకన్న తక్కువ పొడవుకలది అగు వరిధిని ఉత్తరమున 
పూర్వాగ్రముగను; కనిష్టికాగ్ర సమస్థాల్యము 12 అం.లు పొడవు గలవియగు 
ఆఘారయుక్త సమిధలను పరిధులకుపైన అగ్ని ఈశ కోణములయందు నిక్షేపించవలె 
- అని పురు.సంహిత. (విష్ణుతిలకం 5 అధ్యా. 241-248 ) స్మార్తం కూడ ఇదేవిధంగా 
చెప్పియున్నవి. నారాయణ సంహిత మాత్రం ప్రాగాదిగా నాలుగు దిక్కులయందు 
వాసుదేవాది మన్తములతో నాలుగుపరిధులను వానిపై గణేశ స్కంద నామములతో 
ఉంచవలెనని చెప్పినది.) 

18.ఇద్మ హోమము (95-102 శ్లో) :- అగ్నిని పరిషేచన పూర్వకముగా అలంకరించి 
ఇధ్మమును వదులు చేసి (విస్రస్య), ఆచార్యుడు ప్రణీతాముఖ పూర్వమున 
విధ్యుక్తముగా ఒక సమిధను ఉంచి, పంచదశ సంఖ్యాకములగు సమిధలను 
తీనుకొని (బ్రాహ్మణులకు విజ్ఞావనవెఎనర్ని, _ వారి ఆజ్జననునరించి 
ఆజ్యసంయుక్తములగు ఆ సమిధలను ఇధ్మమన్హ్రమున ఉంచవలె. ఆపైన ఆచార్యుడు 





అను. 6 - అగ్నిక్రార్యవిధిః 318 
అతంధద్రితుడై ఆఘార హోమమోనరింపవలె. 


విష్ణుగాయత్రితో చరుస్థాలీని నీటితో ప్రక్షాళన మొనర్చి ఆధక 
ప్రమాణమునగాని తదర్ధమునగాని తండులములను పంచోపనిషన్మంత్రములతో 
మంచిచీట కడిగి, తగు జలమునందుంచి కుండాగ్నియందు పచనము జేయవలె. 


1కఓగర్భాధానాది సంస్కార వోమవిధి (110-117 శ్లో) :- ద్వాదశాక్షర మన్తమును 
108 సార్లు జపించి వైష్ణవాగ్నికి గర్భాదానాది కర్మలు జరిపించవలె - దేవునకు 
యోగపీఠాదులను అగ్నియందు కల్పించవలె - దీనికొరకు క్రమముగా 
మూలమన్రమున 16 నమిధలను, ప్రణవమున 16 ఆజ్యాహుతులను, 
మూలమన్హ్రమున చరువు 16 ఆహుతులను హోమమొనర్చ్పవలె - అనంతరము 
బింబమునకు చేసిన విధముననే స్నానాదులను దేవున కగ్నియందుకూడ 
సమర్ప్చింపవలె - ప్రాతరౌపాసనము  _ సాయంకా లౌపాసనము చేయవలె - 
దానికి నృసూక్తమున అగ్నియందు చరువుతోను, _విష్ణుసూక్తముతో పాయసమున, 
శ్రీసూక్తమున ఆజ్యమున, _ భూనీళా సూక్తములతో అష్టాక్షరితో సమిధలను 
నిత్యము అగ్నియందు వ్రేల్బవలె,  _ ఒక్కొక్కదానికి 100/50/25 గుడాహుతులను 
విధ్యుక్తముగా చేయవలె - కుండమధ్యమున నప్తవ్యాహృతులను వేల్చి 

' అగ్నినర్చించవలె. 

15 నిత్యహోమవిధి (131-145 శ్లో) :- శాంతిహోమ పురస్సరముగా స్విష్టకద్దోమము 
చేయవలె - ఆజ్య చరు 'తిల ్రీహులను క్రమముగా ఉంచవలె - ఆజ్యము 
అష్టాక్షరితో, చరువు నృసూక్తమున, విష్ణుమన్హమున తిలలు, పంచమంత్రములచే 
వ్రీహిధాన్యము, మూర్తిమన్రమున సమిధలను 108 ఆహుతుల నివ్వవలె - ఇది 
నిత్యము చేయవలెను - సర్వ దోష నివృత్తికై హోమాన్తమున పంచోపనిషన్మంత్రముతో 
సప్తవ్యాహృతులతో హోమమొనర్చవలె - ప్రరిధులను దర్భలను దహించవలదు - 
స్థితులైయున్న దేవలను ఉద్వాసన మొనర్చవలదు - కర్మ ఫూర్తియగువరకు అగ్నిని 
ప్రత్యహము ధరించవలె - సాయంప్రాతః కాలముల జరుగు పోమాన్తమున 
క్రమమున అన్ని కుండములయందు బుత్విజులు అవ్వాక్షరిని ఆగమోక్త [మ ఎంఖ్యా 
విధానముల హోమమొనర్శవలె. 

- గుడాన్న ముద్దాన్న తిలోదన, కృసరాన్న మాషాన్న పాయసాన్నములను 
దినదినము ఆజ్యసమ్మిశ్రముగా ఉంచవలె 


తిషేశ అను..6 - అగ్నికార్య విధి 


- అశ్వత్థ, బెదుంబర, ప్లక్ష్మ న్యగ్రోధ, బదరీ, బిల్వ, పాలాశ, ఖాదిరములనునవి 
క్రమముగా సమిధలు 
- నందివర్ధన, పున్నాగ, కేతకి (మొగలి), చంపక, మల్లి, మందార, అంబుజములను 
క్రమముగా ఉంచవలె - లేదా - పున్నాగ మొక్కటికాని, మల్లిక యొక్కటికాని, 
అంబుజమొక్కటికాని ప్రతిదినము హోమమొనర్చవలె. 
- క్షీరము, ఆజ్యము, దధి, నాలికేర జలము, ఇక్షుసారము, మధు, ఫలరసములను 
క్రమముగా హోమము చేయవలె, లేదా పంచామృతములను హోమమొనర్చవలె. 
- యజ్జీయవృక్షజ ఫలముల నన్నిటిని హోమమొనర్చవలె 
- ఏలా, లవంగ, తక్కోల, జాజి కుసుమములు, సర్వొషధులు, సర్వబీజములు 
హోమమొనర్చవలె 
= బింబ నివేదితములగు అపూపాదులన్నిటిని అన్ని కుండములయందు హోమ 
మొనర్చవలె. 
16నిత్య బిలిప్రదాన విధి :- ప్రతిదినము హోమాన్తమున బలిప్రదాన మొనర్చవలె - 
పూర్ణాహుతి యగువరకు యాగమంటప అష్ట భాగములయందు క్రమముగా 
అదేవిధమున జరుగవలె - సర్వదా నృత్తగీతాదులనిర్వహించి యాగమంటపమును 
రక్షింపవలె - కర్మ పూర్తియగువరకు ఆచార్యుడు జితేన్దియుడై హవిస్సునే భుజించవలె 
- ఏకభుక్తము అధశ్చయనములను బూత్విజులతో సహా అందరూ పాటించవలె నే 
ఆవాహిత దేవుల నందరనూ సాయం ప్రాతః కాలములయందు నైవేద్యాన్తము 
అర్చించవలె - ఆ విధముగా దివసములన్నిటినీ గడపి ఆఖరిదినమున శేషహోమము 
చేయుటకు ముందు పరివారాది సర్వ దేవతాహోము మొనర్చవలె, 
12పరివారాది నర్వ దేవతహోమం :- ఆధారశక్తి మొదలుగా గల పీళావరణదేవతలను, 
(బ్రహ్మా, రుద్రాది సర్వదేవతలను, వేదములను, బుషులను, గంధర్వులను, 
సరీస్ఫపములను, యక్షలను, అప్సరసలను, మాససంవత్సరములను, సరిత్తులను, 
సముద్రములను, పర్వతములను, నదులను, భూతములను, పశువులను, 
వృక్షములను, ఓషధులను, వనస్పతులను, ఉద్భిదములను, స్వేదజములను, 
అండజములను, జరాయుజములను, భువాది సప్తలోకములను, అతలాది 
అధోలోకములను, _ ఛండాది దేవతలను, అందరను స్మరించి వారి కొరకై 
బలిద్రవ్యములను మూలమన్రమున హోమమొనర్చవలె - ఇదం విష్ణురితి మన్తమున 


అను. 6 - ఆగ్నికార్యవిధిః 81ేర్‌ 





ప్రోక్షణమొనర్చి, స్విష్ణకృద్దోమొనర్పవలె - ఆపై శాంతిహోమాదికము సర్వమును 
పూర్తిచేసి శేషపోమ మొనర్చవలె. 


18.శేష హోమం (158-164 శ్లో) :- పరిషేచన పూర్వకముగా శేషహోమ మొనర్చవలె 


- ఎదుట స్రుక్కునుంచి దానికి దక్షిణమున ఆజ్యపాత్రను?ఉత్తరమున '్రువమును 
ఉంచి, ఉపయోగింపబడిన కుశల నన్నిటిని రెండుచేతులతో గ్రహించి 
ఉత్తరాగ్రముగా బంధించవలె - ఆ దర్భల మొదళ్ళు ఆజ్య పాథత్రను, 


. మధ్యభాగములు స్రువ మధ్యమును, కొనలు ్రుచగర్రమును యథాక్రమముగా 


ముమ్మారు స్పృశించునట్లు చేసి, ఆ దర్భలను అగ్నియందు ఉంచవలె - అనుయాజ 
సమిధను హోమమొనర్చి, ఆపైన పరిధులను వ్రేల్బవలె (అనుజాయం తతోహుత్వా 
పరిధీనేవ మేవహి ఊర్హ్వృం హుత్వా) - ప్రణీత పాత్రను ముందుభాగమున ఉంచవలె 
- ప్రోక్షణీజలమాదాయ ప్రణీతావారిసేచయేత్‌ - ప్రణీతాజలమున తూర్చ్పుమొదలుకొని 
ఉత్తరదిక్కు వరకు సేచనమొనర్చవలె - ఆ ప్రణీత జలమును పశ్చిమమును ఉంచి 
తన శరీరమును ప్రోక్షణమొనరించుకొనవలె - ఇధ్మ ప్రవర్చన మొనర్చి బ్రహ్మను 
ఉద్వాసన మొనర్చవలె. 


19.పూరాహుతి (165-171 శ్లో) :- పరిషేచన మొనర్శి పూరాహుతి నివవలె - 


అన్నిరకముల రత్నములు, ధాన్యములు, ఫలములు, కుసుమములు, గంధ 
ద్రవ్యములు, వస్త్రములు, లోహములు, జెషధములు, తాంబూలము, దక్షిణ, 
భూషణములు, ఆజ్యసిక్తములగు వివిధాన్నములు, సర్వద్రవ్యములు సంపాదించి 
పూర్జాహుతి నివ్వవలెను - ఇదం విష్ణు, యోదీక్షా అను మన్రములతో జయశటబ్ద 
సమాకులములగు సర్వ మంగళవాద్యములతో కుండమున పూర్ణాహుతి నివ్వవలె 
లా వసోద్ధారా మనమున ఆజ్యధారను క్రమముగా నొసంగవలె - ఆపైన 
విధ్యుక్తముగా అర్భ్యాదులతో పావకుని పూజించి ఆజ్యాదులను నివేదించి, 
కుండకుండముననున్న అనలమును యధాక్రమముగా సేకరించి గార్జసత్యమున 
నిక్షేపించవలె - అగ్నిని విధ్యుక్త్షముగా ఆత్మారోపణమొనర్చవలె. 
అగ్నికార్యసం[గహము (16 అధ్యా.9,10,11 శ్లో - “ఉల్లేఖనం తథా చాగ్నిం, 
ప్రాణాయామం, పరిస్తరమ్‌. । పాత్రాజ్యాసాదనం చైవ పవిత్రం ప్రోక్షణీంతతః | 
బ్రహ్మ ,కూర్చంతు ఆజ్యం దర్వీం చ మార్దనమ్‌ । పరిధీంచ ద్విజశ్రేష్ట 
రిషేచనమేవచ | ఊర్ధ్వం, చైవానుయాజంచ ఇధ్మ మాఘరమేవచ ॥ అన్నేక్ముఖం 


స్ట చరుం చేతి ..........” అని కపింజలము. 


24 


316 అను..6 - అగ్నికార్య విధి 


20. షోడశ నంస్కార హోమం (16. 34, 85, 36 శ్లో) - “వెష్ణవాగ్నిం చ కర్తవ్యం 
గర్భాదానాదికం క్రమాత్‌” - 16 సమిధలను మూలమన్హమున హుతమొనర్చవలె 
- ఆజ్యమున 16 ఆహుతులు ప్రణవమున, మూలమన్తమున చరువును 


హుతమొనర్చవలె. (కపింజలము) 


21. అఘారహోమపరిశీలనము 

ఆఘారహోమ విషయమున సంహితలలో కొన్ని విషయములయం 
దేకవాక్యత లేదు. గాన ఆయా అంశములను పరిశీలింపవలసి యున్నది. 

పాద్యం : (చర్యా.4అధ్యా,.28-30 శ్లో) “ఆధద్యాదాజ్యపాత్రంచ కుశకూర్ణేన 
వేస్టితే వామేకరే నిధాయాగ్నా వాఘారాహుతి మాచరేత్‌ । ప్రాజాపత్యం తథా చైన్ట 
మాజ్యభాగ మథాచర్తేశ్‌ ఆగ్నేయం దక్షిణే భాగే సౌామ్యభాగ మథోత్తరే | మధ్యే 
వ్యాహుతిభిర్దుత్వా స్మరేదగ్ని మనన్తరం। 

క్రికైచం. : “కుశకూర్చవేష్టితే వొామకరతలే ఘృతపాత్రం నిధాయ - “ఓం 
ప్రజాపతయే ఇదం నమను' ఇతి ప్రథమం నైర్భత్యా దీశానాన్తం - ఓం ఇన్హ్రాయ ఇదం 
నమము' ఇతి ద్వితీయం వాయువ్యా దాగ్నేయాన్తం ఆఘారం హుత్వా। తతః అగ్నౌ ఉత్తరే 
“ఓం అగ్నయే స్వాహా అగ్నయ ఇదం నమమ । దక్షిణే'ఓం సోమాయస్వాహా' సోమాయ 
ఇదం నమమ ఇతి; మధ్యే భూరాది వ్యాహృతిభిశ్చ హుత్వా-; తదను అగ్నిం స్మరేత్‌” 

శ్రీమన్నారాయణ సంహిత -- (య.వై.11 అధ్యా98,99,100 శ్లో “తత 
స్వాఘార హోమంచ కుర్యాద్దురు రతన్ధితః అనిలాదగ్నిపర్యన్త మాఘారం ప్రథమం 
యజేత్‌: నైర్భతా దీశ పర్యన్తం ఆఘారంస్యాద్దితీయకం । ఆగ్నేరుత్తర యామ్యేతు సోమేన 
జుహుయా ద్ధవిః। మధ్యమే తదను బ్రహ్మన్‌ అగ్ని మన్దేణ హోమయేత్‌ ” 

శ్రీ పురుషోత్తమ సంహిత (11 అధ్యా. 23-25 శ్లో - * వాయువ్యకోణ 
మారభ్య వైశ్వానర దిగంతకం హునే ప్రజాపతి ధ్యాయన్‌ ప్రథమాఘార హోమకే నైర్భతే 
ర్లిశమారభ్య రౌద్ర కోణాంతమేవహి। ఇంద్రం తతః పశ్చాత్‌ ద్వితీయాఘార హోమకే। 
చతుర్శహీతం కృత్వాజ్యం చక్షుర్హోనుం సమాచరేత్‌, మధ్యే వ్యాహృతిభి ర్చుత్వా ధ్యాయే 
దగ్నిమనుత్తమం!” 

కపిజల సంహిత - (16.32-34 శ్ల) - “ నైబుత్యా దీశపర్యన్తం ఆఘారం 
ప్రథమంహునేత్‌ । అనిలాదగ్ని పర్యన్తం ఆఘారంతు ద్వితీకం । ఆగ్నే రుత్తరయామ్యేతు 
అగ్నిం సోమేన హూయతే। మధ్యమేతు ముఖే హుత్వా అగ్ని మన్తేణ మన్త్ర విత్‌:” 

వైఖానన ప్రతిష్టా(పుట 104) - “ స్రువేణాజ్యం స్రావయస్‌ పరిధి ముపస్యశ్య 
వాయువ్యా దాగ్నే యాన్త ముపాంశునా (మెల్లని మాటలతో) ప్రజాపతయే స్వాహేతి 


అను. 6 - ఆగ్నిక్రార్యవిధిః తే" 


“ఓం ప్రజాపతయే స్వాహా - నైర్భత్యాదీశానాన్తం పరిధి ముపస్మృశ్య కంఠరవేణ 
ఇన్హ్రాయస్వాహేతి 'ఓం ఇన్హ్రాయస్వాహా - ఇత్యాఘారౌ జహుయాత్‌ । - చక్షుషీ బుధ్వా 
అగ్నయే స్వాహా, సోమయస్వాహా ఇతి ఆజ్యభాగాన్‌ ఉత్తర దక్షిణ యోర్జుహోతి - పం 
ఆగ్నయే స్వాహా, ఓం సోమాయస్వాహా' ........... మధ్యమాన్యమితి బుధ్వా తత్ర 
వ్యాహృతీర్దుహోతి - 'ఓం భూస్వాహా, ఓం భువస్వాహా, ఓీం సువస్వాహా, ఓం 
భూర్జనస్వువస్వాహా, తదగ్నిముఖమితి బ్రహ్మవాదినో వదన్తి . 
చక్షుర్గోనుమున కూడ ఇట్టి పరిస్థితి కొంత ఉన్నది. దక్షిశోత్తర దిశలయందు 
క్రమముగా అగ్నిసోములను బక్కపాద్మమే చెప్పేనది. క్రిశైచం.. కపింజిలసంహితలు 
వైభాననము కూడ తద్వ్యతిరేకముగా చెప్పినవి. నారాయణ, పురుషోత్తమ 
నంహితలయందు స్పష్టత లేదు. స్మార్తము ఉత్తర పూర్వార్ధమున అగ్నిని, 
దక్షిణపూర్వార్థమున సోముని చెప్పినది. పూర్వాచార్యులు ఈ విషయమున 
అగ్ని ముఖమనునది కూడ వివాదగ్రస్తముగ కన్పించుచున్నది. 
శ్రీమన్నారాయణ కపింజలములు మధ్యమున అగ్నిమన్రమని చెప్పినవి. మిగిలిన పాద్మ, 
క్రికై.చం., పురుహోత్తమ, వైఖానసములు భూరాది వాహృతులను విధించినవి. కాని 
మా పూర్వాచార్యులేలనో ఇక్కడ వ్యాహృతులను విడచిరి. " 
పైన చూపిన సంహితలలోని వివరణములకంటే ఈ విషయమున వైఖానస 
ప్రతిష్టాగ్రంధము సుబోధకమనుట వాస్తవము. వారి కారికల వలననే అగ్నిముఖమను 
పేరు దీనికి ఏ విధముగా వచ్చినదో తెలియుచున్నది. 
అఘారహోమము చేయు విధానమున కూడ సంహితలయందస్పష్టత 
కన్చించు చున్నది. పార్మ క్రీకై. చంద్రికలు కుశకూర్చవేస్టిత వామకరతలమున 
ఘృతపాత్రనుంచుకొని ఘారాహుతులు చేయమని చెప్పినవి. దేనితో? స్తుక్కుతోనా 
?స్రువముతోనా ? ఆజ్యపాత్రతోనా? పురుషోత్తమ నారాయణ సంహితలు స్రువముచే 
ఆజ్యమును గ్రహించి స్రుక్కును పూరించి ఆఘార హోమము చేయవలెనని చెప్పినవి. 
(నారాయణ సంహిత చతుర్‌ గృహీతమును కూడ చెప్పినది.) శ్రౌతము స్రుక్‌ 
స్రువములను రెండింటినీ పూరించి స్రుక్కుతో ప్రథమావూరము, స్రువమున 
ద్వితీయాఘారము చేయనలెనని చెప్పచున్నది. 


318 అను..6 - అగ్నికార్య విధి 


సంహిత | ప్రథమాఘారం ద్వితీయాఘారం చక్షుర్ణోమం ఆగ్నిముఖం 
దక్షిణం ఉత్తరం 


ఉత్తరయామ్యమున | మధ్యన 
క తూటా శకి 


పురు.సం| వాయవ్యాదాగ్నేయాన్తం. | నైర్భత్యా దీశానాన్తం 
వ్‌ ల చ 


నైర్భత్యా దీశానాన్తం 
కంరరవేణ 


ఇంద్రాయస్వాహా 


విష్తుతిలకం దీశానాన్తం | వాయవ్యాదాగ్నేయాన్తం అజ్వభాగములు మధ్యన 
షు నైర్భత్యా దీశానాన్త, వ్యా! న్త। అజ్య ధ్యః 
వ్యాహృతులు 


ఈ అఘారహోమం పట్ల అన్ని సంహితలయందు ఏకవాక్యత లేదు. ప్రధమాఘార 
ద్వితీయావూర విషయమున దిశాభేదమ కన్సించుచున్నది. పొధ్యమున ప్రాజావత్య 
ఐంద్రాహుతులున్నవికాని దిశానిర్దేశము కన్పించదు. శ్రీమన్నారాయణ పురుషోత్తమ 
సంహితలయందు పైవానికి భిన్నమగు అభిప్రాయము కన్పించుచున్నది. వైదిక ప్రక్రేయాను 
సారియగు వైఖానసము దీనినే చెప్పినది. స్మార్తము కూడా ఈ మార్గమునే అనుసరించినది. ఆ 
కారణము చేతనేకావచ్చు, మా పూర్వాచార్యులు కూడే క్రి శై.-చం., కపింజలములు వ్యతిరేకించినా 
నారాయణ పురుషోత్తమ సంహితల ననుసరించిరి.అంతేగాక బహుశా వైఖానసమున గల 

, “ఉపాంశునా” అనుదానివలే శ్రీకూర్మం ప్రతియందు ఈ సందర్భమున “తూప్ట్రీం హుత్వా” అను 
వ్రాతలు కన్పించుచున్నవి. " 




























వైభానస 


త్‌ 







అను. 6 - ఆగ్నికార్యవిధిః ౩19 


22.వజీతావాహనం :- (వి.తి. 5, 222-224). ప్రోక్షణపాత్రయందలి నీటితో ప్రణీత 
పాత్రకు సత్యంత్వర్తేతి మన్తమున పరిషేచనమొనర్చి, శుద్ధతోయమున పూరించవలె- 
ప్రణీతమున వాసుదేవుని ఆవాహన మొనర్చి అర్చించవలె - అగ్నికి ఈశాన్య 
దిగ్భాగమున, కుశాసనమున ్రణీతపాత్ర నుంచవలె - దక్షిణమున 12 దర్భలతో 
నిర్మింపబడిన కూర్చతో బ్రహ్మ నర్చించవలె. 
28.1వణీతావోక్షణం (వి.తి.5. 296 - 301) :- తనముందుగల కుశలయందు 
ప్రణీతపాత్ర నుంచి ప్రోక్షణీజలము నందుంచవలె. ఆపైన ప్రణీత పాత్ర నీటితో 
భూమిని సం్రోక్షించవల, తనను ప్రోక్షణమొనరించుకొనవలె - బ్రహ్మోద్వాసన 
మొనర్చవలె - స్రువమును జలమున పూరించి కుండము చుట్టూ ప్రదక్షిణముగా 
రిషేచన మొనర్చవలె - మిగిలిన నీటితో తన శిరమును ప్రోక్షించుకొని, 
హృదయమోజమున వహ్నిస్థుడగు పరమేశ్వరుని సమర్పించి, కుండ భస్మమున 
తిలకమును ధరించి, దేవుని అర్భ్జాదుల నర్చించవలె - భక్తితో అగ్నియందు 
యథావిధిగా యథాశక్తి చేసిన ఆరాధనను స్వీకరింపుము - అని ప్రార్ధించి ఆయన 
పాదారవిందముల యందు హవనము సమర్ప్చించవల. 


(హవ్యము, హవిస్సు సమానార్ధకములు. హవో హూతౌ- ఆనగాపిలుచుట. 
అగ్నియందు వేల్వదగు పక్వాన్నమునకు చరువని పేరు. హవిష్యమనగా హవిస్సు, 
నేయి - హవ్య కవ్యములు అనగా క్రమముగా దేవతకు, పితృదేవతలకు వర్తించు 
హోమ ద్రవ్యములు. 


ఢా ఇఆక్టరా- 


320 
అనుబంధము - 7 


ద్వారతోరణ పూజాదులు 
(ద్వారతోరణ, అంతరాళ, పతాక, ద్వారకుంభ దేవతా పూజలు) 
(ప్రాద్మంక్రియా.2?.83-95 _ ్రి.కై.చం.9 .31.32 శ్రీపురు.సం. 11 .20-35) 
పాద్మ మహోత్సవ విధియందు (11.72) “ద్వారతోరణ కుంభాదీన్‌ ప్రతిష్టాయామి వార్చయేత్‌” 
- అని; క్రి.కై.చంద్రిక ఉత్సవ విధిలో మృత్సంగ్రహణానంతరం యాగశాలయందు (పుట186) 
“ద్వారలోరణ ధ్వజకుంభాన్‌ అభ్యర్భ” అనియు ఉండుటచే కల్యాణోత్సవమున ప్రతిష్టకువలెనే వీనిని 
(గ్రహించవలె.) యాగ, అంకురార్పణ, న్నపన, కల్యాణ మండపాది ఏమండపమునందైన ద్వారతోరణ 
దేవతలను, వతాక దేవతలను, ద్వారకుంభదేవతలను, ద్వారపాలురను, పూజించుట 
కన్చించుచున్నది. తూర్పున బుగ్రూపము, ఇంద్రదైవత్యము (ఓం లం ఇంద్రాయనమః అని క్రికై చం), 
సుశోభన నామకము అగు అశ్వత్థ తోరణమును పూజించవలె. 
_ దక్షిణమున యజుర్వేద రూపము, యమదైవతము (ఓం యం యమాయనమః అని క్రికై.చం.), 
సుభద్రనామకము అగు బెదుంబర తోరణమును పూజింపవలె. 


-పశ్చిమమున సామవేద రూపము, వరుణదైవతము (ఓం వం వరుణాయనమః అని క్రికై.చం), 
సుబంధ నామకము అగు న్యగోధ్ర తోరణమును పూజించవలె. 


ఉత్తరమున అధర్వణ వేదరూపము, సోమదైవత్యము (ఓం సోం సోమాయనమః అని క్రి.క్రై.చం.), 
సుహోత్రకనామము అగు ప్లక్ష తోరణమును పూజింపవలె. 

-ద్వార పార్వములయందున్న ధ్వజములు రెండింటియందు ద్వారపాలుర నర్చించవలె- తూర్పున 
ఎర్రని ధ్వజములయందు కుముద కుముదాక్షులను ద్వారపాలురను, దక్షిణమున పసుపు పచ్చని 
ధ్వజములయందు పుండరీకాక్ష వామనులను ద్వారపాలురను, పశ్చిమమున నీలిరంగు 
ధ్వజములయందు శంకుకర్ణ సర్బ్చనేత్రులను ద్వారపాలురను, ఉత్తరమున పాండురవర్ణ 
ధ్వజములయందు సుముఖ సుప్రతిష్టలను ద్వారపాలురను,* ధ్వజాంశుకములయందు 
ధ్యానించవలె.చండాదులు ద్వారపాలురని, కుముదాదులు గణేశులని (ఈశ్వరసంహిత 11.291, 
292, (షేడర్‌. పేజి నెం: 65) చెప్పబడగా, ఇక్కడ పాద్మము కుముదాక్షాదులను ద్వారపాలురుగా 
'పేర్ళొన్నది. క్రియాకైరవ చంద్రిక కూడ అంకురార్పణ విధియందు (31, 32) కుముదాదులనే 
ద్వారపాలురుగా చెప్పినది. రే.శ్రీరం ప్రతిష్టా ప్రయోగమున గూడ కుముద కుముదాక్షులు 
ద్వారపాలురుగ, పూర్ణపుష్మరములు కలశలుగ చెప్పబడినవి -ఇందు ద్వారతోరణ పూజావిధి మృత్సం 
గ్రహణమునకు ముందున్నది). 

-చతుర్దిక్కులయందు దిక్కునకు రెండు చొ॥న పూర్వాది ద్వారములయందు, నవవస్త్రములు, 
సాశ్వత్ధపల్లవములు, సపిధానకములు అగు 8 కుంభములను ధాన్యరాశులయందు ఇదం విష్ణురితి 
వద్దమా ఉంచవలె. ఆ కలశల పేర్లు - పూర్ణపుష్క్మరములు, ఆనంద నందనములు, వీరసేన 
సుషెణములు, సంభవ ప్రభవములు అనునవి. తోరణములకు నూతన వస్త్రాచ్భాదనము. 
(సోమకుంభముతోబాటు, పాలికాధి దేవతలతోబాటు పైవానినన్నిటిని పూజించి పాయసాన్న నివేదన 
వెునరింవవలెనని క్రి.కై.చం.(వుట81, 32) గాన నీ ద్వారతోరణ వూజాదులు 
అంకురార్చణాంతర్గతములు లేదా దానికి ముందుగా జరుగవలసినవి. 


అనుబంధము - 8 


వాన్తుపూజా 
(నారా.సం. య.&1-71) పురు.సం.4.1-47; పాద్మసం.- క్రియా. 27.5-20) 


పై సంహితలయందు వాస్తుపూజ రెండు విధములగా కన్పించుచున్నది. - 

1. విగ్రహ వాస్తు పూజ 2. వాస్తు మండలార్చన, శ్రీమన్నారాయణ సంహిత ఈ 
రెండు ప్రక్రియలనూ భోధించుచూ, రెండవ దానిన్ని ప్రకారాంతరముగా పేర్కొన్నది. 
పురుషోత్తమ సంహిత కేవలము మండలార్చనను మాత్రమే చెప్పగా, పాద్మము విగ్రహ 
పూజనమునే వర్ణించినది. క్రి.కై.చంద్రిక (వుట42) సహజముగా పాద్మము 
ననుసరించినది. ఈ మూడు సంహితలలో అక్కడక్కడ కేవలం కొన్ని పాఠభేదాలు 
తప్ప “ఒకే విషయం ఒకే శ్లోకాలుగా' చెప్పబడి ఉన్నది. అన్ని సంహితలూ వాస్తునాధుని 
అర్చించని కర్మ ఆసురమగునని వఏకకంఠమున చెప్పినవి. 'కృతంకర్మ, “దేవయాగాది 
కర్మసు అని పేర్కొనుట వలన వాస్తుపూజ కేవలము ప్రతిష్టా కర్మకే పరిమితమనుట 
సరియైనది కాదని తోచుచున్నది. 

1వి[గ్రహవాన్తు (నారా.సం) 

-. వాస్తుపురుషుడు అధోముఖుడు, ప్రాక్ళిరస్కుడు, ప్రసార్య పాణిపాదుడు, 
(మస్తక మీశాన్యమున, పొదములు నైర్భతిని, బాహుద్వయము ఆగ్నేయ 
వాయుకోణములందు) - ఇట్టీవాస్తు పురుషుని మంటప దక్షిణభామున ప్రత్యేక 
వేదికయందు లేదా తండులమధ్యమున లిఖించవలె. - ఈతడు మధ్యాహ్నమున 
ప్రాక్ళిరస్సు, సాయాహ్నమున దక్షిణముఖము, మధ్యరాత్రి పశ్చిమముఖము, 
ఉదయమున ఉత్తరశిరస్సు గలిగి 7 తాలముల పొడవున దం ష్రాకరాళవదనునిగా 
రక్తపాత్రధరునిగా చెప్పబడియున్నాడు. 
ఈతని శిరమును అంశుమాలిని, బాహుమూలముల మన్మధుని, కూర్చరమున 
కుమారుని, హస్తమున వినాయకుని, పాదయుగళముల అశ్వినీదేవతలను, హస్తమున 
చంద్రుని, పార్వమున దుర్గను కూర్చరమున సప్తమాతృకలను, బాహామూలమున 
స్థాణువును, హృదయమున విష్ణువును, నాభియందు బ్రహ్మను, అష్టదిక్కులయందు 
దిక్పాలురను, ఉత్తరమున క్షేతేశుని, పార్వమున వాసుదేవుని పూజించవలె. 

- వాస్తునాధునికి పడమటి ప్రక్కహోమమొనర్చవలె - పంచోపనిషన్మంత్రములతో 1000 


329 అను..8 - వాస్తుపూజా 





కాని, 100 కాని ఆజ్యాహుతులు, శమి, ఆపామార్గ, ఖాదిర నమిధలతో 
మూలమంత్రమున తన్మంత్రవర్ణసంఖ్యతో సమమగు ఆహుతులు, పురుషసూక్తమున 
16 చరు ఆహుతులు, వాస్తు దేవునకు ప్రత్యేకము హోమము చేయవలె. 

- ఆయాదేవతలకు, క్షేత్రపాలులునకు బలుల నొసంగవలె - సంపాతాజ్యమును గ్రహించి 
వాస్తు విగ్రహ సేచన మొనర్భవలె, - వాస్తు మన్తమున కర్మాంతము వరకు 
పూజించవలె. 


2.[వకారాంతముగ మండలార్భన - 


- శాలకు దక్షిణమున, తాలము ఎత్తు, 24 అం.ల చతురస్ర వేదికయందు, వాస్తు 
మండలమును కల్పించవలె - భూసూక్తమున వేదిపై గోమయానులేపనము -.రక్త, 
పీత, సిత చూర్ణముల రంగవల్లీ ప్రకల్పనము - దానిపై నూతన 
వస్త్రమున తండుల మండలమున, 10 ౫10 రేఖలతో 81 పదములు వచ్చు విధమున 
మండలమును లిఖించి, ఆ మండల మధ్యమున, కర్షప్రమాణ హేమమున చేయించిన 
ప్రతిమను, పంచామృతములతో శోధన మొనర్చినదానిని, ఉంచి వాస్తుపురుషు 
నావాహన మొనర్చి పూజించవలె. 

- వాస్తోప్పతేతి మన్తౌ ద్వౌ - అనగా రెండు వాస్తోప్పతేతి మంత్రములతో వాస్తుపురుషని 
యథాశక్తి (1000/100/108 సార్లు) ధ్యానించి, వంచ త్వ క్చల్లవ, వస్త్ర, 
కూర్చాదికయుతమగు సౌవర్ష/రాజితతామ కుంభమున ్రతిమనుంచి, ప్రాణ ప్రతిష్టా 
పూర్వకముగా షోడశోపచారములచే అర్చించవలె. 

- దీనికి తూర్చున లేదా ఉత్తరమున సోమమండలము లిఖించవలె - ముందువలె 
ధాన్య పీఠము కల్పించి దాని మధ్య 16 దళములతో కర్ణికా కేసరములతో కూడిన 
మండలమును లిఖించి, కర్ణికయందు సోమకుంభమును సవస్త్ర మణికూర్చకముగ 
నుంచి, అందు రజిత సోమప్రతిమను, పంచగవ్యశోధన మొనర్చిన దానిని ఉంచి 
ప్రాజప్రతిష్థా పూర్వకముగా అర్చించవలె. 

- మధ్యపదమునకు బాహ్యమున చుట్టూ ఉన్న ఇంద్రాది 8 పదములలో బ్రహ్మ జజ్ఞాన 
మంత్రమున, ప్రజాపతి, బ్రహ్మ కమలాసన, అజ, విధి, శతానంద్క ద్రుహిణ, విశ్చరేతస 
అను పేర్లతో బ్రహ్మను ఆవాహనమొనర్చి పూజింపవలె - దీనికి తూర్పుననున్న 
పదషట్కమున మహేంద్రుని, త్రాతారమిన్ధ అను మన్తమున, మహేంద్ర, దేవతానాధ, 
శచీనాధ, పులోమజ, స్వర్ణాధీశ వజ్రహస్త అను పేర్లతో ఆవాహనమొనర్చి పూజింపవలె. 

- దక్షిణపద షట్మమున, యమాయ సోమ మంత్రమున, యమ, దండధర, కాల, 


అను..8 - వాస్తుపూజా 828 





కాలాంశ, రవినందన, ధర్మాధికార అను నామముల యముని ఆవాహనమొనర్చి 
పూజింపవలె - పశ్చిమ పద షట్కమున, ఇమంమే వరుణ మన్రమున, వరుణ, 
మకరారూఢ, పాశపాణి, ప్రచేతస, సురూపిణ, అపాంనాధ అను పేర్లతో వరుణుని 
అర్చించి పూజించవలె - క్తరపదషట్కమున యక్షరాజ, కుబేర, గుహ్యకేశ, ధనాధిప, 
గదాధర, యాతుధాన నామములతో అర్చించి పూజించవలె - ఆగ్నేయపద చతుష్మమున 
అగ్నిందూత మంత్రమున హుతాశన, ధూమకేతు, సప్తజిహ్వ హవిర్భుజ నామములతో 
అగ్నిని; నైర్భతి దిక్కున మోషణుఃపరా మంత్రమున ఖద్గహస్త, కర్చుర, నిర్భతి, 
నరవాహన నామములతో నిర్భతినిి వాయవ్యపద షట్మమున ఆవాతవాయు 
మంత్రమున పవమాన, మరుత, జగత్రాణ, సమీరణ నామములతో వాయువును ; 
ఈశాన్యపద షట్మమున తమీశాన మంత్రమున ఈశాన, గౌరీనాధ, మహేశ్వర, 
వృషభారూఢ నామములతో మహేశ్వరుని పూజించవలె - ఆపైన బాహ్యమునగల 
ఈశానపదము మొదలుకొని 32 మంది దేవతలను ప్రదక్షిణముగా, క్రమమున, 
పర్దన్య, ఈశాన, జయంత, ఆదిత్య, ఇంద్ర, సత్య, సంబాధ, భృగు, అంతరిక్ష అగ్ని 
ఉష్ణాంశు, పూషాణ, వితధ, యమ, గ్రహక్షత, గంధర్వ, భృంగరాజ, బుషి నిర్భతి, 
దౌవారిక, పుష్పదంత, సుగ్రీవ, సురూప, అసుర, పొషాణ, నాగజననీ, నాగ్గాధీశ, 
గుహ్యక, భల్లాట, సోమ, అనర్గళ, ఆదిత్య, సౌరదేవి నామములతో, పంచత్వక్‌ 
పంచపల్లవ నవరత్న పంచామృత సప్తమృత్‌ సర్వొషధి సమాయుక్తములగు సౌవర్ణ / 
రజిత /తామ్ర కలశల యందు తత్తన్మంత్రములతో నుంచి ప్రతిమావస్త్ర సంయుతములు 
గా అర్చించవలె - అష్టదిక్కులయందు కలశలనుంచి వానియందు ప్రాగాదిగా, కుమార, 
బిడాలక, భాస్కర, పూతన, జంబుక, పాపరక్షస, పిలిపింఛక, విశ్రవసులను 
పూజించవలె. 
వాన్తు హోమము. (శ్రీమన్నారాయణ సంహిత య.వైకాం. 8.64-71) 


- కుండమునగాని, స్థండిలమున గాని (స్థండిలమనగా అగ్నివోత్రమునుంచుటకు 
సంస్మరింపబడిన స్థానము) అగ్నిని స్థాపించి ఇధ్మాధాన, ఆజ్యభాగముల నొనర్చి, 10 
వేలు / 1000 / 108 కాని జపమునందర్ధ భాగముకాని, క్రమముగా సమిధాజ్య 
చరువులతో వాస్తునాథ మంత్రమున హోమమొనర్చవలె. 

- సోమమంత్రమున 108 ఆజ్యాహుతులు; మంటపాంతస్థదేవులకు వారివారి 
పదసంఖ్యతో సమానముగ సమిధ చరు ఘృతముల ఆహుతులు, పరివారాది 


324 అను..8 - వాస్తుపూజా 





సర్వదేవతలకు స్వస్వ మంత్రములతో సమిధాజ్య చరువులతో ఆహుతుల నివ్వవలె, 
పూర్ణాహుతి నొనర్పవలె (శమి, అపామార్గ, ఖాదిరములు సమిధలు). 

- వాస్తునాథునకు ఇతర దేవతలకు విధ్యుక్తముగా బలులనివ్వవలె - వాస్తు 
కుంభతోయమున యాగమంటప భూమిని ఆఘమర్షణ సూక్తమున సేచనమొనర్చవలె 
(సేచనమనగా పాత్రతో నీళ్ళు చల్లుట) , 





ఏకాశీతి పద (81) వాన్తు మండలము (పురు.సంహితాన్తర్గతము) 
బిడాలక 


విశ్రవస కుముద 
ఇవా 
[లలల 


పాపరక్షస జంబుక పూతనా 













పరిషించ 


అర్యమ్హ 


825 
అనుబంధము - 9 


ధ్వజారోహణ దేవతాహ్వాన విధి 


(శ్రీ పురుషోత్తమ సంహిత-23 అధ్యా, 4-96 శ్లో.) 
(ఈశ్వరసంహిత - 10 అధ్యా 229-430 11 అధ్యా 1-93 శ్లో) 


“ సవము ” అనగా సాంసారికదుఃఖము - ఉత్‌ ఆనగా అదుఃఖమునుండి లేవనెత్తి 


దాటించుట - ఉత్‌+సవము= ఉత్సవము 


- ఇవి నిత్య నైమిత్తిక కామ్యములని 8 విధములు. 


దేవయాగారంభమునకు (ఉత్సవమునకు) ఉత్తరాయణ ముత్తమము. దర్శ, 
పూర్ణిమ, ద్వాదశి, శ్రవణము, అయినము, విషువ, రోహిణి, పునర్వసు, (ఇతర 
పుణ్యతిధులు గ్రహణాది పర్వములు యజమానుని జన్మదినము ్రతిష్టానక్షత్రము 
అని అధికపాఠం) అనువానిని తీర్ధదివసముగా(చివరిరోజు) నిర్ణయించి యాగకర్మ 
ఆరంభించవలె. (దీనివలననే ఉత్సవములకు తీర్థములని గూడ ప్రసిద్ధి) 

ఉత్సవం ద్వాదశాహం గాని, నవాహం గాని, సప్తాహంగాని, పంచాహంగాని 
అయినచో ధ్వజారోహణ జరిపించవలసియున్నది. 


దేవాలయమునకు ఈశాన్యమున యాగమంటపాన్ని 10 హస్తముల పొడవున కాని, 
9 హస్తముల పొడవున కాని, 5 హస్తముల పొడవున కాని, చతుర్దారయుతముగా 
నిర్మించవలెను. 

మధ్య మహావేది ఒక హస్తం ఎత్తున ఏర్పరుచవలెను. 

వేదికి నాల్గువైపులా కుండములు - తూర్పున చతురశ్రము, దక్షిణమున చాపకుండము, 
పశ్చిమమున వృత్త కుండము, ఉత్తరమున త్యశకుండము నిర్మించవలెను. లేదా 
ఒక్క చతురస్రమును నిర్మించవలెను. 

యాగశాలను అశ్వత్థతోరణాదులతో, స్తంభాలంకరణములతో, పతాకములతో, 
దీపములతో అలంక రించవలెను. అష్టమంగళముల నేర్చరచి స్రుక్‌ స్రువాదుల 
సమకూర్చుకొనవలెను. మండప ప్రప (చలువపందిరి లేదా చాందినీ) నారవస్రముతో 
లేదా నూలుగుడ్డతో కట్టవలె. 

బుతిగర్వణము - ఆచార్యుడు, బుత్విక్కులు 16 లేక 8 లేక & మంది ఉండవలెను. 
ఉత్సవారంభ పూర్వము ధ్వజారోహణము - ఉత్సవారంభమున దేవునకు స్నపనము 
జరిగించవలెను. 


8206 అను..9- ధ్వజా. దేవతాహ్వానవిధిః 





పట్టు లేదా నూలు గుడ్డను 10 హస్తములు పొడవు, 5 హస్తములు వెడల్పు గల 
దానిని తీసుకొని దాని మధ్యలో 9 తాలముల (బొటనవ్రేలు మధ్యవేలుతో ఏర్పడెడి 
జాన తాలము - ప్రాదేశ స్తాల గోకర్టా తర్దన్యాదియుతే తతే - అమరం) బంగారు 
కాంతులతో, నీలనాసాగ్రముతో, వంచబడిన ఎడమపాదముతో, విచ్చుకొని యున్న 
రెక్కలతో, తెల్లని వస్త్రములను ధరించి, లలాటమున కుటిలాలకలతో, హారనూపుర 
నాగేంద్రాభరణ ములతో ఆకాశమున నెగురుచున్న విథముగానున్న గరుడుని 
లిఖించవలెను. 

మూలబేరనమాయామము లేదా ద్వారాయామమనియు, ఆయామార్థము 
విస్తీర్ణమునియు, 4వ వంతు శేఖరమనియు, శేఖరసమ పుచ్చమనియు, దానిలో సగము 
కర్ణపుచ్చమనియు స పటమధ్యమున ద్విభుజుడు, అజంలిబుద్దుడు, బంగరు 
కొండవంటివాడు, గగనమున నెగురుటకు విప్పిన రెక్కలు గలవాడు, ఎదమపాదమును 
కుంచించి దక్షిణపాదమును పృష్టమువద్ద నుంచిన వాడును, కొంచము వెడల్పు 
చేసిన గుండ్రని కన్నులుగలవాడును, నల్లని పొడవైన నాసిక గలవాడును, 
శాంతవేషముతో ప్రహసితాననముతో నున్నవాడును, సర్పభూషితుడు ..... బ్రహ్మసూత్ర 
విభూషితుడు ........ నీలామ్బర వారవాణ (చొక్కా ధరుడు, వాసుకి యజ్ఞసూత్రముగా 
వ. నున్నవాడు, .. అంటూ చాల వివరాలతో 10వ అధ్యా, 281 నుండి 259 శ్లో. 
వరకు ఈశ్వర సంహిత. (పాద్మ. క్రియా కైరవ చన్దికలు కూడ చాలవరకు పైవర్ణనను ఇచ్చినవి) 
అట్టి గరుడ పటమును ధాన్యాధివాసమున నుంచవలెను. నయనోన్మీల నాదులను, 
ప్రతిషాదులను చేయవలెను. దర్చణమున స్నపన మొనర్చ వలెను. (పటస్థ గరుడునకు 
ప్రతిసర బన్ధనము అష్టాక్షణ మన్రన్యాసము గరుడ పంచాక్షర మన్హము మొదలగునవి 
క్రికైచం పుట 175న చెప్పబడినవి.) శయ్యయందు శయనింప జేయవలెను. 


“ పటమునకు వాయువ్యమున మాహాకుంభమును, ఉత్తరమున కరకమును, 


అపష్టదిక్కులయందు ఎనిమిది కలశలను ఉంచి, మధ్యనున్న కుంభమునందు గరుడుని, 
కరకమున చక్రమును, ఇంద్రాదుల నష్టదిక్కులయందు ఆవాహన మొనర్చి 
పటముననున్న గరుడుని నైవేద్యాన్తము పూజించవలెను. 

కుండమునం దగ్నిని జ్వలిరిపజేసి దర్భృమూలములతో పర్యగ్ని కరణ మొనర్చి, తత్వ 
నృష్టి సంహారన్యాస హోమముల నొనర్చి, కుంభమందున్న శక్తిని కూర్చతో 
పటమునందుంచవలెను. ఆపైన గారుడ న్యాసపూర్వకముగా ప్రాజాప్రతిష్ట 
నొనరింపవలెను. * ఏహిదేవ (ఏహిఖేశ) మహాభాగ వైనతేయమహాబల ...” అని 


అను..9- ధ్వజా. దేవతాహ్వానవిధిః 827 


గరుడ ప్రార్ధన చేయవలెను. ప్రభాతమున ఆ గరుడపటమును పల్లకియందుంచి 
గ్రామ ప్రదక్షిణముగా దేవాగారమును ప్రవేశించి ధ్వజస్తంభము వద్ద కేగి, *సుపర్జోసి 
' మన్రముతో స్తంభాగ్రమున దేవున కభిముఖముగా పటబంధన మొనర్చవలెను. 
ఆపై ఉత్సవావభృధాన్తమువరకు పటమునందు వసించవలసిందిగా గరుడుని 
ప్రార్ధించవలెను. ప్రతిదినము రెండు సార్లు గరుడుని అర్చించవలెను. (ధ్వజస్తంభ 
స్థితి, ప్రమాణము, వర్దనము, స్థాపనము ధ్వజపట బంధనము చాల వివరముగా 
ఈశ్వర సంహితయందు చెప్పబడినవి) 

సాయహ్నమున దేవతాహ్వానము - భేరీపూజ - దేవునకు దక్షిణపార్వమున కూర్చొని 
చరణం పవిత్ర మన్హమున భూప్రక్షాళనము, విష్ణోరరాట మన్రమున దర్భలతో 
సమ్మార్దనము, గంధద్వారేతి మన్తమున గోమయమున అనులేపనము, ఆపఉదస్త 
మన్రమున రంగవల్లీ ప్రకల్పనము, దేవస్య త్వేతి మన్రమున అక్షతలను చల్లుట, 
ధాన్యమస్యేతి మన్తమున ధాన్యవీఠ ప్రకల్పనము, శన్నోదేవీరితి మనమున 
పద్మపత్రాలంకరణము, త్రాతార మన్రమున మధ్యభాగమున పద్మలేఖనము, ధన్వనాగ 
మన్రమున పైన దర్భలతో పరిస్తరణము, మూర్ధాన మన్హమున నమస్కరించుట, 
కోణ చతువ్మమున థృుతదీవవఎఐల నుంచుట, _ వివ్వక్సేనవూజ, 
పుణ్యాహవాచనములను జరుపవలెను. పుణ్యాహ జలమున ఆపవుదస్తు మన్తముతో 
బోరిని (ప్రోక్షించవలెను. అర్యమాయేతి వున్తమున బోరిని 
ధాన్యవిష్ట్టమునందుంచవలెను. 

భేర్యధిదేవతాహ్వానము - భూతేశుని, గదాధరుని, ప్రజాపతిని, సూర్యచంద్రులను, 
శేషుని, భూమా తృకలను, వాచస్పతి (బృహస్పతి)ని, సప్త బుషులను, నందీశుని 
అర్చించవలెను. భేరీ మధ్యమున తిగుణాత్మికయగు ప్రకృతిని, దక్షిణమున విష్ణువును 
శ్రీదేవిని, మధ్యన బ్రహ్మను, ఎడమన రుద్రుని, దక్షిణ ముఖమున సూర్యుని, 
వామముఖమున చంద్రుని, చర్మసూత్రమున వాసుకిని, దక్శిణపార్వ నవరస్రముల 
వాగీశ్వరి, క్రియ, కీర్తి, లక్ష్మి, పుష్టి విద్య, కాన్తి, దుర్గ, గణపతులను; వామపార్వ 
నవరంధ్రములయందు అత్రి, భృగు, వశిష్ట భార్గవ, నారద, గౌతమ, భరద్వాజ, 
విశ్వామిత్ర, మరీచులను; అష్టదిక్కులయందు రంభ, మేనక, ఊర్వశి, తిలోత్తమ, 
సుముఖి, కాహళాధి దేవత వాగీశ్వరిని, మర్దళాధి దేవతలు త్రిమూర్తులను, ముఖాధి 
దేవత బ్రహ్మను, మృదంగాధిదేవత రుద్రుని, రుల్లర్యధిదేవత విష్ణువును, పటహాధిదేవత 
శ్రీదేవిని, ధమరుకాధిదేవత ఈశానుని, ఉడుక్కాధిదేవత షణ్ముఖుని, కరట్యధిదేవత 


328 అను..9- ధ్వజా. దేవతాహ్వానవిధిః , 





ధర్మరాజును, తిమిలాధిదేవత వాయువును, ఢక్కర్య ధీదేవత చన్రశేఖరుని, తాళాధీదేవ 
బ్రహ్మను, వామహస్త ఖండాధిదేవత శ్రీదేవిని, దక్షిణహస్త ఖండాధిదేవత పార్వతిని, 
పూర్వాది దిక్కులయందు ఇద్రాదులను ఆవాహన మొనర్చి అర్భించవలెను. - 
(క్రికైచం.పుట - 181, 182) 

తూర్పున మర్దళము, ఆగ్నేయమున కాహళము, దక్షిణమున శంఖము, నైర్భతిన 
మృదంగము, పశ్చిమమున పల్లకీ, వాయువ్యమున పటహము, ఉత్తరమున ర్సుల్లరీ, 
ఈశాన్యమున కాంస్యము అనునవి తాళములు. 

బయట నృత్తగాయ కాదులతో పటస్థుడగు గరుడుని పూజించి, భేరికి వస్రమునుచుట్టి 
తద్విష్టోరితి మన్తమున భేరీతాడన మొనరింపవలెను. శ్రీ సూక్తమునుచ్చరించి సర్వ 
వాద్యములను ఘోషణ మొనర్చవలెను. భేరికి తూర్పున శంఖములను, ఆగ్నేయమున 
కాహళములను, దక్షిణమున మర్దఠమును, నైర్భతి యందు మురవ తన్తీ వేణువులను, 
వశ్చిమమున ఉడుక్కవృుదం౦గ టాన్వమర్శళవబలను, వాయవ్యమున 
కరటీకాంస్యతాళమును, ఉత్తరమున పటహ హ్రస్వ పటహములను, ఈశాన్యమున 
డుడ్డుకములు వల్లీహస్త ఘంటలు మొ॥నవి ఉంచవలెనని - క్రి.క్రైచం పుట - 
181. (ప్రథమ తాదడనము తద్విష్టో అను మన్రముతో, బ్రహ్మ జిజ్ఞాన మనమున 
ద్వితీయము తృతీయము కద్రుద్రా అనుమన్హమున నొనరింపవలెను. ప్రదదతాడనము 
వామహస్తమున మూడుసార్లు, ఆపైన దక్షిణ హస్తమున నదే విధముగా మూడుసార్లు 
తాదన మొనరింపవలెను. మొదట శంఖనాదము పిమ్మట కాహళ స్వనమును 
ఆపైన మూడవదిగా తాడనమును జరిపించవలెను. - ఈశ్వర సం.) 

ఆపై దేవతాహ్వానము - కుముదాదిగణములు, బుషులు, బ్రహ్మ, రుద్రుడు మొదలగు 
అందరు దేవతలకూ ఆహ్వానము. 

బలిబేరమును శిబికయం దుంచుకొని క్రమముగా తిరిగి, నృతగీత వాద్యయుతముగా 
పరిజనులందరితో కలసి అర్థ్య గంధ మాల్య ధూపదీపములతో, విమాన ద్వారము 
మొదలుకొని గ్రామ వీద్ధంతము పాయసముతో దేవతాహ్వాన పూర్వకముగా బలిప్రదాన 
మొనరింపవలెను. 

ఈశ్వరసంహితయందు కుముదాది గణేశ్వరులకు తాళ స్వర రాగ వృత్తములు 
చెప్పబడినవి- 

కుముదువకు - సమతాళము, షడ్డ స్వరము, గాంధార రాగము, విలాస వృత్తము; 
కుముదాక్షునకు - బద్ధతాళము, బుషభ స్వరము, కౌలాఖ్య రాగము, సర్వతోభద్ర వృత్తము; 
పుండరీకునకు - శృంగిణీ తాలము, గాంధార స్వరము, కౌశికా రాగము, ఖేటక నృత్తము; 


అను..9- ధ్వజా. దేవతాహ్వానవిధిః 829 


వామనునకు - మల్లతాళము, మధ్యమ స్వరము, నటభాషికరాగము, చక్రమండల నృత్తము 
శంకుకర్ణునకు - మంగల తాళము, పంచమ స్వరము, శ్రీరాగము, కాంతార కుట్టిమ నృత్తము; 
సర్పనేత్రునకు - జయతాళము, దైవత స్వరము, కామద రాగము, పృష్టకుట్టిమ నృత్తము; 
సుముఖునకు - భద్రక తాళము, పంచమ స్వరము, తక్మ్యేశీ రాగము, కటిబంధన నృత్తము; 
సుప్రతిష్టునకు - ధక్కరీ తాళము, నిషాద స్వరము, దక్ష రాగము, వామజానూర్ధ్వ వృత్తము; 
పృశ్నిగర్భునకు - బ్రహ్మతాళము, దైవత మధ్యమము, చాళాసాళ్యరాగము, ఆదిమ నృత్తము-1; 
మానవుకు - అనంతతాళము, పంచమస్వరము, మేఘ రాగము, ఆదిమ నృత్తము -2 
మిగిలిన అందరు దేవులకు భద్ర తాళము ప్రశస్తము. 
పక్షీశునకు - గరుడ తాళము, మధ్యమస్వరము, గౌడరాగము, విష్ణుక్రాంత నృత్తము; 
విఘ్నారికి - జయ తాళము, బుషభ స్వరము, వరాటి రాగము, స్వస్తిక నృత్తము ; 
ప్రాచ్యే ... ఆగచ్చ అమరగణాః కుముదానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
ఆగ్నేయే అగచ్చ అమరగణాః కుముదాక్షానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
దక్షిణే అగచ్చ పితృ గణాః పుండరీకాక్షానుయాయినః బలింగృహీత్వా తృష్తో భవతు 
నైర్భతిభాగే అగచ్చ యాతుధానాః వామనానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
పశ్చిమే అగచ్చ ప్రథమాః శంకుకర్ణానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
వాయవ్యభాగే అగచ్చ గంధర్వగణాః సర్బనేత్రానుయాయినః బలింగృహీత్వా తృష్తో 
భవతు 
ఉత్తరదిగ్భాగే అగచ్చ యక్షగణాః సుముఖస్యానుయాయినః బలింగృహీత్వా తృష్తో 
భవతు 
ఈశాన్యే అగచ్చ పిశాచ గణాః సుప్రతిష్టానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
గగనే అగచ్చ. సిద్ధగణాః పృశ్నిగర్భానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
పృధివ్యాం అగచ్చ అధరగణాః మానవస్యానుయాయినః బలింగృహీత్వా తృప్తో భవతు 
భేరీతాదనకు పూర్వము దేవతాహ్వనమొనరించి మహాకుంభము 
నర్చించవలెను. భేరీతాడన విషయమున ఈశ్వర పురుషోత్తమ సంహితలయందు 
ఇంచుమించుగా ఒకే శ్లోకములునున్నవి. చాలాతక్కువగనున్న భేదము ) చాలవరకు" 
ఆయాస్థలములయం దివ్వబడినవి. 


అను..9- ధ్వజా. దేవతాహ్వానవిధిః , 


330 


(ద్రిక 


యాకైరవ చం; 





(పేజి. నెం: 149) ప్రకారం దిక్పాలకాదులకు రాగతాళ నృత్తాదులు ఈ 


శ్రీమన్నారాయణ సంహిత య.వైకాండ 8 114-121, క్రి 
క్రిందివిధముగ నున్నవి. 






గ 
కం 
సి 
గ్‌ స్స 
న ౮ 
గ 


నను. 
త స్టా 


వం? 
సా 
కక ఇ. 


స్ట 
6ప్రె 
క్రి న. 






































గ్త్‌ 
డె 
చ 
నీ 
స్త 





ఇంద్ర 
అగ్ని 
వ్‌ 
క్రీగీతలున్నవి ఈ మా కల్యాణ గ్రంథమున ఉపయోగింపబడినవి. 


సర్వదేవులకు 





“నా న్లాజా ఆకలా 


అనుబంధము - 10 
మహవాసంకల్పము 

పాంచారాత్రాగమంలో వివాహప్రయోగములో కన్యాదానానికి ముందు 
కన్యాదాన సంకల్పము పఠించవలసి ఉన్నది. ప్రస్తుతం ఇక్కడ మహాసంకల్పము 
చెప్పబడుచున్నది. బొబ్బిలిలో చామర్తి, అంపోలువారి ఇండ్లలో లభించిన 
వివాహప్రయోగ తాళపత్రపత్రులు రెండింటియందు (ఇవి సుమారు 1850 ప్రాంతం 
నాటివి) కన్యాదాన సంకల్పము అను పేరుతో “శ్రీమత్సురా సురవర గరుడ గంధర్వ 

.” అంటూ ప్రస్తుత మహాసంకల్పానికి భిన్నమైన ఒక సంకల్పం ఉన్నది . దీని 

పూర్తి పాఠం ఈ అనుబంధంచివర ఇవ్వబడినది. కొన్ని ప్రతులలో ఇది గరుడ పీఠికగా, 

' (భద్రాచలపాఠంలో కూడా గరుడపీఠికగానే ఉంది) కన్చించడంచేత దీనిని గరుడపీఠికగా 

భావించి పూర్వులు ఈకన్యాదాన సంకల్పస్థానంలో మహాసంకల్ప పఠనం ప్రారంభించి 

ఉంటారని భావించవచ్చు. స్మార్తంలో మహాసంకల్పం అనేది కన్యాదాన సమయమున 
అవశ్య పఠనీయమని చెప్పబడినది. 

శ్లో! మహాదానేషు యజ్ఞాదౌ ప్రాయశ్చిత్తేషు కర్మసు 

కన్యాదానే నదీస్నానే మహాసంకల్పమాచరేత్‌ 

(పురాణోక్త కర్మప్రకాశిక పుట-100) 

ఈనాటి ప్రాంతీయ పాంచరాత్ర వివాహ ప్రయోగంలో “కన్యాదాన 

సంకల్పముక్తా” అని చెప్పి మహాసంకల్పానికి చాల దగ్గరగా ఉన్న సంకల్ప పఠనం 

చేస్తున్నాము. మనం చెప్పే ఈ మహాసంకల్పానికి స్మార్త మహాసంకల్పాలకు (ఆపస్తంబ, 

అశ్వలాయినాలు) చాల పోలికలున్నాయి. స్మార్త సంకల్పాలలో కూడా అక్కడక్కడ 

భేదాలు కన్పిస్తున్నాయి. ఈ సందర్భమున ఈ దిగువ అంశములను తప్పక 
గుర్తింపవలసి యున్నది. 

1) ఆగమమున కన్యాదాన సంకల్పము వేరుగా కన్పిస్తూన్నది. 
వివాహప్రయోగంలో “కన్యాదానసంకల్పముక్త్యా” అని తప్ప మహాసంకల్పమన్న పేరు 
ఈనాటికీ వాడబడుటలేదు. 

2) కన్యాదానసంకల్ప స్థానమున స్మార్తమహాసంకల్పమునకు ష్‌ 
దానిని ఉపయోగిస్తున్నాము. రానురాను లేఖనదోషాల వలన పాఠాలలో మార్చ్పులేర్చడి 
కొన్నికొన్ని చోట్ల అసలుపాఠం అంతుబట్టని పరిస్థితి ఏర్పడింది. భద్రాచలం వారి 
ప్రతిలో కూడ ఇట్టి మహాసంకల్పమే కనిపిస్తున్నది. కొన్ని స్థాలిత్యాలను సవరించేందుకు 
వారి పాఠం బాగా ఉపయోగపడినది. 


25 


392 అను..10 - మహాసంకల్పము 





అందుచే అగమమునందున్న మహసంకల్ప పాఠభేదాలను, ఆ పోలికలున్న 
స్మార్త పాఠబేధాలను పరిశీలించవలసి యున్నది. దానికోసం ఈక్రింది ఆగమ, స్మార్త 
మహాసంకల్పముల పరిశీలనము - 

1. ఆగమము శ్రీ మదచింత్యానంత సంతన్యమాన అనన్యనివార్యవీర్యస్య, అఖిలలోక 
పరిపాలన పరాయణస్య భగవతో నారాయణస్య మహా జలౌ ....”(సంతన్యతే అనేనేతి 
సతతం, తను విస్తారే - విస్తరింపజేయబడుచున్ను- (రేజేటివారి పాఠం) 
“అస్యశ్రీమదాదినారాయణస్య ఆచింత్యాపరిమిత శక్త్యా భ్రియమణాస్య” (శ్రీ కూర్మం 
బొబ్బిలి పాఠాలు) ఈ అచింత్యా పరిమిత శక్త్యా భ్రియమాణస్య లేనిదే అర్థపరిపుష్టి 
కనబడుటలేదు. 

స్మార్తపాఠము - “అథానంతవీర్యస్య (అస్య శ్రీమద్భగవతో మహాపురుషస్య) శ్రీ 
మదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా బ్రియమాణస్య” _ (వావిళ్ళవా ౫ 
యాజుష పూ.ప్ర.చంద్రిక -- పుట 197, బుగ్వేద వివాహప్రయోగం -- పుట 78) 
అర్ధం- అనంతశక్తివంతుడు, మహాపురుషుడు, భగవంతుడు అగు 

ఆది నారాయణుడు ఊహ కందని తన అపరిమిత శక్తితో భరించుచున్న ....... 

;2. ఆగమము- “మహాజలౌఘమదధ్యే పరిభ్రమమాణానాం అనేకకోటి బ్రహ్మాండానాం 
ఏకతవేం వ్యక్తావ్యక్త (వ కృతి వువాదవాంకార వృధి వ్యావ స్తేజో 
వాయురాకాశాద్యావరణైరావృతే అస్మిన్మహతి బ్రహ్మాండ ఖండ (కరండ) మండలే” 

స్మార్తంలో కూడా ఇదే పాఠం - ముఖ్యమైన బేధాలు లేవు. 

అర్భం-మహాజల సమూహము మధ్య (ఉచ్యతే సంఫీభూయతే 
ఓఘం=గుంపు - అమరం) తిరుగుచున్న అనేకకోటి బ్రహ్మాండములలో ఒక్కటియగు, 
వ్యక్తము అవ్యక్తము (అవ్యక్త ప్రకృతి) అగు, మహత్తు, అహంకారము, భూమి, నీరు, 
తేజస్సు, వాయువు, ఆకాశము అను ఆవరణములచే ఆవరించబడినదియగు, గొప్పదైన 
ఈ బ్రహ్మాండ ఖండమండలమున (కరణ్ణ = సంపుటమున) 

38. ఆగమము- ఆధారశక్తి కూర్మ (వరాహ) అనంత, (ఐరావత పుండరీక వామన 
కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సు ప్రతీకాఖ్య) అష్ట దిగ్ధజోపరివేష్టితస్య - (రేజేటి, 
శ్రీ.కూ. బొబ్బిలి పాఠాలు) 

స్మార్తంలో ముఖ్య భేదాలు లేవు. 
అర్థం -ఆధారశక్తియగు ఆది వరాహము, ఆది కూర్మము, అనంతుడు 





అను..10 - మహాసంకల్పము 3388 





(శేషో అనంతః - అమరము) అనువారలపైన అష్టది గ్గజములమీద ప్రతిష్టింపబడిన .......... 


4. ఆగమము-“*అతలవితల సుతల ప్రతల తలాతల రసాతల మహాతల సప్త పాతాళ 
లోకానా ముపరితలే...” 


స్మార్తం కూడా ఇదే విధముగా ఉన్నది 
అర్థం- పాతాళము మొదలగు ఏడు లోకములకు పెన పంటు 


5. ఆగమము-“భూలోక భువర్లోక సువర్గోక మహర్షోక తపోలోక జనోలోక సత్యలోక 

సప్తమ స్యాధో భాగే ....” 

స్మార్తం - “ప్రతిలోమేన సత్యాది లోక షట్మస్యాధోబాగే (భూలోక, 
భువర్లోక సత్యలోకానా మధో భాగే)....” ( ప్రతిలోమేన = అవరోహణ క్రమమున 
సత్యలోకమాదిగాగల ఆరు లోకములకు క్రింద గల లోకము అని తాత్చర్యము.) 

అర్థం- (చక్రవాళశైలమును మహావలయము మధ్యలో) గొప్పనాళమువలె 
నున్న అనేక పడగల వరుసలచే ప్రకాశించుచున్న శేషుని యొక్క వేయిపడగల 
మణిమండలములచే భూషింపబడిన ట్టియు......... (చక్రవాళము = చక్రాకారమున 
భూమినిచుట్టి యుండునది గాన చక్ర వాళము. దీనికి లోకాలోకాచలమనియు పేరు 
గలదు. దీని లోపలి పాఠ్యము సూర్యకిరణముల చేత ప్రకాశించును. వెలుపలి 
పార్య్వము ప్రకాశింపదు గనుక కొంత చూడబడునది కొంత చూడబడనిది అగుటచే 
లోకాలోకము - అమరము) 


7. ఆగమము- దిగ్ధంతి శుండాదోర్టండ మండితే - లోకాలోకాచలవలయుతే 
(దిగ్ధంతి శుండా దండోత్తంభితే - భద్రాచలంవారి పాఠం) 


స్మార్తం కూడ ఇదే పాఠము 


అర్భం-అన్చ దిగ్గజముల తొండములనెడు కరదండములచే 
అలంకరింపబడిన (ప్రైకెత్తబడిన)... 

ఇక్కడ నుండి ద్వీపములు, సముద్రములు, పర్వతములు మొదలగునవి 
చెప్పబడినవి. ఇందులో కొన్ని ముందు వెనుకలకు మారడము, కొన్ని లోపించడము 
వంటి భేదాలున్నాయి. అందుచేత ద్వీపములు, వర్షములు, ఖండములు, పర్వతములు 
మొదలగు వానిని గూర్చిన సరిర్లైన అవగాహన కోసం ఈ క్రింది వివరాలను 
గమనించవలసి ఉన్నది. 





384 అను..10 - మహాసంకల్పము 





భూగోళము -పాద్మ సంహిత జ్ఞాన. 9. 4నుండి, విష్ణుతిలకమున 2-138 నుండి 
ఈభూగోళ వర్ణన ఉన్నది. భూగోళవర్ణనం సాధారణంగా పురాణాలలో కన్పిస్తుంది. 
ద్వీపాలు వర్షాలు సముద్రాలు కులపర్వతాలు మనువులు మొదలైనవాని సమాచారం 
ఇందులోఉంది. భూమండలం పంచాశత్మోటియోజన విస్తీర్ణము. దీనిచుట్టూ సాగరాలు 
అంగుళీయకమువలె ఏర్పడి ఉన్నవి. దీనిలో జంబూ,ప్లక్ష కుశ, క్రౌంచ,శాల్మలీ, 
శాక, పుష్కర ఆనే ద్వీపాలున్నవి. వీనినావరించి క్రమంగా లవణ ఇక్షు సురా సర్పి 
దధి క్షీర స్వాదూదక సముద్రములున్నవి. జంబూద్వీపము భూమికి మధ్యలో 
లక్షయోజన విస్తీర్ణమున నున్నది. దీనికి రెట్టింపు విస్తీర్ణమున నున్న క్షారవారిధి 
దీనినావరించుకొనియున్నది. _ దీనిని సమర్థిస్తూ మార్మందేయ పురాణం ఇలా 
వివరిస్తోంది - 
స్వాయంభువ మనువు కుమారుడు ప్రియవ్రతుడు. ప్రియవ్రతునకు ఆగ్నీధ్రుడు 
మొదలుగాగల ఏడుగురు కుమారులు. వీరు క్రమంగా జంబూద్వీపం మొదలైన 
సప్తద్వీపాలాను పాలించారు. వారి అనంతరం ఆద్వీపాలు 46 భాగాలుగా విడిపోయాయి- 


1 అగ్నీధుడు. - జయూద్వీపం - 9 భాగాలు 
2. మేధాతిథి ఆ ప్లక్షద్వీపం ఆ 7 భాగాలు 
8. వపుష్మంతుడు - శాల్మలీద్వీపం ఒ 7 భాగాలు 
4ఉజ్యోతిష్మంతుడు - కుశద్వీపం ఒ 7 భాగాలు 
5. ద్యుతిమంతుడు - క్రాంచద్వీపం ఆ 7 భాగాలు 
6. సంభవుడు - శాకద్వీపం ఒ 7 భాగాలు 
7.సవనుడు - పుష్మరద్వీపం - 2 భాగాలు 

మొత్తం - “శర భాగాలు 


ఇందులో జంబూద్వీప విభాగాలు ఈవిధంగా ఉన్నాయి - జంబూద్వీ ప పరిపాలకుడైన 
అగ్నీధ్రుడు దానిని 9 భాగాలు చేసి తన కుమారులైన కింపురుష, వారివర్ష ఇలావృత్కరమ్య, 
హిరణ్య, కురు, భద్రాశ్వ, కేతుమాలులనువారికి హిమాలయాలకు ఉత్తరానగల 8 
భాగాలను, హిమనగ దక్షిణభాగాన్ని పెద్దకొడుకైన నాభికీ ఇచ్చాడు. నాఖి మనుమడగు 
భరతునిపేర ఆ హిమనగ దక్షిణభాగం భారత వర్షమని ఖ్యాతిగాంచింది. మిగిలిన 8 
వర్షములు ఆయా పాలకులపేర్లతో ప్రఖ్యాతమయ్యాయి. 


అను..10 - మహాసంకల్పము సేల్‌ 





మొత్తంమీద వర్షములు తొమ్మిది - అవి కింపురుష వారివర్ష ఇలావృ్యత.రమ్యు. 
హిరణ్య, కురు, భద్రాశ్వ, కేతుమాల, భారత వర్షములు. అటువంటి భారతవర్షంలో - 
ఇంద్ర ద్వీపం. కేతుమంతం, తామ్రపర్ణం గభస్తిమంతం. నాగద్నీపం, సౌమ్యం, గాంధర్వం, 
వారుణం, భారతం అనే విభాగాలు ఉన్నాయని మార్మండేయ పురాణమ చెబుతోంది. 
వీనినే నవఖండములని కొన్ని పాఠాలు పేర్కొంటున్నాయి. భారతం అటు వర్షాలలోనూ 
ఇటు ఖండాలలోనూ ఉండడంతో భారతవర్నే భరతఖండే అనే పాఠాలు కన్నిస్తున్నాయి. 
(దీనిని కూర్మపురాణం కూడా అంగీకరిస్తోండి. (చూడుడు కూర్మపురాణం 15.2 
నుండి45.21 వరకూ, 47.23 నుండి చివరివరకూ ) 

భారత వర్షము 

1.భరతుడను రాజు పరిపాలించిన దేశము, (సూర్యరాయాండ్రము]) 

2. లోకోయం భారతం వర్షం - అయం జంబూ ద్వీప నవమాంశు 
హిమసేతు మధ్యస్థో లోకః భారత వర్షమిత్యుచ్యతే- అమరము 

వర్షము = ప్రపంచ భాగము (కురు. హిరణ్యయ, రచ్యుక, ఇలావ్యత, 
హరి, కేతుమాల, భద్రాశ్న, కిన్నెర. భారతములన్గునది తొమ్మిది వర్షములు. 
(సూర్యరాయంధ్రము) 

వర్షపర్వతములు - ప్రపంచమున వేరువేరు భూభాగములను ఒకదానితో 
ఒకటి విభజించు సరిహద్దు కొండలు. ఇవి ఏడు. హిమవంతము. హేమకూటము, 
నిషధము, మేరువు, చైత్రము. కర్ణీ, శృంగి అనునవి. (సూర్యరాయాంధ్రము) 

హిమవంత్తము - కింపురుష వర్షమునకు దక్షిణమందు మేరయై 
యుండునది, నిషధము - హరివర్షమున కుత్తరమున మేర, హేమకూటము - 
కింపురుషవర్షమున కుత్తరమున మేర, _ వింధ్య - భారత వర్షమునందుండు 
కులపర్వతము, (అమరము) 

కులపర్వతములు - మహేంద్రో మలయస్సహ్యూ శుక్తిమాన్‌ గంధమాదనః 
వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాః॥। 

(ఇంద్ర (ద్వీప), కుశ (కశేరు), త్రామ, గభస్తి, నాగ, సౌమ్య, గంధర్వ, చారణ, 
భారతములు వర్షములని కొన్నిటియందు, ఖండములని కొన్నిటియందు 
కన్పించుచున్నది. భారత, కింపురుష, ఇలావృత, కురుభద్ర, అశ్శక, రమణక, మంద, 
హరణ, కేతుమూల ములను తొమ్మిది నవఖండములుగా చెప్పబడుచున్నవి. (చూడుడు 


36 అను..10 - మహాసంకల్పము 





వావిళ్ళ యా.పూ.ప్ర. చంద్రిక. పుట - 197; రాచకొండవారి వివాహ ప్రయోగము 
క్‌ 

పుట, 111; బుగ్వేద వివాహ ప్రయోగము పుట. 79; ఉపనయన వివాహవిధి 

చర్షగణపతిశాస్త్రి, పుట. 153; పురాణోక్త కర్మప్రకాళిక పుట. 101.) 


ర. ఆగమము- 

1. శేజేటివారి పాఠం --లవణేక్షు సురాసర్పి దధి క్షీర స్వాదోద కార్డవ పరివృత 
జంబూ ప్లక్ష కుశ క్రౌంచ శాల్మలీ శాక పుష్కర ద్వీప ద్నీపితే ఆ 

ఇంద్రద్వీప కుశ తామ గభస్తి నాగ సౌమ్య గంధర్వ చారణ భారతే - తే 
నవమఖందే తత్ములాచలేభ్యః, చలిత కాళిందీ నర్మదా గోదావరీ కృష్ణవేణీ తుంగభద్రా 
ప్రభృతి అనేక పుణ్యనదీ[ి - (ప్రచలిత కాళిందీ - భద్రాచలంవారి పాఠం) 

సహస్ర ప్రసరే, కురు పాంచాల మధ్యదేశ అంగ వంగ కళింగ మగధ 
మద్ర మాళవ నేపాళ చోళ గౌళ మళయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్టాట 
లాట కిరాట మరాట పాండ్య పుళింద దశార్ణవ భోజ బాంహ్లిక బర్బర కేకయ కోసల 
కుంతల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్రాది షట్పంచాశద్దేశ విరాజితే - (సహస్ర ప్రసరే - 
సహస్రమనగా ప్రపంచము, ప్రసరే = వ్యాపించిన ... * సహస్రస్య ప్రమాసి నహస్రస్య ప్రతిమాసి” 
అని యజు.అరణ్య. - 15.65) 
పంచాశత్మోటి టియోజన విస్తీర్ణ భూమండలే -సుమేరో ర్నిషధ హేమకూట హిమవ 
దింధ్యాచలానాం హరివర్ష్న కింపురుష యోర్తక్షిణే- నవసహస్ర యోజన విస్తీర్ణ 
మలయాచలా దుత్తరే - 
సువర్ణ ప్రస్త ప్రాంశు శుక్త్యా వర్తన రమణక మోహారక పాంచజన్య సింహాలం కేతి 
నవఖండత్యాకే కర్మభూమౌ - సామ్యోవతీ (?) పుణ్యక్షేశ్రే- 
శ్రీరంగ వృషగిరి సత్యవ్రత యదుగిరి పాండురంగ శ్రీమ దహోబిల ప్రభృతి భగవ 
ద్దివ్య దేశానాం- 
తామ్రపర్డీ కావేరీ కృతమాలా బాహుదా సువర్ణముఖీ కృష్ణాది నదీ నాం చోత్తర దేశీ - 
శ్రీమద్దో దావర యోత్తర కాశ్యాది(?) నిఖిల పుణ్యక్షేత్రాధిక, హిమవాన్నేరోర్టక్షిణ దిగ్భాగే- 
శ్రీశైలస్య సకలజగ సృష్టినాధస్య పరసత్యోతసంఖ్యోత(?) వర్షశతజీవినో బ్రహణః 
(ఇది పరార్ధద్వయ సంఖ్యాత వర్షశతజీవినో బ్రహ్మణః -కావచ్చు ప్రథమ ద్వితీయ పరార్థ 
ములనెడి రెండింటిచే లెక్కింపబడిన) ప్రథమపరార్థా నంతరం ద్వితీయపరార్ధే ........ 


అను..1౧ - మహాసంకల్త నము ఏం 





వాలుకాఖ్‌; 


2 శ్రీకూర్మం స బొబ్బిలి వ పాఠాలు- - తన్మధ్యే సుమేరు నిషధ హేమకూట హిమాచ 
వింధ్యాచలానాం హరివర్ష కింపురుషయో రక్షిణి, త్రికూట మలయాచల యోరుత్తరే. 
స్వర్ణప్రస్థ సుప్తికా రమణ పాంచజన్య సింహాలంకార భరతేతి నవఖందాత్మకే భరతవ 
భరతఖండే బదరికారణ్యే చంపకారణ్యే నైమిశారణ్యే పుణ్యారణ్యయో: మహాభాస్వ మ 
పరబ్రహ్మణా నియుక్తస్య పరార్థ ద్వయజీవినో బ్రహ్హణు ......... గంగావాలుకాథ్‌ః ...... 


8భ(దదాచలపాఠం.. ...... శ్రీమద్దోదావర్యా ఉత్తరతటే. కాశ్యాది నిఖీల పుణ్య క్షేత్రాధిక 
హిమవాన్నేరో గ్దక్షిణదిగ్భాగే, జంబూదీపే, భరతవర్షే భరతఖండే, శ్రీరంగ స్యోత్తరదేశే, 
గంగాగోదావర్యో ర్మధ్యదేశే, దండకారణ్యే, రామక్షేత్రే, ఆస్మిన్‌ తిరుమండపే 
భగవద్భాగవతాచార్య సన్నిధౌ - 
స్మార్తం- బవ సురా య దధి క్షీరోద కార్డవైః పరివృతే జంబూప్లక్ష కుశ 
క్రౌంచ శాక శాల్మలీ పుష్మర సప్త ద్వీ వ వృతే ఇంద్ర ద్వీప కశేరు తామ్ర గభస్తి నాగ 
సౌమ్య గంధర్వ చారణ మ ౦డమండితే మహాసరోరుహాకారే పంచాశత్సోటి 
విస్తీర్ణ భూమండలే లక్షయోజన స; జంబూ ద్వీపే సేతుబంధ మలయాచల యోరుత్తరే 


ఇక్కడనుండి రాచకొండ వివాహ సంస్కారము నందధిక పాఠము- 


(ఇంద్రాగ్ని యమ నిర్భతి వరుణ వాయు కుబేర ఈశానాష్టదిక్సాలక పాలితే. వలయాకార 
లవణేక్షు సురాసర్పి దీ క్షీర జలార్జవై ర్నిరాజితే. అమరావతీ యశోవం త్యంభోవతీ 
రైవతీ సిద్ధవతీ న గంధర్వవతీ అలకవతీ ప్రభృతి పుణ్య పత్తనైః ప్రకాశితే, 
మహే స. మలయ స హ్యా శుక్తిమాన్‌ గంధమాధన వింధ్య పారియాత్ర సప్తకులాచలై, 
హిమవత్‌ బుక్షవ నేరు వం హిరణ్యశ్చంగ మాల్యవ త్మిష్మింధా బుష్ఫమూకనాముక 
పంచదశ పర్బతైశ్చాధిష్టితే - అంగ వంగ కళింగ కాళ్ళీర కాంభోజ గౌవీర 
సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ పాంచాల గౌళ 
మళయాల సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట పానాట పాండ్య ప్పశింద 
ఆంధ్ర మరాట దశార్ణ భోజ కుర్కురు కురు గాంధార విడర్శ విదేహ బాహ్లిక 
బర్బర కేకయ కోసల కుంతల కిరాట శూరసేన సేడన టెంకణ కొంకణ ముత్తు 
మద్ర పార్శ్వ ఘూర్జ్దర యవన జాలాంధ్ర సాల చేది సింధు ప్రభ భ్యతి విధ దేశ 
భాషా భూపతిభిర్చిచిత్రితే (ఛప్పన్న దేశ విశేష భూమిపాల విలిఖితే, గంగా గౌతట 
గోదావరీ తుంగభద్రా కావేరీ చంద్రభాగా చంపా నర్మదా యమునా సరస్ప 


338 అను..10 - మహాసంకల్పము 
యనమలకు క మ ర కండల 
కృష్ణవేణీ బాహుదా కుముద్వతీ చర్శణ్నతీ రేణుకా మదహారిణీ కృతమాలా తామ్రపర్డీ 


విశోకా కేశకీ గండకీ విచిత్రకా వశిష్టా ప్రవరా కాశ్యపీ సరయూ సర్వపాపహా 
కృశావతీ ఫల్డునీ నీ కరతోయా పుణ్యతా ప్రణీతా వ వంజులాది పుణ్య మహనదీభిః పవిత్రితే, 
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచ్యవంతికా పురీ ద్వారవతీ సౌమ్య వంతీ 
కురుక్షేత్ర రామేశ్వరాది మహాముక్తిస్టలయుతే. సరగ గుల్యల స్వామి పుష్కర త్రయ 
సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యాచలై రధిష్టితే.. భారత కింపురుష ఇలావృత 
కురు భద్రాశ్ళక రమణక మండ హరణ కేతుమూలాఖ్య నచఖండ మండితే, దండక 
చంపక వింధ్య మిశ నైమిశ కదరిక బదరిక నహుష గుహ దేవధాతుకా ద్యేకాదశా 
రణ్యాయుతే, _లక్షయోజన విస్తీర్ణ జంబూ ద్వీపే . సుమేరు నిషధ హేమకూట 
హిమాచలానాం హరివర్ష కింపురుషయోశ్ళ దక్షిణే, సేతుబంధ మలయాచలయో రుత్తరే- 
(ఇక్కదనుండి వావిళ్ళ రాచకొంద అన్నిపారాలూ నమానమే) 

సహస్ర యోజన విస్త్యతే భరత వర్షే భరతఖందే  ప్రజాపతిక్షేత్రే 
దండకారణ్యే కర్మభూమౌ సమభూమధ్య -రేభాయాం పూర్వ దిగ్భాగే మేరోర్తక్షిణ దిగ్భాగే 
శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా కావే వేర్యోర్మధ్య దేశే సమస్త కా బ్రహ్మణసన్నిధౌ 
ఆస్మిన్‌ కళ్ళాణమండపే పరబ్రహ్మణా నియుక్తస్య పరార్థదయజీవినః కారణ బ్రహ్మణ: 
ప్రథమ పరార్డే భన తిధౌ .... వారే - న జన్మ ్రభ్య త్యేతక్షణ పర్యంతం 
మనోవాక్కాయ కర్మభిః జా జానతో తోజ్ఞానతాః కృతానాం మహవి పాతకోపపాతకాదీనాం 
నవవిధానం పాపానాం సద్యః అపనోదన ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం గంగా 


చర్చా. సారాంశరూపమగు  మహాసంకల్పపాఠము పాణిగ్రహణమ్తున 
ఇవ్వబడినది. 
కన్యాదానసంకల్పము (శ్రీకూర్యపాఠం) 
శ్రీమత్సురాస్తుర వరగరుడ గంధర్న యక్షరాక్షసభూత ప్రేత పిశాచ వినాయక సిద్ధ 


యు 


సాధ్య భూత 6ప్రేత పిశాచ వినాయక సిద్ధ సాధ్య కిన్నర కింపురుష యోగినీ ఘృణి 
బ్రహ్మరాక్షస భేతాళ వ. వతీ స్మంధ పురోగగ్రహ నక్షత్ర తారాగణ సమస్త 


మృగ పశు పక్షి సరీస్టప స్తావర జంగమాది, బ్రహ్మాండ గరుడాండ రుద్రాంద 


రే 


1 స 
వైష్ణవాండ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల సప్తపాతా కానంత 


వాసుకి తక్షక కర్మోటక పద్మ మహాపడ్మ శంఖపా లాంగుళికా మహానాగ సమూహ 
మేరు హ్‌మవ లాంచి గంధమాదగ వింధ్య శ్రీకెలాసాడి మహాపరుత, గంగా 


అను.. 10 - మహాసంకలము 339 


యమునా సరస్పతీ నర్మదా కృష్ణవేణీ గౌతమీ శ్రోణ నద్యాది సకల నదీ సమూహైః , 
వ్యాస వాల్ళీక గౌతమ వసిష్ట కాస్యప భరద్వాజ విశ్నామిత్ర జామదగ్ని సనక సనత్ముమార 
యోగీం ద్రాదిత్య చం ద్రాంగారక బుధ బృహస్పతి శుక్ర శనైశ్చర రాహు కేత్పాది 
సర్వేగ్రహా విశ్వేదేవాది సకలదేవ ధర్మార్ధ కామమోక్ష చతుర్విధ పురుషార్ధ సిధ్యర్థం 
సప్త సము ద్రాష్టలోకపాల దశదిక్సమూహైః ఏకాదశరుద్ర ద్వాదశాదిత్యా ద్యష్టవసు 
చతుర్దశభేద మన్వింద్ర సప్రబుషిగణ చతుర్దశ భువన పంచాశదక్షర షోడశస్వర 
మంత్రౌపమంత్ర ఓంకార వషట్మార స్వాహాకార స్వధాకార సుఖదుఃఖ పుణ్యపాప 
ధర్మాధర్మ రాజనతావునసాత్నిక వ్యక్తావ్యక్త వువాదవాంకార 
పృధివ్యాపస్తేజోవాయురాకాశ పంచమహాభూత దశేంద్రియ వాక్సాణి పాద పాయూపస్థ 
త్వ కృక్షు శ్రోత్ర జిహ్వాఘాణ వచనాదాన గమన విసర్దానంద శబ్ద స్పర్శ రూపరస 
గంధ మనో బుధ్యహంకార చిత్త సంకల్ప వికల్ప నిశ్చయాకార సంధాన త్వ జ్మాంస 
రుధిర మేదో మజ్ఞా స్నాయ్యాస్తి సప్తధాతువికార ప్రాణాపాన వ్యానోదాన సమాన 
నాగకూర్మ కకుర దేవదత్త ధనంజయ ఇడ పింగల గాంధార సుషుమ్న నాడ్యాది 
ద్విసప్తతి సహస్ర నాడికా సమూహైః షడంగ బుగ్యజుస్సామాధర్వణ పదపదార్థ 
వాక్య వాక్యార్ధ గద్యపద్యార్థ వైశేషిక నైయాయిక పూర్వోత్తర మీమాంసాచరణ 
భరత సంగీత సకలవాద్య ప్రబంధ సాహిత్య జ్యోతిష మన్వాది బహుపురాణ 
ధర్మశాస్తేతిహాస స్ర్రీశాస్త మంత్రశాస్త్ర మంత్రసహితజపతప సమస్త భోగ్యాభోగ్య 
వస్తుసమూహ స్వరూపస్య లక్మీసమేత శ్రీ మాన్నారాయణస్యతిరుక్కృళ్యాణమహోత్సవం 
కర్తుమ్‌ ఆశ్వత్థాశోక చూత క్రముక నారికేళ పూర్ణకుంభ పాలికా దీప ముక్తా 
తోరణాది తులసీ మాలికా కదళీస్తంభ సమేత మంగళ వస్తుఖి రలంకృ _ తేస్మిన్‌ 
పుణ్యదేశే _ బ్రహ్మేంద్రాది సకల దేవ రుద్రవసు పులస్యాది నవబ్రహ్మ తత్పత్నిఖి 
ర్లేవయోని విశేషై లోపాముద్రాదిపుణ్యాంగనా శిరోమణిఖిన్సహ సర్వే గ్రహా స్సనక్షత్రా 
శ్శుభ ఏకాదశస్థాన వలదా సువ్రనన్నా సుముహూర్డా భవంతు అన్య 
శ్రీమదాదినారాయణన్య _ శ్రీమన్నారాయణ కైంకర్యార్థం యథా శక్తి 
సాలంకృతకన్యాదానం కరిష్యే - 


340 
అనుబంధము - 11 


మంగళాష్టకములు 
1.భరద్వాజ సంహితోక్త (బొబ్బిలి) పాఠంలోని మంగళాష్టకములు 


శ్రీకాన్తా కుచకుంభ కుంకుమ పరీరంభో గుణానాం నిధిః । 
పూర్వాచార్య గుణావతార నికరః శ్రీపాంచరాత్రార్చితః। 

విష్వక్సేన విభీషణః ప్రభృతిభిః భక్రైః సదాసేవితః। 

పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషు కుర్యాత్సదా మంగళమ్‌॥! 1. 
శ్రీరామానుజ భట్టరార్య శఠగోపానంత సంకర్షణెః 

శ్రీ సౌదర్శన పాంచజన్య భరతా చార్యై ర్మహా వైష్ణవైః 

ఏతై శ్చాస్తపురాణ వైష్ణవ కథాలాపై స్సదా సేవితః 

పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషః కుర్యాత్సదా మంగళమ్‌! 2. 
ప్రాసాద ధ్వజ రత్న మండప మహాసౌవర్ణ పీఠోన్నతః 
ప్రాకారాంతర హేమరత్న రుచిభిః జాజ్వల్యమానో హరిః 

నిత్యం నిత్య మహోత్సవైః బహువిధైః మాసాది పక్షోత్సవైః 
పాయాన్నో భగవాన్‌ పురాణపురుషః కుర్యాత్సదా మంగళమ్‌॥ 3. 
విశ్వామిత్రపరాశరౌ శుకమునిః ప్రహ్లాద రుక్మాంగదౌ 
విష్వక్సేనవిభీషణౌ చ హనుమాన్‌ శ్రీవైనతేయాదయః 
ఏతైర్భాగవతై ర్ముదా ప్రతిదినం సంసేవ్యమానోహరిః 

పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషః కుర్యాత్సదా మంగళమ్‌! 4. 
శ్రీరంగే గరుడా చలే నిశిగిరౌ సింహాచలే మందిరే 

వైకుంఠే కనకా చలే గిరిపతౌ నారాయణాఖ్యాచలే 


లోకాలోక మహాచలే చ నిషధే పుణ్యాచలే ష్వాశయః 
పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషః కుర్యాత్సదా మంగళమ్‌!! 5. 


మీనః కచ్చప సూకరౌ నరమృగః కుబ్లో మహాభార్గవో 

రామో యాదవనాయకో౭£_ పి రసికః కృష్ణశ్చ కల్మ్యాహ్వయః 
లోకానాంపరి పాలనాయ సమభూ ద్దేవో జగద్రక్షకః 

పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషు కుర్యాత్సదా మంగళమ్‌! 6. 


అను..11 - మంగళాష్టకములు తశ 


శ్రీలక్ష్మీ కమలాలయా వసుమతీ రామా జగద్రక్షిణీ 

కల్యాణీ సకలేశ్వరీ హరిసతీ భాగ్యానుసంధాయినీ 

శోభాంగీ విమలేక్షణా విమలినీ నారాయణీ సంయుతః 
పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషు కుర్యాత్సదా మంగళమ్‌! 7. 


నానావేదపురాణ సార విభవః శ్రీ పాంచరాత్రార్చితః 
శాస్తాణామధికై స్స్పమస్త ఫలదైః శ్రీ వైష్ణవై శ్భాశ్వతైః 

భక్తె ర్భాగవతై రమర్త్య నికరై రాసేవ్యమానో హరిః 

పాయాన్నో భగవాన్‌ పురాణ పురుషః కుర్యాత్సదా మంగళమ్‌! 8. 


2. వేంకటేశ్వర మంగళాష్టకములు 
1. శ్రీబ్రవ్మాచ పురన్ద రానిల యమ క్రవ్యాద యోమోధిపాః 
వాయు ర్గుహ్యకరాజ శంకర ముఖా దేవశ్చ దిక్పాలకాః 
యక్షాః కిన్నర సిద్ధచారణగణా గంధర్వ విద్యాధరా 
మంగా వేంకటనాథయో శ్ళుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


2, _ వాగ్దేవీ హిమశైలరాజ తనయా లక్ష్మీశచీ రోహిణీ 
స్వాహా సత్యవతీ పులోమ తనయా౭. రుంధత్యహల్యా సదా 
భూమి ర్ఫూమిసుతా 2_నలవధూః తారా౭ి నసూయాపిచ 
మంగా వేంకటనాథయో శ్శుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


3. _ భారద్వాజ మరీచి కణ్వ పులహ వ్యాసాశ్చ గర్జ్వంగిరో 
విశ్వామిత్ర పులస్య గౌతమ వసిష్టాత్రేయ భృగ్వాదయః 
మార్మండేయ సుమంత శౌనక శుకా శ్రీ వామదేవాదయో 
మంగా వేంకటనాథయో శ్చుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


శ కైలాసో మలయాచలో హిమగిరి ర్లేమాద్రి రస్తాచలః 
నీలో వింధ్య సువేల వేంకట మహావిద్యాద్రి సింహచలాః 
క్రాంచో మందర చక్రవాళ నిషధో గోవర్ధనో శుక్తిమాన్‌ 
మంగా వేంకటనాథయో శ్శుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


ప్రశ2ి 





అను.. 11 - మంగళాష్టకములు 
కృష్ణాసింధు సరస్వతీ మలహరీ తుంగ ప్రణీతాచలా 
చిత్రా వేత్రవతీ కళింద తనయా జహ్నోస్సుతా గౌతమీ 


కావేరి వకుళావతీ కమలినీ భద్రాది నద్య శ్ళుభాః 
మంగా వేంకటనాథయో శ్ళుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


మందారో హరిచన్టన స్సురతరుః పున్నాగ కల్పద్రుమో 
అశ్వత్థః కదళీ కదంబ పనసౌ ఖర్జూర చూతాదయః 

నింబో దుంబర నాగకేసర వటాః జంబూ ప్రియంగు ద్రుమాః 
మంగా వేంకటనాథయో శ్శుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


భేరీ దుందుఖి వేణు కాహళ మృదం గాతోద్య వీణారవాః 
ధక్కా శంఖ కటాహకాదిక మహా వాద్యాని, విప్రాశిషః 
దూర్వా జీరక గంధపుష్పు ఫలదా పుణ్యాంగనా భూషితా 
మంగా వేంకటనాథయో శ్ముభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 
వివ్రా వేదవిద స్సమస్త భగవ ద్భృక్తా మహాగాయకాః 

రంభా ద్యప్సరసః పురంధ్రి జనతా కల్యాణ నానావిధాః 
విద్వాంసః సకలాగమ స్మృతి పురాణజ్ఞా స్తథామాగధాః 
మంగా వేంకటనాథయో శ్ళ్శుభదినే కుర్వన్తు వాం మంగళమ్‌! 


8. గోపాలమంగళాష్టకములు 


క్షే 


కాళీందీ పులినాంగణే కిసలయ స్తోమే వసిత్వా ఘనే 

కుర్వ న్వేణు నినాద మద్భుతకరం గోపాలబాలావృతం 
గుజ్ఞూనిర్మిత కర్ణభూషణ ధరో గోపాలబాలో హరిః 

దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌!। 


గో గోవత్స తదీయ పాల నివహాకారం భజిత్వా క్షణా 

దేకాబ్బం విచరన్‌ సరోరుహ భువా సంస్తూయమానః ప్రభుః 
హస్తాబ్టే దధియోజితాన్న కబళో గోపాలబాలో హరిః 

దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సృదా మంగళమ్‌! 


అను.. 11 - మంగళాష్టకములు 343 


8. గోపాంభోజముఖీ గృహాంచిత పయో దధ్యాది చౌర్యాదరో 
మాత్రో లూఖల బంధి తోర్టునయుగం భిత్వా ధనేట్పుత్రయోః 
దద్యా ద్దర్భన మాత్మన స్సభగవాన్‌ గోపాలబాలో హరిః 
దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌! 

శ్రీ గోపాల సతీ యుగాంతర గత స్సర్వత్ర దేవాంగనా 

జాలై స్సంభృత మోద మీక్షిత తమః కోట్యంగజాకారవాన్‌ 

వంశీనాదసుధా ఫ్లతావని నభః గోపాలబాలో హరిః 

దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌! 


బాలాయాహి మహార్దవస్తు నిచయం హిత్వా కిమర్థం భవాన్‌ 
మృదృ్భక్షోసి కరోమి తాడన మితి ప్రోక్త స్సదా నేతి యః 

వక్షే మాతు రజాండ మీక్షితు మధాత్‌ గోపాలబాలో హరిః 
దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌॥ 


నీలాంభోజ తను ర్మహా మహిమవాన్‌ కారుణ్య రత్నాకరః 
పద్మాక్ష పరమేశ్వరః పరతరః పద్మారి మి శ్రేక్షణః 

పద్మాభూవని తానుకూల హృదయో గోపాలబాలో హరిః 
దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌! 


శ్రీరంగే గరుడాచలే ఫణిగిరౌ శ్రీయాదవక్ష్మాధరే 

శ్రీ శ్వేతాద్రి సుధౌచ కేసరిగిరౌ నీలాచలే సంస్థితః 

భక్తానా మభయప్రద శ్శుభకరో గోపాలబాలో హరిః 

దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌॥। 


దుష్టానాం హరణాయ సాధుజన రక్షాయైచ గాండీవినః 
సారధ్యం కృతవాన్‌ స్వభక్షజన వాత్సల్యం పరిజ్ఞాపితుమ్‌ 
యో గీతార్ధ మదా న్నరస్య సజయీ గోపాలబాలో హరిః 
దంపత్యో రనయో ర్వివాహ సమయే కుర్యా త్సదా మంగళమ్‌! 


శ్రీకూర్మ మంగళాష్టకములు 

క్షీరామ్భానిధి మంధనోద్ధృత సుధా పానోన్ము భోత్మంఠతా 
నన్త స్తోత్రపరా నతాఖిల సురాఖీష్ట ప్రదానోద్దతః 

శ్రీ శ్వేతాద్రినివాస రాస జనితా సంపూజిత శ్రీపదః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌! 


త్రిశ్తీత్త 





అను..11 - మంగళాష్టకములు 


శ్రీ రామానుజ యోగివర్య విహిత శ్రీసత్వ సంధాంచితః 
తన్నిర్దేశ గతార్చకై రహరహ శ్రీపాళ్చరాతార్చితః 
బ్రహ్మేశామర మౌళిరత్న రుచిఖి ర్నీరాజిత శ్రీపదః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌! 


కస్తూరీఘనసార కుంకుమ మిళ బ్రీచందనాజ్బి త్తను 
ర్మన్దారామల కుంద చంపక తులస్యా బద్ధ మాలాజ్బితః 
గుజ్ఞూసన్నిభలోచ నోన్నతశిర శ్రీశంఖ చక్రాంకితః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌॥! 


మత్వా సర్వజనాన్‌ స్వపాద భజనాత్‌ స్వాభీష్ట సిద్ధింసదా 
కర్తుం భూమితలే పవిత్రత తమే శ్రీకూర్మ తీర్థే ముదా 
కృత్వా నిత్య నివాస మిష్ట ఫలదాం సేవాం సదా కుర్వతామ్‌ 
శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌! 


నానా రత్న సువర్ణ నిర్మిత మహాప్రాసాద మధ్యోల్లస 
త్స్వర్థాలబ్బుత రత్నమన్దిర తలే సద్రత్న సింహాసనే 

శ్రీశైలేశ ఫణీశ తార్‌క్ష్య విమలాద్యా సేవ్య మానః స్థితః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌॥ 


భేరీ శంఖ మృదంగ మంగళ రవై రాపూరితే వ్యోమని 
జ్యాభాగే సురముక్త కల్పక సుమై ర్వ్యాప్తే జనే హృప్యతి 
గాత్రాలంకృత భూషయా కమలయా కల్యాణ పీఠే స్థితః 
శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌! 


నానా రత్న కిరీట కుండల లస న్మంజీర హారాంగద 
గ్రైవేయామల తార హార కటకాద్యాముక్త వేషోజ్వలః 
కస్తూరీ కృతరేఖయా కమలయా కల్యాణ పీరే స్థితః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌ 
శ్రీకాన్తా శుభ గాత్ర కాన్తి లహరీ సంష్లావి తాంగోజ్వల 
స్తన్నేత్రోత్సల పూజిత స్త దధరాస్వాదేన సంతర్చితః 

తత్‌ స్మేరాజ్మురకల్పపుష్ప నివహై ర్నిష్పన్న పుష్పాంజలిః 

శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌॥। 


అను..11 - మంగళాష్టకములు 345 





9. _ శ్రీరజ్జే బదరీవనే యదుగిరౌ శ్రీ చంపకాఖ్యే వనే 
నీలాద్రౌ ఘటికాచలే కరిగిరౌ సింహాచలే నైమిశే 
భద్రాద్రౌ వృషశైల మంగలగిరి శ్యేతాచలేషు స్థితః 
శ్రీ కూర్మేశ్వర రూప భాసుర హరీ కుర్యాత్సదా మంగళమ్‌! 


ద్రశావతారమంగళాష్టకములు 


క్ష మత్య్యోచ్చస్వరబద్ధజాల నిగమాంతాకల్పహృ ద్దైత్యజిత్‌ 
స్వేచ్చాచార జలాన్తరస్థిత మహా సత్వా న్యథా లయన్‌ 
బీజానుద్ధరయన్‌ తమోమయవతి స్వశ్ళంగ స్వేచ్భాపురా 
భూకార్ధం సకలార్ధదో మధురిపుః కుర్యాత్సదా మంగళమ్‌! 


2 ధర్మా ధర్మ విచార సంభ్రమ పరై ర్దేవేశ దైత్యాధిపైః 
నిర్మ ధ్యోదధి మధ్యగం గిరివరం ధృత్వాబలే నోత్మటం 
మూర్తిం కచ్చపికాం మహోన్నత బలాం కృత్వా సుధార్ధం చరన్‌ 
శ్రీ కూర్మేశ్వర రాజశేఖర సుహృ త్కుర్యాత్‌ సదా మంగళమ్‌॥ 


3. _ సర్వాధార ధరా హృతిం ప్రతిమతి ప్రాప్తోద్యమం దానవమ్‌ 
జ్ఞాత్వా బాహుబలా ద్వరాహతనుభృ జ్జిత్వాలి సురం భీషణమ్‌ 
దేవాన్‌ మౌనివరాన్‌ చరాచరగణాన్‌ సంతోషయన్‌ సర్వదా 
భూసంస్థాన నిదాన శీలజ మతిః కుర్యాత్సదా మంగళమ్‌॥ 


*ఓ. సత్మో త్యర్భట కూట రూట శతకో ట్యత్యుగ్ర ధాటీనటత్‌ 
కోటీ హస్తరుహోత్తర త్రృకట హృ త్పశ్యల్లలా టోత్కటః 
కీటీభూత నిశాట సార భటకో ట్యుచ్చాట వార్తార్తిళృ 
ద్దాటీ మానుష సింహరూప ఘటనః కుర్యాత్సదా మంగళమ్‌! 


5... భూమిం దేవభువిం పదద్వయతలే నాక్రమ్య క్రవ్యాదనో 
త్యుగ్రం నిర్గతికం నితాన్త గుణినం నిర్మత్సరం నిశ్చలమ్‌ 
కృత్వా స్వస్థ మధస్థలే ఘనతర ధ్యాన ప్రభావా న్వితమ్‌ 
దేవేశం కృతవాన్‌ త్రివిక్రమతనుః కుర్యాత్సదా మంగళమ్‌! 

6. చణ్ఞాంశు ద్యుతి మండలాగ్ర విలస త్పాండిత్య కోదండ భృ 
ద్దోర్దండస్థ విలాస మండన గణైః దండ్యాన్‌ నృణాన్‌ ఖంగనైః 
కృత్వా £. ఖండల సన్నుతో ద్విజవరం భూ మండలం యో దదౌ 
సోద్దండ ద్విజరాజ రూప తను భృ త్ముర్యాత్‌ సదా మంగళమ్‌! 


346 అను..11 - మంగళాష్టకములు 
లతా 


7... శ్రీరామః శ్రితవత్సలః థితజనశ్రేయఃప్రదః శ్రీకరః 
శృంగారాంచిత నీలనీరదనిభః శ్రీజానకీసంగతః 
శ్రీకంఠశ్రుత నామ సంభవసుధా సేవా మహోత్సాహభృత్‌ 
శ్రీ భాగ్యామిత సౌఖ్యదో రఘుపతిః కుర్యాత్సదా మంగళమ్‌! 


&  కాలాఖీల విశాల మూల హలరు గ్వాతూల తూలీకృతా 
ఛ్చాలా ద్వీజన హాల దానవ మహా రక్షోగ్ర యక్షేశ్వరాః 
తాలాగ్రా చృలదభ్ర విభ్రమ కనత్కొతు స్ఫుర త్సుద్రధో 
రామో రాజకళావతంస తనుభృత్ముర్యాత్‌ సదా మంగళమ్‌! 


9. _ సూపాద్యామిత భక్ష్య భోజ్య పృధు నాగాపూప సమ్మంటపాన్‌ 
సత్కు ల్యామృతతుల్య శర్మర మిల చ్చాకాచ్చ పాకాన్‌ బహూన్‌ 
భూమిం నీలగిరీన్హ సౌధ శిఖరే భేరీ మృదంగాదిభిః 
స్వస్తా బుద్ధ శరీరబృ త్సురపతిః కుర్యాత్సదా మంగళమ్‌! 

10. గంగా తుంగ తురంగ సంగత తను శృంగార భవ్యాంచితః 
మ్లేచ్చాన్‌ కుచ్చిత ధర్వధర్మనిరతాం నిర్మధ్య, ధర్మాంచితాన్‌ 
విప్రాన్‌ వేదవిధాన దానవినయాచారా న్యథా పాలయన్‌ 
జాతో. కల్మ్యవతార దైత్య దమనః కుర్యాత్సదా మంగళమ్‌! 


6. రుక్నిణీ కల్యాణ మంగళాష్టకములు 
1 సత్యజ్ఞాన సుఖ స్వరూప మమలం సర్వోత్తమం నిత్య దృ 
క్రత్య క్తత్వమచిన్య శక్తి విలసద్యోగే పరబ్రహ్మయత్‌ 
లోకానుగ్రహ విగ్రహస్య జగతాం నాధస్య తస్యామరాః 
రుకిణ్యా స్పతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌! 


ల గంగాద్యా స్సరితా గ్రహాశ్చ శుభదా గన్టర్వ విద్యాధరాః 
దిక్సాలా బుషయశ్చ దేవమునయో దేవ్యశ్చ గౌర్యాదయః 
శ్రీవత్సాజ్యిత వక్షస స్సుమనసా మగ్రేసరస్య ప్రభోః 
రుక్మిణ్యా స్పృతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌! 


26 


అను..11 - మంగళాష్టకములు 


యో గోపీ నయనోత్పలై రనుపమై రారాధితో గోక్టులే 

గోభి ర్లోపసుతై రనేక మునిభి ర్యత్పద్మ కోశాన్తరే 
మయామానుష విగ్రహస్య మరుతస్తే వాలభిల్యాదయో 
రుక్క్మిణ్యా స్స్పృతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌॥ 


(బ్రహ్మా విష్ణు రుమాపతి శ్రుతిచయో వాణీ రమోమాంచితా 
ఆదిత్యా వసవో గణాధిపముఖా రుద్రాశ్చ భద్రప్రదా 

తే సర్వే యదునాయకస్య మహత స్సర్వాత్మకస్య ప్రభో 
రుక్కిణ్యా స్పతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌! 
వంశీనాద వినోద నస్దిత మహానందాదివంద్యో మహా 
నందాద్యై రభిపూజితః పరమయా భక్త్యా ముహుర్గ్షాలితః 

యః పూర్వం కమలేక్షణస్య కమలానాథస్య తస్యామరాః 
రుక్కిణ్యా స్పృతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌। 


మీనాం కాధిక సుందర స్సురవధూ దృక్పాత కాంభోధరో 
గోపీ మండల మండనాంచిత తనుర్యో సుదరః పూరుషః 
తస్యా ఖండ సుఖాత్మకస్య విదుషా మేకాత్మకస్య ప్రభో 
రుక్కిణ్యా స్సృతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌॥ 
యే సత్యం ప్రవదన్తి సర్వభువనే యా ధర్మ శీలా సియః 
పాతివ్రత్య పరాయణా స్సురభయో మన్న్దార ముఖ్య ద్రుమాః 
తేసర్వే యదునాయకస్య మహత స్సర్వాత్మకస్య ప్రభోః 
రుక్కిణ్యా స్పతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌! 
గర్గాద్యై ర్మునిభి స్పదా౬ మిత మహా షక్‌ వర్మాంచితో 
దేవైర్వ్యోమ్ని విమాన మధ్య కలితః ద్దత్త ప్రసూ నాంజలిః 
సంతుష్టామర సమ్యగాచరిత భేరీనాద సంతుష్టవాన్‌ 

రుక్కిణ్యా స్స్పతతం వివాహ సమయే కుర్వన్తు వాం మంగళమ్‌! 


తశ/ 





తిడీరి అను..11 - మంగళాష్టకములు 





7. శ్రీనారసింహ మంగళాష్టకములు 
1... ప్రహ్షాదం దురవాప శోకజలధే రుత్తార యన్నైగమామ్‌ 
బాహ్యాంతః పరిపూర్ణతాం ప్రకటయన్‌ స్తంభం విభిందన్‌ బలాత్‌ 
హేమాక్షాగ్రజ మాజఘాన నఖరైర్యోమంగళానాం నిధిః 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


2 సోమేశాబ్ద భవాష్టదికృతిముఖై రేవై ర్వశిష్టాదిభిః 
బ్రహ్మర్షి ప్రవరైశ్చ నారద ముఖై ర్దేవర్షిఖి ర్ఫూషితే 
ఆసీనో రమయా భువాసహ మహా వైవాహికే మంటపే 


శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


3. _ యత్సాదాబ్ద మరంద బిందు సద్భశీ గంగా జగత్సావనీ 
య న్నామస్మరణం దదాతి సకలా న్మామాన్‌ నృణామన్వహమ్‌ 
యత్సేవా భవసాగరైక తరణీ సోయం జగన్నాయకః 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


4. కల్యాణైక నికేతన స్సుజనితః కల్యాణ సంధాయకః 
కల్యాణప్రద కీర్తనో గుణనిధిః కల్యాణ కల్యాణదః 
కల్యాణాద్రి సమాన సారవిభవః కల్యాణ సొరాత్మకః 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


ర్‌ అన్యోన్యాభినవాక్షతార్పణవిధౌ శృంగార భంగ్యావహామ్‌ 
లక్ష్మీ వీక్షణ వైఖరీమనుభవన్‌ తత్పాణిసంగోత్సవే 
సాసందం స్మరపారవశ్య పిశునం రోమాంచ ముద్వేలయన్‌ 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


6. లక్ష్మీ దత్తవరాం పుళింద తనయాం లావణ్య సారాత్మికామ్‌ 
సంరక్తాం సుమమంజరీం కరుణయా జగ్రాహ లీలాస్పదః 
సర్వజ్ఞ ప్రధిత శ్చిరంతన ముని స్సుబ్రహ్మ చారీతి యః 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ 


అను..11 - మంగళాష్టకములు 349 
సత్యా సత్య వివేచనైక కుశల స్సత్యప్రియ స్సత్యవాక్‌ 
సత్యజ్ఞాన సుఖాత్మక స్సుఖకర స్సత్యావతారో హరిః 
సత్యః కేవల జన్మయో నతజనా నత్యాపహ స్సర్వదా 
శ్రీమాన్‌ శ్రీవిభురీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 
రాజీవాయత లోచనః ప్రవిలస ద్రాజీవమిత్రప్రభః 
రాజీవాం[ఘ్రి రజో విధూత వృజినో బ్రహ్మర్షి రాజిస్సదా 
రాజీవైక నికేతనో ముఖలస ద్రాజీవ పుష్పంధయః 
శ్రీమాన్‌ శ్రీవిభురీశ్వరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 
ఇత్యే త ద్వరమంగళాష్టకమిదం లక్ష్మీనృసింహస్య యః 
కల్యాణోత్సవ వేదికాసు పఠతే వధ్వావరస్య శ్రియై 
మాంగల్యం సుతసంపదం సువిమలాం కీర్తించ దత్వా విభుః 
శ్రీమాన్‌ శ్రీవిభు రీశ్చరో నరహరిః కుర్యా జ్ఞగన్మంగళమ్‌ ॥ 


శాపజో ఆకక్టదా- 


850 





అనుబంధం -12 
మధువర్మ ప్రకరణం 
(ఆగమ ప్రయోగమున, మధువర్మ విషయములైన యజుర్వేదీయ ఆవస్తంబ 
సూత్రోక్తవిషయములకంటె బుగ్వేదీయ అశ్వలాయన సూత్రాన్తర్గతములు చాలగలవు. 
క్రింది కారికలను గమనించగలరు.) 
1. మధుపర్మ ప్రకరణం ... అశ్వలాయన గృహ్య సూత్రాన్తర్గతం (బుగ్వేద ప్రయోగరత్నే 
-పుటి 161) 
బుత్విజో వృత్వా మధుపర్మమాహరేత్‌॥ 
టీక॥ బుత్విక్కులను వరించి మధుపర్మమునివ్వవలెను. 
2. స్నాతకాయోపస్థితాయ ॥ 
టీక॥ ఉపస్థితాయ = ఇంటికి వచ్చిన, స్నాతకాయ = స్నాతకుల కొరకు 
రాజ్జ్టేచ ॥ టీక ॥ ఇంటికి వచ్చిన రాజు కొరకు, 
. ఆచార్య, శ్వశుర, పితృవ్య మాతులానాంచ ॥॥ 
టీక॥ ఆచార్యుడు, మామ, తండ్రి సోదరుడు, మేనమామలకు మధుపర్శమివ్వవలెను. 
, దద్ని మధ్వానీయ [| 
టీక ॥ దద్ని = పెరుగునందు, మధు = తేనెను, అనీయ = చేర్చవలెను. 


లా 


శా పనా. 


ర్‌ 


లా 


సర్పిర్యా మధ్వలాభే ॥ 

టీక॥ తేనే దొరకనిచో నెయ్యిని కలుపవలెను. 

విష్టరః పాద్య మర్ధ్య మాచమనీయం మధుపర్శోగౌ రిత్యేతేషాం త్రిస్తిం రేకైకం 
వేదయన్నే॥ 

టీక॥ విష్టర = ఆసనము, కాళ్ళు కడుగుకొనుటకు జలము, ఆర్ధ్య జలము, ఆచమన 
జలము, మధు పర్మము, ఆవు, ఏతేషాం = పైన చెప్పిన వానియందు, ఏకైకం = 
ఒక్కొకృటిని, త్రిః ట్రిః = మూడేసి మారులు, వేదయన్తే = నివేదించవలెను. 
8. అహం వర్మ సజాతానాం వి........ తా మిన సూర్యః ॥ 

టీక॥ అహం = నేను, సజాతానాం = నాజనులలో, వర్ష = గ్రేష్టుడును, 
యః = ఎవడు, మాం=నన్నుు అభిదాసతిచ = హింసించువాడో, తం 
=వానిని, అధితిష్టామ = తొక్కుచున్నాను, ఇతి = అని (చెప్పి, ఉదగగ్రే 
విష్టరే = ఉత్తంమునకు అగ్రముండిన ఆననమందు, ఉవవిశేత్‌ = 


గె 


10. 


క. 


మట్ట 


19, 


క్షేత్త 


అను... 12 - మధుపర్మప్రకరణము 351 





కూర్చుండవలెను, వా = లేక, ఆక్రమింపవలెను. 

పాదౌ ప్రక్షాలౌపయీత దక్షిణమగ్రే బ్రాహ్మణాయ । ప్రయచ్చేత్‌ ॥ 

టీక॥ (యజమానుడు) పాదౌ ప్రక్షాలౌాపయూీత = కడుగ వలయును, 
'బ్రాహ్మణాయ = బ్రాహ్మణుని కొరకు (బ్రాహ్మణుదైతే), ఆ(గ్రే = ముందు, 
దక్షిణం = కుడికాలిని ప్రయచ్చేత్‌ = (కడుగుటకు) ఇవ్వవలెను. 

సవ్యం శూద్రాయ ॥ టీక॥ (శూద్రుడైతే) శూద్రునికొరకు, సవ్యం = 
ఎడమకాలును 

ప్రక్షాళిత పాదః అర్ధమంజలినా పతిగృహ్య॥ 

టీక॥ కడుగబడిన పాదములు కలవాడై, ఆర్హ్యం = గంధపుష్పములతో కూడిన 
నీటిని, అంజలినా = అంజలిచేతను, (వ తిగృవ్యా = 
ప్రతిగ్రహించవలెను. 

అథాచమనీయేన్వాచామతి । అమృతోపస్తరణమసీతి | 

టీక అథ = ఆపైన, ఆచమనీయేన = ఆచమన ఉదకముచేత, 
అమృతోపస్తరణమసి = అమృతోపస్తరణమసి అను మన్హమును 
చెప్పి, ఆచమనము చేయించవలయును. 

మధుపర్క మాహ్రియమాణ మీక్షేత మిత్రస్యత్వా చక్షుషా ప్రతీక్ష ఇతి ॥1 
టీక అహ్రియమాణ = తీసుకొని వచ్చిన మధుపర్మమును, మిత్రస్య అను 
మన్రమును చెప్పి, ప్రతీక్ష = చూడవలె. 

దేవస్యత్వా సవితు : ్ర...... రతి గృహ్జామీతి తదంజలినా ప్రతిగృహ్య, 
మధువాతా బుతా యత ఇతి బుచేనావేక్ష్యాల నామికయా చాంగు స్టేనచత్రిః 
ప్రదక్షిణమాలోధ్య వసవస్తాగాయ శ్రేణఛందసాభక్షయన్వ్వితి పురస్తాన్నిమాప్టిన్‌॥ 
టీక ॥ దేవస్యతే అను మన్హము చెప్పి ఆ మధుపర్మమును అంజలితో గ్రహించి, 
మధు వాతా బుతాయతే మధుక్షరన్తి సిస్టవ; మాధ్వీన్న స్పంత్వాషదీః ॥ 
మధు నక్తముతో షతి మధుమాత్పార్శివగ్‌ం రజః మధుద్యారస్తు నః పితా ॥ 
మధుమాంనో వనస్పతి ర్మధుమాగ్‌ం అస్తు సూర్యః మాధ్వీర్లావో భవన్తున॥ 
అను మూడు బుక్కుల చేత చూచి నాలుగవ వ్రేలుచేతను బొట్టన వ్రేలిచేతను 
మూడు సారులు ప్రదక్షిణముగా కలియ బెట్టి భక్షయన్తు అను మనమును 
చెప్పి తూర్పు దిక్కునందు చల్లవలెను. 


352 


అను.. 12 - మధుపర్మప్రకరణము 





15. 


16. 


18. 


19, 


20. 
2్ష 


లల 


23. 


బత 


రుద్రస్వాత్రైష్టుభేన ఛందసా భక్షయన్వితి దక్షిణతః । ఆదిత్యా స్త్వాజాగతేన 
ఛందసాభక్షయంత్వితి పశ్చాత్‌ | విశ్వేత్వాదేవా అనుష్టుభేన ఛందసా భక్షయన్త్వి 
త్యుత్తరతః। భూతేభ్య స్వేతి మధ్యాత్‌ త్రి రుద్లుహ్య॥ 

టీక 1 రుద్రస్వా మన్తమున దక్షిణము వైపున, ఆదిత్యాస్త్వా మన్హమున 
పడమటివైపు, విశ్వేత్వా మంత్రమున ఉత్తరమువైపున చల్లవలెను. త్రిః = 
మూడుసారులు, ఉద్దహ్య =తీసుకొని. 

విరాజో దోహోసీతి ప్రథమం ప్రాశ్నీయాత్‌ । విరాజో దోహమశీయేతి ద్వితీయం, 
మయిదోహః పద్యాయై విరాజ ఇతి తృతీయం॥ 

టీక॥ పైన చెప్పిన మూడు మన్హములతో ముమ్మారు ప్రాశనము చేయవలెను. 


న సర్వం॥ _ టీక॥ సమస్త మధుపర్మమును త్రాగకూడదు. 

న తృప్తిం గచ్చేత్‌ ॥ 

టీక॥ (ఆ మధుపర్మమును త్రాగుట చేత) తృప్తిని పొందగూడదు. 
బ్రాహ్మణాయో దజ్ముఖో చ్చిష్టం ప్రయచ్చే దలాఖే ప్పు॥ 

టీక ॥ బ్రాహ్మణాయ = బ్రాహ్మణుని కొరకు, ఉత్తరపు దిక్కు ముఖము కలవాడై, 
ఉచ్చిష్టం = మిగిలిన మధుపర్మమును, ప్రయచ్చేత్‌ = ఇయ్యవలయును, 
అలాభ = దొరకనిచో, అప్పు = నీటియందు వేయవలెను. 

సర్వంవా॥ _ టీక॥ లేక సమస్తమధుపర్మమును శ్రాగవలెను. 

అథా చమనీయేనా న్వాచామతి అమృతాపిధానమసీతి॥ 

టీక॥ ఆపైన ఆచమన యోగ్యమైన నీటిచేత అమృతాపిధానమసి అను 
మనమును చెప్పి ఆచమనము చేయవలెను. 

“సత్యం యశః శ్రీర్మయిశ్రీ శ్రయతా ” మితి ద్వితీయః ॥ 

టీక॥ పై మన్తమును చెప్పి రెండవసారి ఆచమనము చేయవలె. 
ఆచాన్తోదకాయ గాం నివేదయన్నే 

టీక॥ ఆచమనము చేసిన వానికొరకు ఆవును, వేదయన్తే = వచ్చినదని 
హతోమే పొష్మా పాప్మామే మత యితి జపి త్వోం కురుతేతి కారయిస్యన్‌ 11 
టీక॥ మే = నా యోక్క, పాప్మా = పాపము, హతం = చంపబడినది, ఇతి= 
అని జపముచేసి, కారయిప్యన్‌ = ఆవును చంపుటకు ఇచ్చయించినయడల, 
ఓం = అంగీకార మును, కురుత = చేయుడు, ఇతి = అని చెప్పవలెను. 


అను..12 - మధుపర్మప్రకరణము 358 





2ర్‌ 


26. 


మాతా రుద్రాణాం దుహితా పశూనాం స్వసాదిత్యానాం మమృతస్య నాభిః 1 

ప్రణువోచం చికితుషే జనాయ మాగామ నాగామదితిం వధిష్టేతి జపి త్వో 

ముత్సృజతే త్యుత్రృక్షన్‌॥ 

టీక ఉత్రృక్షన్‌ = (ఆవును) విడిపింప నిచ్చగలవాడైతే, మాతా రుద్రాణాం 

అను మన్రమును, జపిత్వా = జపము చేసి, ఓం = అంగీకారమును, 

ఉత్సృజత ఇతి = (ఆవును) విడువవలయును అని చెప్పవలెను. 

నా మాంసో మధుపర్మోభవతి 11 

టీక॥ మధుపర్మము, అమాంసః = మాంసము లేనిది, న భవతి = కానేరదు. 
1 ఇతి మధు పర్మ ప్రకరణం సంపూర్ణం ॥1 


2 అహ్హుబ గృహ్యసూత్ర ప్రయోగమున, మధహ్మ విషయమున, ఈ క్రిందివి ముఖ్యమైన మార్చలు - 


క్షే 


రాలాహి రు ఖై 


మధుపర్మ ద్రవ్యములు “* దధిమధ్వా ” దులు అని, * దద్నష్ణానే 

పయో వికల్పేన లభ్యతే! అభావే ఉదకం చ ” అని, మధుపర్మమును 

పిధానయుత కాంస్యపాత్రమున ఉంచవలెనని చెప్పబడినది. 

ఆర్థ్యమును కూర్చతో కూడిన మృణ్మ్యయపాత్రమునందుంచి ఇవ్వవలెను. 

పాదప్రక్షాళణనము ఆపఃపాదా అను మన్షముతో చేయవలెను. 

ఆపస్తంబమున మధువాతా మన్రపప్రయోగము కన్పించలేదు. 

“యన్మధున” మంత్రంతో ప్రాశన. 

స్నాతకాయ, ఆచార్యాయ, బుత్విజో వేదాధ్యాయాయ, శ్వశురాయ, రాజ్డేషు 

సహ గవా మధుపర్శః గార్జ్వో ధర్మ ఉక్తోవా। అవేదాధ్యాయాయ వినాగవా। 

- అనేది కేవలం ఆపస్తమ్బీయం. 

“మాత్రా రుద్రాజాం ....” అను మంత్రము ఆపస్తంబమున కన్పించలేదు. 
శానా ఇఆక్టరా- 


354 
అనుబంధము - 18 


పుష్పయాగవిధి 
(శ్రీ పురుషోత్తమ సంహిత 25. అధ్యాయము) 
ఉత్సవ పర్యటన వలన, అస్పృశ్య స్పర్శనము వలన ఏ కొద్దిపాటి 
దోషమైన ఏర్చడినచో, తద్దోషపరిహారార్థము పుష్పయాగము చెప్పబడినది. 

- సమాప్త దినమున రాత్రి లేదా ఆ మరునాటిరాత్రి పుష్పయాగం చేయవలె. 
ఆస్థానమంటపమున గాని, యాగమంటపమునగాని తాలము ఎత్తు, రెండు తాలముల 
ఆయామ విస్తారములు గల మహావేదిని కల్పించి దానియందు దేవుని ఉంచవలె. 
దాన ముందు భూతలమున రెండు హస్తములు పొడవు వెడల్పులతో జానెడు ఎత్తుతో 
అద్దమువలె సమతలముగ నుండునట్లు వేదినేర్చరచి, దానికి దక్షిణమున పంచవర్ణ 
చూర్ణములను, పుష్పములను సమకూర్చు కొనవలె. - ప్రోక్షించిన తర్వాత ఆ రెండవ 
వేదియందు మండలమును లిఖించవలె. 

- శ్యామచూర్ణమున కర్ణికనేర్చరచి, దాని చుట్టూ పీత చూర్ణమున వృత్తము లిఖించవలె 

- ఆ తర్వాత ఇంద్రాది దిక్కులయందు క్రమముగా శ్వేత, రక్త, పీత శ్యామ వర్ణములతో 
పూరించిన నాలుగు దళములను కల్పించవలె - దళాన్తరములయందు తెలుపు పసుపు 
రంగులను పూరించవలెను - దానిచుట్టూ శ్వేత వర్ణమున వృత్తము కల్పించి, అందు 
అష్ట దళములను క్రమముగా ప్రాగాదిగా శ్వేత, శ్యామ, రక్త, శ్వేత, పీత, రక్త, శ్యామ, 
శ్వేత వర్ణములతో పూరింపవలె - దళాంతరాళములయందు రక్త, ధూమ్ర వర్ణములు 
పూరించవలెను - దీనికి పైన రక్తవర్ణ చూర్ణమున బ్రమణమొనర్చి అందు అష్ట 
దళములను లిఖించవలె - వానిని పీత వర్ణమున పూరించి దళాంతమున నలుపును, 
అంతరాళముల తెలుపును పూరించి ధూమ్ర వర్ణమున నేమి నేర్చరుపవలె - దానికిపైన 
ద్వాదశ దళములను పంచవర్ణ మిభ్రితముగ పూరించి దళాంత రేఖలు శ్వేత రక్త 
మిశ్రితములుగ, దళాంతరాళములయందు పసుపు పచ్చనిరంగుతో నింపవలె - దాని 
చుట్టూ శ్యామ చూర్ణమున మనోహరమగు వృత్తము నేర్చరచి దానియందు శ్వేతరక్త 
కృష్ణ చూర్ణములను నింపవలె - నాలుగు దిక్కులయందు నాలుగు ద్వారముల నేర్చరచి 
అందు క్రమముగా అధిదేవతల నావాహన మొనర్చవలె. 

మండలమున దేవతావాహన - కర్ణికా మధ్యమున శంఖచక్ర శ్రీవత్స వనమాదులతో 

శ్యామవర్ణమున శోభిల్లు పరాత్పరుడగు వాసుదేవుని ద్వాదశాక్షరీ మంత్రముతో 

ఆవాహన మొనర్చి పూజించవలె - ఆపైన గల దళ చతుష్మమున ఇంద్రాదిగా 


అను..18 - పుష్పయాగవిధి 355 


శ్వేతవర్ణమున శుద్ధ స్ఫటిక స్వరూపుడగు వాసుదేవుని, యెజ్ఞని దళమందు 
జాజ్వల్యమానమగు శరీరమున వెలుగు సంకర్షణుని, పీతవర్ణ దళమున కనక 
ప్రభలనొప్పు ప్రద్యుమ్నుని, _ నల్లని దళమందు మేఘశ్యాముడగు అనిరుద్దుని 
అర్చించవలె - ఆపై గల 8 దళములయందు అష్టాక్షరిని, ఆపై గల 6 దళములయందు 
షడక్షరిని, _ ఆపై గల 12 దళములయందు ద్వాదశాక్షరిని లిఖించవలె - కర్ణిక 
చుట్టూగల ఐదు వలయములయందు పృధివ్యాధి ఫంచభూతములను, దళాంత 
రేఖలయందుననూ ఆవరణములు నాల్గిటియందుననూ సాత్విక రాజస తామస 
గుణములను, దళముల చివరిభాగమున బుగాది వేదములను, అపై 
ఆవరణములయందు బ్రహ్మాది దేవతలను, రక్తవర్ణముగల స్థలములలో బ్రహ్మను, 
శ్వేతమున విష్ణువును, కృష్ణవర్ణమున రుద్రుని యథోచితముగ ఆవాహన మొనర్చి 
అర్చించవలె - ప్రథమావరణ ద్వారచతుష్కమున పాలికలను, ద్వితీయావరణ 
ద్వారచతుష్మమున అష్ట మంగళలములను, తృతీయావరణద్వార చతుష్మమున 
కుముదాదులను ఆవాహనమొనర్చి గంధ పుష్పాదులతో అర్చించవలె - మండలాంతస్థ 
దేవులను వారివారి వర్జ్ణానురూపములగు సుగంధ కుసుమములతో పూజించవలె - 
ఆమండలమున ఉత్సవ బేరములనుంచి ధ్యానించి అర్చించవలె. 
పుష్పయాగమున ద్వాదశారాధన విధి - ఆనాటి రాత్రి వేదవాద్య పురస్పరముగా 
శోడశోపచారములను 12 మార్లు యథావిధిగ నొనర్చి పాయసాన్నములను, ఆ(మ్రాది 
ఫలములను, ఘృతపక్వ భక్ష్యములను నివేదన మొనర్చి, పానీయాచమనములు, 
కర్పూర తాంబూలములు సమర్పించి పాదములయందు పుష్పాంజలి సమర్చించవలె 
దేవుని యానము పైనధిరోహింపచేసి ఆలయమును చేర్చవలె - ఆపై స్వామిని 
సర్వాలంకార శోభితమగు శయన మంటపమున పుష్పశయ్యప్నె నాసీనునొనర్చి 
అర్చించి, దేవాగారమును ఏడుసార్లు ప్రదక్షిణమొనరింపచేసి మండప మధ్య భాగమున 
భద్రపీఠమున నాసీనుని జేసి దేవేరులను ఎదురుగ నుంచి కవాట బంధనాదుల 
నటనముతో _లక్ష్మీసంవాదమను ఉత్సతవమును జరిగించవలె - ఆపైన దేవుని 
దేవేరుల నడుమ నాసీనుని జేయవలె - అటుల దేవేరులతో కూడియున్న శ్రీస్వామివారి 
ప్రతిబింబమును ఎదుటగల దర్చణమున నెవ్వరుసేవింతురో వారి పాపములెల్ల నశించి 
నర్వాభీన్టములనందగలరు - ఆపై స్వామికి పాయసాన్న నివేదనము 
శర్మరమిశ్రితములగు శ్లీరముల నివేదనము, కర్పూర లవంగ యుక్తమగు 
తాంబూలమును నీరాజనమును సమర్పించి, ప్రణమిల్లి, శయ్యోపచార విహితములగు 
ఉపచారములను జేయవలె. 


856 అను..18 - పుష్పయాగవిధి 





- ఆపైన పాలికలయందు గల అంకురములచే స్వామిని పూజించి, అగ్నిని ప్రతిష్టించి 
మూలమన్రమున సమిధాజ్య చరువులతో అష్టోత్తరశతాహుతులనొనర్చి, పంచోపనిష 
న్మంత్రములతో ప్రాయళ్చిత్తాహుతులను ఘృతముననొనర్చి పూర్ణాహుతినీయవలె. 

- అనంతరము అగ్నిని ఉద్వాసన మొనర్చవలె - తోరణ ధ్వజ పతాక దేవతల నుద్వాసన 
మొనర్చి ధ్వజస్థంభమునందున్న పటస్థ గరుడుని పూజించి సంహారక్రమమున 
ఉద్వాసన మొనర్పవలె - ధద్ర్వజనస్తంభమును,(ఇదిశాశ్వత ధ్వజస్తంభము లేని 
ప్రక్షమున-ఎడిటర్‌) పటమును, రజ్జువును గూడ ఆచార్యున కొసగుటచే గరుడుడు 
తృప్తినందును - ఆపైన ఆవాహిత సర్వదేవులకు బలినొసంగి ఉద్వాసన మొనర్చవలె 

- భక్తులకు స్వగ్రామముల కేగుటకు అనుజ్ఞ నీయవలె - మంగళ వాద్యములతో స్వామిని 
దేవాలయమునందు ప్రవేశింపజేయవలె - మహోత్సవకర్త ఆచార్యుని పూజించి నూరు 
నిష్మములను, యథాశక్తి నొసగవలె - అందు సగము బుత్విజులకు, అందు సగము 
పరిచారకులకు నివ్వవలె - నృత్త గీత వాద్యాదు లొనరించినవారికి, భక్తులకు, 
బ్రాహ్మణులకు, యజమాని తన విభవానుసారము దక్షిణ లొసంగి, దీనులు, అంధులు, 
వికలాంగులగువారల కన్న వస్తాదుల నొసంగవలె - క్రియ యను శరీరమునకు 
దక్షిణ ప్రాణము వంటిది - దక్షిణ హీనమగు క్రియ జీవములేని శరీరమువలె 
నిష్టలమగును - గాన విత్తాను సారము స్వల్చ్బమైనను తప్పక యాగదక్షిణ నొాసంగవలె 

- ఇట్లు యథావిధిగ నెవ్వరు శ్రీమన్నారాయణుని మహోత్సవము నొనరింతురో వారు 
తప్పక విష్ణసాయుజ్యము నందుదురు - ఎక్కడ నీమహాయాగము జరుగునో ఆ 
(గ్రామమున, ఆ పట్టణమున, ఆదేశమున, ఆరాష్ట్రమున దుర్శిక్షమనునది సంభవింపదు. 
ప్రజలు సర్వదు:ఖ వినిర్ముక్తులై సుఖమున నుందురు. 

కపింజల సంహిత (పుష్పయాగవిధి 24 అధ్యాయము) 

-మంటపమున మండలమును రచించవలె - భద్రకము కాని, స్వస్తికముకాని 
చక్రాబ్దముకాని, చతురస్రముకాని కల్పించవలె. 

మండలమునేర్చరచు విధానము :- పూర్వాదిగా ద్వారద్వారమున 
రెండు రెండు ఘటికలను, అదేవిధముగా శరావములను ఉంచవలె - ఇంద్రాదీశాన 
పర్యంతం (క్రమముగా పాలికలను ఉంచవలెను - వాని ప్రక్కన శంఖాది 
మంగళములను ఉంచవలె - పుష్పయాగమండలమును శ్వేత రక్తపీత కృష్ణ వర్ణ 
పుష్పములతో నింపవలె - అవి శుద్ధ వర్ణకములు, మిశ్రితములు కూడ కావచ్చును - 


అను..18 - పుష్పయాగవిధి 857 


పసుపురంగున కర్ణికను, రక్తవర్ణమున కేసరములను, కర్ణికావలయమును రక్తవర్ణమున 


కాని పసుపురంగునకాని, _ కేసరాంత వలయమును శ్వేత వర్ణమున, దళమూల 
భాగములు శ్వేతరక్తమి(శితములు, దళా(గ్రమున రక్తవర్శము, దళనంధి 
ప్రదేశములయందు శ్యావర్ణము, అంతగ్రేఖలు ఆకుపచ్చనిరంగునను, నాభిరేఖలు 
తెలుపున, నేమ్యాది రేఖలు కృష్ణ వర్ణమున, నేమ్యన్తము తెల్లనిరంగున, నేమిని 
రక్తవర్ణమున లేదా పసుపు రంగున - అన్నియూ ఆయారంగుల పుష్పములతో 
పూరించవలె. 
అర్గకావిధి - (అర్ణకమనగా గడియ అని అమరం) మండలమునకూ చుట్టూ ప్రతిదానికీ 
రెండవది ఒక హస్తము దూరమున వృత్తమార్గమున నాలుగు రేఖలు గీసి అర్ణళములను 
కల్పించవలె - ఆ విధముగా గీసిన మొదటి బహిగ్రేఖ సిత పూపష్పములతోను, 
రెండవదానియందు పసుపురంగు పుష్పములను, మూడవదానియందు హరిత 
వర్షప్రష్పములను (పాలాశో హరితో హరిత్‌ - ఆకుపచ్చనిరంగు - అమరం), నాలుగవ 
దానియందు రక్త పుష్పములను అలంకరింపవలె. 
పద్మము యొక్క అష్టదళపద్మములలో, ప్రాచ్యాది చతుర్దిక్కులయందు వాసుదేవాది 
మూర్తులను, కోణములయందు (శ్రియాది దేవేరులను ఆవాహన మొనర్చవలె. 
రెండవ అర్గళమున - ముద్రలు పూర్వవత్‌, మూడవ అర్గకమున - లోకపాలురు 

ఆవరణ పద్మ లక్షణము - కర్ణికార్ధ ప్రమాణమున మూర్తిపద్మము, 
తదర్ధమానమున శంఖపద్మము, అదే ప్రమాణమున ఇంద్రాదులు, అదే విధమున 
గరుడ విష్వక్సేనపద్మములు నిర్చించవలె. (ఇంద్ర బాహ్యమున గరుడ పద్మము, 
సోమేశానమధ్యమున విష్వక్సేవ పద్మములను లిఖించవలె. యమ నిర్భతుల మధ్య 
ద్వారము ఏకహస్త ప్రమాణము, ప్రథమార్గళ పర్యన్తము ఇంద్ర ద్వారము ఉండవలె. ) 

దొ ప్రకాశంగారి వ్రాతప్రతిలో కన్పించిన పుష్పయూగమండల రచనా 

విధానము ఈ క్రింద నివ్వబడినది. 

ు యాగ మండల రచనా (1పకారము ([గంధాసరే 

ఈ మండలమునకు 24 అం.ల పొడవుగల సూటత్రముతో 5 
ఆవరణములను సమముగ వేసి అష్టదళ పద్మములను వెయ్యవలెను. కర్ణిక పీతవర్జము, 
కేసరములు రక్తవర్ణముచేతను, కేసరాంత వృత్తము శ్వేతవర్ణము చేతను, ఆపై నాలుగు 
పద్మములు శ్వేతరక్త మిశ్రితములగు వర్ణములచేతను, దళాగ్రములయందు, 
దళసంధులయదు, దళాంత రేఖలయందును, తదితర రేఖలయందునూ, 


358 అను..18 - పుష్పయాగవిధి 
చతుర్విధ పుష్పములచేత పూజింపవలెను. ఇట్టి పుష్పమయమయిన పద్మమందు 
అష్ట రత్నములు, వాసుదేవాది అష్టమూర్తులు, శంభాది అష్టదివ్యాయుధములు, ఇన్హ్రాద్యష్ట 
మూర్తులున్నూ వరుసగా  ప్రథమాది చతుర్ధావరణాన్తము ధ్యానించవలెను. 
కర్ణికార్థమానమందు మూర్తి పద్మమున్నూ, తదర్ధమానమందు శంఖ పద్మమున్నూ 
ధ్యానించేది. ఇన్ట గరుడ విష్వక్సేనాదులను తూర్పు దిక్కున ధ్యానించేది. శరావ 
ఘట పాలికలను ద్వారోభయ పార్వములయం దుంచవలెను. అష్టదిక్కులయందు 
అష్టమంగళముల నుంచవలెను. ఈలాగటి పుష్పయాగ మండలమునందు భగవంతుని 
ఆవాహన చేసి పూజించిన ఉత్సవాంగ సర్భాస్పర్శ దోష శాన్తి కలుగును. ఇది పుష్పయాగ 
మండల పూజావిధి. 

(దొడ్డిపట్ల వ్రకాళంగారి ఆగమ(గ్రంధం వ్రాతవ్రతినుండి ఉద్దతము) 


2.శ్రీపుష్పయాగ మండల రచనా [1పకారము (ప్పరుషోత్తమ నంహితనుసారి) 
ఈ మండలమునకు శ్యామవర్ణ చూర్ణముచే, కర్ణికయున్నూూ అందు పైని 
పీత వర్ణవృత్తమున్నూూ దానిచుట్టూ చతుర్దళ పద్మమున్నూ ఆ పద్మమునకు నాలుగు 
దళముల యందు శ్వేత రక్త పీత శ్యామ వర్ణములున్నూూ పైని శ్వేత చూర్ణముతో 
వృత్తమున్నూూ దళాంతరేఖ దళమధ్యలయందు శ్వేత పీత వర్ణములున్నూ వేశేది. అందు 
పైని అష్టదళ పద్మము వేశి ఆ దళములయందు మహాదిక్కులయందు శ్వేత రక్త పీత 
శ్యామ వర్ణములున్నూ ఈశాన్యాది విదిగ్ద ళములయందు పీత శ్యామ శ్వేత రక్త 
వర్ణములున్నూూ అష్ట దళముల యందు నారాయణాష్టాక్షరీ మంత్రమును లిఖించి 
అందుపైని రక్తచూర్ణముతో వృత్తము వేశి, దళాంతరేఖ దళ మధ్యములయందు 
రక్త శ్యామ వర్ణములు వేయవలెను. అందుపె _ షడంగుళ పద్మం వేశిఆ 
దళములు పీతవర్ణముచే పూరించి వాటియందు రామతారకం లిఖించి, దళాంతరేఖ 
దళమధ్యములయందు కృష్ణ శ్వేత చూర్ణముచే వృత్తము వేయవలెను. దానిపై ద్వాదశ 
దళ పద్మం వేశి వాసుదేవ ద్వాదశాక్షరిని పంచవర్ణ పూరితములగు దళములలో 
లిఖించి, దళాంతరేఖ దళమధ్యలు శ్వేతరక్త పీత మిశ్రితవర్ణ పీతవర్ణములచెే వేసేది. 
దానిపై శ్యామవర్ణముచే వృత్తము వేసేది. అందు పైని 4 ద్వారములతో శ్వేత రక్ష కష్ణ 

వర్ణములచే ఆవరణ త్రయం వేసి భగవంతుని పూజించవలెను. 
(దొడ్డిపట్ల ప్రకాశంగారి ఆగమ గ్రంధం వ్రాతప్రతినుండి ఉద్ధతము) 

శాక ఇకాడ 


359 


అనుబంధము - 14 
ఉపయుక్త స్మార్తకారికాదులు 
మదాపస్తంబ ప్రణీత గృహ్య సూత్రాణి 
ప్రథమకాందడ 
ఓమ్‌ అథ కర్మాద్యాచారాద్యానిగ్భహ్యంతే ॥ 
1. ఉదగయన పూర్వ పక్షాహః పుణ్యాహేషు కార్యాణి 2. యజ్లోపవీతినా ॥ 3. 
ప్రదక్షిణం ॥ 4. ప్యురస్తా'దుదగ్వోపక్రమః ॥ 5. తథా-పవర్గ ॥ 6. ఆపరపక్షే ప్రత్యాణి । 7. 
ప్రాచీనావీతినా! 8. ప్రసవ్యం॥ 9. దక్షిణతో౭_ పవర్గః॥ 10. నిమిత్తావేక్షణి నైమిత్తికాని 11. 
అగ్ని మిధ్వా ప్రాగగ్రెర్దర్థ రగ్నిం పరిసృణాతి ॥ 12. ప్రాగుదగగ్రైర్వా ॥ 13. దక్షిణాగై ప్రత్యేషు 
14. దక్షిణా ప్రాగగ్రైర్వా:! 15. ఉత్తరేణాగ్నిం దర్భాన్‌ సంస్తేర్య ద్వంద్వంన్యంచి పాత్రాణి ప్రయునక్తి 
దేవసంయుక్తాని 16. సకృదేవ మనుష్యసంయుక్తాని ॥ 17. ఏకైకశః పితృసంయుక్తాని 
18. పవిత్రయో స్సంస్కార ఆయామతః పరీమాణం ప్రోక్షణీ సంస్కారః పాత్ర ప్రోక్ష ఇతి 
దర్శ పూర్ణ మాసవత్తూప్టీమ్‌ : 19. ఉత్తరేణాగ్నిం పవిత్రాన్తర్దితే ప్రాత్రే. ప ఆనీ యోదగగ్రాభ్యాం 
సవిత్రాభ్యాం త్రిరుత్పూయ సమం ప్రాశైర్ధత్వోత్తరేణాగ్నిం దర్ధేషు సాదయిత్వా దర్ధె ప్రచ్భాద్య 
120. బ్రాహ్మణం దక్షిణతో ధర్ధేషు నిషాద్య; 21. ఆజ్యం విలాష్యా పరేణాగ్నిం పవిత్రాన్తర్దితాయా 
మాజ్యస్థాల్యా మాజ్యం నిరూప్యోదీచో£_ ౦గారా న్నిరూహ్య తే ప్వధిశ్రిత్య జ్వలతావద్యుత్య ద్వే 
దర్భాగ్రే ప్రత్యస్య త్రిః పర్యగ్ని కృత్వోద గుద్వా సక్టూరాన్‌ ప్రత్యూ హో ద గగ్రాభ్యాం పవిత్రాభ్యాం 
పునరాహారం త్రిరుత్పూయ పవిత్రే అను ప్రహృత్య ॥ 
22. ఇత్త్వాస్తంబీయే గృహ్య ప్రశ్నే ప్రథమ ఖండః ॥ 


అథ ఖందడః 

యేన జుహోతి తదగ్నా ప్రతితప్య దర్థె స్పమృజ్య పునః ప్రతితప్య ప్రోక్ష్య నిధాయ 
దర్భానద్ధి స్పంస్కృ శ్యాగ్నౌప్రహరతి 1. శమ్యాః పరిధ్యద్ధే వివాహోపనయన సమావర్తన సీమన్త 
చౌల గోదాన ప్రాయశ్చిత్తేషు 2. అగ్నిం పరిషించ్య£_ దితేను మన్యస్వేతి దక్షిణతః ప్రాచీనం, 
అనుమతే౭_ ను మన్యస్వేతి పశ్చాదుదీచీనం, సరస్వతే ౬ ను మన్యస్వేతి ఉత్తరతః ప్రాచీనం, 
దేవసవితః ప్రసువేతి సమన్తమ్‌ ॥ ౩. పైతృకేషు సమన్త మేవ తూసస్టీమ్‌ 4. ఇద్మ మాధా యా- 
ఘారా వాఘారయతి దర్శ పూర్ణమాస వత్తూసష్టీం ॥ 5. అథాజ్యభాగౌ జుహో త్యగ్నయేస్వాహే 
త్యుత్తరార్థపూర్వార్ధే, సోమాయస్వాహేతి దక్షిణార్థపూర్వార్ధే, సమం పూర్వేణ ॥ 6. 


360 అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 





యథోపదేశం ప్రధానాహుతీర్హుత్వా జయాభ్యాతానా న్రాస్త్రభృతః ప్రజాపత్యాం వ్యాహృతీ 
ర్విహృతాః సౌవిష్టకృత మిత్యుపజుహోతి యదస్యకర్మణో త్యరీరిచం యద్వాన్యూన మిహాకరం। 
అగ్నిష్ట త్విష్టకృద్విద్వాన్‌ సర్వర్గ్‌ స్విష్టం సుహుతం కరోతు స్వాహేతి 7. పూర్వ పరిషేచన 
మన్వమరగ్గ్‌ంస్థాః ప్రొసావీరితి మన్త్ర సన్నామః॥ 8. లౌకికానాం పాకయజ్ఞశబ్దః ॥ 9. తత్ర 
బ్రాహ్మణావేక్షో విధి: 10. ద్విర్దహోతి ద్వి ర్నిమార్‌ప్టి ద్వి: ప్రాశ్నా త్యుత్య ప్యాచామతి నిర్లధీతి; 
11ఏసర్వ బుతవో వివాహస్య శైశిరొ మాసౌ పరిహాప్యోత్తమంచ నైదాఘం॥ 12. సర్వాణి 
పుణ్యోక్తాణి నక్షత్రాణి 13. తథా మంగలాని॥ 14. ఆవృతన్నా స్త్రీభ్యః ప్రతియేరన్‌ 

16. ఇన్వకాభిః ప్రసృజ్యన్తే తే వరాః ప్రతి నన్దితాః ॥ 

16. ఇత్యావస్తంజీయే గృహ్యపశ్నే ద్వితీయ ఖండ: ॥ 


ద్వితీయ పటల: 
చతుర్ధశ్షే ఖందః 
సుహృద సృమవేతాన్‌ మనస్తవతో పరాన్‌ ప్రహృణియాత్‌ ॥ 
1. తానాదితో ద్వాభ్యా మభిమస్త్రయేత॥ 2, స్వయం దృష్ట్వా తృతీయం జపేత్‌ 
౩. చతుర్భ్యా సమీక్షేత ॥ 4. అంగుష్టే నోపమధ్యమయా చాంగుళ్యా దర్ధం సంగృహ్యోత్తరేణ 
యజుషా తస్యా ్రూరన్తరం సమృజ్య ప్రతీచీనం నిరస్యేత్‌ ॥ 5. ప్రాప్తే నిమిత్త ఉత్తరాం 
జపేత్‌! 6. యుగ్మాన్‌ సమవేతాన్‌ మన్తవత ఉత్తరయాద్ధ్యః ప్రహిణుయాత్‌ ॥ 7. ఉత్తరేణ 
యజుషా తస్యా శ్శిరసి దర్ధే్వం నిధాయ; తస్మి న్నుత్రరయా దక్షిణం యుగ ఛ్చిద్రం ప్రతిష్థాప్య। 
ఛిద్రే సువర్ణ ముత్తరయా న్తర్ధా యోత్తరాభిః పంచభి స్ఫాన్నపయి త్వోత్తరయా9_ హతేన 
వాససా ౬ ౬. చ్ధాద్యోత్తరాయ యోక్షేణ సన్నహ్యతి ॥ 8. అథైనా ముత్తరయా దక్షిణే హస్తే 
గృహీత్వా౭. గ్ని మభ్యానీయాపరేణాగ్ని ముదగగ్రం కటమాస్తీర్య తస్మి న్నుపవిశత ఉత్తరో వరః 
॥ 9. ఆగ్నే రుపసమాధానా ద్యాజ్య భాగాన్తే ౬ ధైనామాదితో ద్వాభ్యా మభిమస్త్రయేత ॥ 10. 
అథాసై దక్షిశేన నీచాహస్తేన దక్షిణముత్తానం హస్తం గృహ్హీయాత్‌ ॥ 11. యది కామయేత 
స్త్రీ రేవ జనయేయ మిత్యంగుళీ రేవ గృహ్హీయాత్‌ ॥ 12. యదికామయేత పుసంయేవ 
జనయేయ మిత్యం గుష్ట మేన సో౭_ భి వాంగుష్ట మభీవలోమాని గృహ్హాతి 13. గృహ్ణాోమిత 
ఇత్యేతాభి శ్చతసృభిః ॥ 14. అథైనా ముత్తరే ణాగ్నిం దక్షిశేనపదా ప్రాచీ ముదీచీం వా దిశ 
మభిప్రక్రమయ త్యేక మిష్య ఇతి॥ 15. సఖేతి సప్తమే పదే జపతి ॥ 


16. ఇత్యాపస్తంబీయే గృహ్యపశ్నే చతుర్ధః ఖండః ॥ 


అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 361 
గృహ్యసూత్ర ప్రయోగదర్పణము 
ప్రథమ పటలము 


1.“ఆథ కర్యాచారాద్యాని గృహ్యంతే' అథానన్తర మాచారాద్యాని కర్మాణి గృహ్యంతే 
జ్ఞాయన్తే కర్తవ్యత్వేన తాని కార్యాణి కుత్ర. 2.ఉదగయన పూర్వపక్షాహః పుణ్యాహేషు కార్యాణి, 
ఉదగయ నాదయః ప్రసిద్ధాః। పుణ్యహాస్తు , ' దేవస్య సవితుః ప్రాతః ప్రసవః ప్రాణః ' (తైబ్రా. 
1.5.3) ఇత్యస్మి న్ననువాకే పంచ పుణ్యహాటక్తాః ప్రాతర్యధ్యందినాపరాహ్డాది శబ్దవాచ్యాః 
నాడికాత్రయం నాడికా తృతీయాంశ శ్రైకః పుణ్యాహః। తేషు తాని కర్తవ్యాదీని చౌలాదీని । 
సీమన్తోన్న్మయనాదీనాం నైమిత్తికానామపి పూర్వపక్ష పుణ్యాహా భవన్తి, నతూదగయనాదయ। 
3.సర్వం 'యజ్ఞోపవితానా' కర్తవ్యం ॥ 4. యథా ప్రదక్షిణం భవతి తథా కర్మణి కరోతి ॥ 5. 
సర్వత్ర పురస్తా దుదగ్వా కర్మణా ముపక్రమః। 6. తథాపవర్లోపి పురస్తా దుదగ్వా భవతి 
అపవర్గ స్పమాప్త రిత్యర్థ:; 7.అపర పక్షే పిత్ర్యాణి కర్మాణి కర్తవ్యాని ; ఉదగయనాది ర్నభవతి; 
8. పాచీనా వీతినా పిత్ర్యాణికర్తవ్యాని ; 9, యథా 'ప్రసవ్యం' కథాచ కరోతి ।; 10.“అపవర్గశ్చే 
దక్షిణతో భవతి: 1 1.అగ్ని మిధ్వేతి॥ అత ధర్మ శాస్త్రోక్తేన విధినా అగ్ని ప్రతిష్టాపనం ॥ కింపునస్తత్‌ 
- “నిత్యం లోక ఉపదిశన్తి' యత్ర క్వచాగ్ని ముపసమాధాస్యన్‌ స్యా త్తత్ర ప్రాచీరుదీచీశ్చ త్రిస్ర 
స్రిస్రోరేఖా లిభిత్వా౬. ద్ధిరవోక్ష్యాగ్ని ముపసమిన్ధ్వాత్‌ ॥ ఉత్సిచ్వైత దుదక ముత్తరేణ పూర్వేణవా 
న్యదుపదధ్యాత్‌ । (ఆ.ప.ధ. 2-1-1-13) ఇతి. 
తస్యాయ మర్ధ:- 

నిత్యం లోకే పతత్మర్మోపదిశన్తి వృద్ధాః స ధర్మకేచా ధర్మ కేచాగ్నౌ; యత్ర క్వచాపి 
గృహే ప్రవాసే రణ్యేవా అగ్ని ప్రతిష్థాపనం కుర్వన్‌ స్యాత్‌ తత్ర ప్రాచీ దుదీచశ త్రిప్రస్తిప్రో రేఖా 
లిఖతి, ప్రొచీరేఖాః పూర్వం దక్షిణస్యామారభ్యోదగపవర్గాః కరోతి ॥ అవాగ్టూతేన హస్తే 
నావోక్ష్యాగ్నిం ప్రతిష్టాప్య, అవోక్షణ శేషతోయ ముత్సృజ్య; ప్రాగుదగ్వా అన్యత్తోయం నిదధాతి॥ 
తత్ర ట్లోకాః:- 
శ్రుతి ఫృతి ప్రచోదితం కరిష్యతే యథా తథా । స్వకర్మయ త్తదాదితో యతాసురా గురుం వదేత్‌ 
(ఆగూస్మంకల్పల) ప్రాచీః పూర్వ ముద కృంస్థం పశ్చిమారంభ మాలిఖేత్‌; తథోదీచీః పురస్సంస్థం 
పశ్చిమారంభమాలిఖ్లేత్‌ ॥ అవాక్కరో భ్యుక్ష్య నిధాయ నహ్నిముత్సిచ్యతే వోక్షణతో యశేషమ్‌; 
ప్రాక్తోయ మన్య న్నిదధా త్యుదగ్వా యథా బహిస్యాచ్చ వరిస్తరాణామ్‌ ॥ తతో గ్ని 
ముపసమాధాయ ప్రాగగ్రై రుదగర్రై ర్లర్ధి రగ్నిం పరిసృణాతి యథా 'ఉత్తరేణ పూర్వేణవా' 
ఇత్యుపహిత ముదకం బహిర్ధవే త్తథా పరిసృృణాతి సర్వ దిక్షు ప్రాగగ్రెర్వా ప్రాగగ్రాః వక్ష శాత్తరా 
ఉదగగ్రా పశ్చా త్పురస్తాచ్చ । దక్షిణపరిస్తరణౌ నుత్తరా న్మరోతి. ఉత్తరానధరాన్‌ ॥ 14.పిత్రేషు 
దక్షిణాగ్రై: 16. దక్షిణా ప్రొగగ్రైెర్వా పరిస్తరణమ్‌ ॥ 16. ఉత్తరే ణాగ్నిం దర్భాన్‌ సంస్తీర్య; తేషు 
కుశేషు దైవాని పాత్రాణి ద్వంద్వంన్యజ్ఞి ప్రయునక్తి ద్వే ద్వే అధోచితే ప్రయుజ్యా దిత్యర్థః। తస్య 


362 అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 


ప్రయోగ ః హోమసాధనీ దర్వీ ఆజ్య స్థాలీ చ సహప్రయోక్తవ్యే ప్రోక్షణీ ధానీ ప్రణీత చ 
ఉపస్తరణాభిఘారణార్థా దర్వీ ఇద్మ దారూణి చ । 
తత్ర శ్లోకః ;- దర్వాజ్య ప్రాత్రేణ సహప్రయోజ్యా వైక్కతి ప్రోక్షణ భాజనీ స్రుక్‌ ॥ ప్రణీతి పాత్రేణ 
సహేధ్మదారూ ణఖ్యపస్య్యతే శ్వాభిఘృతేశ్చ దర్వా। 
17.మానుషాని ప్రాతాణి సకృదేవ ప్రయునక్తి 18. పిత్ర్యాణిపాత్రా ణే కైకశః ప్రయోక్తవ్యాని । 
19.తతో దర్శ పూర్ణమాసవ తృవిత్ర సంస్కారం పాత్ర ప్రోక్షణం చ తూసష్టీం కరోతి । 
తస్య ప్రయోగః - సమావ ప్రచ్చిన్నాగ్నా దర్భౌ ప్రాదేశమాత్రా తృణం కాష్టం వాన్తర్థాయ ఛిత్వా - 
ఛ్ధిరనుమృణ్య ప్రొక్షణీధాన్యాం పవిత్రే నిధాయ తత్రాప ఆనీయ త్రి రుత్పునాతి ; పాత్రాణి 
చేధ్యావృత్య ఇద్మంచ విస్రస్య త్రిః ప్రోక్షతి ; 
20.అపరే ణాగ్నిం పవిత్రాన్తర్డితే పాత్రే -ప ఆనీయ । త్రిరుత్చూయ ప్రొతై స్ప్వమముద్ధృత్య ॥ 
ఉత్తరేణాగ్నిం పునస్తీర్దేషు దర్ధేషు సాదయిత్వా దర్జె ప్రచ్భాద్య 
21.బ్రాహణం దక్షిణతో దర్దేషు నిషాద్య; 22. ఆజ్యం వివీన మప్యసి న్నగ్నా విలావ్య 
అపరేశాగ్నిం పవిత్రాన్తర్హితాయా మాజ్యస్థాల్యా మాజ్యం నిరూస్య। ఉదీచ్శోరాన్నిరూహ్య, తే 
ప్వధిక్రిత్య జ్వలతా తృణేన అధోగామిన్యా దీప్యావద్యోతయతి ; ద్వే దర్భాగ్రే ఛిత్వా, ప్రక్షాళ్య 
యుగవ త్ర్రృత్యస్య, వునర్హ్వలతా తృణేన త్రిః పర్యగ్ని కరోతి ; అవద్యోతన పర్యగ్ని కరణే 
యదానిరూఢా దేవాగ్నేర్గవతః తదాదయో స్తేస్మిన్నేన ప్రక్షేవః ॥ అన్యస్మాచ్చేత్త్యా ౧: ; 
ఉదగుద్వాస్యాబ్భారాన్‌ ప్రత్యూహ్య ఉదగగ్రాభ్యాం పవిత్రాభ్యాం పునరాహారం త్రిరుత్పూయ ; 
పవిత్రే ప్రాగగ్రై అను ప్రహరతి॥ 

ద్వితీయ ఖండః 


1. యేన జహోతి అంజిలినా దర్వ్యావా తదగ్లై ప్రతితప్య దర్జె స్పంమృజ్య పునః ప్రతితప్య ; ప్రోక్ష్య 
నిధాయ దర్భా నద్ధి స్పంస్థృశ్యాగ్నా ప్రహరతి ॥ 

2. శమ్యాః పరిధ్యర్థే భవన్తి వివాహోపనయన సమావర్తన సీనున్త చౌళ గోదాన ప్రాయశ్చిత్తేష్తు - 
అగ్నిం పరిషించతి ॥ 

౩. అదితేను మన్యస్వేతి దక్షిణత; ప్రాచీనం, అను మతేను మన్యస్వేతి పశ్చాదుదిచీనం, సరస్వతేను 
మన్యస్వే త్యుత్తరతః ప్రాచీనం, దేవసవితః ప్రసువేతి స ॥ 

వ జ మాసిశ్రాద్దాదిషు కర్షసు సమసమేవా ౦ పరిషించతి తూష్షీమ్‌ | 

5 తతః ఖాదిరం పొలాశంవా పళ్యదశ దారుక మాజ్యాసక్త మిద్మ మగ్నా వాధాయాఘారా 
వాఘారయతి, దర్శ పూర్ణ మాసవ తూప్టీమ్‌, ఉత్తరం పరిధి సన్థిమన్వవహృత్య। దక్షిణా ప్రాజ్య 
మృజం సన్తతం జ్యోతిష్యత్యాఘార మాఘరయాన్‌ సర్వాణీర్మ సకాష్ట్రాని సంస్పర్మయతి 
దక్షిణపరిథి సద్ధి మన్వవ హృత్య ప్రాజ్య ముదంచ మిత్యాది । ఆఘారయోః ప్రజాపతి ర్లేవతా । 


అధవా ప్రధ స్త ప్రజాపతి స్టే | 


అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 363 





6. 


7. 


27 


అధా తాజ్య భాగౌ జుహోత్యగ్నయే స్వాహే త్యుత్తరార్థపూర్వార్ధే ప్రాగుదీచ్యామ్‌; అగ్నయిదమ్‌ । 
సోమాయ స్వాహేతి దక్షిణార్ధపూర్వార్ధే దక్షిణ పూర్వస్యాం సమం పూర్వేణ సోమాయేదమ్‌! 
యథోవదేశం ప్రథానాహుతీ ర్హుత్వా జయా ఖ్యాతనా గ్రాస్త్ర భృత ప్రాజావత్యాం 
వ్యాహృర్విహృతాః సైవిష్టకృతీ రిత్యుప జుహోతి ; యధోవదేశం యేనయేన మన్త్ర 
హవిరవదానాదినా వివాహాదిషు ప్రధానాహుతయః ఉపదిష్టాః తేనతేన విధానేన తాస్తా 


హుత్వా: జయాః “చిత్తం చస్వాహా' ఇతి త్రయోదశ అగ్నిర్గుతానామధిపతీస్సమావత్వస్తిన్‌' 
ఇతి సానుహ్హ అభ్యాతానా అష్టాదశ; తత్ర'పితరః పితామహా? ఇత్యస్మి వనే జీవపితృకస్య పితర 
ఇత్యస్య లోహ పితామహాః ఇత్యస్య లోపః॥ జీవపితృ పితామహస్యోభయోర్లోపః; కేచ దవికృతం 
జుహ్వతి, జీవపితృ కాణాంచ విశేషో నాస్తే త్వాహుః । రౌద్రే పిత్రచాపా ముపస్పర్శనమ్‌ । 
బుతాషాధితి రాస్త్రభృతజ పర్యాయేణ హూయన్తే॥ 'ప్రజాపతే నత్వదేతాని' ఇతి ప్రాజాపత్యా 
భూర్చువస్సురితి వ్యాహ్శతయో విహృతా, న సమస్తాః; యదస్య కర్మణ ఇతి సవ్నిష్టకృతీ 
పూర్వవ త్వరిషేచన మన్వమంస్థాః ప్రాసావీరితి మస్త్ర సన్నామః కర్తవ్యః। అగ్నేరుప సమాధానాది 
తనస్త్ర మోషధి హవిష్పు దధ్యంజలౌ చేష్యతే ; ఉపనయనాదిషు వచనాద్ధవతి ; అగ్ని ముఖ 
స్విష్టకృృతొచ దధ్యోషది హవిప్వేన వివాహే లాజహోమం వర్ణయిత్వా 'సర్షపాన్‌ ఫలీకరణ 
మిశ్రాన్‌' (గృ-15-16) 'దక్షిణేన ఫలీకరణ ముష్టిం' (గృ - 23-1) ఇత్య త్రొపాసన హోమ వైశ్వ 
దేవయోశ్చ యావదుక్తం : ప్రతాధ్యాయోపాకరణోత్సర్జనేషు సాగ్నిముఖం తనం 
జయాదయాశ్చ॥ 
తత్రల్లోకాః :-తస్త్ర మోషధిమత్సుదధన్యపి ప్రేష్యతే వచనా దితరత్రతు ॥ స్విష్టకృచ్చ 

తథాగ్ని ముఖం భవే ల్లాజహోమ మపాస్య కపర్దినా। సర్నపేషు తథైవ హవిష్య భు గ్వైశ్వ దేవ 
ఫలీకరణాహుతౌ ॥ యావదుక్త మలేహి జయాదికం నాస్తే యత్ర వచస్మర తత్రతు ॥ ఉత్సజౌ 
సముపాకరణే శ్రతేప్విస్థనాగ్ని ముఖంచ జయాది చ॥ 

(ఇక్కడనుండి ఉన్న శ్లోకాలు మొ!వి ప్రన్తుతవిషయంలో ఆవనరం కాదుగనుక 
వదలివేయడమైనది) 

ప్రథమ పటల ప్రయోగ స్పమాప్తః 


అథద్వితీయ పటల ప్రయోగ ప్రారంభః 
ప్రాణి గ్రహణ కర్మోచ్యతే ; పాదౌ ప్రక్షాళ్యాచమ్య _ కృతప్రాణాయామో వరాన్‌ 
ప్రేషయిప్య ఇతి సంకల్వ్య। సుహృదస్పమవేతాన్‌ మన్తవతో వరాన్‌ ప్రహృణియాత్‌ ॥ సుహృదో 
మిత్రాణి సమవేతాన్‌ ఏకకార్య పతః; వరం ప్రతి మస్త్రవతో మన్త్ర బ్రాహ్మణవతః ప్రహృణియాత్‌ 
- ప్రేషయే దిత్యర్థః । తాన్‌ ప్రసుగ్మన్తేతి ద్వాభ్యా మృగాభ్యా నుభిమస్ర్రయేత్‌ ; అభిమస్త్రణ 
మాభిముఖ్లేన మన్త్ర స్యోచ్చారణః ; అనుమన్రణ మప్యనేనైన వ్యాఖ్యాతమ్‌ ; అనుమన్రితం 


864 అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 





ద్రవ్యగతేన చిత్తే నేత్యేతా వా న్విశేషః । తే ప్రేషితాః వరాః కన్యాదాతారన బ్రూయుః 
వాత్సాయనాయ - యజ్ఞయ్య శర్మణే గౌతమీ జనితాం - ధర్మ ప్రజార్ధం- వృణీమహ ఇతి ॥ 
దదామీ తి దాతాహ ॥ ఏవ ముక్తసంగతాయ వరాయ కన్యా ముదకపూర్వకం ప్రయచ్చతి 
గౌతమీ జనితాం వాత్సాయనాయ యజ్ఞయ్య శర్మణే తుభ్యం ప్రజానహత్వ కర్మభ్యః 
ప్రతిపాదయా మీత్యుక్త్వా ప్రయచ్చతి | ఫక్ష్రత్యయేసతి వాత్వాయనాయేతి భవతి; ఏవం సర్వత్ర 
తాం ప్రతిగృహ్య వరో యత్ర క్వచాగ్నిమితి విధినా వివాహసానే అగ్నిం ప్రతిష్టాపయతి తత్రకన్యా 
ఆస్తే గో మధుపర్కం గహ్హాతి వరో వేదాధ్యాయశ్దేత్‌ । నో చే ద్గవా వినా గృహ్జాతి ; వరస్యయ 
ఆచార్యాదిః పూజ్యః । తస్మా అపి వేదాధ్యాయాయ । కన్యాప్రదో గోమధుపర్కం దదాతి । అ 
తాద్భశాయ వినాగవా ॥ వేదాధ్యాయః షడంగవిత్‌ ॥ తతో 2. భ్రాతృఘ్న్‌ మిత్యచం కన్యాం 
దృష్ట్వాజపతి; దృహ్వైవోహచా తస్యాః దృష్టా దృష్టిం నిపాతయతి ॥ అవయవశో నిరీక్షతే; సను 
(వధూవర సంకల్పం... వధూ భ్రూరంతర సమ్మార్ణనం)........... . అర్యష్టు ఇతి యజుషా తస్యా 
శ్మిరసి కుశేజ్వం నిధాయ । ఇన్వం నామ కుంభధారణార్థం తృణపుంజమ్‌ । ఖేనస ఇత్కుచా 
ఇన్వే దక్షిణం యుగచ్చిద్రం ప్రతిష్టాప్య। శంతే హిరణ్య మిత్యచా ఛిద్రే హిరణ్య నిధానమ్‌ 6 
పూర్వమనీతా ఆపస్తాభిః సువర్ధసహితాభి హిరణ్యవర్జా ఇతి పంచ బుచ ఉక్త్వా తై స్నాసయ, 1 
వధూమ్‌ ॥...... (యోక్తబంధనం) ....... (పాణిగ్రహణం) ..... (సప్తపది) ....... (హోమాదులు] 
ఖ్‌ సర్వత్ర లాజేషు హవిః ప్రత్యభి ఘారణం నేష్యతే ; ఇయం నార్యుప్రబూత ఇత్త్యృచా 
లాజహోమశ్చ పూర్వవత్ర్ర దక్షిణం కరోతి; అగ్నిముఖ స్విష్టకృతొ నస్తః।; జయాది ప్రతి పద్యత 
పరిషేచనాన్తం కరోతి; ... బెపాసనాగ్ని మాధాస్యే విచ్శిన్న సంధానార్థమితి సంకల్ప; నిర్మన్ధ్య 
అధీత వేదస్య గృహా ద్వా అగ్నిం గృహీత్వా । యత్రకృచాగ్ని మిత్యాదినా అగ్ని మిధ్వా-జ్యం 
సంస్కృత్య। అగ్నిం పరిస్తీర్య। అయాన్దేతి జుహోతి 1 సర్వ ప్రాయశ్చిత్తం జుహోతి.............. ॥ 


ఆవశ్యక స్మార్తకారికలు -( కపర్ది కారికలనుండి) 

1. ఉళ్లేఖనప్రకారః -- శ్లో, అంగుష్టా నామికాభ్యాంతు సంగృహీతేన సూత్రవిత్‌; బుజువత్సంతతం 
రేఖా విలిఖేత్తు యథావిధి ॥ 

2. రేఖా కరణ ప్రకారః - శ్లో: ప్రాతః పూర్వ ముక్సంస్థం దక్షిణారంభ మాలిఖ్లేత్‌ ; అథోధీచీ పుర 
స్పంస్థం పశ్చీమారంభ మాలిఖ్లోత్‌ ॥ " 

౩. ఆపః స్పర్శనం - శ్లో॥ శకలాది నిరస్యాప ఉస్పర్మన మాచరేత్‌ : ,ఛేదే నిరసనే భేదే కృతే 
త్వాత్మాభిమర్శనే నైర్‌బుతే రాక్షసీ రౌద్ర వైత్యకేవా స్యదీయతే; ఆమేధ్యకే వేపాది స్పర్శేవా_ 
ప ఉపస్ఫృశేత్‌! 

4. ప్రోక్షణాధీనాం లక్షణం - శ్లో అవాచీనేన హస్తేన కర్తవ్యం స్యా దవోక్షణం : ఉత్తానేనతు హస్తేన 
కర్తవ్యం ప్రోక్షణంబనేత్‌ ॥ అమ్మష్టీ ప్రకారేణ అభ్యుక్షణముదీరితం ॥ శ్లో; అవాక్కరోభ్యుక్ష్య 


అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 865 


నిధాయ వహ్ని ముత్చజ్యతే వోక్షణ తోయ శేషం ప్రోక్తాయ మస్య న్నిదధా త్యుదగ్వా యథా 
బహిస్యాచ్చ పరిస్తరాణామ్‌ ॥ 

ర్‌ అగ్నిప్రణయనం - ల్లో: హోమస్థానే పురోభాగే స్థిత్వా వహ్నిం నిధాయచ । నమస్కృత్య తతో 
వహ్నిం హృదిధ్యాత్వా సమాహితః । పాణిభ్యాం పాత్రమాదాయ వ్యాహృతీభి ర్మిధ్రాయచ । 
తత్వాత్రే పూరయే త్తోయం పూజయేచ్చ సువాసినీమ్‌ ; గంధ పుష్టాక్ష తాధ్వెళ్చ తతో వహ్నిం 
సమింధయేత్‌। అగ్యానయన పాత్రంచ ఆర్జంకృత్వా సమూహయేత్‌ । అకృతే భ్రష్ట హోమస్యా 
దాయుస్తత్ర నపూర్యతే॥ 

ఈ అగ్వభిముఖీకరణం - శ్లో, ప్ర్యాఖోహి తతో హ్యగ్ని ప్ర్య్మాఖశ్రైవ బుత్విజః ప్ర్యాఖీ హి ప్రణీతాచ 
కథం ప్రత్య్యుఖోభవేత్‌ ॥ ఏషహి దేవ మన్దేణ మస్త్రపూతేనవారిణా ; హవ్యవాట్‌ సలిలం దృష్ట్వా 
భీతః ప్రత్యఖో భవేత్‌ ॥ 

7. పరిసమూహనం- శ్లో! కరేణ తోయమాదాయ ప్రాగారభ్య ప్రదక్షిణమ్‌ । పరితో మార్ణనం యత్త 
దాహు పరిసమూహనమ్‌ 

8౬ పరిథిపరిస్తరణ పూజనేషు అంగులి ప్రమాణం- శ్లోః అష్టమే నవమే చైవ దశమేకాదశే తథా 
సేచనం పరిధించైవ స్తరణం పూజనం క్రమాత్‌ ॥ 

9. పరిస్తరణ విన్యాస - ల్లో: పరిస్తరణ దర్భాంశ్ర పరిధీ నపి సంధిషు ఉదీచ్యా నధారాన్‌ కుర్యాత్విత్ర 
కర్మణ్యతూపరి అగ్నిం షోడశభి ర్లర్థి పురతస్తు పరిస్తరేత్‌; పరిస్తరణ మన్యేషా మేవం సంఖ్యా 
విధీయతే। ళ్లోః పాత్రాణాంతు ద్విషట్కం స్యా త్ర్రశీతాసాదనం తథా | అష్టభిశ్చాదనం తస్య 
త్రిభిర్టహ్మాసనం భవేత్‌ । ద్వౌతు దర్భౌ పవిత్రంస్యా త్తథా ప్రత్యసనస్యచ । సమ్మార్ణనం త్రిి ర్హర్ధె 
ర్వలన స్వైక ఉచ్యతే; సర్యగ్ని కరణస్వైక మేవ మష్టోత్తరంశతమ్‌ ॥ 

10.పొత్రాసాదన - శ్లో; అగ్యాత్మనో రుదగ్దర్ధా స్పమ్యగాస్తీర్య తేషుహి । దర్వాదీని చ పాత్రాణి 
తత్తత్యాలేతు విన్యసేత్‌; ద్వంద్వం న్యంచితు పాత్రాణి దర్వాదీని ప్రయోజయేత్‌; మానుషాణి 
సక్భద్యోజ్యా న్యేకైకం పితృకర్శణి ; దర్వాబ్య పాత్రాణి సకృత్త యోజ్య వైకంకతీ ప్రోక్షణభాజనీ 
శ్రుక్‌ ప్రణీత పాత్రేణ సహ ధ్మదారూ ణ్యప సృతేశ్చాది. పి ఘృతైశ్చ దర్వా । ఇద్మ స్యాధోముఖ 
గ్రస్థం తత్ర్యుగ్భాగే నియోజయేత్‌; తదేవ విపరీతం స్యా దుత్తానం తు విధీయతే 

11.పవిత్ర లక్షణం - ల్లో: సమే ద్వే స్థాల్య దైర్ధాభ్యాం సాగ్రే ప్రాదేశ సమ్మితే। పవిత్రే గ్రంధితే జ్ఞేయం 
దైనే కర్మణిచోదితే : సాగ్రాణి శ్రీణి ప్రాదేశ సమ్మితాని సమానిచ ; నైకమూలా న్యబద్ధాని 
పవిత్రాణీహ పైతృకే। విశ్వేదేవేష దైవత్వా త్పవిత్రే ద్వేసమే ఖలు ; శ్రాద్ధాంగ త్వాథ బద్ధేచ సర్వ 
మన్యతృమం భవేత్‌ సమిత్పవిత్రం వేర్మంచ త్రయః ప్రాదేశ సమ్మితావ ద్విస్తావ దిధ్మం కుర్వీత 
త్రిస్తాన త్పరిధి ఫృ్యతః॥ 
శ్లోః అప్రచ్ధిన్నాగ్రకౌ దర్భ ఛింద్యా త్రాదేశ సమ్మితొ ; అంతర్థాయ తృణంవాసి కాష్టంవా 
ననఖేనతు । ఏవం సర్వత్ర కుర్వీత దర్ధాణాం ఛేదనే తథా  ప్రక్షాళ్యాద్ధి స్పముస్యృజ్య కృత్వాచ 
బ్రహ్మబంధవమ్‌ః। 





366 అను.. 14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 


శ్లో! పవిత్రే ప్రోక్షణీ పాత్ర ముదగగ్రేక్షి పేజ్ఞలం : ఆనీయ పశ్చాదారభ్య ప్రోక్షణ్యుత్సవనం భవేత్‌ । 
అంగుష్టా నామికాభ్యాంతు పొణ్యో రుత్తానతః పృథక్‌ । గృహీత్వా మూలమగ్రంచ త్రిరుత్సవన 
మాచరేత్‌। ఏత త్రోక్షణపాత్రాది త్రి రుద్యస్య సమాననమ్‌ । ఆజ్యస్య పునరాహారా దన్య త్వర్వం 
సమంత్విహ।; పూర్ణపొత్రస్య చాజ్యస్య ప్రోక్షణస్య తథైవచ । పశ్చా దుపక్రమం కృత్వా పూర్వ 
ముత్సావయేర్లువమ్‌। అజ్య స్యోత్సవనం తద్వ దుపక్రను విధానతః। వ్యావృత్య పూర్వత స్పమ్య 
కున రాహార మాచరేత్‌ | కృత్వోత్తానాని ప్రాతాణి విస్రసేధ్యం తు తజ్జలైః। ప్రోక్షయే త్తాని సర్వాణి 
ప్రణీతాః ప్రోక్షకీ సమాః; ప్రోక్షణార్థాని పాత్రాణి ప్రోక్షయే త్రోక్షణీజలం : ప్రణీతార్దాణి పాత్రాణి 
త్రిః ప్రోక్షణ మతః పరమ్‌ ॥ 

12.పూర్ణపాత్ర స్థానం - శ్లో। పాత్రాగ్నౌ రన్తరం యత్త ద్విపంచాంగుల మాత్రకం । పూర్ణపాత్రస్య 
తత్‌ స్థానం కపర్భ్యా దిభి దీరితమ్‌ ॥ 

13. బ్రహ్మాసన లక్షణం - శ్లోః అగ్నేర్దక్షిణ దేశేతు బ్రహ్మాణ ముపవేశయేత్‌ । కులీనం వేదసంపన్న 
మాచారజ్ఞం తపస్వినమ్‌ । షట్మర్మ నిరతం శాన్తం దయాలుంచ జితేస్టియమ్‌ । దక్షిణాం దిశ 
మాశ్రిత్య యమో మృత్యుశ్చ తిష్టతి ; తదీయ దోషహరణే సమర్థం శాన్త తేజసమ్‌ | 
అగ్రామయాజకం శుద్ధ మప్రతిగ్రహ లోలుపమ్‌; అసూయరహితం సత్యం సదా సజ్జన సేవినమ్‌, 

14.స్రుక్‌ స్రవసమ్మార్ణనం - శ్లో; వామేన ప్రథమాం దర్వీం ద్వితీయాం దక్షిగేనవై దర్థె స్పహేన 
సంగృహ్య హస్తాభ్యాం ప్రతి తప్యచ । వామాంగుళీషు తే దర్వ్యౌ ధారయే త్రమశోబుధః | 
ద్వితీయా ముపరిష్టాత్తు ప్రథమా మధ్య ఏవచ । వామేతరస్థ దర్గార్రై స్రువ మన్తః ప్రదక్షిణమ్‌ । 
సంమృజ్య యత్నతః దర్గాగ్రై త్ర: సమృజ్యా థ మధ్యతః; దర్వీమూల ముపక్రమ్య ప్రాచీం సమృజ్య 
యతృతః। తదగ్రా న్మూల పర్యన్తం ప్రతీచీం బహిరప్య చ। దండం పూర్వవ దత్రావ_ పి సమృజాథ 
యథాక్రమం। దర్వ్యా నద్ధిస్తు సంసృళ్య వహ్నోయత్నేనహోమయేత్‌:; 

15.ఇద్మలక్షణం - ల్లో; సమిత్మాష్టన్య చేద్మస్య పరిధీనాం యథాక్రనుమ్‌ స్థాల్యం ప్రమాణం విజ్ణేయం 
వృద్ధ వాక్యానుసారతః । కనిష్టి కాగ్ర పర్వణ్యో యావత్‌ స్థాల్యం ప్రతీయతే । తావత్‌ స్ఫూలం 
సమిత్మాష్టం గృహ్య భాష్యాద్వినిశ్చితమ్‌ । తథైవా నామికాగ్రస్య చేధ్య కాష్టస్యమానతః;। 
శిష్టాంగుళత్రికస్యోర్ధ మానాః పరిధయః ఖలు ; తత్రాపి తారతమ్యూధది కనిష్టాది క్రమా ద్ధవేత్‌, 
సమితృ్పవిత్రం వేదిశ్చ త్రయః ప్రాదేశ సమ్మితాః । ద్విస్తాన దిధ్యం కుర్వీత త్రిస్తావ త్పరథి ఫృతః। 
ఆయామే నేద్మ సమిధం ప్రాదేశ ద్వయ ముచ్యతే। వితస్తి మాత్ర మధవా సంఖ్యయా చైక వింశతి! 
త్రయః పరిధయోత్ర ద్వే ఆఘార సమిధావపి। అనుయాజ సమి చైెకా ఇద్మం పంచ దశ స్తథా। 
యతైద్మసాదనం తత్ర స నం ॥ 
(శ్లోః పలాశ ఖదిరా శ్వచ్ధ వైకంకత శమీ వటాః; వేశూదుంబుర బిల్వాద్యా గ్రాహ్యా స్పర్వత్ర 
శోభనాః। ఏషాం ద్రుమాణాం శాఖాశ్చ స్మస్థ పర్వ విర్దితాః। ప్రాదేశమాత్రా సత్వక్యా బుజవో 
దోష నర్జితాః ॥ శ్లో పక్ష శుద్ధం పలాశంచ టెదుంబంర దిన త్రయం। త్రిదినం పిప్పలన్నాహు 
రపామార్గం తు తద్దినమ్‌ । ఖాది రార్మకుశా దూర్వా శమ్యః తాత్కాలికా భవేత్‌) 





అను.. 14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 867 


16.పరిధ్యాసాదనం - శ్లో దక్షిణోత్తరయో ర్మూలే మధ్యమస్య యథాక్రనుమ్‌ । ఉపరిష్టా దధస్తాచ్చ 
నిక్షిపే త్పరిథీనిహ। సవ్యోత్తర కరేనాత్ర గృహీత్వోర్ధ్వ్యం సమిద్వ్యయమ్‌ ; యుగపన్మధ్యమం స్మృష్ట్వా 
వరిధిం హుతభుడ్దిశి ; ఊర్ధ్వం సంస్థాప్య విధివత్‌ రుద్రదిశ్యేవ మేవహి । సర్వత్రా- ఘార 
సమిధామేవ మేవేతి సూత్రతః । 

17.ఇద్మ ప్రక్ష్తేపణం - శ్లో; ఇధ్మాసాదనదేశే -నూ యాజ సన్నహనం క్షిపేత్‌ ; దక్షిణేనాధ హస్తేన 
ఆదాయేధ్యం త్రి పంచకమ్‌ । సవ్య హస్తేన తత్సర్వం గృహీత్వాథ యథావిధి । ఏకం ద్వే 
త్మించి దుత్భాయ తత్రస్టై ర్హ్రాహ్మశైస్సహ ; అనుజ్ఞాత స్తతస్తూస్ట్రీ మిధ్వాధానం ప్రకల్పయేత్‌ । 
హాస్తభ్యాంచ గృహీత్తైవ ప్రహరే దుపవిశ్యచ; సమిత్సన్నహనే చైప సగ్గ్‌ స్రావం తథైవచ। ఆఘారే 

18. ఆఘారహోనుః - శ్లో; ఆఘారహోమేచ సకృత్‌ గృహీత్వా దర్వాహృతిః స్యా దృజు సంతతం 
చ । స్వాహాది వర్ణం జోహుయాద్యధావ దాసీన ఏవేతి కపర్దినోక్తం ; ఆఘార హోమే ప్రథమే 
ద్వితీయ దర్వాచ సకృద్ధహీత్వా ; ప్రక్రమ్య కోణే పవనస్య దిశ్యా నుషర్దుధాయాన్తు హునేచ్చ 
తూస్ట్రీమ్‌ ; ద్వితీయ మైస్టం నిర్భతేచ కోణే ప్రథానదర్వ్యాచ్య సకృదహీత్వా। ఆశాం గిరీశస్య 
హునేచ్చ తద్వ దాఘార యోర్పిర్ణ్భయ ఏవ మేన॥ 

19.చక్తుర్లోనుః - ల్లో! అథాజ్యభాగౌ జోహుయా త్పూర్వార్ధే చక్షుషీ ఇతి; తయోరుత్తర ఆగ్నేయో 
దక్షిణే సౌమ్య ఉచ్యతే ॥ 

20.ముఖాహుతిః - శ్లోః అగ్నిమధ్యేచ జుహుయా న్ముఖాహుతి రితి ఫ్యతా । తత్రైవా-న్యాశ్చ 
హోతవ్యాః పశ్చిమే త్యాజ్య భాగయోః కర్మ స్వౌషధి మధ్యేచ ప్రతేషుహి చతుర్వ్యపి; ముఖాహుతి 
రవశ్యంహి సర్వాచార్తై స్ఫునిశ్చితాః: ముఖాహుతీర్హియత్రస్యా త్రుచా తత్రైవ హోమయేత్‌ | 
సకృద్ధహీత్వా తత్రా-పి స్రువేగేతి వినిర్ణయః । 

21.స్రువాహుతిః - శ్లో! ప్రథమాఘార హో మశ్ట ప్రథానాహుత్యనన్తరమ్‌ । యద్ధోతవ్యంతు త తృర్వం 
స్రువేణోక్తం కవర్చినా ॥ పూర్వాథూరో జయాద్యంచ ప్రాజాపత్యం చ వ్యాహృతిః 1 
పాహ్రైత్రయోదశే చైవ ప్రాయశ్చిత్తాహుతి స్తథా ; స్రువేజైవతు కర్తవ్యం నసందేహః కపర్దినా | 
యత్ర స్రువేణ హోమస్యాత్తత్రెనం జహుయా ద్ధృతమ్‌ ; తేనై వాజ్యం గృహీత్వేతి నిశ్చిత్యోక్తం 
కపర్దినా ॥ శ్లో। ద్వితీయాఘార హోమశ్చ ప్రథానాహుతయ స్తథా ; ఆజ్య భాగౌతు సర్వత్ర 
స్రుచా హోమం కపర్టినాః స్రువేళైవాజ్య మాదాయ స్రుచిం సంపూర్య హోమయేత్‌ ; యత్ర 
స్రుచాచ హోమస్యాత్‌ తత్రైవం హవినిర్ణయః 

22.తిష్షర్గోమః - శ్లో; తిష్టదోమాన్‌ ప్రవక్ష్యామి పూర్ణాహుతి పురోగమాన్‌ । ఇఘార స్రుచ్య పవాన్యక 
ఫలీకరణ మేవచ; బొదుంబర గతో హోమో లలాటే హోమమేవచ। లాజా నాంచ తథా హోమో 
వివాహేషు న సంశయః॥ గ్రంధాన్తరే- శ్లో! ఫలీకరణ హోమశ్చ జాతకర్మణి కీర్వతే। సౌమ్యప్రతే 
నమిద్ధోమ మైన్హ్రామార స్తథైవచ । పూర్ణాహుతిశ్చ శ్రౌతేహి లాజహోమో వివాహకే | 


368 అను..14 - ఉపయుక్త స్మార్తకారికాదులు 


చతుర్భ్థామాజ్య శేషిణ యోహోమో ౬. న్యే వివాహకే । వధ్వా శిరసి చోంకార చతుర్ధ్యన్తం 
లలాటకే। వ్యాహృతీభః సహోమత్చ తిష్టన్నేవ నసంశయః ద్వితీయఘార హోమశ్చ పూర్ణాహుతి 
నయం । శ్రాతకర్శణి తిష్టంత్సా త్నార్తే ఆసీన ఏవహి; దర్వ్యాచ విహితో హోమ: స్మార్త కర్మసు 
యశ్రవై। తత్రాసీనే న హోతవ్యం పరిభాషా విధానతః ॥ 


23.అనుయాజ సమి థిధ్మ సన్నహన ప్రక్ష్తేపణం - శ్లో; సమతృన్నహనం కుర్యాత్రధానాహు 
త్యనన్తరం। నత్వన్యథేతి నిశ్చిత్య తత్రై వోక్తం కపర్దినా॥ 

24జయాదిహోనుః - శ్లో; పూర్వ మాసద్వయా దగ్నే న థావతి జియాదికాన్‌। మతాన్తరేణ కేనా 
-పి కే చి న్నేచ్ధన్లి సూరయః । ప్రయోగసారే- శ్లోః మాసత్రయా త్రాశ్యది తత్ర కుర్యా త్రధాన 
మగ్గేర్ష జయాదిహోమః, కుర్యా జ్ఞయా దీంశ్చ తతః పరస్తొ త్తత్చర్వ పూర్వేద్యు రపాస్య హోతా 
చిత్తాది మన్దేషు యథా శ్రమేణ మర్రాది శబ్దాది హితంతు దైవమ్‌। అభ్యాత హోమేషు తదాదితక్చ 
పదత్రయే ణాభిహితస్తు దైవమ్‌ । పిత్రాది హోమే పితరః పితామహా: పరే వరే చా౭_ పి 
తత్తస్థితామహా విశ్చేచదేవాఅథవా౨_ త్ర దేవతాః పరం రాష్ట్ర భృతః క్రమేణ, స్థితే తాతే త్యజే 
దత్ర విషమస్య పదత్రియమ్‌ । సితామహో యుగ్మ సంస్థా ఉభయోర్ణప ఏవచ ॥ 

25.జయా దగ్నిముఖి కర్తవ్య కర్మాణి - శ్లో; వివాహే యదృతే ప్రాయశ్చితే గేహ ప్రవేశనే, సమావర్తన 
సీమన్త చౌల పుంసువ వాస్తుషు ; చతుర్ధ్థహోమోపనయే త చ్చతుర్ధాం తధైవచ। అగ్రయణే 
సర్పబలా వగ్నిముఖం జయాదయ । అష్టకాసుచ దధ్యన్న హో మేశాన బలావపి । వృషోత్సర్గే 
చసంసర్గే గోదానాఖ్య వ్రతే తథా; అధ్యా యోపొకర్మణీ చ వ్రతే షూత్పర్ణనేషు చ। ముఖాహుతి 
శ్చాగ్నిముఖం కర్తవ్యాశ్చే జయాదయ:॥ 

26. జయాది వర్త కర్మాణి - శ్లో; సర్పబల్యుత్వర్ణనే చ మాసి శ్రాద్ధే తథైవ చ; గృహస్ఫూణావిరోహది 
ప్రాయశ్చిత్తేషువై తథా । పార్వణ్యహోమే నా£_ గ్నేయ స్థాలీపొకే జయాదయః : నవిద్యతే- 
గ్నిముఖంచైన తథైవా౭_ త్రముఖాహుతి గ్రస్థాన్తరే - శ్లో; ఆగ్నేయాగ్రయ గేశావ మాసిశ్రా 
ద్ధాష్టకాసు చ। దధ్యంజలి ససిండాఖ్య క్రియాసు న జయాదయః ॥ 

27.స్విష్టకృద్గోమః - శ్లో: ఉక్తా ముఖాహుతిర్యత్ర ప్రథానాహుత్యనన్తరమ్‌ ; తత్రాగ్నయే స్విష్టకృతే 
స్వాహేతి స్విష్టకృద్ధునేత్‌; స్థాలీపాకేషు సర్వేషు చరుణైవ విశేషతః; స్విష్టకృ జ్ఞహుయా ద్విద్వా 
న్నాన్యథేతి వినిర్ణయః ॥ 

28.పరిధి ప్రహరణం- తత్రా వ్యుత్తరార్ధ స్యాగ్రమంగారేషూ పోహతీ త్యుక్త రీత్యా తథైవ ప్రహరేత్‌, 
శ్లో; ప్రహృత్య మధ్యమం పరిధి మితరౌ యుగపత్‌ క్షిపేత్‌; దహన్వామపరిధ్యగ్రమంగారేషూచ 
పోహతి ; వ్రతేషు సవనే చైవ తథై వాధ్యయనే మఖే। పరిధి ప్రహరణం కుర్యా ల్లేప కార్యం 
లలా త లాల 

నా 


అను.. 14 - ఉపయు 


౮% 


1 
” 


స్నార్తకారికాదులు 369 





29.పరిధి ప్రహర నిషేధం - శ్లో; జయాద్యా శ్చాహుతీ ర్థుత్వా శమ్యానాంచ విమోచనమ్‌ 
పశ్చిమాయాన్తు పూర్వం స్యా దన్యయో ర్యుగప త్ర్తతః , వ్రతేషు శాన్సి హోమేషు విభ్రష్టేష్టా 
వృషోత్సజే; చరోః ప్రథానకే చైవ శమ్యా శ్రైవ నసంశయః । ప్రధాన హోమే యదృతాది హోమ 
ప్రవేశ హోమేచ చతుర్ధి హోమే ; అంత్యస్య సమ్య గృదయస్య సర్గ ఇత్యేషు శమ్యాః ప్రపదన్తి 
తద్‌జ్ఞాః। చౌల గోదాన సీమన్త స్నానోద్వాహోపనాదిషు ; ప్రాయశ్చిత్తే ప్రహరణం న ప్రహార 
సవనే భవేత్‌ ॥ 

30.సగ్గ్‌ స్రావ హోమః - శ్లో స్రువాగ్రం స్ముఖే స్థాప్య స్తుచ మప్యాజ్య పూరితాం : ఉభావపి 
కరాభ్యాంచ విపర్యాసేన ధారయేత్‌ ; యధా బ్రహ్మ యథా కామ దేవతా చోపవిద్యతే। నాశం 
ప్రాప్తా పరిధయో యత్రస్య ర్భృహ్య భాష్యతః । తత్ర త త్రా౭. భిసామర్జ్యా త్సంస్రావోవ_ పి 
విధీయతే! - 

31.సర్గ్‌ం స్రావ నిషేధః - శ్లో; శమ్యా యత్ర విధీయన్తే గార్హ కర్మసు సూత్రతః। సంస్రావస్తు న తత్రస్యా 
దభిశబ్ద వియోగతః ॥ 

32.ప్రాయశ్చిత్తాహుతయః - శ్లో; అనాజ్జాత త్రయో౭. గ్నిస్యా త్వన్న సృత్వన్నయో ర్లతే, అభి గ్లీర్టి 
రితీస్త్ర స్యా ద్ధరి వాశ్చేతి దేవతాః : ఇదం విష్ణుశ్చ విష్ణుస్యా త్సర్వ చిత్తే ప్రజాపతిః । సర్వ చిత్తేతి 
భూర్చువ స్సువరితి సర్వ ప్రాయశ్చితే ప్రజాపతి ర్టేవతే త్యర్థః ॥ 

33.పూర్జాహుతి లక్షణం - శ్లో; ఆజ్యం ద్వాదశ కృత్వస్తు గృహీత్వా పూరయే త్రుచమ్‌ ।; తయా 
చాజ్యాహుతిః కార్యా సా పూర్ణాహుతి రిష్యతే; స్రుచా పూర్ణాహుతి ర్వాస్యా దిత్యేతే యాజ్జికా 
విదుః 1 

34.పూూర్జాహుతి నిషేధ కర్మాణి - శ్లో; వివాహాది క్రియాస్సర్వాః శాలాయాం వాస్తు హోమకే । 
వ్రతబన్దేచ మోక్షేచ పూర్ణాహుతిం నకారయేత్‌ ॥ 


35.పూర్జాహుత్యుక్త కర్మాణి - శ్లో! శాన్తించ వేదవ్రత తంతుమత్యా వృషోత్సృజేషు గ్రహ యజ్ఞ... 
పాహి: కామ్య ప్రతేప్వేచ సపాష్టి కేషు కుర్యాచ్చ పూర్ణాహుతి నాన్యధా స్యాత్‌ ॥ 
36.పూర్ణపాత్ర వర్దనం - శ్లో! ప్రణీతా మార్దనంకుర్యా త్మార్త కర్మణ్యమన్రకమ్‌ ; పురతః ప్రస్తరస్థానే 
తూస్టీమాసౌద్య యత్నతః । పూర్ణపాత్రం తత స్తత్ర అప ఆనీయ తజ్జలమ్‌ ; హస్తే నామన్తకం 
తత్ర ప్రాగాదిష్యేవ పంచసు ; దిక్షు సమ్మార్దనం కృత్వా తచ్చేష మవనౌ క్షిపేత్‌ ; భూమిష్థమేవ 
తత్తోయం శిరసి ప్రోక్షయే త్తతః। భార్యయా అంజలౌశేషం నినయే త్రయతో ద్విజః, బ్రాహ్మణే 
దక్షిణాం దత్వా తముద్వాస్య స్వశక్తితః; సదః పూజాంచ కృత్వా. ధ ఆశీర్వచన మాచరేత్‌॥! 
(ఇతి సర్వ కర్మ సాధరణ అగ్నిముఖ కారికా స్పమాప్తా 
గ్రంధాన్తరే - “ నాఘారౌ నాజ్యభాగేచ నచేధ్యం న జయాదయః ; చతుష్పాత్ర ప్రయోగేతు 
నిజ్చిత్యోక్తం కపర్దినా: ప్రాయశ్చిత్తేషు హోమేషు చతుష్పాత్రవిధానత: ; నాఘారే చక్షుషీనైవ 
ప్రణీతీధ్యంవినాకృతమ్‌ ;” 
లావా ఆక్తడా- 


3/0 


అనుబంధము - 15 
కుంభకోణ కల్యాణ విషయములు 

కుంభకోణం శ్రీ కోమలవల్లీ సహిత శ్రీ శార్‌జ్ఞపాణి స్వామివారి 
దేవాలయమున జరుగు కల్యాణోత్సవమునందలి అంశములు - 

(ఆర్‌.వి.వి. గోపాలాచార్యులు, పొందూరు గోవిందాచార్యులు మరియు శ్రీ 
ఎల్‌. వేంకటేశన్‌ (తిరుపతి) 27.8.2003న కుంభకోణంలో వారివద్దకు వెళ్ళినపుడు 
అక్కడి అర్బకస్వామి శ్రీమాన్‌ వి. శేషాద్రి భట్టాచార్‌ గారు స్వయముగా వారి గ్రంథర 
చూపిస్తూ చెప్పిన అంశములు.) 

మూలవర్‌లనుండి ఉత్సవులకు ఆవాహన - కల్యాణ మండపమునకు 
వచ్చుట - నవకలశ స్నపనం - తిరుమంజనం - ఆరాధన, నైవేద్యం - అలంకారం 
(స్వామివారికి, లక్ష్మీదేవికి విడివిడిగా) - యాత్రా (గ్రామోత్సవం, ప్రాసాద ప్రదక్షిణం) 
- మాలమార్చడం (ఎదురుకోలు) - ఉదుత్తర మారోహన్తు అను బుక్‌తో నిశ్చితార్థం 
- డోలోత్సవం, అర్భ్యపాద్యాద్యారాధన - ఘృత భక్షణము, అపూపొదుల నైవేద్యము 
- పరిషత్‌ “నమస్సదసే...” - పుణ్యాహవాచనం (వాసుదేవ పుణ్యాహవిధి, ఏకకలశతో 
సుదర్శనవాహన, వాస్తోప్ప్రతేతి మంత్రంతో ప్రోక్షణ) - విష్వేక్సేన పూజ (కూర్చయందు 
గాయత్రితో ఆవాహన) - శౌరి అనుజ్ఞ, రమాదేవి అనుజ్ఞ - పాలికా పూజ - 
అపరాజిత మంత్రంతో రక్షా సూత్రవాహన, (శ్రియావాహన, షోడశోపచార పూజ, 
ఇక్కడే మాంగల్య పూజకూడా, విశ్వేత్తాతే మంత్రంతో ఇద్దరికీ కంకణ బంధన - 
అంకురార్పణ (పుష్పాంకురార్చణ, ఎనిమిది పాలికలయందు విష్ణువును ఆవాహన, 
సోమకుమృము లేదు) - అగ్ని ప్రతిష్ట కుండమున దేవుని అమ్మవారిని ఆవాహన, 
బాలాగ్ని ఆవాహన, గర్భాదానాది సంస్కారములు, పెరుమాళ్ళ ఆవాహన, సమిధాజ్య 
చరు హోమం - 

ప్రవర :- కశ్యప గోత్రోద్భవాయ (బుషులు లేరు) వాసుదేవ శర్మణో 
నప్రే, నారాయణ శర్మణః పొత్రాయ, విష్ణుశర్మణః పుత్రాయ, శ్రీ అపర్యాప్తామృత 
శర్మణే వరాయ (ఇలా చెప్పడం అక్కడ ఆచారం)౫ భార్గవ గోత్రోద్భవాం...భృగు 
శర్మణోనప్రీం, భార్గవశర్మణః పౌత్రీం, శ్రీ అంబరీష (హేమర్చీ) వర్మణ పుత్రీ, శ్రీ 
కోమల వల్లీ నామ్మీం .. మధుపర్మ్శం (పంచామృత మధుపర్శం,. 


అను..15 - కుంభకోణకల్యాణవిషయములు వ్ర కే 


పాణిగ్రహణం :- ఓం నమః పుండరీకాక్ష నారాయణ జగన్మయ 

అభిరామ స జీవేశ పీతామ్బర సముజ్వల | క్షీరసాగర సంభూతాం పారిజాతాది 
సోదరీమ్‌ ; సర్వ లక్షణ సంపన్నాం సర్వాభరణ భూషితామ్‌ ; మహాలక్ష్మీ మిమాం 
కన్యాం తుభ్యం దాస్యామి విష్ణవే - గృహాణ జగతాం యోగ క్షేమాయ పురుషోత్తమ 
॥ కన్యాం కనకసంపన్నాం .... మహాలక్ష్మీం మమసుతాం సహధర్మ చరీతవ । 
తీర్చదాన పురస్సరం ... తుభ్యమహం సంప్రదదే ॥ 

మాంగల్యధారణ :- “ఇందిరే వికసత్పద్మ మందిరే లోక వన్దితే । నమః 
పంకజ మాలిన్యై నమస్తే అమృత యోనయే । సముద్ర తనయే మాతః లక్ష్మీత్వాం 
ప్రార్భయామ్యహం ; మాంగల్య సూత్రం దేవేన యుష్మత్మంఠే సమర్పణే ; నియోజి 
తోహం బధ్నామి గృహాణ పరమేశ్వరీ 1” ఇతి విజ్ఞాప్య 'మాంగల్య తంతునానేన' 
మాంగల్య సూత్రం కంఠే బధ్వా | 
హోమం - అగ్ని ప్రదక్షిణలు - 

లాజహోమం :- విష్ణగాయత్రితో 12 సార్లు ఆజ్యం, లక్ష్మీగాయత్రితో 
12 సార్లు.సమిధలు, భూగాయత్రితో 12 సార్లు చరువు - పురుష సూక్త హోమం - 
పంచోపనిష న్మంత్రములతో ప్రాయశ్చిత్తహోమం - కుక్కుటాండ ప్రమాణమున 
చరుపిండముతో పూర్ణాహుతి - అగ్ని ఉద్వాసన 

వారణమాయిరం - అపరాధ క్షమణం - ఆశీర్వాదం - చదివింపులు 

(ఘృతారోపణ, అక్షతారోపణములు లేవు. వాస్తుపూజ, యోగేశ్వర పూజలు 
పాంచాహ్నికమున ఉండవచ్చు, ఒక పూట కల్యాణమున ఇవి ఉండవని చెప్పినారు.. 
వీరు బ్రహ్మోత్స వాంతర్గతముగా 7వ దినమున కల్యాణోత్సవం చేస్తున్నారు. పాలతో 
ఉన్నన్ని.) 

వాస్తుపూజ - కుంభకోణమున వ్లిగ్రహవాస్తు పూజ కన్చించుచున్నది. 
మంటప దక్షిణ పార్గమున భూమియందు ధాన్యపీఠముపై “నీలజీమూత 
దంష్ష్రాకరాళవదనం ... వాస్తునాథం” తండులేన విలిఖ్య । పరిస్తీర్య ; వాస్తుపూజాం 
కరిష్యే । పుణ్యాహవాచనం । తజ్జిలేనవాస్తుపురుష ప్రోక్షణ ; వాస్తుపురుషావాహన, 
ఓం వాస్తుపురుషాయనమః ఇతి ఆవాహ్య। అభ్యర్భ్యు | 


3792 అను.. 15 - కుంభకోణకల్యాణవిషయములు 





వాస్తుపురుషస్య శిరసి ఓం అంశుమాలినే నమః, దక్షిణ బాహుమూలే 
ఓం జటాధరాయనమ, కూర్చరే ఓం కుమారాయనమః, హస్తే ఓం వినాయకాయ 
నమః, పాదయోః ఓం అశ్వినీదేవేభ్యో నమః, మధ్యే ఓం చంద్రమసే నమః, హృదయే 
ఓం విష్ణచేనమః, నాభిదేశే ఓం బ్రహ్మణే నమం: - ఇతి అవాహ్య। అభ్యర్చ్వ్య । ఆపైన 
అష్ట దిక్సాలకావాహన, ఉత్తరమున క్షేత్రపాలకావాహన, మాషాన్న నివేదన. 

వాస్తునాథునికి ఉత్తరమున విధ్యుక్తముగా _ అగ్ని ప్రతిషాపనము - 
వాస్తుహోమము అర్జాది నైవేద్యాన్తం - ఘృతమున తన్యంత్రమున హవనము, 
పంచోపనిష న్మంత్రములతో శతాహుతులు, ఆఘార సమిధలతో వాస్తునాధాస్వాహేతి 
1౧0 ఆహుతులు - మూలమంత్రమున, పురుష సూక్తమున ఆహుతులు, అంశుమాలి 
మొదలగు వారలకు ఆహుతులు, కొబ్బరి ఆకులను వెలిగించి దేవాలయము చుట్టూ 
త్రిప్పి పర్యగ్నికరణం - “యక్షా పిశాచా నాగొశ్చ ఆసురా రాక్షసాగ్రహాః సర్వేతే 
వ్యపగచ్చంతు బలిం తుష్ట్వా యథాతథం” అంటూ మాషాన్న ఉదకములతో 
బలినివ్వడంతో వాస్తుపూజ సమాప్తం. ఇదే విధంగా ద్వారతోరణ పూజయందు 
కూడ తోరణముల పేర్లు, అధిదేవతల నామాదులు ఇక్కడి వారివీ చాలవరకూ ఒకే 
విధముగ ఉన్నవి. 


అనుబంధము -16 373 


చోర లక్షీ) సంవాదములు 


1.చోరసంవాదము (మూలము - ఆంధ్రానువాదము) 


- సంపాదితార్థః పరకాలసంజ్ఞ శ్రీమన్మహాభాగవత శ్చిరేణ | 
శ్రీవైష్ణవారాధన మేవ కుర్వన్‌ భూమావతిష్ట ద్ధరిదాసదాసః 


శ్రీమంతుడై తొలుత చిరకాల మొకరఠీతి 
శ్రీవైష్ణవోత్తముల నారాధనము జేసి 

ధరణి నేలెనునాడు ధనముత్యణమనిఎంచి 
హరిదాసదాసుడైపరకాలుడనుప్రభువు. 


. కాలేగతే కతిపయే త్వథ సంచితార్థరిక్తో బభూవ పరకాల కవిస్తదానీం 
చౌర్యేణ వాసమపహృత్య ధనంనృపాణా మారాధయామి కమలాధవపాద భక్తాన్‌॥ 


కాలమ్ము గడువగా కరగిపోయినది సిరి 
పట్టుదలతో థరణిపతుల ధనమును దెచ్చి 
కమలాధవుని పాద భక్తులను గొల్తునని 
శూరుడాతడు నిలిచె చోరుడై యానాడు. 


ఇత్ధంవిచిన్య మనసా దృథబద్ధ కేశు నీలాంబరేణనిబిడం వినిబద్ధ కచ్చః 
కుంతంచ ఫేట మసి సి ముత్తమమాశుధృత్వా మార్గాటవీంసమభియాయ బలేనదస్యు॥ 


నీలవస్తము తలకు జుట్టి యాచోరుండు 
కాసెకోకను బిగియగట్టి కడుదృ్యఢముగా 
కత్తి బల్లెము డాలు కరములందున బట్టి 
తన బలముతో నడవి దారులన్‌ దిరుగాడె. 


| స్థిత్వా నిలీయ గహనే ౬ చలసానుభూమౌ మార్గే లతాదృమయుతే దృధగుల్మజాలే 

నిమ్నోన్నకావనితలే పరకాలనామ చోరో జహార వసుమార్గ గతాగతానాం!॥ 
మిట్ట పల్లములున్న కొండచరియలతోడ 
అడవితీగెలుచెట్లు దట్టమగు పొదలతో 


నిండి నిబిడమ్మైన కొండదారుల గాచి 
దోచసాగెను వచ్చిపోవు ధనికులనెల్ల. 


స ఇత్టం ధనం సమాహృత్యవైష్ణవారాధనం ముదా 
ప్రకుర్వ న్ననయ తాలం చోరః కలిజితాహ్వయః ॥ 


374 అనుబంధము 16 - చోరసంవాదము 





6. భక్త ప్రీత్యా హరిస్తస్మై స్తేయందత్వా వనాంతరే 
తదీయారాధనం ధర్మ మైచ్చ త్రధితుం భువి ॥ 
7. తతో వనాంతరంగత్వా చోరః కలిజిదాహ్వయః 
దృమగుల్మలతాకీర్ణం ప్రాపమార్గం దురాసదమ్‌॥ 

థనమిటుల గడియించి తనియవైష్ణవులెల్ల 
ఆరాధనముజెసె నాతడట ముదముతో- 
కలిజదాహ్వయుడగుచు కాలమ్మ్ము గడిపెగా 
వైష్ణవార్రనవేయ విభుఢు చోరుండగుచు. 
భక్తులన నెనలెని ప్రీతిగల్లిన హరియు 
కరుణతో నాతనికి దోపునిడి అడవిలో 
పుడమిపై “* తధీయారాధని మ్మనెడి 
ధర్మమును వృద్దినందింపగా దలపోసె. 
ఒక్కపరి నేరీతి ధనము దొరుకకయున్న 
ఏష్టు భక్తుల కడుపు నింప నా తస్కరుడు 
ఉపవాసముండి శ్రీవైష్టవ్లుల కన్నమడె 
తిరిగి అడవకి పయనమయ్యె ఖిన్నుండగుచు. 
కలిజిదాహ్వయుడైన ఆచోరుడాపైన 
అడవిలో చొరబడుచు అతిప్రయాసమ్ముతో 
పొదలు తీవలు చెడ్లతోడ దట్టమ్ముగా 
నిండి నిబిడమ్మైన కొండదారులదిరిగె॥ 


&. ప్రతీక్షమాణో ధనవ జ్ఞనాగమం పథిస్మరన్‌ చేతసి వైష్ణవార్చనమ్‌ 
తదీయ పొదామ్భురుహాభివందనం స్థుతి ప్రకర్ష్నాన్సిరసా చరన్‌ స్థితః ॥ 
ఎదురుజూచును మార్గమందుధనికులరాక 
మదిదలచు శ్రీవైష్ణవార్టనము జేసినటు 
అవ్వారిపద కమలములయందు భక్తితో 
తలవంచిమైక్కినటుదలపోయుస్యృతులలో. 
9. ఏవంస్థితే కలిధ్వంసే హరిర్మానుషరూపభాక్‌ 
ఆజగావ (శ్రియాసార్థం సానుగో భక్తవత్సలః॥ 
కలిజతుండారీతి కనిపెట్టుకొనియుండ 
భక్తవత్సలుడు హరి మనుజుడై ఏతెంచె 


అనుబంధము 16 - చోరసంవాదము 375 





అనుగుణమ్ముగ లక్షి తనవెన్క్మ తోడురా 
పరివారమాపైన వెనువెంట కదలిరా ॥ 


10. భాస్వ త్మిరీట మణికుండల కంఠభూష కేయూరహార కటకాది విభూషణాధ్య 
పీతొంబరః కనక నూపుర కంకిణీకోనర్చాశుకాభరణ సంచయవాన్‌మురారిః॥ 
11. ముక్తా ప్రవాళమణికాంచన చిత్రవర్ణిగ్దివేయ హారరశనా మణినూపురాద్యైః 
భాంత్యాశ్రియాసహ తటిత్సదృశాంగకాన్యా వక్షప్రభాహసిత పూర్ణశశాంక కాన్వా॥ 
12. వీణామృదంగ పటపహానక గోముఖాద్యై ర్విధ్వానయన్‌ గగన మాధృత భక్త సంఘైః 
శ్వేతాతపత్ర మణిచామర కేతు సంఘై స్సంసేవితో హరి రరణ్య పథం జగామ॥ 
వెలుగులిడు మకుటమును మణికుండలమ్ములను 
కంఠభూషలు కేయూర హోారమ్మ్ములున్‌ 
కటకాధి సద్భూష ణాఢ్యుడై వెలుగొంది 
పీతాంబరముదాల్చి కనకనూపురములన్‌ 
కింకిణులు రవళింప కదలెనా శ్రీవిభుం 
డనర్థమ్మ్ము లంశుకాభరణ తతులతో ॥ 
కదలివచ్చినది సిరి హరివెంటనంటితా 
ముత్యాలు పవడములు మణులు బంగారమ్ము 
చిత్రవర్ణములీను కంఠభూషలదాల్చి, 
హారముల్‌ మొలనూలు నూపురమ్మ్ములు వెలుగ 
మెఅపుటివెనుమించు తనుకాన్సిపుంజముల 
ముఖకాన్సి యాపూర్ణచంద్రుగని హసియింప॥ 
వీణామ్యదంగములు పటహముల్‌ గోముఖము 
గగనవీధిన్‌ మయ అడవిజేరెను హరియు 
మణిచామరలు పట్టుగొడుగులున్‌ ధ్వజములున్‌ 
గొని భక్తసంఘముల్‌ తననుసేవింపగా. 


18. శృత్వా నినాదం పరకాల సంజ్ఞః చోరస్తదానీం ముదితాన్తరాత్మా 
నిరీక్ష్య భృత్యాన్‌ సుసమాహితాస యూయం సమాయాతి నరాధిపో౬. త 1॥ 


876 అనుబంధము 16 - చోరసంవాదము 





14 _ఇతీరయిత్వా వచనం ససంజ్ఞం స్వయం సమాబద్ధ పటో ధృతాసిః 
సమాహిత స్తేయ విధా విలీనః కుంజాంతరేషు ద్రుమషండమధ్యే॥ 

ఆరవము వినినంత లోలోన ముదమంటి 
తనవారిగని పల్కె తస్కరుడు వెనువెంట 
కదలవలె మీరిపుడు కడుజాగరూకులై 
కావచ్చు వచ్చువా డొక ప్రభువు, త్వరపడుడు. 
సహచరులనారీతి అదలించి చోరుండు 
నడుము గట్టిగ గట్టి, ఖధద్గమును చేబూని 
మనమునందున చౌర్యవిథిని చక్కగదలచి 
పొదలనణగుచు, చెట్లచాటుగొని కదలెగా. 


15. _ సనృత్త గీతాది మహోత్సవేన సమాగత స్యాశ్రితవత్సలస్య 
సుదుర్లహారణ్యపథే మురారేః ఛత్రాది వస్తూని జహార చోరః ॥ 


16. భూయస్సమాగత్య సహానుగో యః మహార్డ వస్తా భరణాని సర్వం 
జహార చోరః పరకాలనామా తథాపి తృప్తిం నయయాౌ తదానీం॥ 

న్యత్య గీతములతో వాద్య ఘోషలతోడ 
అటు మహోత్సవముగా వచ్చ్చువారిని నిలిపి 
ఆభక్తవత్సలుని భూషణమ్ముల తోడ 
ఛత్రాది వస్తువుల గొని చోరుడేగినను 
సహచరులతో తిరిగి వచ్చె యా వెనువెంట 
విలువైన వస్తముల నాభరణములనెల్ల 
దొంగిలించినకాని మరిదేనికోసమో 
తృప్తినందడుగదా పరకాలుడానాడు. 


17. పున స్సమాగత్య సుపాదపీఠం అనర్హ రత్నోజ్వలితం మురారేః 
లక్ష్మీ పదాంభోరుహ భూషణంచ హృత్వా సుతృప్తః ప్రయయౌ జవేన॥ 
మరలివచ్చెను దొంగ సహచరులు వెంటరా 
వెలుగులిడు మణులున్న హరిపాదపీఠమును 
శ్రీదేవి పదకమల భూషణమ్ములనెల్ల 
దోచి యాపై మిగుల సంత్యప్పుడై వెడలె. 


18. 


19. 


2ట, 


లై, 


22, 


అనుబంధము 16 - చోరసంవాదము 


తతః ప్రాహ హరిం లక్ష్మీ చోరేణీదం విభూషణ్‌ 
త్వత్సన్నిధా హృతం సర్వం త్వచ్చౌర్యం క్వగతం హరే॥ 
అంతనా శ్రీదేవి హరిని స్రశ్చించినది 
“మీ ఎదుటనే దొంగ నా భూషణమ్ముులను 
పదపీఠమాదిగా సర్వమును హరియింప, 
శ్రీహరీ మీ చౌర్య మేమూల దాగెనో? ” 


ఇతీరితః సురథ్రేష్టో రమయా పురుషోత్తమః 
ధైర్యగాంభీర్య జలధిః తదా స్మేరాననోభవత్‌ 


అటుల శ్రీసతి తనను ఎకసక్కెమాడ నా 
పురుషోత్తముడు ధైర్య గాంభీర్య జలధియన 
చిరునవ్వు మోముపైవెలుగొంద తనచూడ్కి 


పరివార జనులపై బరపె మెల్లగ నంత. 
అధ తత్ర నిరీక్ష్య సర్వ దాసాన్‌ ప్రియ సేనాపతి తార్‌క్ష్య ముఖ్యాన్‌ 
అవడ త్మరుణా నిధి ర్భృవంతో హృతవిత్తం పరిశోధయన్తుచోరమ్‌!। 
ఫణీశ సేనేశ విహంగమేశా స్తదా స్వభృత్యైస్సహ తే ప్రజుగ్ముః 
ఇతస్తతస్తం పరిమృగ్య చోరం వనాంతరే తే దదృశు ర్మహాన్తః 


అటనున్న పరివారమందు నిలచినయట్టి 
సర్వ సేనాపతిని ఖగపతిని శేషునిన్‌ 
పరివారముఖ్యున్‌ గనియాజ్ఞ నిడెను హరి 
'వెదకి చేకొనిరండు విత్త చోగుని నేడు'. 
సేనేశ ఖగేశ ఫణీశు లాపైన 

పరిజనులు వెంటరా బయలువెడలిరి వనిన్‌ 
అందందు చోరుకై శోధించి శోధించి 
అడవి నడుమన కడకు గాంచిరా చోరునిన్‌. 


సేనానీ ప్రముఖాంశ్చ సోపి మహాతో భక్తాన్‌ హరేస్వాగతాన్‌ 
దృష్ట్వోళ్ళాయ వినమ్య చాహ వచనం కేవా భవన్తః కుతః 


ఏ7 





378 అనుబంధము 16 - చోరసంవాదము 


సం్రొప్తాః పరిగ్భహ్యతా ముపచితి ర్యుష్మాభి రిత్యబ్రవీత్‌ 
శ్రీమద్భాగవతార్చనేతి రతిమాన్‌ చోరో కలిధ్వంసకః ॥ 





అటుల వచ్చిన యట్టి హరిభక్తులందరిని 
సేనేశ ప్రముఖులన్‌ జూచియా చోరుండు 
లేచి ఎదురేగి తా వంగి చందనములిడి 
మీరలెవ్వరు? ఇటకు ఎటనుండివచ్చితిరి? 
నాదు ఉపచారముల స్వీకరింపుడు స్వామి 
అనిపల్కె భాగవత పూజాన్వితాత్ముడై. 


28. ఊచు స్తమాలోక్య ఫణీశ్వరాద్యాః దాసా వయం చోర రథాంగపాణేః 
తస్యైవవిత్తం పురుషోత్తమస్య హృతం త్వయా త్వద్ధహణేను శిష్టాః || 
24 త్వయా హృతం విత్తమిదం ప్రగృహ్య శీఘ్రం త్వమాగచ్చ విభోః పురోనః 
మాతే భయంచాస్తు హృది వ్యథాతే దయాక్షమా సాగర ఏష నాథః ॥ 
వారలా తస్కరుని గాంచిబదులిడి రిటుల 
వినుము చోరుడ చక్రపాణి దాసుల మేము 
నిన్న గొనిపోవగా నియమించె హరి మమ్మ్ము 
పురుషోత్తముని విత్త మపహరించితి వీవు. 
దొంగిలించిన విత్తమెల్ల చేకొని నీవు 
వెనువెంట మావెంట విభుముందు నిలువుమా 
నీకే భయములేదు హృదినివ్యధ నందకుము 
దయకు క్షమకును సంద్రమయ్య నాస్వామిహ్యది. 
25... లీలా మనుష్య వపుషః పరివీక్ష్య భక్తాన్‌ ప్రోవాచతస్కర జనోస్యపతీ స్పశౌరేః 
త్వద్దాసమత్ర భవదీశ్వర సన్నిధానం సమ్రాపయన్వితి హృతాభరణం భవన్తః॥ 
లీల మనుజులరూపు దాల్చి నిల్చిన విష్ణు 
" భక్తులన్‌ గనిపల్కె తస్కర విభుండపుడు 
తమదాసుడను నేను, భవదీశ్వరుని కడకు 
గొనిపొండు నన్ను నేదొంగిలిన సొమ్ముతో. 


అనుబంధము 16 - చోరసంవాదము 879 





26. తతస్తు సేనేశ విహంగనాథ _ ఫణీశ్వరాద్యాః పరిగృహ్య చోరమ్‌ 
శీఘ్రం నయాన్తిస్మ హరేస్సమీపం స్వాజ్ఞాకరం స్తేనవరం దయాళోః ॥ 
అనిన యా సేనేశ ఖగేశ్వరాదులా 
స్వాజ్ఞాకరుండైన పరకాల రాజేంద్రు, 
హరిభక్తు, చోరవరు జేర్చినారాపైన 
అతి దయాళుండైన హరి సమ్ముఖమ్మునకు ॥ 


లగా దృష్ట్వా సమాగతంచోరంహృతవిత్తం దయానిధిః 
శ్రీపతిః పురుషశ్రేష్టః ఇదంవచన మబ్రవీత్‌! 


బలముతో ధనమెల్ల దోచుకొని ఈరీతి 
నెదుట నిలచిన చోరశేఖరుని వక్షించి 
పురుషశ్రేష్టుడు దయానిధియౌరమాధవుడు 
పలికె నీఠీతిగా పలు ప్రశ్చలనుగూర్లి ॥ 
28. కావాఖ్యాతే చోర ? కా జన్మభూమిః? కోవాబన్ఫుః? కస్యపుత్రో౭సి దస్యో ? 
కావా మాతా? కస్య భూపస్య భృత్యః? కస్మై విత్తం సంభృతం త్వందదాసి? 
చోర నీపేరేమి? జన్మస్థలంబెద్ది? 
బంధులెవ్వరు నీకు? తలిదండ్రు లెవ్వారు? 
ఏరాజునకు నీవు భృత్యుడవు తెల్దుమా? 
ఎవరికిచ్చెదవీవు ఈధనమ్మృంతయును. 
20. చిత్రం చోర ! బలంతవాస్తి బహుళం హర్తుం మదీయం బహు 
స్వర్ణం రత్నయుతంచ కుందలయుగం ఛత్రం ధ్వజాన్‌ చామురే 
క్రోధోనాస్తి మమ త్వయీహ గహనే పూర్వం రఘూణాం పతేః 
సూను స్వస్య కుశీలవౌ యుధి యథా సర్వం త్వయా కథ్యతామ్‌॥ 
రత్త్షకుండలములన్‌ ఛత్రచామరములన్‌ 
ధ్వజములాదిగ నాదు అభరణములనెల్ల 
దొంగిలించిన శక్తి గలవాని నినుగాంచ 


చిత్రమదియేలనో క్రోధమేర్దడదు హ్యది 


880 అనుబంధము 16 - చోరసంవాదము 





పూర్వమా కుశలవులతోడి యుధద్ధమునవలె 
గాన సర్వము నీవె చెప్పమా వివరముగ ॥ 


80. చోరస్తు మానుషంమత్వా మాధనం మనుజేశ్వరమ్‌ 
నిర్భీకః ప్రాహ సువ్యక్తం వచనం పరమార్థవిత్‌॥ 


చోరుడా మాధవుని మనుజేశ్వరుండైన 
మనుజుడని తలపోసి నిర్ణయుండై నిలచి 
చక్కగా వివరించి చెప్టినాడీరీతి 

పరమార్ధ విదుడైన పరకాల విభుడతడు. 


81. మాతా రమా మమపితా భువనైకకర్తా విష్ణు ర్మదీయ సుహృదో హరిభక్తియుక్తాః 
మజ్జ్ఞన్మభూమి రఖిలా పరకాలనామా సో౭౬ హం నృపాలకమణే హరిదాసదాన. | 


నాతల్లి రమ, నాదు తండ్రియన భువనైక 
కర్తయగు విష్ణుండు, హరి భక్తులే హితులు, 
భువి జన్మభూమి, నాపేరు పరకాలుండు, 
నరపాలమణి ! నేను హరిదాస దాసుడను. 


82. యే కంఠలగ్న తులసీ నలినాక్షమాలా యే బాహుమూల పరిచిహ్నిత శంఖచక్రా 
యేవా లలాటఫలకే లసదూర్ధ్వపుంద్రా స్తేభ్యసృమాహృతధనం త్వహమర్పయామి॥ 


ఏకంఠముల తులసిపూస మాలలు వ్రేలు 
ఏభుజములన్‌ శంఖ చక్ర చిహము లమరు 
ఏనుదుట వెల్తులిడు ఊర్యపండ్రము సతము 
వారికొరకీ ధనము నర్జింతు నెల్లపుడు. 

శ్రీహరిః ॥ 

8. _అసత్యమేత త్రృతిభాతి దస్యో యద్వైష్ణవార్థం హరణం ధనస్య 

చోరాస్తు విత్తం నహరంతి దాతుం సంభోక్తు మేవాపహరంతి లోకే ॥ 

వైష్ణవులకై ధనము వెచ్చింతు ననుమాట 
సత్యమని నమ్మగా దగున? చోరుడ వినుము 


అనుబంధము 16 - చోరసంవాదము 381 


దానమిడుటకుదొంగ దొంగిలించునధనము? 
అపహరించుటయన్న అనుభవించుటకునే. 

చోరః ॥ 

8% _ నారాధ్యవా ప్రతిదినం హరిపాదభక్తాన్‌ అన్నాంబరాదిభి రహుంహరిదాసదాసః 

భూతోధ్ర్వపుండ్ర తులసీ నలినాక్షధారీ గృహ్టామి నోదకం నృపతే వ్రతం మే॥ 

తులసిపూసలు ఊర్ధ్వ పుండ్రములుధరియిచి 
హరిదాస దాసుండనగు నేనుప్రతిదినము 
హరిభక్తులనుగొల్చి ఆన్హాంబరములిడక 
నీరమైనను ద్రావ నృపతి వరమిదినాకు. 


భీహరిః ॥ 
85. _సంపాద్య చౌర్యేణ ధనం పరేషాం దానేన కింతే ఫలమస్తి చోర 
దోషంపరస్వా హరణే వదన్హి సంత స్త్వయా నశ్శ్ళృతపూర్వ ఏషః ॥ 


అపహరింతువు పరుల ధనము చౌర్భమ్మునన్‌ 
దానమిడ నద్దాన ఫలమేమితస్కరా! 

పరవిత్త హరణమ్ము పాపకారణమనుచు 
వినియుండవా పెద్ద లెపుడు బల్కుదురుగా . 


36. తస్మా త్యజేదం వచనాన్మమ త్వం చౌర్యేణ దానం బహుదోషమూలమ్‌ 
శాస్త్రేషు సద్భి ర్నిరణాయి దోష స్త్వ్రన్యాంగనార్థా హరణం మహద్శిః ॥ 

చౌర్యమున దానమ్ము బహుదోషమూలకము 
గాన నామాటవిని వదలుకొను మద్దాని 
శాస్త్రముల ెప్టబడి నట్టి దోషములలో 
పరుని భార్యా ధనము లపహరించుట మన్న 

87. చౌర్యార్జితేన సకలేన ధనేన సోహం నద్రవ్య సంచయ పరో మురవైరి భక్తాన్‌ 

ఆరాధయా మ్యనుదినం పర ఏష ధర్మః స్వార్ధేహి చౌర్యకరణే ప్రభవన్తి దోషాః 

దానమిడితినికాని దాచలే దెన్షడును " 
చౌర్యార్జితమ్మైన నేదైన సర్వమును 


882 అనుబంధము 16 - చోరసంవాదము 





హరి భక్తులనుగొల్చి ఆరాధనము సేతు 
దోషమగు చౌర్యమ్ముజేయ స్వార్ధమునకై . 


భ్రీహరిః ॥ 
38. _ ధర్మస్య మార్గా వివిధః ప్రశస్తాః ధర్మో నచాసీ దృవతా ధృతోఒ యమ్‌ 
స్వార్థంహి వా స్యా ద్యదివా పరార్థం హర్తుం పరేషాం ద్రవిణం నసాంప్రతమ్‌! 


కలవు ఈలోకమున ధర్మ మార్గములెన్నా 
నీవు త్రొక్కినదారి నిజము ధర్మముగాదు 
స్వార్థమునకననేమి - పరులకన వేరేమి 
పరద్రవ్య హరణమన నెన్న డయుక్తమ్ముు. 


చోరః ॥ 
89, _ ముషిత్వార_.హం పరద్రవ్యం వైష్ణ వేభ్యః సమర్పయే 
ఇత్యేతస్య న తాత్పర్యం త్వయా జ్జ్ఞాతం నరాధిప ॥ 
40. _ ద్రవ్యం హరే ర్ఫూప సమస్త మేత త్తతస్తదీయార్ధ మిదంహి సర్వం 
తస్మా త్పరార్థేన కృతః పరార్థః యదర్ధ ఏషః సుకృత స్తదర్ధః ॥ 
విష్ణు భక్తుల సమర్దనమునకు నేనిటుల 
పరుల ద్రవ్యముదెచ్చి పాటుపడుచుంటినన 
నద్దానిగూర్చి యో అధిప నీకీనాడు 
సరియైన తాత్చర్య మవగతము కాలేదు. 
అన్ని ద్రవ్యమ్ములా హరికి చెందినవియే 
గాన నాతనిసేవ కర్షమ్మ్ము లెన్షడవి, 
దేనికొరకేర్దడెనొ దానికధి సుకృతియె 
గాన పరథర్మమున పరధనము సరియౌను. 


శీహరిః ॥ 
41. అయంతు పరమో ధర్మః కింగురుభ్య శృతం త్వయా 
స్వబుధ్యా వాథ సంప్రాప్తో వద సత్యేన తస్మర ॥ _ 
ఏగురువు చెప్టెనీ కీపరమ ధర్మమును 
దోచి దానముసేతు ననుచు పల్కెదవెపుడు 


అనుబంధము 16 - చోరసంవాదము 388 





చోరః॥। 


డె 


శీత, 


డ్తేడ్తే 


శీర్‌. 


శేరి, 


చోరుడా నీబుద్ధికిది తోచినదికాని 
దారి దొంగకు విష్ణు దాసులన ప్రీతియా. 


సత్యోక్తిర్వాథ హాస్యోక్తి రయం తవ నరాధిప 


నజానే నిశ్చయం మే£.ద్య సమాహితమనాః శృణు! 


పూజనా ద్విష్ణుభక్తానాం పురుషార్జోస్తి నేతరః 


ఇతి శాస్త్రేతు నిర్జీతః ఇతి సద్యః శృతోమయా ॥ 


వ్రతోత్తమం శ్రీకమలాధవస్య ప్రసాద హేతుం స్వయమేవ భోగ్యం 


శ్రీవెష్టవారాధన మద్య తస్మాత్‌ త్యక్తుం నశక్తో నరపాల వర్య ॥ 


యద్యేషధర్మో ప్యథవా ప్యధర్మో నాథా మమాసన్‌ హరిపాద భక్తాః 


తత్పూజనం ప్రాప్త మత స్తనుం వా త్యక్ష్యామి నత్వే తదహం త్యజేయమ్‌ 1 


భీహరిః ॥ 


నీపల్కులఏి నిజమొ, హాన్యమునకంటివో 
తమభావ మెట్టిదో తెలియకున్నదినాకు 
వినుము నా నిశ్చయ మ్మిదియె పరాజేంద్ర 
పురుషార్థమన విష్ణు భక్త పూజన మొకటె 
ఏంటి పెద్దలు చెప్ట-వేరేదియును లేదు 

ఇది వ్రతోత్తమమనుచు హరిదయాహేతువని 
నమ్మయుంటినిన్వామి స్వయముగాతలపోణ 
గాన శ్రీవైష్ణవారాధనము నేనాడు 
వదలుకొనజాలనే నిది నిశ్యయమ్మధిప, 

అది ధర్మమేయైన కాదధర్మమెయైన 
హరిపాద భక్తులే ప్రభువు లెన్షడు నాకు 
ఎటులొ సంప్రాప్తించె వారి పదపూజనము 
తనువు పోయినగాని విడువ నద్దాని నే. 


ఏవం యది స్యా త్తవ నిశ్చయో౭_ త్ర త్యక్త్వా మమార్థం సుఖమేవ గచ్చ 
ఇతీరిత స్తేన బలోర్జితోల_ సౌ సునిశ్చితార్థం వచనం బభాషే ॥ 


అదియె నీ నిశ్రయమైనచో చోరుడా 

వదలి మాధనమెల్ల వెడలుమా సుఖముగా 
అని స్వామిపలుకగా బలయుతుండగు చోరు 
డీరీతి స్పష్టముగ బల్కె నావిభునితో 


384 


అనుబంధము 16 - చోరసంవాదము 





చోరః॥॥ 
కథం త్యజేయం నరపాలవర్య శ్రీవైష్ణవార్థం హృతమేత దర్ధం 


గ 


జిత్వాహవేమాం బలమస్తి చేత్తే ధనం గృహీత్వా సుఖమేవ గచ్చ ॥ 


థభ్రీహరిః ॥ 


ఎటుల వఏడువను నేను నరపాలవర ధనము 
శ్రీవైష్ణవార్థమగు చౌర్మార్థమిదియెల్ల 
బలమున్న యుద్ధమున గెలువుమా ననునీవు 
ఆపైన సులభముగ అర్థమ్ము నీదౌను . 


48. _ పరీక్షితుం మే బలమస్తిచేత్తే శృణుత్వ మేత స్సకలా మహీమే 
పూర్వేణ కాలేన యదార్జితంతే తదార్జనేచాపి మమాస్తి శక్తిః ॥ 

49. అద్య త్యజత్వం భవతః ప్రతిజ్ఞాం చోరోసి నూనం మమవాక్య తుష్టః 
హృతంతు విత్తం భవతా యదస్తి స్వస్త్యస్తుతే తస్క్మర తత్ర్రదేహి 1 


చోరః॥॥ 


నాబలమ్మును పరీక్షింప గోరినయెడల 
వినుము నీచే పూర్వ మీధరణి యందెల్ల 
ఆర్జించి నట్టి ధనమంతయును గొనుశక్తి 
కలదు నాకడచోర- కనుగొందువదినేడు. 
గాన నామాటవిని చోరవర నీవిపుడు 
నీప్రతిజ్ఞను, నీవు దొంగిలించిన ధనము 
విడచి, వెనువెంటనే వెడలుమా సుఖముగా 
కలుగు శుభమద్దాన నీకునిశ్చయముగా 


50. అశేష మాయానిలయశ్చ విష్ణోః నిర్వాణ దాతు ర్జగదేక నేతుః 
హరేః ప్రియేభ్యః ప్రదదామి కోశం కురుష్వ యుద్ధం బలమస్తి చే త్తే ॥ 


_ మాయలన్నిటి నిలయమయ్య మా విష్ణువన 


నిర్వాణదాతయును జగదేక నేత హరి 
హరి భక్తులకు దానమయ్య్యె నీ కోశమ్ము 
బలముగలిగిన యుద్ధమొనరించి రగెలువుమా. 


ర్‌1. చోరస్య బుద్ధిం సుదృధా మవేక్ష్య శ్రీవైష్ణవారాధనరూప ధర్మే 
సవిస్మయం ప్రాహ తమాత్మ వంతం చోరం మహాపాల వరస్తదానీం ॥ 


అనుబంధము 16 - చోరసంవాదము 3రర్‌ 





52. పృధ్వీ భాగవతోత్తమాతి మహతీ తద్వేష్టనం వారిధిః 

సోభూ త్కుంభసముదృ్భృవస్య చుళుకః ఖేసోపితారాయితః 

తద్విష్టో ర్దనుజేంద్ర నందనజితః పూర్ణం పదం నాభవ 

తోయం విష్ణురభూ త్త్వదీయ హృదయే త్వత్తోధికో నాపరః ॥ 
శ్రీవైష్ణవులగొల్బు స్థిరబుద్ధి నున్నయా 
చోరునింగని విభుడు విస్తయమ్మున బలికె 
“పృథివి గొప్టది చూడ నోభాగవత ముఖ్య 
పరివృతమ్మగు జలధి దానికన్నను గొప్ట 
అట్టి జలధికి మిన్న ఆ అగస్తుని చుళుక 
తారగా నతనిగొను గగన మంతకు మిన్న 
ఆగగనమును గొల్బు హరిపదమ్మది మిన్న 
హరిమదినిగలనీవు అన్నిటికి మరిమిన్న 
లేడు నినుమించువా డీజగతి వేరొకడు. 


58. _ ఇతి ప్రశస్యాత్మని భక్తియుక్తం స్వదాస దాసం పరకాల సంజ్ఞం 
చతుర్భుస్సన్‌ ధృత శంఖ చక్రః ప్రదర్శయాసమాస హరిస్వరూపమ్‌! 

54. చోరస్యతం ప్రేక్ష్య సశంఖ చక్రం చతుర్భుజం పద్మ దళాయతాక్షం 
లక్ష్మీసమేతం సకలామరేశం ప్రణమ్య మూర్చా సహసానువాచ ॥ 


తనయందు భక్తితో హరిదాసదాసుడొ 
ఫరకాలు నటుల సంభావించి ప్రీతితో 
హరిచతుర్భ్చుజుడగుచు స్వస్వరూపముజూపె 
ఇరుకరమ్ముల శంఖ చక్రములు గన్ఫట్టి. 
నాల్గుభుజముల శంఖచక్రముల వెలుగొందు 
నలినాయతాక్షుడౌ కమలా మనోహరుని 
సకలామరేశ్వరుని కనుల నిండుగ గాంచి 
తలవంచి చోరుండు ప్రణమిల్లి పల్కెనిటు . 


55. _ జనారణ్య పథం ప్రవిశ్య విషయవ్యామోహ తాపాతురో 
నిత్యం ప్రాబ్బుగ తృష్టి కాభ షయాన్‌ పేక్ష్య ప్రధావ్యాంజసా 


886 
56. 


ర్‌. 


ర్‌8. 


59. 


60. 


అనుబంధము 16 - చోరసంవాదము 
సుశ్రాన్తః పరితాప శాన్తి జనకాన్‌ శీతాన్‌ ప్రపన్నాశయాన్‌ 
అన్విష్యాహ మపశ్య మాత్మసదనం నారా యణాఖ్యం సరః ॥ 
నమో నమో వాజ్మనసాతిభూమయే 
నమోనమో వాబ్మనసైక భూమయే 
నమోనమో నంత మహా విభూతయే 
నమోనమో నంత దయైక సింధవే! 
అంభోదనీల మరవిందనిచాంఘ్రయుగ్మ 
మాతామ్ర తామరస రమ్య కరాగ్రకాన్తిమ్‌ 
భృంగాలకం భ్రమరవిభ్రమ కాయ కాన్తిమ్‌ 
పీతాంబరాంచిత వపు స్తవ సంస్తవామా ॥ 
ఉన్నిద్ర పత్ర శతపత్ర సగోత్ర మంత 
శ్లేభారవింద మభినందన మింద్రియాణాం 
మన్మూర్లి హంత కరపల్లవ తల్లజంతే 
కుర్వన్‌ కదా కృత మనోరథ ఇష్యసేమామ్‌ ॥1 


త్రైవిక్రమ క్రమ కృతాక్రమణ త్రిలోక 
ముత్తంస ముత్తమ మనుత్తమ భక్తి భాజామ్‌ 
నిత్యం ధనం మమ కదాహి మదుత్త మాంగ 
మంగీకరిష్యతి చిరం తవ పాదపద్మమ్‌॥ 


పలుజవ్య్మముల ఆడవి మార్గముల పయనించి 
విషయసుఖ తాపముల వెట్టినై నిరతమ్ము 
ఎండమావుల నమ్ము ఎంతో స్రుక్కిననేను 
పరితాప శాన్సికై పర్వులిడి కనుగొంటి 
శరణుగొన చల్లనై సేదదీర్భచునున్న 
ఆత్మసదనము సరోవరము నారాయణము. 


మైొక్కులివె నీ కవాజ్మానస గోచరా 
మైక్కులయ్యా వాజ్మానస స్థానమా 
మైొక్కెద ననంత మహదైశ్వర్య రూపమా 
మైొక్కెద ననంత దయా సముద్రమా 


61. 


62. 


63. 


అనుబంధము 16 - చోరసంవాదము 887 
నల్ల కల్వల కెజ్టదామరల జేర్చినటు 
కనవచ్చు కమనీయ పదయుగమ్ముల కాని , 
అంతటను ఎజ్జనైనట్టి తామరలవలె 
గనవచ్చు రసరమ్మ కరాగ్రముల కాన్ని, 
భ్రమరవిభ్రమకాన్సి ముంగురుల కాయమున 
గనరాగ, నడయాడు ఘనఘనాఘనమనెడి 
పీతాంబరా, స్వామి, సృరియింతునిన్‌సతము. 
ముల్లోకముల మూడుఅడుగులుగ జేసుకొన 
మున్ను పైకెత్తి యున్నట్టి యాపాదమును 
ఉత్తమమ్మ్మును , భక్తి భాజనమ్మగుదాని 
'చిరము నాశిరమునన్‌ జేర్చియుంచుమున్వామి. 


ఇత్యుక్తవంతం పరిరంభ్య దోర్భ్యాం సంస్పృశ్య చాంగం కరపల్లవేన 
మూర్దిన్వవస్థాప్య పదారవిన్షం ప్రోవాచ లక్ష్మీ పతిరాత్త హర్ష ॥ 


ఇటుల బల్కిన చోరు గాంచి యా విష్ణుండు 
హర్షాతిరేకమున జేర్చుకొనె బాహములన్‌ 

కరపల్ల వములతో కాయమెల్లనుదడిమె 
పదపంకజము శిరమ్ముననుంచె - పల్కెనిటు. 


శ్రీమద్భాగవతార్చనం భగవతః పూజావిధేరుత్తముం 
శ్రీవిష్టో రవమాననాద్గురుతరం శ్రీవైష్ణవోల్లంఘనం 
తీర్భాన్మచ్చరణోద్భవా ద్నురుతరం తీర్థం తదీయాంఘ్రిజం 
తస్మా న్నిత్యమతంద్రితో భవ సతాం తేషాం సమారాధనే ॥ 


దేవపూజకు మిన్న భాగవత పూజనము 
నన్ను దూరుటకన్న మిన్న వారల ననిన 
పదతీర్ధ మదిమిన్న నాకన్న వారిదే 
సతము విడువక గొల్వు మవ్వాారి శ్రద్ధతో. 


ఇతి ప్రయుజ్యాశిష మాత్మభక్తం వరం వృణీప్వేతిపునర్జగాద । 
భక్తానుకంప స్సకలేప్పితార్థ 'ప్రదో హరిస్సం(శ్రిత కల్పవృక్ష ॥1 


అట్టి ఆశీర్వచన మాభక్తునకు నిచ్చి 
వరముగోరుమ యనుచు పల్కి నాహరి తిరిగి 


888 అనుబంధము 16 - చోరసంవాదము 


తనదు భక్తునికోర్కె లెల్ల బిర్జగదలచిె, 
ఆశ్రితుల కోర్కెలకు హరి కల్చి వ్యక్షమే 
64 ఇతఃపరం దేవ వరం నయాచే త్వదీయ పాదాంబుజ భక్తిరస్తు ॥ 
దృధం వరం దేవవర ప్రయచ్చ్ళ పునః పున స్త్వా మిదమేవ యాచే॥ 





65. అపూర్వదృష్టం తవపాదపద్మం దృష్ట్వా వరం నాథ దయైకసింధో 
కామం నయాచే£_ న్యమహం నమూధో యః కల్పవృక్షాత్‌ తృషమాత్రమిచ్చతి॥ 


66. పరిజన పరిబర్హా భూషణాన్యాయుధాని ప్రవర గుణగణాశ్చ జ్ఞాన శక్యాదయస్తే 
పరమపదమధాండా నాత్మదేహస్తదాత్మా వరద సకలమేతత్సంస్తితార్థం చకర్థః॥। 
ఇంతకన్నను మించి ఏమి కోరను స్వామి 
నీదుపదముల నెపుడు నిలువగావలె భక్తి 
అదియెగావలె నాకు దృఢముగా నయ్యభియె 
అదియె నేకోరెదను మరియు మరియున్‌ స్వామి. 


ఎన్ష్నడును కనలేని నీదుపద యుగళమును 
గనుగొంటి నింకేమి వలదునా తెన్షడును, 
వేరు కోర్కెను గోరు మూఢుడను గాను నే 
కల్పతరువును ఊక కోరువా డుండునా. 


పరిజనమ్మును చామరాదులున్సు, భూషలున్‌ 
ఆయుధమ్ములు, మరియు వరగుణగణమ్ములును 
జ్ఞానశక్తాదులున్‌ పరమపద బ్రహ్మాండ 
దేవాత్మ లేర్చరచితివి ఆశ్రితులకునై. 
67. ఇతి బ్రువాణః పరకాల నామా ప్రాదాన్మహా భాగవతోచ్యుతాయ . 

ఛత్రాదికం వస్తుచయం మహార్థః కేయూర హారాది విభూషణంచ । 
అనిపల్కి పరకాలు డాపైన గొనివచ్చె 
ఛత్రిమ్యు చామరము వన్తు సంచయమెల్ల, 
కేయూర వోరాదులగు సర్వ భూషణములన్‌ 
దెచ్చి అచ్భుతుకొరకు భాగవతుడర్చించె. 


అనుబంధము 16 - చోరసంవాదము 389 


శ్రీహరిః ॥ 

68, యావత్సుధాంశు రవిమేరు కులాద్రి సింధు 
“తారా గ్రహా ధ్రువ సరిన్నద భూవికల్పాః 
తిష్టంతి రామచరితం భువనేషు తావ 
త్తిష్టే త్సుకీర్తి రిహ తే పరకాలదాస ॥ 


సూర్య చంద్రులు నింగినున్షంత కాలమ్మ్మ, 

మేరువును కులపర్వతములు నిలిచెడి దనుక 
తారలు గ్రహమ్ములున్‌ ధరవెల్లు లిడుదాక 

నదులు నదములు సంద్రములు గల్గు వరకునీ 
కీర్తి నిలచును సతము పరకాలదాసుడా- 

భువనముల శ్రీరామ చరితముండెడి వరకు. 


69. సంవాద మావయోర్యస్తు శృణుయా ద్ర్రృద్ధయా నరః 
స భక్తిమాన్‌ సమాప్పోతి దేహాన్తే మత్పదం పరం ॥ 


70. ఇతి వచన ముదారం ప్రోచ్య పద్మాయతాక్షః 
నిరతిశయ జయశ్రీ భక్త వాత్సల్య పూరః 
నృహరి రథ దిశః ఖం ధ్వానయన్‌ తూర్యఘోషై 
ర్నిజ సదన మగచ్చ దృ్భక్తి సంఘై ర్మురారిః ॥ 
ఇట్టి మన సంభాషణమును శ్రద్ధగవినెడి 
నరులు మధ్దక్తులై మెలగి దేహాన్తమున 
పరమపదమును పొందెదరు ధ్రువమ్మిదియనుచు 
వాత్సల్యపూర్ణుడై పల్కి హరి యానాడు 
తూర్య ఘోషల దిక్కులాకసమ్మును మోయ 
నిజసదనమున కేగె భక్త సంఘమ్ముతో. 
॥ చోరసంవాదః సమాప్తః ॥ 
చోరసంవాద మిది పరకాలవభు చరిత 
అనువదించెను వేణు గోపాలు డాంధ్రమున 
తాళపత్ర స్థితములగు శ్లోకములజూచి పద్మనాభాచార్యు తాత్చర్యములనుగని. 


390 
ల లక్ష్మి సంవాదము(మూలము- అంధ్రానువాదము) 


1... ద్వారకానామ నగరీం రత్న ప్రాసాద శోభితాం 
శౌరిరధ్యవస లక్ష్యా రుక్మిణ్యాసహ భార్యయా ॥॥ 
లె నారాయణః కమలయాసహ దివ్య గేహే 
ముక్తా ప్రవాళ కృత చిత్రతలే మనోజ్జే 
రేమే సదానన శుఖే సుసుఖోపవిష్ట 
శ్చాటూక్తిభిః క్షణమివ వ్యనయచ్చ కాలం! 


శ్రీదేవియగు రుక్షిణి సతిని గూడుకొని 
ద్వారకాపురినున్న శ్రీకృష్ణదేవుండు 
పురమధ్యముననున్న నొకదివ్య దేహమున, 
మురక్తాప్రవాళముల నతిసుందరమ్మగుచు 
విలసిల్లు నొకదివ్య సింహాసనమునందు 
గూరుచొనియుండె తా సఖులతోనొకనాడు. 
8  ఏకదాన్యవసల్లక్ష్మీ సఖీభిః పరివేష్టితాః 
అంతఃపురే రుక్కమయే రత్నస్తంభ శతాకులే | 
శ్ష నర్తకైశ్చ భూజంగైశ్చ చాటుకారై స్సగాయకైః 
విలాసిభి స్పభాందివ్యా మధ్యువాస జనార్దనః ॥ 
త్‌, నటవిట గాయక చాటుకరై ర్యువతేస్సహ భృత్యగతై: 
మధురాపురి సముదాపరయా సదసిమనోహర భూమితలే 


6 రమమాణే వాసుదేవే లీలామానుషవిగ్రహే 
దూతంసంప్రేషయామాసు స్రిదశాః దానవార్దితాః।। 
పదిపదులుగా పసిడి స్తంభములువిలసిల్ల 
రత్షకాంతులవెలుగు అంతిపురమందు తా 
సఖులతో గూడుకొని రుక్షిణీసతియుండె - 
నటులతో విటులతో చాటుకారులతోడ 
నర్తకుల్‌ విలాసులును గాయకాదులతోడ 


10, 


క 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 391 


లీలమనుజుని రూపు గొన్న నారాయణుడు 
శ్రీకృష్ణుడై దివ్వ సభను గూర్జ్చొనియుండ - 
రక్కసులతో యుద్ధముననోడి బీనులై 
దివిజులందరు నీవె శఈరణమ్ము మాకనుచు 
దూతనొక్కని కృష్ణు జేరబంపిరిగదా. 

కృష్ణకృష్ణ మహాబాహో పురాణపురుషోత్తమ 

వేదవేద్య జగద్వంద్య దీనబంధో దయానిధే ॥ 
నమస్తే విశ్వరూపాయ సృష్టిస్థిత్యన్త హేతవే 
శరణంత్వాం వయంపప్రాప్త శరణ్యంశరణార్థినః। 
హే కృష్ణ ! శ్రీకృష్ణ ! రుక్మిజణీధవ! దేవ! 
వేదవేద్యా! బినబంధో! దయానిథి! 
జగద్వంద్యా ! సృష్టి స్థి త్యన్తకారకా! 
వావిశ్వరూప నీశరణుగొంటిమిమేము 
వామహాబాహు! నీకెపుడు మొైక్కెదమయ్య 
ప్రణుతార్తిహర ! నీకు ప్రణతులివె గొనుమయ్య 


రక్షకోసి రణే దీనాన్‌ ప్రణతార్తిహరాచ్యుత 
త్వమేవ గతిరస్మాకం హతానాందానవైరిహ ॥ 


మాదృ్భశార్తావనార్ధంహి భవదాగమనం ప్రభో 
త్వత్పాదపద్మ ప్రణతానస్మాన్‌ స్తం పాలయాంజసొ॥ 


కృపణ వచన మేవం సన్నిశమ్యా మరాణాం 
దితిసుత నిహతానాం దూత నక్షేణ శౌరిః 
ప్రణత పురుస్త్ర రక్షా దీక్షిత శ్చక్రపొణిః 
ర్ఫుడితి నిజ నికేతా న్నిర్యయౌ భక్తలోలః ॥ 
రక్కసులకు నోడి అటుల దేవత లంపినదూతను 
గనివారల బినాలాపములను విని శ్రీకృష్ణుడు 
ఆర్త జనుల రక్షింపగ చక్రధరుండగు విష్ణువు 
భక లోలుడై వేగమె మందిరమును విడి వెడలెను. 


892 
క్ష 


18, 


క్షేత్త 


కేర్‌ 


16. 


క్ష 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 


వాసుదేవే విని[షాన్తే ఛత్రచామరపాణయః 

శూలపాశాసిహస్తాశ్చ ప్రయయుస్తనుమాధవం॥। 
ఛత్రములను చామరముల చేత దాల్చినట్టి వారు 
శూల చాపములను కేలబట్టి నడచు నట్టివారు 
ఆతని పరివార మెల్ల వెంటనంటి నడచిరాగ 
దేవతలను రక్షింపగ దేవదేవు డటువెడలెను. 


తతోన్తర్మందిరావాసా పద్మపత్రాయతేక్షణా 

రుక్మిణీ సమభూ త్సుభ్రూఃకృష్ణ దర్శనలాలసా 

అపశ్యంత తదాకృష్ణం యత్రకుత్రాపిమందిరే 

దృష్ట్వా సభీజనంప్రాహ క్వయాతోమత్రియోహరిః॥। 
అట అంతిపురినున్న శ్రీదేవి రుక్షిణీ 
సతిమదిని కోరుకొనె మాధవుని దర్శింప 
మందిరమ్మున దేవదేవు గనగాలేక 
సఖులనడిగెను ప్రియుండెటకేగె నేమియని. 


నజానీమోవయంకృష్ణం పుండరికాయతేక్షణం 
విలాసినీరతోనిత్యం క్వయాతోమధుసూదనః ॥ 
“మేమెరుగ మాకృష్ణు మధుసూదనుని చెలియ- 
నిరతమాగోపికా లోలు డెటుబోవునో * 


సభీజనవచ్చుత్వా ప్రియమీర్య్యా కషాయితా 
బభూవచ సుతీక్షేణ విరహేణ సమాక్షులా ॥ 


మందిర ద్వారమాశ్రిత్య ప్రియాగమనకాంక్షిణీ 
తస్థా హరిప్రియా నిత్య మిందీవర దళేక్షణా ॥ 


చరణ కమలకాన్త్యా గేహళీ మర్చయన్తీ 

కనక మయ కవాటం పాణినా చాలయన్తీ 

కువలయ దళమక్షా తోరణం పూరయస్తీ 

వరతనురియమాసీ న్మందిరస్యేవ లక్ష్మీ ॥ 
అనిసఖులు పలుకవిని కనులీర్మ నెల్బవడ 


కోషమా విరసహమును వృద్ధినందింపగా 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 893 


ప్రియుడెపుడు వచ్చనో యనుచు వడివడినడచి 
నిలచు ద్వారముచెంత, తలుపులన్‌ దెరచుగా 
పదకమలద్యుతి పసుపురాసి చుక్కలు ఎట్ట 
కనులు కల్వలు ద్వారతోరణమ్మునుగట్ట 
గృహలక్ష్మియే రూపుదాల్చినటు గన్ఫట్టి. 
18. ఏవం స్థితాయం విరహాతురాయాం హరిప్రియాయాంకమలాయతాక్ష్యాం 
స్వ ప్రాణనాథం పరసుందరీభి స్సుసంగతం వా హృదిభావయన్త్యాం ॥ 
19. సంవర్త విశ్వా వసు నారదాది సంగీయమానాద్భుత గోప వేషః 
ప్రాష్తోత్సవః కేశవ ఆగతోభూ న్మృదంగ ఖేరీ పణవానకాద్యైః ॥ 
పరసుందరీ సంగమునకళేగె నాధుడని 
భావించి హృదయమున కమలాయతాక్షియా 
హరిసత్ని వఏరహమున ఆర్తయైయున్నతరి 
భేరీమ్యదంగములు పణవానకమ్ములున్‌ 
మోయగా సంవర్త నారదాదులుపాడ 
ఉత్సవమ్ముగ వచ్చె హరిగోపవేషమున. 
20. _ భేరీ స్వనం సైనిక ఘోషయుక్తం శంభారవంచాపినిశమ్య దేవీ 
సుకోలాహలః కో-యమితో వదేతి సభీజనం స్వం పరితో దదర్శ ॥ 
భేరీస్వనమ్ములను, శంఖారవమ్ములను 
సైన్యఘోషనువిన్న రుక్షిజణీదేవియును 
అదియేుమి ఏమి ఈ కోలాహలమ్మనుచు 
పరిజనమ్ములనడిగె నఖిమోము పరికించి. 


21. తదంతరే సమాయాతా దేవస్య పురోగమాః 
ఛృత్యాపారిషదైస్తూర్ణం తాన్‌దదర్శ హరిప్రియా॥ 


22. ఏతేదృష్టా హరిందేవం మత్రియం తరుణీరతం 
అకుర్వన్నితిమత్వాతు బంధయామాసభామినీ 
తాదయామాసచ క్రీడా సభీభిఃభోజ నందినీ 
సంతాడితాస్తుతాసర్వే బభూవుసుపలాయితా! 

హరిముంద్దు ఉత్సవమ్ముగ వచ్చపరిజనుల ' ' 
భృత్యులందరిని గని ఆభామ కోపమున 


394 


వర్తి 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 
నాపతిని శ్రీహరిని తరుణీరథునిజేసి 
రీదుష్టులని ఎంచి క్రీడా సఖులబిల్చి 
బంధించి వారలను గొట్టించె భీమసుత 
పరిభవమ్మునవారు పరువులెత్తుచుబోవ. 
తత స్సమాగతః కృష్ణః ధృతమాల్యానులేపనః 
సుగస్థవాసిత శ్రాన్తః ప్రియై బృందారక్రైస్సహ 
దృష్వా హరిం పరవధూ రచితాంగరాగం 
కృద్ధావివేశ వసతేశ్చ కవాట బంధం 
కృత్వాపి తర్ణన ముదార సరోష వాంఛా 
తూష్ణీం బభూవ సదనే కమలాయతాక్షీ ॥ 


అంతటి సుగంధమునుబరపి దశ దిశలందు 
చందనమ్మలదుకొని మాలికలు ధరియించి 
వచ్చు కృష్ణునిగాంచినటి రుక్షిణీదేవి - 
అతని వెనువెన్క ప్రియ బృందారకులు రాగ. 
చూచినది పరవధూ రచితాంగరాగుడై 
కనవచ్చు కృష్ణునిన్‌, గోపికా లోలునిన్‌ - 
చూచి అతికోపమున తలుపులను బంధించి 
కఠినముగ బల్కగా దలచి మ్‌న్షక నిల్టై. 
కవాటం తొాడయామాస తదా స్మేరాననో హరిః 
ఇందీరా మందిరేలీన వచనోవాచ కించన ॥ 


దేవి త్వదానన సుధాంశు మహందిద్భక్షుః 

ప్రాప్తోస్మికిం కథయ కోపనిమిత్త మద్య 

బధ్వా కవాటమపి వాచముదారవాక్య్యం 

కింతిష్టసే2 బ్ధి తనయే వచనం ప్రదేహి! 
దేవి నీముఖచంద్రు జూడవచ్చిననాకు 
దొరకునా ఆమహద్బ్దాగ్భమ్మ్ము నేడిచట 
తలుపుమూసితివిగా కోప మింకేలనఖి 
ఎటనుంటివో జలధికన్య చాలొకపల్కు 
కడు ఉదారమ్మదియె కమలాయతేక్షణా! 
అనినఏని బదులాడదాఇంతి కోపమున. ' 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 395 
27. ఇత్యుక్వామాధవో లక్షా వచశ్ళ్శుశ్రూషయా పునః 
కవాటం తాడదయామాసప్రాహ లక్ష్మీ రమర్షితా॥ 
మాధవుండా లక్ష్మి పల్కులను వినుగోర్కె 
తలుపు తట్టగసాగె మరల మరలన్‌ స్వామి 
విసిగి యా మహలక్ష్మి బల్కసాగిన దిటుల. 


లక్ష్మీ ॥ అంగుళ్ళా కః కవాటం ప్రహరతి?- ఎవ్వరా తలుపు? 


శ్రీకృష్ణః ॥ కుటిలే మాధవో ॥ = నే మాధవుడ చినదాన. 
లక్ష్మీ ॥ కిం వసన్తః? - అహా వసంతుడవ ? 
శ్రీకృష్ణు ॥ నో చక్రీ ॥ - కాదు చక్రినినేను. 
లక్ష్మీ ॥ కిం కులాలో? - కుమ్మరీడా ఏమి? 
శ్రీకృష్ణః ॥ నహి ధరణిధరః ॥ - కాదు భూధరుదనే. 


లక్ష్మీ ॥॥ కిం ద్వి జిహ్వఫణీంద్రః?- రెందనాల్మలపాము ఏలవచ్చిన దిటకు? 
శ్రీకృష్ణః ॥ నాహం-ఘోరాహిమర్డీ॥ - కాదు, పొములనునేమర్దించియున్నాను 


లక్ష్మీ ॥ కి మసి ఖగపతిః? = పక్షీంద్రుడా ఏమి? 
శ్రీకృష్ణః ॥ నోహరిః ॥ -... కాదునా పేరు హరి. 


లక్ష్మీ 1 కిం కపీంద్రస్యాస్త్రం ? - ఓహోకపీంద్రుడా? 

వేతీందిరాయాః ప్రతివచన జడః - యనునామె ప్రతివచనములను విని 

శౌరిరాహాను సొంత్వం- ॥ . యావిభుడు తిరిగి పల్మగలేక ఆమెను 
ప్రసన్నగా జేసుకొన బల్మెనిటు. 


శ్రీకృష్ణ 11దేవిత్వం కిమిదం కరోషి సుముఖం మాం తర్జ యిత్వా గిరా 
మద్భృత్యాన్‌ తవకింకరై రభిమతాన్‌ హా తాడయిత్వా ముహుః 
మత్సాదాంబుజ సేవనాయ పరితః ప్రొప్తా స్సురాణాం వరం 
మాకార్నీ రృహిరంగణ స్ధల గతం నీచా స్వనాధం యథా॥ 


ఓదేవి ఏలనిటు ప్రియడనగు నన్నునీ పలుకులన్‌ భయపెట్టి బాధించుచున్నావు 
నాకిష్టులౌ సఖులు నీకింకరులచేత పలుమారు దండింపబడిరి కనుగొంటివా, 
వారు సురవరులునను సేవింప వచ్చితిరి, నీచునటు నీనాథు నిలుపకుము వీధిలో. 


2౦ 


396 అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 


లక్ష్మీ ॥ త్వం మా మత్ర విహాయ కాముక ఇవ త్వత్స్చాద సేవారతాం 
ధూర్త ః కామిభిరన్వితః ప్రతిదినం ్రీదేహ సంసర్గజం 
భుక్త్వా ప్రాకృతవత్సుఖం లఘుతరం ప్రొప్త్రస్వయం సొధువ 
న్నీచం కర్మ కథం త్వయా కృత మిదం నాథేన నాకౌకసామ్‌ ॥ 
పద్మాక్ష మావిశ నతద్గృహమేతదాస్తే 
యత్రామలా ప్రియతమా భవతో మృగాక్షీ 
ఏతత్తుమే సదనమత్ర నతే వినోద 
స్త ద్వాహి వంచనపర స్సదనం ప్రియాయాః ॥ 
నీదు పద సేవనమె జీవనమ్మని బ్రదుకు ననువిడచి ధూర్తులౌ కాముకుల గూడుకొని 
పామరునివలె నీచ స్త్రీ దేహ సుఖము గొని వచ్చితివి నేడెంతా సచ్చరిత్రునిరీతి - 
దివిజేశ్వరున కిట్టి నీచకర్మమ్మేల. అమలప్రియతమ నీదుమృగనయనఎటగలదొ 
ఆగ్భృహమ్మిదికాదు, రావలదు పద్మాక్ష ఇదినాగృహమ్ము నీకిట వినోదములేదు 
చాలు వంచన ఆమె సదనమున కరుగ్గుమా 


శ్రీకృష్ణః॥। పీత్వా త్వదీయ పరిపూర్ణ ముఖేందు బింబే 
పీయూష మబ్ధితనయే కథమన్య తల్పం 
చేతశ్చకోర విహగో మమవాంఛతీహ 
తస్మాత్‌ త్వదీయ సదనం ్రవిశామి పద్మే ॥ 


పానమొనరింపగా క్షీరాబ్ధి తనయనీ పరిపూర్ణముఖచంద్ర బింబపీయూషమును 
ఏల వేరొక తల్చ మీచకోరముకోరు సమ్మతింపుమ నీదు సదనమును జేరుకొ 





లక్ష్మీః ఏవం బృవత్యపి హరావతి కోపనాసా 
నాపాచకర్ష కమలా నిహితం కవాటం 
నారాయణః కమలయా సహరంతు కామః 
కారుణ్య వర్ధకమిదం వచనం బభాషే 
అట్టి పల్కుల విన్నదైన యా రోషవతి రుక్మిణీసతి తెరువదయ్యెను కవాటమ్ము 
ఆమెపొందును గోరు కమలాయతాక్షుండు సతి కరుణకై పలుకసాగె నీరీతిగా. 


శ్రీకృష్ణు। . దుష్ట జంతుహననాయ కాననే సేనయా సహ మహాతపే చరన్‌ 
ఆతపార్తి రతివర్ధతే తనౌ వార్యతే కిమితి దేవి కథ్యతాం ॥ 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 397 
క్రూరమృగములనెల్ల గూల్చ కాననమందు 
ఎండబడి ఆడవిలో నెంతొదిరిగిననాకు 
వడదగిలినది, తనువు వేగుచున్లది ప్రియా 
నీవె దెల్టుము టీనికుపశమన మేమియో. 

లక్ష్మీః॥ జ్యోత్సాతి తృువలయార్తి హరం పయోదం 
చంద్రం వినా నసహతే కుముదాభిరామం 
తాభ్యాం సమానసుషమాం తదిమాంముకుంద 
జ్ఞాత్వా కథం రసికవర్య కృతో విలంబః ॥ 
కుముదాభిరాముడొ చందురుండేగుతరి 
ఎటులనిలువగజాలు వెలుగు వెన్నెల క్షణము, 
భువితాపముల బీర్మ జలదమేలేకున్న 
కనరాదుగా మెఅపు గగనమం దిసుమంత 
మెఅపు వెన్నెలలతో సమవర్తి నాకాంతి 
యనిన దెరిగియు ఏల ఎడబాసితివి రసిక. 
శ్రీకృష్ణ లోకాటవీషు మునిదైవత గోసమూహాన్‌ 
సాధూన్‌ సదా స్వకుల వృత్తి పదాన్‌ ద్విషంతి 
పౌలస్త్యముఖ్య రజనీచర దుష్టసత్వా 
స్తేషాం వధార్థమభవ తృమలేవిడంబః 
మునిదేవ సజ్జనుల గోసమూహమ్ములను 
పీడించి లోకమను ఘోరాటవిన్‌ దిరుగు 
క్రూరమ్యగముల రావణాది రాక్షసుల నే 
వధియింపగా విడంబముగల్లె నిందుముఖి. 
లక్ష్మః ॥ దయాక్షమాది కల్యాణ గుణయుక్తేతు త్వయా 
నకార్యామృగయాయాత్రా జీవహింసాపరానఘా॥ 
దయయుక్షమ మొదలైన కల్మాణ గుణములన్‌ 
మనఘ యటి కేవలము జీవహింసయెగదా- 


398 అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 





శ్రీకృష్ణ! పరిత్రాణాయసాధూనాం వినాశాయచదుష్పృతాం = 
ధర్మసంన్థాపనార్థాయ సంభవామియుగేయుగే | 
లోకమున సజ్జనుల గాచి రక్షింపగా 
దుష్ట శక్తులదునిమి నాశనమ్మొనరింప 
ధర్మ సంన్థాపన మ్మొనరింపగా నిటుల 
యుగయుగమ్మున నవతరించు చుంటిని నేను. 


లక్ష్మీ ॥ గంధోవిభాతి పృథివీ తరు పుష్ప జాతైః 

కస్తూరికా మలయజైరపి నార్జితస్తే 

త్యక్సా సుపుష్పిత తరూ నళిఖిః స్సుసేవ్యః 

ప్రాప్తో కథం కథయ కాన్తి మనోహరాంగే ॥ 
గంధమ్మ్ము నిడు పృథ్వి, తరుపుష్టజాతులున్‌ 
కస్తూరికా మలయ గస్థములు నీమేన 
పూయలేథీ గంధమెటనుండి వచ్చినది - 
తావిపూవును వదలి అళితతిని జేరినటు. 


శ్రీకృష్ణ! దుష్టసత్వ వధ ప్రీత దేవ గంధర్వ వర్షితాత్‌ 
పుష్ప వర్షా త్సృముత్చన్నో గంధోనైవ భాతిమే ॥ 
దుష్ట ఠాక్షసుల నే దునుమాడ ప్రీతులై 
దేవ గంధర్వులా దివినిలచి కురిపించు 
పుష్ట వర్షము మీద బడు కారణముచేత 
పుట్టినది ఈగంధ మ్‌థి వేరొకటి కాదు. 


లక్ష్మీ॥ కందర్చ చాప శిఖరాణి పల్తాశకోశ 

శోణాని తే నఖపదాని విభాతి గాత్రే 

ఏతాని బాలరజనీశ మనోహరాణి 

ప్రాష్తాని కేన నవసుందర సుందరీణాం ॥ 
మరువింటి కొమ్ములన బాలేందురేఖలన 
మోదుగల మొద్దలన ఎజ్జినై వక్రముగ 
గన్ఫట్టు చున్నవా నఖముద్రలెవ్వరివి 
నవసుందరా ఎవతె గిచ్చినది నీమేన. 


అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము 399 


శ్రీకృష్ణః॥ మృగయాయాం మహారణ్యే ధావతోమే మృగానను 
గాత్రం తీకముఖైరాసీ తృంటకైః వ్రణ చిహ్నితం 1 
వేటకేగిననేను మృగములన్‌ తరుముచున్‌ 
వెనువెంట పరువులిడగా మహారణ్యమున 
తీక్టమ్ములగు ముండ్లు తీవలున్‌ నెమ్మేను 
జీరినవి గాబోలు గమనింపజాలనే. 


లక్ష్మీ  హేపంకజాక్ష జితబింబఫలే ధరేతే 

ముక్తాభ నాసరుచిరేపిచ విదృమాభే 

దష్ట కుతః కిసలయే శుకకాన్తవవ 

భాతివ్రణం కథయ మే మృగయాం గతస్య॥ 
చాలించు ఓపంకజాక్ష నీప్రల్లైదము 
నాసాగ్రమున కదలు నవమౌక్తిక ప్రభల 
పవడాలకాంతులన్‌ బరపుచున్‌ వెలుగొంది 
దొండపండును మించియున్న నీఅధరమున 
చిలుక కోరికినరీతి కనవచ్చుచున్నదా 
వ్రణమెటుల వచ్చినది వేటకేగిననీకు. 


శ్రీకృష్ణ అభయాయచదేవానాం భయాయచసురద్విషాం 
ధ్వానేన పొంచజన్యేన జాతమేవంచ నాన్యథా॥ 
భయమువలదని నురలకెల్ల ధైర్భఘుజెప్ట 
సుర ద్వేషులను గూల్తుననుచు ప్రకటింపగా 
పలుమారు ఆపాంచజన్యమున్‌ పూరింప 
ఏర్టడినదది సఖీ వేరేమియును గాదు. 
లక్ష్మీ 1% గోత్రోద్ధరణ. కాలేచ రుద్రకార్ముక భంజజనే 
ఆహవే రావణాదీనాం నళ్విద్యతి కటిస్థలం 
స్వేదామ్భు తేన మభవ న్ముఖచంద్రబింబే 
పద్మే తరంగ జలబిందురివ ప్రభాతే ॥ 
భాతీశతే క్రపటకృత్యమిదం ముకుంద 
సత్యం భవాన్‌ వదతి జారశిఖామణేమే ॥ 


శ్త౦0 


అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము 
నిజము చెప్పెదవ ఓ జారశేఖర నీవు 
గోవర్థనమునెత్త, శివుని వింటిని విరువ 
ర్థావణాదులతోడ అనిసేయునాడైన 
ఆచెక్కిళులు సుంత చెమరించలేదెపుడు 
విడిన తామరలపై జలబిందువులరీతి 
అదియేమి ముఖచంద్ర బింబమునస్వేదమ్ము. 


శ్రీకృష్ణః। ఛత్రచామర భృత్యానా మసాన్నిధ్యా త్తదా మమ 


స్విన్నం గౌత్రమిదం దేవీ దివాకర ఖర్నె కరైః ॥ 


లేవుచామరము అట, ఛత్రమన్లది లేదు 
లేరుభ్యత్యులు వనిన్‌ సేవింపగా నన్ను 
అతితీవ్రములు దివాకరుని కిరణములచే 
చెమట బట్టినది చెలీ - జారుడందువు' నీవు. 


లక్ష్మీః ॥ ఇంద్రనీలనిఖే దేహే కుంకుమాంకః కుతస్తవ 


అంగనాగాత్ర సంసర్గ సత్యం ధూర్తాగ్రణే వద॥ 


ఎపుడు సత్యముజెప్పితీవు ధూర్తాగ్రణీ ! 
చూడుమా నీ ఇంద్రనీలనిభ దేహమున 
ఎటనుండివచ్చినవి కుంకుమాంకములచట 


అంగనల గాత్ర సంసర్గమున గాకున్న 


శ్రీకృష్ణ ఫుల్లపద్మరజోజాలైః పవమానై స్పముధ్యతైః 


సంగాద్వపుస్తధాభాతి నాస్తిమే కుంకుమాగతిః ॥ 


అతివేగమున గాలివీచుటన్‌ ఆనాడు 
అడవికొలనున విడిన పద్మముల రజమెగిరి 
వడిఆంటినది చెమటబట్టిన శరీరమున 

అతివ కుంకుమ యందు వదిగాదు నిజముగా. 


లక్ష్మీ ॥ పుండరీకాభయో రేవ నేత్రయో స్తే విశాలయోః 


రాగోజూుగరసంభూతః కథంప్రాప్త స్పఉచ్యతాం॥ 


అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము తృ01 


తెలిదామరలవోలె కడువిశాలమ్ములై 
కనవచ్చు నీకనుల్‌ ఎల్జబారినవేమి 
ఎవతెతో జాగరము చేసితివి చెప్పమా 
కనులెజ్జబారుటకు కారణ మ్మింకేమి. 


శ్రీకృష్ణ! ధూర్త దానవ రో షేణరక్తిమా సమజాయతే నేత్రయోర్మే 
విశాలాక్షే నాన్యథామాం తుమర్దసి॥ 
ధూర్తులగు దానవుల దునుమాడు కోపమున 
కనులెజ్బబడినవో కమలాయతేక్షణా 


లక్ష్మీ ॥ తవ నలిన దళాక్షయా లాక్షాంకో నిటలతటే స్ఫుట మర్ధచంద్రకాంతే 
యువతీజన పదాశ్రితో విభాతి ప్రతివదజార కుతస్సమాగతోయమ్‌!। 
జారుడా నుదుట ఆ లాక్షారసమ్మేమి 
యువతిపాదము జేరియున్నట్టి కథగాక 


శ్రీకృష్ణ మస్తకేచ్భధవిన్యస్త మస్తకత్రాణఘర్నణాత్‌ 
రక్తస్తత్ర సముద్భూత లక్తకద్భృమకృత్తవ।॥ 
తలపైశిరస్త్రాణ మతివ బిగగట్టగా 
అట రక్తముబికినది - లత్తుక భ్రమనీకు. 
లక్ష్మీ ॥ వేదశాస్త్ర విగీతంహి పరదారావమర్శనమ్‌ 
తత్రా సక్తస్య కించిత్రం కితవా సత్యభాషణమ్‌ ॥ 
మాయిన్‌ దోషతిరోధానే చాస్తి తేతీవ కౌశలమ్‌ 
త్వదుక్తి ఘనవిశ్వాసో యదిసాక్షీ తదుచ్యతామ్‌॥ 
వేదశాస్త్రములెల్ల వివరించి చెప్పినవి 
పరదారలనుగూడ పరమ దోషమ్మనుచు 
దానినే మరగినా విక నీకు లెక్కేమి, 
అన్యతమనగా నెంత - అదినీకు చిత్రమా? 
కలదు మాయావి నీదోషమును గప్పకొను 
కౌశలము నీచెంత కడు పుష్కలమ్ముగా 
నీపల్కులన్నియును నిజమనెడి విశ్వాస 
మున్న సాక్షుల జెప్పుమా వారినడిగెదను. 


402, అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 





శ్రీకృష్ణ! యాతో దైత్యవధాయాహం నప్టీణాం సమితిం ప్రతి 
ఇత్యర్థే దేవక స్సాక్షీ తం వదత్వం మమా చిరం ॥ 
దనుజులను దునుమాడ దండువెడలితిగాని 
స్త్రీల కొరకై నేను తరలి వెళ్టగలేదు 
సాక్షిదీనికి నాదు మాతామహుండుండె 
దేవకుడు అనునతని నడుగుమా నిజమెరుగ. 
సంహార కర్తా జగతాం త్రయాణాం 
యోదానవానాం త్రిపురం దదాహ 
పొలస్త్య బాణాది వరప్రదాతా . 
సాక్షిస్సమే కర్మణి శూలపాణిః 
ఆపైన ఈదేవ కార్భ్యమున నాపనికి 
సాక్ష్య మతివా శూలపాణి త్రిపురాన్తకుడు 
బాణపౌలస్తులకు వరములిచ్చినదాత, 
లక్ష్మీః ఆర్యా సమాలింగిత వామభాగో విరించి హంతా న కథంను సాక్షీ ॥ 
సతతమ్మ్మ సతినంటుకొనియుండు కాముకుడు 
బహ్మహత్యా పాతకుడు సాక్షియా శివుడు. 
శ్రీకృష్ణ ్రైలోక్యనాథః పరవీర హంతా సాక్షీసమె కర్మణి వజ్రపాణిః ॥ 
తైలోక్యనాధుడును పరవీరహంతయౌ 
దేవేంద్రు డీకార్యమందు సాక్షియె నాకు 
లక్ష్మీః ॥ పరాంగనా స్పర్శజ శాపయుక్త సహస్ర నేత్ర స్స కథంను సాక్ష్మీ। 
పరుని భార్యనుగూడి శపియింపబడినట్టి 
వేయికన్నులవాడు దేవేంద్రుడా సాక్షి 
శ్రీకృష్ణ! సూర్యాంశు తాపహరణాయ భువి ప్రవృత్తః 
సాక్షీ సమేతత్ర సుధామయూఖః ॥ 


అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 403 


రవికిరణతాపమ్ము నణచు ఆశీతాంశు 

డతివ సాక్ష్యమునాకు అతనినడుగుము సఖీ. 
లక్ష్మీః ॥ మునీశ నారీం పరిమర్శ దోషా 

తీ క శృశాంక స్పకథంనుసాక్షీ। 

గురుతల్చ గమనమను దోషమునసతతమ్మ్ము 

క్యశియించు చందురుం దెటు సాక్షియగునీకు. 
శ్రీకృష్ణ జితేంద్రియ శ్చాగమ తత్త్వవేత్తా సాక్షీ సమే కర్మణి వా వశిష్టః॥। 

తత్త్వవేత్తయు జితేంద్రియుడు అగమవేత్త 

ఆ వశిష్టుడు సాక్షి అతివ నాకీనాడు. 


లక్ష్మీ దేవేశ జన్మార్జిత దోషయుక్తో వేశ్యా తనూజ స్స కథంను సాక్షీ! 
జవ్మమందున దోషమ్హున యాజడదారి 
వేశ్యాసుతుండెటుల సాక్షియౌ జెప్పమా. 


శ్రీకృష్ణ పాండవాః ధర్మనిరతా స్తే మే కర్శణిసొక్షిణః 


ధర్మాత్ములౌపాండవులు సాక్షి ఆతివరో, 
లక్ష్మీః ॥ కౌంతేయాః జారజాః కృష్ణ భవేయు స్మాక్షిణః కథం॥ 

జారజులు కౌంతేయు లెటుల సాక్షులునీకు 
శ్రీకృష్ణ! చతుర్వేద సముద్ధర్హా వ్యాసా స్ఫాక్షీ శుభాననే॥ 

సాక్షివ్యాసుడు చతుర్వేద సముద్ధర్త 


లక్ష్మీ 1 కానీన స్స కథం సాక్షీ మత్స్యగంది తనూభవః ॥ 
మత్మ్యగంధీసుతుడు కానీనుడానాక్షి 


శ్రీకృష్ణ! నిత్యగాధ జలోదేవీ సాక్షీరత్నాకరో భవేత్‌ 
నిత్యగాధ జలుండు రత్తాకరుడు సాక్షి 


404 అనుబంధము 16 - లక్ష్మీసంవాదము 
లక్ష్మీ ॥ నిత్యాపేయ జల స్సాక్షీ స కథం లవణార్ణవః ॥ 
పనికిమాలిన లవణ సంద్రమావా నొాక్షి 





శ్రీకృష్ణు॥ సర్వామరాణాం ముఖ మంబుజాక్షీసాక్షిస్సమే కర్శణి జాతవేదః ॥1 
సకలదేవతల ముఖ మద్షి సాక్షియెనాకు 


లక్ష్మీ 1 నిత్యంహరే స్వాశ్రయ నాశకారీ స సర్వభక్షస్తు కథంనుసాక్ష్మీ। 
ఆశ్రయముటిను సర్వ భక్షకుండా సాక్షి 


శ్రీకృష్ణ ఈశాన వాసవ వసిష్ట శశాంక పార్థ 

ద్వైపాయనాఖ్య ముని వారిధి పావకానాం 

ఏకైక దోష ముపకల్ప్య వినిందసి త్వం 

తస్మా త్తవాత్ర భువనే నహి దోషహీనః 1 

అత్రోత్ర సాక్షిణం వక్తు మశక్తో మ్యతికోపనే 

ఉపాయస్తత్ర వక్తవ్యః ప్రత్యయస్తే యదాభవేత్‌ 
ఇంద్ర చంద్రులు గారు ఈశానుడును గాదు, 
వార్ధియు, వసిష్టుండు, వేదవ్యాసుడుగాదు 
అలపాండవులుగారు, ఆగ్ని సాక్షియెగాదు 
భువి దోషహీను లెవ్వారు నీద్యష్టిలో ? 
అందరికి ఒక దోష మంట గట్టెదవీవు. 
నీకుసాక్షినిజాప నావల్లకాదు సఖి 
ఇంకనీదయ, ఏమి చేయవలె జెప్పమా? 


లక్ష్మః ! అసాక్షికంచదుస్సాక్షిం యద్వివాదఃపరం హరే 
ప్రమాణం తత్రవక్తవ్యమితి శాస్రేషునిశ్చయః॥ 
పుందరీకాక్షతేసత్యం సర్వలోకేషు విశ్రుతం 
సర్వాన్‌ సత్యవతః కుర్యాద్భవాన్‌ సత్యంకరోతుతత్‌॥ 


అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము 405 
సాక్ష్యముండని దుష్ట సాక్ష్యముల తగవులన్‌ 
కర్తవ్యమన ప్రమాణము సుమ్ము శాస్తముల 
గాన లోకస్థులన్‌ సత్యవంతుల జేయు 
త్రిభువనఖ్యాతిగొను సత్య మొనరింపుమా. 


శ్రీకృష్ణ! అంభాసి ప్రవిశామి కుంభనిహితం గృహ్హామి కుంభీనసం 

జ్వాలాజాల క్షరాళకం హుతవహం నిశ్శంక మద్యాశ్ర యే 

యద్వా సుందరి దేవతా మభిమతాముల్లంఘయే యంధ్రువం 

విశ్వాసోన తథాపి తే యదితులా మారోహయేయం రమే । 
నీట దిగియెద, కుండగూర్చుండి బుసగొట్టు 
త్రాచు బట్టెద, వెలుగు పావకుని బట్టెదన్‌ 
తేసెదను నాఇష్ట దేవతోల్లంఘనము, 
కాద్దననోసఖియ తులను గూర్చుందునే 
తెల్చు మెయ్యది నీకు విశ్వాసపాత్రమో. 

లక్ష్మీ వార్ధిస్తే శయనీయ మేవ స దభూ ల్లీలోపధానం ఫణిః 

త్వత్తేజః పరమాణురేవ దహనో భృత్యాః సమస్తా స్సురాః 

కుక్షి న్యస్త జగత్రయస్య భవతః కావాసమానాతులా 

నాభూత్సర్వమిదం ప్రమాణమథతే ప్వేక్తెక మేవం కుతః ॥ 
నీట పవళించెదవు నీరేమిజేయునిను 
పామనగ తలక్రిందదధిండు నీకెల్లపుడు 
అరి నీతేజమున పరమాణు రూపమ్ము, 
సకలదేవతలు నిను సేవించు భృత్యులే, 
ముల్లోకముల కుక్షినిడుకొన్న నినుదేల్చు 
తులయేటది గలదు ఈభువి జగత్రయగురూ, 
గాన నిందేవియును గాధిట ప్రమాణమ్ముు. 


406 అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము 
శ్రీకృష్ణ; సర్వం మేవచనం త్వసత్య మథతే సర్వేపి దుస్మాక్షిశో 
లోకేకించిదపి ప్రమాణకరణీ యోగ్యం నచాసీద్రమే 
త్వత్సద్మాంతరవేశనే తవముఖా స్వాదేహ్యుపాయం కథం 
దేవిత్వం కథయేతి తేన గదితే స్మేరాననా సాభవత్‌ ॥ 
తతః ప్రాహ సభీవాక్యం హృదయజ్ఞా జనార్దనం 
. ఇందిరా మందిరా వేశే ఐబకారో గుణ్యతామితి ॥ 
నేనుజెప్టినవెల్ల సత్యములు గావుగా, 
అందరును దున్హాక్షు లగుదుఠీ భువినీకు, 
నీకుప్రామాణ్యముగ జూపునటి లేదెందు 
వేరేమియున్‌ జేయ జాలనో చెలినేను- 
.నీవె వచియింపుమో దేవీ ఉపాయమును 
సదనమున జేరి నీముఖము నాస్వాదింప. 
అనుచుబ్రతిమాలుటకు సిద్ధపడుప్రియునిగని 
ప్యదయజ్ఞడగు జనార్దనుగాంచి రుక్షిణీ 
దేవి సంకేతముగ శ్రీకృమ్ణుతోడ నో 
ప్రియ గుణింపుము బకారమ్ముననె నవ్వుచున్‌. 


ర్రీకృష్ణః॥వక్ర ప్రభాహసిత పూర్ణశశాంకబీంబే 
దాసీకృతానిమిష సిద్ధవధూ కదంబే 
ఆకాంక్షిణం స్మరవిహార కళావలంబే 
స్నేహేన మా మనుగృహాణ లసన్నితంబే 1 
ఏవ మన్యాపదేశేన బకారే గుణితే సతి 
సఖ్యా ప్రసారయామాస కవాటం భీష్మకాత్మజా॥ 
తతో దేవా ననుజ్ఞాష్య ప్రవిశ్యాన్తుపురం తదా 
ప్రహర్న మతులం లేభే రమయథాసహమాధవః 


అనుబంధము 16 - లక్ష్మీ సంవాదము 407 


చంద్రబింబాననా యననసత్మము దేవి, 
నీముఖముగన తలనుదించుకొను చందురుడు, 
ఓదివ్య సుందరీ యన్ష్నను నసత్యమే - 
దేవకాంతలు నీకు ఊడిగమ్మునుసేయ, 

నిను మరులదేల్తు నేనన్న నహంక్యతియె 
ఫ్మరకళా పాండిత్య కోవిదవు నీవుగా, 

గాన నీదాసునను బ్రోవవా.......... 


“హేసుధాంశు బిం బే ! హే వధూకదం బే! 
హే కళావలం బీ ! హేలసన్నితం బే !” - 

అని బకారములతో అన్మాపదేశముగ 
బ్రతిమాలగా ప్రియుడు పడతి కోపముతగ్గ 
సఖులచే తలుపులన్‌ దెరిపించె రుక్షిణియు, 
తనవెంటనున్న యా దేవతాతతినెల్ల 

నిజ సదనములకంపి అంతిపురి కేదితా 
నతుల హర్షమునందె రమతోరమా ధవుడు. 


శృణ్వతే యతు సంవాద లక్ష్మీనారాయణస్యచ 
దీర్చాయుషశ్చ' తే నిత్యం భవేయు స్సుఖినో నరాః 
ఇతి లక్ష్మీనారాయణ సంవాదః సమాప్తః॥। 
ఈ లక్ష్మీ నారాయణ సంవాదం వినినంతనె 
దీర్ధాయువు నందినరులు నిత్యమిలను సుఖియింతురు. 
ఇది 
శ్రీ లక్ష్మీనారాయణ సంవాదమునకు 
సంపూర్ణము 


నా అకా. 


408 





అనుబంధము -17 
1 యాజాతా సూక్తం (యాజష పూర్వప్రచం. పుట 99,100) 
యాజాతా ఓషధయో దేవేఖ్య స్త్రీయుగం పురా । మందామి బభ్రూణా 
మహగ్‌ం శతం ధామాని సప్తచ | శతంవో అమృధామాని సహస్రముత 
వో రుహః। అథా శతక్రత్వో యూయమిమ మ్మే.అగదం కృత | పుష్పావతీః 
పసూవతీః ఫలనీ రఫలా ఉత । 'అశ్వాళ్టవ సజిత్వరీ ర్వీరుధః పారయిష్టవ 
ర మాతరస్త ద్యో దేవీ రుపబ్బివే రపాగ్‌ంసి విఘ్నతీ రిత రప 
శ్చాతయమానాః ।! అశ్వత్ణే వో నిషదనం పర్డే వో వసతిః కృతా! 
గోభాజ యిత్శ్మిలాసథయ త్సనవథ పూరుషమ్‌ ।; య దహం వాజయ 
న్నిమా ఓషధీర్‌ హస్త ఆదధే । ఆత్మా యక్ష్మస్య నశ్యతి పురా జీవగ్భభో 
యథా ।; యదోషధయ స్సంగచ్చంతే రాజాన స్సమితా వివ । విప్ర స్స 
ఉచ్యతే భిష గ్రక్షీ హామివ చాతనః । నిష్కృతి ర్నామ వోమాతాథా 
యూయగ్గ్‌ స్థ సంకృతీః । సరాః పతత్రీణీ స్థృనయ దామయతి నిష్ప్రుత | 
అన్యావో అన్యామవ త్వన్యాన్యస్యా ఉపావత । తా స్సర్వా ఓషధయ 
స్సంవిదానా ఇదం మేప్రావతా వచః ఉచ్భుష్మా ఓషధీనాం గావోగోష్టాది 
వేదతే । ధనగ్‌ం సనిష్యంతీనా మాత్మానం తవ పూరుష | అతి విశ్వాః 
పరిష్టాస్తేన ఇవ వ్రజమక్రము। ఓషధయః ్రాచుచ్యవు రృత్మించ తను 
వాగ్గం రపః | యాస్త ఆతస్టు రాత్మానం యా ఆవివిశుః పరుఃపరుః । 
తాస్తే యక్ష్మం విబాధంతా ముగ్రో మధ్యమశీ రివ । సాకం యక్ష్మ 
ప్రపత శ్యేనేన కికిదీవినా । సాకం వాతస్య ధ్రాజ్యా సాకం నస్య నిహాకయా। 
అశ్వావతీగ్‌ం సోమవతీ మూర్ణయంతీ ముదోజసమ్‌ । అవిత్సి సర్వా ఓషధీ 
రస్మా అరిష్టతాతయే।; యాఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః। 
బృహస్పతి ప్రసూతా స్తానో ముంచత్వగ్‌ంహసః । యాఓషధయ స్ఫోమరాళ్ఞీః 


అను. 17 - యాజాతాది సూక్తములు 409 
ప్రవిష్టాః ప్పధివీమను । తాసాం త్వ మ స్యుత్తమా ప్రణోజీవాతవే సువ | 
అవపతంతీ రవదన్‌ దివ ఓషధయః పరి ॥ యం జీవమశ్ష్ర మావహై న 
సరిష్యాతి పూరుషః । యాశ్చేద ముపశ్ళుణ్వంతి యాశ్చ దూరం పరాగతా! 
ఇహ సంగత్యతా స్సర్వా అస్మై సంధత్త భేషజమ్‌ ॥ మావోరిషళ్ళనితా 
యస్మైచాహం ఖనామి వః। ద్విపశ్చతుష్పు దస్మాకగ్‌ం సర్వమ స్త్వ నాతురమ్‌। 
ఓషధయ స్సంవదంతే సోమేన సహరాజ్ఞా ।; యస్నైకరోతి బ్రాహ్మణ 
స్తగ్‌ం రాజన్‌ పారయామసి॥ 





2.పవమానసూక్తం (యాజుష పూర్వప్ర.చం. పుట 101) 

పవమానః స్ఫువర్జనః। పవిత్రేణ విచర్నిణి। యఃపోతాసపునాతుమా। 
పునంతు' మా దేవజనాః । పునంతు మనవో ధియా । పునంతు విశ్వ 
ఆయవః । జాత వేదః పవిత్రవత్‌ । పవిశ్రేణ పునాహిమా । శుక్రేణ దేవ 
దీద్యత్‌; అగ్నేక్రత్వా క్రతూగ్‌ం రను! యత్తే పవిత్ర మర్చిషి, అగ్నే వితత 
మంతరా। బ్రహ్మ తేన పునీమహే । ఉభాభ్యాం దేవ సవితః  పవిత్రేణ 
సవేన చ । ఇదం బ్రహ్మ పునీమహే 1 వైశ్వదేవి పునతీ దేవ్యాగాత్‌ | 
యస్యైబహ్వీ స్తనువో వీతపృష్టాః। తయా మదంత స్పధమాద్యేషు ! వయగ్గు 
స్యామ పతయో రయీణాం ॥ వైశ్వానరో రళ్ళిభి ర్మాపునాతు | వాతః 
ప్రాణే నేషిరో మయోభూః । ద్యావా పృధివీ పయసా పయోఖిః । బుతావరీ 
యజ్ఞయే మా పునీతామ్‌ | బృహద్భిస్సవితస్తృభిః । వర్విష్టె ర్దేవమన్వళి! 
అగ్నే దక్షై పునాహి మా ॥ యేన దేవా అపునత ; యే నాపో దివ్యం కశ 
తేనదివ్యేన బ్రహ్మణా । ఇదం బ్రహ్మపునిమహే | యః పావమానీ రధ్యేతి। 
బుషిఖి స్పంభృతగ్‌ం రసమ్‌  సర్వగ్‌ం సపూత మశ్నాతి | .- స్వదితం: 
మాతరిశ్వనా 1 పావమానీ ర్యో అధ్యేతి । బుషిఖి స్పంభృతగ్‌ం రసమ్‌! 
తసై సరస్వతీ దుహే। క్షీరగ్‌ం సర్పి ర్మధూదకమ్‌ ॥ పావమానీ స్స్వస్య్యయనీ। 


త్త్షే0 అను. 17 - యాజాతాది సూక్తములు 





సుధుఘఖూ హి పయస్వతీః। బుషిభిస్సంభృతో రసః । (బ్రాహ్మణే 
ప్వమృతగుం హితమ్‌ ; పావమానీ ర్దిశంతునః | ఇమం లోక మధో 
అముమ్‌ । కామాం సమర్థ యంతు నః | దేవీర్దేవై స్స్పమాభృతాః । 
పావమానీ స్వస్య్యయనీః। సుదుఘాహి ఘృతశ్చుతః | బుషిఖి స్సంభృతో 
రసః। బ్రాహ్మణే పృమృతగ్‌ం హితమ్‌! యేనదేవాః పవిత్రేణ । ఆత్మానం 
పునతే సదా । తేనసహాస్ర ధారేణ | పావమాన్యః పునంతుమా । ప్రాజాపత్యం 
పవిత్రమ్‌ । శతోద్యామగ్‌ం హిరణ్మ్యయమ్‌ । తేన బ్రహ్మవిదో వయమ్‌ | 
పూతంబ్రహ్మపునీమహే। ఇంద్ర స్ఫునీతీ సహమాపునాతు । సోమస్వస్యా 
వరుణ సమిచ్యా | యమోరాజా ప్రమృణాభి పునాతుమా । జాతవేదా 
మోర్ట్ణయంత్యా పునాతు ॥ 


8. శాకునస్తూక్తం (యాజుష పూర్వప్రచం. పుట176,177) 

అనుహవం పరిహవం పరీవాదం పరిక్షిపమ్‌ । దుస్వస్నం దురుదితం 
తద్విషద్భ్యో దిశామ్యహమ్‌ 1 అనుహూతం పరిహూతగ్‌ం శకునేర్యద 
శాకునమ్‌ | మృగస్య శృత మక్టయా తద్విషద్భ్యో దిశామ్యహమ్‌ ॥ ఆరాత్తే 
అగ్నిరస్త్వారాత్పరశు రస్తు తే నివాతే త్వానభివర్షతు స్వస్తితేకస్తు వనస్పతే 
స్వస్తి మేవస్తు వనస్పతే నమ శృకృృడ్సదే రుద్రాయ నమో రుద్రాయ శకృృథ్సదే! 
గోష్టమసి నమస్తే అస్తు మా మాహిగ్‌ం సీ స్పిగసివసి వజ్రో నమస్తే 
అస్తు మామాహిగ్‌ంసీః । ఉద్దాతేన శకునే సామగాయసి బ్రహ్మపుత్ర ఇవ 
సవనేషుశగ్‌ంససి । స్వస్తి నః శకునే అస్తు ప్రతినః సుమనా భవ॥ 


యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్ధవేత్‌, 
తత్సర్వం క్షమ్యతాందేవ ప్రసీద పరమేశ్వర / 


ననన 


పరిశిష్టః 
భేరీతాడనమ్‌ - దేవతాహ్వానమ్‌ 


కుంభకోణ పాఠః - 
శుక్లామ్బర ధరం --శాన్తయే |! యస్య ద్విరదవక్తాాద్యాః --తమాౌశ్రయే! | 
వన్డే లక్ష్మీపతీం దేవం శజ్ఞదక్ర గదాధరం | విద్యామూర్తిం హయగ్రీవం 
శబ్దార్థ జ్ఞాన లబ్ధయే! | 
అవృతాత్మానవ్‌ం వెొపూబవ్‌ అవ్భతాహ 6౮ణ0 
విభుం | పాజ్బురాత్రాగమాచార్యం వన్దే వైకుంఠ భూపతిమ్‌ | నమసృకలకల్యాణ 
దాయినే శేషచాయినే | నిర్మలానన్త కల్యాణ నిధయే విష్ణవే నమః ! నమస్సకల 
కల్యాణ దాయినే చక్రపాణయే | విషయార్థవ మగ్నానామ్‌ సముద్ధరణ హేతవే | 
వేదాసర్వే వివర్ధన్తాం దేవాస్సర్వే సవాసవాః | వర్థన్తాం వైష్ణవాస్సర్వే వర్ధన్తాం 
బ్రాహ్మణా సదా ! భుజవీర్య పరాక్రాన్తో వైరిపక్షో మహాద్యుతిః ! వర్థన్హాం 
భూపతీర్నిత్యం సామాత్య సృపురోహితః _ ! వర్ధన్తాం సర్వ దేవాశ్చ పుష్పయాగ 
దినాన్తిమమ్‌ ! తుష్టయే పుష్టయేవైవ భూపతీర్విజయాయ చ | స్వవాహన స్వచక్తీచ 
తిష్టన్నిత్యం పృథక్‌ పృథక్‌! ఈశానక్షైవ పర్జన్యః జయన్తశ్చ మహేన్హ్రుకః  ! ఆదిత్య 
సృత్యకతై వ భృగుతై వాన్తరిక్షకః |! అగ్నిర్పూషావిధాతాచ రాక్షసశ్చ 
యమస్తథా ! గన్గర్వో భృంగరాజశ్చ బుషయః పితృదేవతాః దౌవారికశ్ళ సుగ్రీవో 
పుష్పదన్లో జలాధిపః | అసురః పుష్పశ్చ విధితో, వాయుర్నాగ స్తధైవచ ! మృత్యు 
రృల్లాటకతైఎ)ైవ సోవుతై్రైవ వ్ళుగస్తథా ! అదితిశ్చ దితిత్రైవ 
ద్వాత్రిమృద్చాహ్యదేవతాః. ! (76౪ 0౪ 2౧౫0/ 0 వాస్తుగణా- ౮6౦౧09 (౧ 
పొద్ధు(క్రియా. /2]36140 ౨000606 గ వకాళీతిపద వాస్తుమండల 0/60/0686 ర) 
నారాయణ 6౧6 వురుషోత్తమ సంపితాశు 
విన్శ్య సృహోో మహేన్హ్రుశ్చ తత శ్శీంఘట్టణో గిరిః |! మాల్యవాన్‌ 
మలయతశ్షైవ కిష్కిన్టో రామ పర్వతః ! శ్రీ గిరి శ్చిత్రకూటశ్చ కథ్యతే దశ 
పర్వతాః। వసిష్టః కాశ్యపత్షైవ విశ్వామిత్రోంగిరస్తథా  _ ! భృగుశ్చ నొరదశ్రైవ 
ఆగతా శ్మీప్రంవుంతవై [యుక్షాశ్చ రాక్ష సాతశ్రైవ తథా 
కింపురుషాదయః | పిశాచాప్సరసాక్షైవ గన్థర్వో కిన్నరావపి । విద్యాధరాశ్చ సర్వైతే 
ఆగతా శ్మీ9ఘ్రమత్ర వై | పర్వతాశ్చ సముద్రాశ్చ నద్యాశ్చాపి హ్రదా అపి: సర్వ 
విశ్వేషు తీర్థాశ్చ ఆగచ్భన్తు మహోత్సవే ! వృక్షగుల్మ లతాత్షైవ యవా ద్యోషధయి 
స్తథా | అండజా స్వేదజా శైవ ఉద్భిదాశ్చ జరాయుజాః |! సర్వవిశ్వేషు భూతాశ్చ 
ఆగచ్చన్తు మహోత్సవే | సర్వ విద్యాధరశ్రైవ ఆగచ్చ్భన్తు మహోత్సవే ! ! 
ఏ0 


బ్రహ్మతాళమ్‌ - (ది. గు 64916౧1. 8-50౧౧6 .) 
(బ్రహ్మా స్వర్ణనిభ శ్చతుర్ముఖ లసత్‌ శ్రోత్రాష్టకాలబ్కృతః 
పాణి ప్రస్ఫురితాక్షసూ(త్ర కరకః పిబ్లోర్జూూమణ్ఞలైః. 
దేవై రుజ్వల సిద్ధచారబఐ గతైః హమ్సాధిరూఢో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మథటా క్షిప్రం సమాగచ్చుతు !॥ 
లు. ౧౧ 56 గొంం/9రోయి గురు- ౧౭౧౦౪౭ ౧౦ భంద్‌ 

(హ్మ్‌ తాలమిహ ఉచ్యతే -(4-౨౦గ6 8 గగ- ౧౭/౨౧ 

అజ్బమణ్ఞల కోటిమణ్జల నాఖిపజ్కజ విష్టరమ్‌ 
అబ్ధపిజ్ఞ చరాచరాసుర దేవ రాక్షస సర్గిణమ్‌ 
కమృవైరి పదాబ్ద చిన్తన హంసచిత్త చతుర్ముఖమ్‌ 
భేరితాడన డమృరానుగ (బబ్రహ్మతాలమిదం హరేః |! 
తత్తత్‌, బ్రహ్ముతాలం. నిషాదస్వారమ్‌, మేఘరాగమ్‌, కమలవర్తన నృత్తమ్‌ 


ఇన్దృతాళమ్‌ -(4, &/- 61919౧1 8 -6౧౧౪ .) 
మేఘశ్యామ తనుః సహస్ర నయనో వజ్రాయుధో వాసవః 
నాగేన్ట్రోన్నత పీన కస్థర గతో దేవావలీ సేవితః 
భేరీమర్దల ర్యుల్లికాహల రవై పూర్ణాఖిలాశో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు !। 

ఇన్చ్రుతాలమ్‌ ఇహ ఉచ్యతో -(4 -౩౦౧౬.. ఓ గగ- 6/9/౭౧/ ౧ 

సకల సురగణ మకుట మణిఘృణి రజ్ఞుతాజ్జ్రిసరోరుహమ్‌ 
దనుజ నిరసన విబుధ విజయత వ(జశక్తి శచీపతిమ్‌ 
రజితగిరిరివ విలన దతిమద హాస్తిమస్తక నిష్టితమ్‌ 
కలిత కరటిక పటహ విలసిత ఇన్సుతాల మహమ్‌ భజే |! 
తత్తత్‌, ఇన్చుతాలమ్‌, మధ్యమ న్వరమ్‌, ఖైరవిరాగమ్‌. 


అగ్నితాళమ్‌ -(4, 4౫/- ౮1%918౧1 8 - 560౧౧6 ) 
వహ్నిః శక్తిధరః ప్రవాళ విలసద్దేహప్రభా మండలః 
జ్వాలాజూల పరీత రత్నమకుటః కల్యాణపీఠాంబరః 
భూషారత్నమరీచిమాంసలరుచిః మేషాధిరూఢో' హరేః 
తీర్థాన్తోక్సవ సేవవార్థమధునా క్షిప్రం సమాగచ్చతు. [| 


ఆగ్నితాలమ్‌ ఇహ ఉచ్యతే -(౫, 41౬80౧6, ౧౧/౦” 2- ౮(౭/6౧౫ ౧ 
లోకహితానుగతాగత హవ్యహ వాహక దీప్త పదమ్‌ 
వాహన మేషజ వాదిత రోహణ వాయుగతిమ్‌ వరదమ్‌ 
జ్ఞాన సమాధి కృతానుగతాఖిల కారణ వాయుసఖమ్‌ 
భేరికతాడన తాల విభేదిత పావక తాలమిదమ్‌ | 
తత్తత్‌, పొవకతాలమ్‌,సింహనీళాస్వరమ్‌, భూపాల రాగమ్‌, దేశిక నృత్తమ్‌ 


యమతాళమ్‌ -(%, గ౫ - 66/9౧ 8 36౧6 ) 
కాల పాశధరః ప్రభూత తిమిరః శ్యామాతి కాలాబ్గకః 
జ్వాలా రూక్ష కటాక్ష తీక్‌ష్ట వదనః దమ్‌ష్ట్రార్చి మగ్నాధరః 
ఆరూఢో మహిషం విషాణ కులిశమ్‌ (భేతై రుపేతో హరేః 
తీర్థాన్తోత్సవ ఫేవనార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు 1| 

యమ తాలమ్‌ ఇహ ఉచ్యతే-(4-69/6౧4 41 ౮09౪౧/ర6| ౧౦౧ఆ భంద్క. డ ఛంగాలు 
కాలదూతపతి కాలమేఘనిభ కాల పాశ విరాజితమ్‌ 
కాలచక్ర కృతి కాలచశ్రగడి కాలకాల మహాతనుమ్‌ 
కాలకేతు ఘన కాలహారిపర కాలపూజక సత్ప్రియమ్‌ 
భీరికానుగ తాళభేదన కాల తాలమిదమ్‌ భజే || 
తత్తత్‌, యమతాళమ్‌, మధ్యమ స్వరమ్‌, దేశాక్షి రాగమ్‌, జానునీ నృత్తమ్‌. 


నైర్భతితాళమ్‌-(4.4/- 119601 8-౯6 ) 
రక్తాక్షో రక్త కేశః కనక రుచి ధనుః ఖడ్గ ఖేటాబ్గహనస్తః 
నిర్జ్వ్యంద్వో రజనీచరోత్తమపతిః దష్ట్రా కరాళాననః 
ఆరూఢో నరవాహనం పరివృతో దైత్యైరుపేతో హశేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు || 

నైర్భతి తాళం ఇహ ఉచ్యతే -(4 ఉ0జజం 10టరో 00 భందు. తిం య0ిజాణాంం 

అక్షయపక్ష విపక్ష బలద్వయ దక్షిణ దక్షిణదమ్‌ 
శిశ్రిత భక్తిత వైరి విచక్షణ నిర్జిత నిర్ణరకమ్‌ 
సర్గ నిసర్గ వివర్గ కరద్వయ వర్గ వపూర్గళనమ్‌ 
నిత్య వితాన్త విరన్తర సన్తత నైరృతి తాలమిదమ్‌ 11 
తత్తత్‌, నైర్భతి తాలమ్‌,మట్ట్యస్వరమ్‌, ఆఠాణ రాగమ్‌, విలాస నృత్తమ్‌. 


వరుణతాళమ్‌ -(4.4+/ 486౧1 840౧౧6) 
ఆరూఢో మకరం. మహోదధి భవమ్‌ మందార మాలోజ్వలః 
పోశాలజ్కృత 'పాణి వద్మ' మభగః' వంసేవితః. కిన్నరైః 


కున్దేన్దు ద్యుతిమాన్‌ స్వదేహ రుచినా ధ్వస్తాన్థకారో హరేః 

తీర్థాన్తోత్సవ సేవవార్థ మధునా క్షిప్రం సమాగచ్చుతు [| 
వరుణ తాళమ్‌ ఇహ డఉబ్యతో-(4. 4౫- 61919౧1 68-0౧౧) 

మకరవాహన మసబ్ధిసమృవ కల్పపుష్పవిభూషణమ్‌ 

పాశశోఫిత పాణిపజ్కజ శోభమాన కలేబరమ్‌ 

కున్ససన్నిభ దేహకాన్తి నిరాకృతాఖిల శా..........మ్‌ 

మకర పరిబృహ వాహనమ్‌ జగదేక కుమృక నాయకమ్‌ 


తత్తత్‌, వరుణ తాలమ్‌, లజ్జ్ఞాస్వరమ్‌, వసన్తరాగమ్‌, అన్తరాల నృత్తక్‌ 


వాయుతాళమ్‌ -(4. 4౦496౧1 8 -౪౧1౦౧) 

వాయుర్వహ్నాసఖః (ప్రసన్నవదనః పిజాయతాక్షిర్వ్యయోః 
ధూ[మ్రాభో మృగవాహనః పరిలసత్‌ పాణిద్వయాలజ్కృతః 
పీనోదార భుజాన్తరాల విలసత్‌ దామాభిరామో హరేః 
తీర్థాన్గోత్సవ ేవవార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు! | 

వాయుతాలమిహ ఉచ్వతో -(4. 4 6119౧1 క-౮16/9౧1 ) 
దిమిత దితిసుత యువతి కుచతట ఘటిత కుజబ్కువమ హారిణ 
సతత గతిమిహ సకల జగదభిరక్షణోత్పుక మానసమ్‌ 
వికచ సురతరు బహుళ పరిమళ కుసుమదామ విరాజితమ్‌ 
వాయుఘోషణ భేరితాడన వాయుతాలమిదం హరేః || 
తత్తత్‌ వాయుతాలమ్‌, లజ్ఞాస్వరమ్‌, నిషాద రాగమ్‌, ఖైరవ నృత్తమ్‌ । | 


కుబేరతాళమ్‌ -(4.4/ 16:9౧ “8-౩౧|౮ ) 

పోమస్సున్దరలోచనః (త్రివురజిత్‌ మి(త్రః చలత్కుండలః 
శ్వేతాభః శుకతుణ్ణరక్తవసవః పాణెస్థ పద్మోజ్వలః 
ఆరూఢస్త్వరితమ్‌ తురబ్ఞృమపరమ్‌ యక్షై రుపేతో హరేః 
తీర్థాన్తోత్సవ ేవనార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు :। 

కుబేర తాళమ్‌ ఇహ ఉచ్యతే -(4.43=649/౧/ 8- ౮౮౪౭౧7 ౧ 
ఉద్యత్‌ దినకర కిరణ ప్రహసన దక్షిణ నైరురుచిమ్‌ 
దీష్య ద్హశముఖ నృత్యత్‌ భుజబల తక్షక యక్షపతిమ్‌ 
నీలలోహిత మైత్ర శోఖిత హేమతుల్య కలేబరమ్‌ 
శజ్ఞపద్మముఖేశ్వరమ్‌ శివ భూప్రతాప నధేశ్వరమ్‌ | (9) 
తత్తత్‌ కుబేర తాలమ్‌ , కన్దర్ప స్వరమ్‌. తర్క రాగమ్‌, మజ్గలనృత్తమ్‌ 


ఈశానతాళమ్‌ -(%.4/ 4461901 8-16.) 

ఈశ శూ్యూూలధరః త్రిలోచన ధరః శార్దూల చర్మాంబరః 
భూత(ేత పిచాశ రాక్షసగళైః యుక్త ప్రవాల ద్యుతిః 
ఆరూఢో వృషవాహనమ్‌ శశిలసత్‌ చూడాఖిరామో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా క్షిప్రం సమాగచ్చతు 1! 

ఈశాన తాలమ్‌ ఇహ ఉచ్యతే -(4 4 009907 8-0099౧70 
శంకరం ప్రథమ కిజ్కరమ్‌ భుజగ భూషణమ్‌ గిరిజాపతిమ్‌ 
హీమతైల ధను రూర్జిత పాణిక మిన్టుశేఖర శోభితమ్‌ 
శూల కపాలవిరాజిత ముజ్యల గజ్ఞాశోఖి జటాధరమ్‌ 
ఉమయా సహితం సంహారపతిం భక్తజనోత్తమ నటనాథమ్‌ || 
శత్తత్‌, ఈశాన తాళమ్‌, సింహానంద స్వరమ్‌, కల్యాణీ రాగమ్‌, తాండవ నృత్తమ్‌ । 


శ్రీ గరుడతాళమ్‌ (4.4 45960 8-619౧ ) 

పక్షాధూతన సంభ్రుతైః ప్రతిభటా నుచ్చారయన్‌ మారుతైః 
భూషారూపధరైః భుజంగమవరైః సంసేవిత స్నన్తతమ్‌ 
దేవో విష్ణురథః ప్రచజ్ఞబలవాన్‌ శ్రీవైనతేయో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థమధునా క్షిప్రం సమాగచ్భతు | 

శ్రీగరుడ తాళం ఇహ డఉచ్వతో -(4. త యిలులః 3 -40లల) 
గరుడ వాహన పరశు ధారణ చక్ర పొశధరమ్‌ 
స్పటిక సన్నిభ మకరకుండల కనక మకుట ధరమ్‌ 
విహగ పరివృఢథ అహివిభూషణ అసుర వైరి రథమ్‌ 
అళికులాలక కుటిల కోమల అనిల తుల్య గతీమ్‌ :!! 
తత్తత్‌, గరుడతాలమ్‌, మధ్యమ స్వరమ్‌, గౌళ రాగమ్‌, విష్టుక్రాన్త నృత్తమ్‌ 


త్రీ విష్యక్సేన తాళమ్‌ -(4. 16:6౧ 8- 604616౧.) 

విష్వక్సేనః కిరీటీ మణిమయ కటకే పూర్వ హస్తాబ్బ యుగ్మే 
ముద్రాం కౌమోదకీం చ వరకరయుగళే శబ్ధచ(్రే దధానః 
స్వర్ణాభో లమ్బకుక్షిః ప్రతిభట భయకృృత్‌ పిబ్లళ శ్మడ్రుకేశః 
శ్రీమత్యా సూత్రవత్యా త్వరితమిహ సమాగచ్భతామ్‌ ఉత్సవాళ్ళే! 

విష్వాక్సేనతాళమ్‌ ఇహ డఉచ్యతో -(4 41౬ ౧4౭౭౧౧ 8= 69/9౧ 0 
భానామధిపతీ భానామివతను భానామాస్యద సురనాథమ్‌ (2) 
వీణావేబుమృుదంగాలపిత వాణీజననుత పాదయుతమ్‌ (?) 


క్సేవావనత సురాసుర సిద్ధ గణీడిత నిజచరితమ్‌ (9) 
నానావిధజన నానాబుధజన సేనానాయక తాలమిదమ్‌ || 
తత్తత్‌, బలితాళమ్‌, బుషభస్వరమ్‌, వరాళీరాగమ్‌, స్వస్తిక నృత్తమ్‌ 


భేరీతాడన ఫల శ్రుతి - 

దేవతాహ్వన వేళాయామ్‌ భేరీం (శ్రుణ్యన్తి యే జనాః 

కైర్నదీ తరణం వైవ నయాతమ్‌ యోజనమ్‌ పరమ్‌ 

అనాద్యంత్యోత్సవం మోహాత్‌ దూరం యాయాజ్జ్ఞనో యది 

సయాతి నిరయం స్థానం (ప్రేత్య దుఃఖ మిహాపిచ 

తస్మాత్‌ అవభృధమ్‌ యావత్‌ .... తత్రైవ న వ్రజేత్‌ || 

ఇతి నర్వ వాద్య మంగళం ఖేరీతాడనం నంవూర్జమ్‌,/ 

(6001661867 50/ ఓ '/ఆ౧6665%6౧ 011406, 0గ) 116 ౨00601 5%/1 ౬5. 504గ౧66|6/0)6 
8[0గ00[6 95, 1/ఈ౧౦౦| 517661 గంగారిగిం60గి6గా. ౪౧౫6౧ ౦౧ 31-10-1992) 


బెంగుళూరు పాఠః 


(00గం6/ ౪16౪0౧ 5,.7.5968006॥] 8౧01౮. ౦1 రిరూం01019) 


(బ్రహ్మణః ఆవాహనమ్‌ - 

(బ్రహ్మ స్వర్ణ నిభ శృతుర్ముఖ లసన్నేత్రాష్ట్రాలబ్కృతః 
పాజిప్రస్ఫురితాక్షసూ(తకటకః పింగజ్జ్ఞటూామండలః 
దైవైస్సేవిత సిద్ధచారణ గతై ర్హంపాధిరూఢో భవాన్‌ 
తీర్థాన్తోత్సవ 'సేవనార్థ మధునా శీఘ్రం సమాగచ్చతాత్‌। । 

బల్యిస్రదానం - 
(బ్రహ్మ త్వం సర్వ లోకస్య సృష్టికారణమూర్తిమాన్‌ 
పద్మాసన చతుర్వక్తృ చతుర్భుజ నమోస్తుతే 1; బ్రహ్మణే వనమః।। 

కుళకం -ముఖారిరాగం , 
(&ంం౦0!61౧0 10 సూర్యరాయాన్థు, 6 169100౮ 6610౧0%/. కులక 61/౧౪ ౦1౪76659 
౪% 40! గ పాదా , 10 ౪౧౦% . ౧6గ౧౦౦:. 0 900౧26 లాళవాద్య 5౫ ౧౫౧౧౪ 
కుళక్క న 0౧ ౦౦౦౦గ౫౧౦౧|౧౧౪౧1) తీ 50౧6 గ - 4918౧1. 
సనక ప్రముఖ ప్రతిబద్ధసభం సురబృన్ధ సమన్విత పద్మ పదమ్‌ 
సరసిజ వదనం సరసిజ భవనం సరసిజనాభ సుతం ప్రియమ్‌ 
(ప్రకటిత విభవం ప్రముదిత హృదయం '్రతిదిన సృష్టికరం ప్రియమ్‌ 
శతముఖ నమితం శతమఖ వినుతం శతధృతి తాళమిదమ్‌ ప్రియమ్‌ :। 


విష్యక్సేనస్య ఆవాహనమ్‌ - 

శంఖం చక్రం గదాబ్దం 'ముసల నుసివరం కార్ముకం వజ బాబాః 
విష్టోరష్టాయుధేయం ప్రచుర తర నిజా౭. లోకపూర్తాిలాషాః 
(ద్రవ్యదక్షోనిహన్లి వ్రిదశ సముదయాథిత్తిరాత్రిస్పుగా(్రిః 
శ్రీభూమీశస్య విష్టోస్త్రరిత మిహ సమాయాతు దివ్యోత్సవార్థమ్‌ | 
(తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా శీఘ్రం సమాగచ్చ్భతాత్‌) ల 

బలిప్రదానం - 
వేత్రాన్తశ్చలనాత్వ్రకమ్చిత జగత్సర్వాజ్ఞ భాజ్జో హరిః 
విఘ్న వ్యాళ ఖగాధిప న్పురవరైః సంస్తూయ మానస్పదా 
సాంగప్సాయుధ పుత్రమి(త సకళత్రాద్యై స్ప్వనైర్వాహవైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ || 

ఎిష్వక్సేనం చతుర్చా...... 6/6. హోకా, 

కులకం -నాటీ రాగమ్‌ - 
విఘ్నధ్యాన్తం విఘ్న ధ్వంసం విఘ్న హర ప్రభు విఘ్న రిపుమ్‌ 
తాండవ నృత్యం తర్జని హస్తం వన్దిత శతముఖ ద్విరదముఖమ్‌ 
ఊర్వశి మేనక నాట్యవినోదిత రంభాద్యప్పర నాట్యవిలాసమ్‌ 
నారద తుంబురు గాన వినోదిత [గ్రహ దిక్పాలక గణ సహితమ్‌ || 


వైనతేయస్య ఆవాహనమ్‌ - 
ఓం కుంకుమాంకిత వర్ణాయ కుస్దేన్దు ధవళాయ చ 
విష్ణువాహ నమస్తుభ్యం పక్తిరాజాయ తేనమః ॥| 
బలి్రదానమ్‌ - 

శంఖం శీర్దే హిమాభం, స్ఫటిక మణినిభం వామపాణావవంతం, 

కార్కోటం ధూయమ్రదేహం హృదిచ, కటితటే తక్షకం పింగళాంగమ్‌, 

పద్మా పద్మాభిపింగౌ శ్రవణపుటయుగే: వాసుకిం యజ్ఞ సూత్రమ్‌ 

శోణాభం, దౌష్ట్య వామే గుళికమళభినిభం విభ్రదాయాతుతార్‌క్ష్యః || 
706 6050౪9 శ్లోక గీయూ 05667 007౭౦౮/౯6 6౫ ౧6/ పొద్మ నంహిత 

040% 6665 “అనన్లో వామకటీకట యజ్ఞ న్యూతన్తు వానుకిః ఉరసిన్యస్త 

కార్బో.బమ్‌, తబీన్యూత్రిత తక్షకమ్‌, బిభ్రాణం దక్షీనే కర్జే వద్శావ్వాయ నరీనృవమ్‌, 

మవోపద్ధుం తథా. న్య్యత, శంఖం శిరసి భోగినమ్‌, గులికం చాంగదే నర్పం, 

వర్ణప్తేషాంచ కధ్యతే - వృటకాభు శోబీకాభం పీతాభం ధ్యూమవర్లకః రక్తాంబుజ 

విభశ్ర్రైవు పింగళణ తుహినవ్రభన భ్రమరాభః క్రమాత్‌ భ్యతం ముక్తాదామ 

వరిష్కృతమ్‌ ....” - పొద్మే చర్యా. 1264-70 


కుళకమ్‌ - ఆహరీ రాగమ్‌- ౧౪-9౦౧౧6 గ - 46/9౧. 
రుణరుణరుంకృతి యుంకిణమ్‌ హణహణ హుంకృతి కంకణమ్‌ 
వినతాతనుజం కనకాభరణం విహగాధిప సంవదనం వరదమ్‌ 
విషధర మధనం విషధర హరణం విషధరహార ధరం గరుడమ్‌ 
శతమఖ భయదం శతముఖ భవనం మణిమయ కింకిణికా ముఖదమ్‌ 
హరిహయజయినం హరిశయ్యాఫణిభయద మముం కలయే సుభగమ్‌ 
ఖగకులతిలకం భజదఘహరణం భజత ఖగాధిప తొళమిదం (ప్రియమ్‌ !| 


అథ దేవావాహనమ్‌ - 
దేవస్య పురతో ధాన్య పీళం ప్రకల్చ్య | సలక్షణం మహాకుంభం ప్రతిష్టా్య | తత్పరితః 
కుంభాష్టకమ్‌స్థాపయేత్‌ ! పుణ్యాహం వాచయిత్వా | పుణ్యాహోదకైః ప్రోక్ష్య ! స్నాతం 
బద్ధశిఖిం శుక్లాంబరధరం శుచిం సోపవీతం దర్భపాణిమ్‌ భేరీం వాదకం పురతః స్థాప్య | 
సర్వవాద్య వాదకాంశ్చ పరీక్షయేత్‌ | మహకుంభే బ్రహ్మాది దేవావాహనం కుర్యాత్‌ 
పరితః స్థితే అష్టకలశేషు ఇద్చాదీనావాహ్య ! ధ్యాన కుళక చూర్జికాది సర్వేణావాహ్య |! 
నిత్యోత్సవ అర్భాం శిబికే సమారోప్య ! దేవావాహన కలశైస్సహితో గ్రామప్రాదక్షిణ్యేన 
(గ్రామమధ్యం సమాసాద్య |! తత్ర చతుర్ముఖాది దేవానావాహ్య | గనాదిఫిః అభ్యర్చ్య | 
సన్నిధి ప్రార్ధ్య ! ఇన్చాది ప్రతిదిశం గత్వా౭. భ్యర్చ్య ! తత్తత్తాళాదీన్‌ ఘోషయిత్వా ! బలిం 
చ దత్వా! మదిరం ప్రవిశ్య | దేవస్య మహాహవిర్నివేద్య ! నీరాజనాన్తం కుర్యాత్‌! | 
// ఇతి దేవావాహనమ్‌ // 


ఇద్దాది ఆవాహనమ్‌ - 
ఓం మేఘశ్యామతను స్సహస్ర నయనో వజ్రాయుధో వాసవః 
ప్రాచీ వారణ పీన కంధరగతో దేవాసులై స్సేవితః 
భేరీ మర్దళ ర్వుల్లి కాహళ రవైః పూర్ణాభిలాషో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా శీఘ్రం “సమాగచ్భతాత్‌”; | 
(విసర్జన సమయే “పురీం గచ్బతాత్‌” 
ఇ్చ్రుస్య బలిప్రదానం - 
ఓం ఇన్టత్యం సురసుందరీ మణిగతైః వందారు బృన్దారవైః 
రంభాద్యైః పరిచారకైః పరినృతో మన్దార మాలాంకితః 
సాంగ సాయుధ పుత్ర మిత్ర సకళ(త్రాద్యై స్వకైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ। | 
ఇన్చ్రాయ నమః ఇదంబలిమాదాయ భుంజతామ్‌ | సువృష్టి స్సుభిక్రో భవంతు |! 
సర్వే జనాస్సుఖినో భవంతు ! సమస్త సన్మంగళాని భవంతు [1 


ఇన్ట్రస్య నాదనామక్రియా రాగం - ఇన్టు కుళకం-మఠ్య తాళం- 
స్వకంకజై ర్ల్షణం రుణ క్వణత్సు నిర్షరాంగనా 
కరై ప్రవీచ్య మానశుభ్ర చామర ప్రభాన్వితమ్‌ 
వరోర్వశీముఖాప్సర ్రవ్నత్త నృత్య తత్పరమ్‌ 
త్రిలోక వన్య విగ్రహం నమామి పూర్వదిక్పతిమ్‌ 1| 


అగ్నిః ఆవాహనం - 

ఓం వహ్నిః శక్తిధరః ప్రవాళ విలసద్ధేహప్రభామండలో 
జ్య్వాలాజాల శుశోభ వక్త్ర పురుషః కల్యాణ పీతాంబరః 
భూషారత్న మరీచిజాల విలసన్‌ 'మేషాధిరూధో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్ధ మధునా శీఘ్రం సమాగచ్చతాత్‌ 1! 

అగ్నిః బలిప్రదానమ్‌- 

ఓం అగ్నిత్వం చరుసర్చి వర్ధిత తనుః తేజోవతీ నాయకో 
జిహ్వాసప్తక శోభిత స్ఫురగణైః సంపూజ్య మానస్సదా 
సాంగ స్పాయుధ పుత్ర మిత్ర సకళత్రాద్యై స్వకైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ! | 
అగ్నయే నమః ఇదం బలిమాదాయ భుంజతామ్‌ ! సువృష్టి స్సుభీక్షో భవతు 
సర్వే జనాస్సుఖినో భవతు | సమస్త సన్మంగళాని భవంతు [| 

అగ్నయే నమః - లలిత రాగం- అగ్ని కుళకం-రూపక తాళం- 
ద్విశీర్ణం ఫటచ్చటజ్ఞటాఢ్య సప్త జిహ్వాకం 
వరాభయ ప్రదం చ శక్తిసుక్సువాజ్య భాజనై 
ర్విరాజితం సమస్తశస్త హవ్య వస్తు భోజకమ్‌ 
సమస్త లోక పూజితం నమామి జాతవేదసం ।। 


యమస్య ఆవాహనమ్‌ - 

ఓం కాలః పాశధరః ప్రభూత తిమిరో ధూ(మ్రాభ దేహోజ్వలో 
జ్వాలారూక్షకటాక్ష తీక్‌ష్ట వదనో దంష్ట్రార్చిమగ్నాధరః 
ఆరూఢో మహిషం వృషాణ కులిశం (పేతోరుపేతో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్ధ మధునా శీఘ్రం సమాగచ్చతాత్‌ || 

బలిప్రదానం - 

కాలత్వం బహుఖీమ కింకరగణోద్దండాది దివ్యాయుధైః 
దీష్య ద్ధస్త విభూషితః పరిజనైః చిత్రాది మిత్రోత్తమైః 
సాంగ సాయుధ పుత్ర మిత్ర సకళత్రాద్యై స్వశైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్ప్చిత బలిం చాదాయ తృప్తోభవ 1! 


యమాయ నమః ఇదంబలిమాదాయ భుంజతామ్‌ | సువృష్టీ స్పుభిక్షో భవంతు |! 
సర్వే జనాస్సుఖినో భవంతు | సమస్త సన్మంగళాని భవంతు | | 
యమస్య మలహరి రాగం- యమ కుళకం-రుంపె తాళం- 
యమం యమాది యోగియోగ్య సత్సభా 
విభాసమాన వి[గ్రహం స్వకింకరైర్భయంకరమ్‌ 
అఖండ పాపషండ దండ ముండ ఖండన ప్రచం 
డ దండ మండీతమ్‌ నమో నమామి యామ్య దిక్పతిమ్‌ 11 


నిర్భతి ఆవాహనమ్‌ - 
ఓం రక్తాక్షో వరకేతనః కరతలే ఖడ్గం చ భేటం వహన్‌ 
నిర్ద్వన్ట్వో నిరృతి ర్నిశాచర వపు ర్థంష్ట్రాకరాళాననః 
ఆరూఢో నరవాహనం పరివృతో దైత్యేరనేకై ర్హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా శీఘ్రం సమాగచ్చకాత్‌ 11 
బలిప్రదానమ్‌ - 
త్వం ్రహ్లాదముఖైశ్చ భక్తి భరిజై ర్భృక్తైర్వృతో నిర్భతే 
భీమ ధ్యాన్తచరైర్భయానహ విరూపై స్సేవకై స్సేవిత 
స్సాంగ ప్పాయుధ పుత్ర మిత్ర సుకళత్రాద్యై స్వ కైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ। ! 
కుళకం -ఖైరవి రాగమ్‌ 
స్యగర్థనోగ్ర తర్జనా ద్వినిర్జితారినిర్ణ రైః 
సువజ సుర్జయోరువీర్య నిర్ణరారిణాం వ్రజైః 
క్షణేక్షణే క్షణోద్భృవాభ లక్ష లక్షికైక్షణైః 
(ప్రమత్తచిత్త లక్షి తైర్వ్సృతం నమామి నిర్శతిమ్‌ |! 


వరుణస్య ఆవాహనమ్‌- 
ఆరూఢో మకరం మహోదధి భవో మన్దార మాలోజ్వలః 
పాశాలంకృత పొణిపద్మ పుభగైః సం కేవితః కిన్నరైః 
కున్దేన్దుద్యుతి గౌరదేహ_రుచినా ధ్వస్తాన్థకారో హరేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా శీఘ్రం 'సమాగచృకాత్‌ 11 

బలిప్రదానం - 

పాశీత్వం నవరత్న కల్పిత కిరీటాద్యైః లసద్వి[గ్రహో 
గంగాద్యై రఖిలై స్పరిద్భిరఘసంఘ'ఘ్నో పరీవారితః 
సాంగస్సాయుధ పుత్రమి(త్ర సకళత్రాద్యై స్వ వైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ | 


కుళకం -మెఘరంజనిరాగం- 
తరంగ సంఘర్వుర్షరీ ప్రమోలుఠకత్కరోరున[క్ర 
కచ్ళపొఘయుగ్ధులీ రుషాఢ్య నిర్ణరేశ్వరమ్‌ 
ధగద్ధగద్ధనంజయ ్రభాఖిరాభిరాఢ్యరత్న 
రాజిఖిర్విరాజితం నమామియాదపాంపతిమ్‌ | । 
(పంచచామరవృత్తమ్‌, లురితమ్‌=ఐముహుర్ము హుర్పరావర్తనం భువి, ర్వుర్షరః=తాళవాద్య* 
ఢులీ=కమఠీ, ధనంజయః =అగ్నిఖ 


వాయుదేవస్య ఆవాహనమ్‌ - 

ఓం వాయుర్వహ్నిసఖః ప్రసన్నవదనో పింగాయతాక్షిద్వయో 
ధూ[మ్రాభో మృగవాహనః పరిచరత్‌ వాయు ర్థ్యజేనాంకితః 
పీనోద్దామ భుజాన్తరాళ విలసద్దామాభిరామో హ్‌లేః 
తీర్థాన్తోత్సవ సేవనార్థ మధునా శీఘ్రం సమాగచ్చకాత్‌ 1 

బలిప్రదానమ్‌ ఆ 
వాయోత్వం బహుశైత్య కంకణధరో మాంద్యో మరుత్సస్తకైః 
యుక్త స్ప్వర్గతకల్పవృక్షసుమనః సౌలభ్య యుక్తః పరో 
సాంగస్సాయుధ పుత్రమిత్ర సకళత్రాద్యై స్స్యకైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ 

కుళకం -వసంతరాగమ్‌- 
అనల్బలభ్య నందనప్రపుల్ల పల్లవోల్లసత్‌ 
సుకల్ప కల్పవల్లరీ ప్రఫుల్ల పుష్ప చాలనాత్‌ 
మరందస్తక్త పుష్ప తత్ప రాగ గంధ గంధినమ్‌ 
సమస్తజీవ జీవకం నమామి వాయుమవ్యయమ్‌ !। 
(యధోచిత సామర్థ్యం కల్ప) 


కుబేరస్య ఆవాహనమ్‌ - 

ఓం పోమస్సుందరలోచన స్త్రిపురజిన్మిత్ర శ్చలత్కుండలః 
శ్వేతాభ శ్యుకతుండర్త్త వసనః పాణిస్థ పద్మోజ్వలః 
ఆరూఢస్త్యరితం తురంగ మపరై ర్యకై రవేకై ర్హరేః 
తీర్థాన్తోత్సవ 'సేవనార్థ మధునా * శీఘ్రం పమాగచ్చతాత్‌ 1॥ 

బలిప్రదానమ్‌- 
యక్షేశ త్వమనవ్యలభ్య నవవిధ్యారాధ్య పాదాంబుజో 
గంధర్వాన్విత యక్షకిన్నరగతైః విద్యాధరైస్పేవితః 
పాంగప్పాయుధ పుత్రమి(త్ర సుకళత్రాద్యై స్ప్వవైర్వాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృస్తోభవ |! 


కుళకం -శ్రీరాగమ్‌ 
సుమల్లికామతల్లికాది వల్లరీగణోల్ల స 
త్సునిష్కుటస్థ చూతజాత జాతిపుష్పృదర్శనాత్‌ 
'ప్రమత్తచిత్త చిత్తజాతచిత్త మత్తకాశినీ 
ప్రసక్తచిత్త యక్షరాజ ! ఉత్తరాఖ్య దికృతిమ్‌ | 


ఈశానస్య ఆవాహనమ్‌ - 
ఓం ఈశ శ్తూూలధర స్తిలోచనయుత శ్యార్దూలచర్మాంబరో 
భూత(్రేత పిశాచ చారణగళై ర్యుక్తః ప్రవాళద్యుతిః 
ఆరూఢో వృషవాహనం శశిలసచ్చూడాఖిరామో హరేః 
తీర్థాన్తోత్సవసేవనార్థ మధునా శీఘ్రం సమాగచ్చతాత్‌ | 
బలిప్రదానమ్‌- 
రుద్రత్వం భుజగేన్స భూషితతనుః కైలాస చూడామణే 
పద్మాక్షార్చిత నిశ్చల (్రవిమల ప్రజ్ఞా ప్రకాశస్సదా 
సాంగస్సాయుధ పుత్రమిత్ర సుకళతాద్యై స్వకైర్యాహనైః 
సంతృప్తోప్యధునా మయార్చిత బలిం చాదాయ తృప్తోభవ!। । 
కుళకమ్‌ -శంకరాభరణమ్‌ 
విశిష్ట శిష్టరక్ష దుష్టనిష్టురాట్టహాస భృత్‌ 
పురాన్తకం జటాటవీందు లాస్య నాట్య పాటవమ్‌ 
వళక్షపక్ష సుక్షపా కరాభ శుభభూధలే 
స్థితం, నమామి నంది చండి భృంగిభి ర్విజ్బృంభితమ్‌ 
(వళక్షో ధవళోర్జునః -ఇత్యమరః, వళక్షపక్షః=శుక్షపక్షఐ 


శీల 





ందలమంంనిషుందు 


జయాఖ్యసంహిత సంపా, ఎంబార్‌ కృష్ణమాచార్య ఓరియెంటల్‌ బరోడా 1931 
ఈశ్వర సంహిత ముద్రితం ? 
పాధ్మసంహిత ప్రథమభాగము శ్రీశ్రీశ్రీత్రిదంది శ్రీమన్నారాయణ రామానుజజీయరు 1924 
పాధ్యసంహిత ద్వితీయభాగము ప్రాచీనగ్రంధ ప్రకటన విశ్వసంస్థ మైసూర్‌ 1887 
విష్ణుసంహిత(నాగరి) సంపా. గణపతిశాస్త్రి నాగ్‌ పబ్లిషరు, ఢిల్లీ 1925 
కపింజలసంహిత సంపా, పో॥ సీతారామాచార్య భద్రాచలం 1931 
భరద్వాజ సంహిత భరద్వాజ సంహితాంతర్గత ప్రతిష్థాప్రయొగం - ఆముద్రితం- అడయార్‌ లైబ్రరీ 143 10.1.18 
శ్రీమన్నారాయణసంహిత శ్రీభాప్య భగవద్విషయాచార్యపీఠం శ్రీరంగం 1970 
శ్రీపురుషోత్తమసంహిత సంపా. పొ;సితాసరామాచార్య భద్రాచలం 1931 
విష్ణుతిలకం ముద్రితం ? 
శ్రీప్రశ్నసంహిత ముద్రితం ? 
పారమ సంహిత ఓరియెంటల్‌ ఇన్‌స్టిట్యూట్‌, బరొడా 1940 
క్రియా కైరవ చంద్రిక యస్‌.బి.రఘునాధాచార్య పద్మశ్రీ పబ్లికెషన్సుతిరుపతి 2001 
తన్తసముచ్చయము ద్వితీయ భాగము నారాయణప్రోక్తం సూర్యదేవాలయం అరసవిల్లి 1988 
డిస్కైస్టెవ్‌ బిబ్లియోగ్రఫీ ఆఫ్‌ పాంచరాత్రగమసంహితాస్‌ డేనియల్‌స్మిత్‌ ఓరియెంటల్‌బరోడా 1975 
ఇంట్రడక్షన్‌ టు పాంచరాత్రాగమ అండ్‌ అహిర్భుసంహిత ఎఫ్‌. అట్టా స్క్రేదర్‌ అడయార్‌ 1995 
యాజుష పూర్వ ప్రయొగ చంద్రిక వావిళ్ళ ప్రచురణ 1997 
వైష్ణవ పూర్వ ప్రయోగామక్రమణిక కం.శ్రీనివాసాచార్య కాకినాడ 1998 
వివాహ సంస్కారము రాచకొండ వేం౪టేశ్వర్లు దువ్వూరి ట్రస్ట్‌ రాజమంద్రి 1982 
బుగ్వేదప్రయోగరత్నం వివాహసంస్మ్కారము  పళ్ళి చెంచలరావుపంతులు 1890 
యాజుష స్మార్తానుక్రమణిక పర్వతం వరసింహరీక్షితులు టాగూర్‌ పబ్లిషర్సు హైదరాబాదు 2005 
స్మార్త కారికావృత్తి చల్లాల.వ.శాస్రి మచలీపట్నం 1989 
స్మార్త కపర్దికారికలు చల్లా ప్రచురణ మచలీపట్నం 1984 
ఆపస్తంబ గృహ్యసూత్ర ప్రయోగ దర్వణము ముధితము ? 
శ్రీవైస్తవాహ్నిక ము తె.కం.గోపాలాచార్య జెట్‌సీతానగరం 2000 
వైఖానస ప్రతిష్టానుక్రమణిక దీవి వేం. నరసింహాచార్య నల్లూరు 1953 
భగవదారాధనావిధి జెట్‌ సీతానగరం 1985 
మహోత్ప్సవవిధి జెట్‌సీతానగరం 2000 
కల్యాణసంస్కృతి  డా॥యస్‌.బిరఘునాధాచార్య  టి.టిడితిరుపతి 1985 
పాణిగ్రహణము. శ్రీపాదలక్ష్మీపతి శాస్తి వావిళ్లప్రచురణ మద్రాసు 1994 
అగ్నిక్రార్య ప్రయోగ విధానము సహస్ర హోమగుంద క్రతువు తిరుమల 1994 
పాంచరాత్రం .  చామర్తికూర్మాచార్య శింగుపురం 1973 


తిరుమంగైయాళ్వార్‌ సంవాదం చామర్తి సీతారామాచార్య శ్రీకూర్మం ? 
దేవపూజారహస్యము ఈశ్వర సత్యనారాయణశర్మ సాధమ గ్రస్థమండలి, తెనాలి 2001 








9 13 2 000% జు6ే 0163102 ౯606176 7 తుంరమి25 షం 
జాచి న్షూ 900) 0201. . 

అ 13 2 మం010006 ౧౯౮౫ కాబా బాల 01 ర భ్ళా-8 
౦౦0౧12 రంళగు ఘముుంలలైు. 22లం 0 తార ్యా 

అ 13 02366010 210-162మజయంయంటు 1జ66 04201610 1821, 
ఖురే 


డం2ట్‌ 74/6 - 
అ 20 1066200 5[ర్వే” ౦ ళల జుకయు1రలు ౦2౪౯ వళళ 


అ 11607ల0య0ళంయు 0౯౯౫ గూ ఇగన్నాల భాళాన్నా ఇాంళ 
501 | 

౨ 16 రేం2113 256 2001102609. 06616466 తీగ శాల షభ 

ఇం, 
" త 200మూబుష?6 3[ర్పు/ ౦ క్త షకల? భనాతి ఈత్తాగా్యా! 
ఇ౭ిగాభరా గిర ₹గాన్ట్యానా, 
త్ర? 0౬ఈ 
అ ఘం ఇంటులుకం గా. జబుర ఇగ భాం 


అ 726 ర12223 0రాగ గాణ్చు భార్యా కాం) కళ్ళం. 
అ 116 యాజ౪గుు్రైం 09 46 9%20601 ౯||, ఇసూ జంత ₹0% 


అ గక్షాాదగరక-3 00రమసలలు రంగులు 6 108 భరి జుర్వే 
షా గలం 


9 గుం$లంం గగ ఖత కారు జత 


' కజు అంటు ౧౮౦13106 97 ..౧.౦. , 107 6 మగా! 
గుం, 300118060491/ 0 గౌం1180, ౨6720222గ, 
1ద2మిు2రేజ గజంయస ఖర ౦% 506 101 6 యిక 





